పోతన తెలుగు భాగవతం 
ప్రథమ స్కంధము 


సంకలనం 


భాగవత గణనాధ్యాయి 


సౌజన్యం 
telugubhagavtam.org 


సంకలనం రచయిత 


ముద్రణాది 


: ప్రథమ ముద్రణ (అంతర్జాల 
:ద్వితీయ (కాగితాల పుస్తకం) 


భాగవత గణనాధ్యాయి 


స్వీయ 
: 9959601369 


: pothi.com 


:పోతన తెలుగు భాగవతము- ప్రథమ స్కంధము 


2013 
2023 


అవతారిక 
గ్రంథం 


పోతన భాగవతంలోని పద్యాలు కొన్నిటిని అయినా మననం చేస్తుండటం చాలా మంచిది. 
మంచి జరుగుతుంది. పిల్లల చేత చదివిస్తుంటే ఎంతో మంచిది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువు 
బాగా వచ్చి వంట పడుతుంది. అందుకే - “చదువుకుందాం భాగవతం - బాగుపడదాం మనం 
అందరం” అని పెద్దలు గురువులు అంటారు. అంతటి గొప్ప గ్రంథమిది. అట్టి పోతన భాగవతంలోని 
“శ్రీ కృష్ణా యదు భూషణా”, “అమ్మలగన్న యమ్మ”, “మందార మకరందమున దేలు”, “ఇంతింతై”... 
లాంటి అద్భుతమైన పద్యాలు కొన్నిటిని అయినా తెలియని వాడు తెలుగు వాడే కాదు అంటారు. ఇది 
పెద్దల మాట; గురువుల మాట; మహర్షుల మాట. ఎవరు హైందవ ధర్మంలో ఏ ఆధ్యాత్మిక ప్రవచనం 
తెలుగులో చేయాలన్నా పోతన పద్యం స్మరించక తప్పదు అన్నది ప్రతీతి. 

ఇటువంటి పోతన విరచిత భాగవతం సమగ్రంగా, సంపూర్ణంగా, టీక టిప్పణాదులతో 
తెలుగుభాగవతం.ఆర్ట్‌ అందిస్తున్నది; విశ్వ వ్యాప్తంగా ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ కావాలన్నా సిద్దంగా 
అంది స్తున్నది. పెద్ద తరం వారికి, యువ తరానికి, నవ తరానికి మరియు రాబోయే తరతరాలకు కూడ 
అనుకూ లంగా ఉండేలా చేయబడింది. ససంపూర్ణంగా ప్రతి పద్యం వినటానికి ఉంది. సమగ్రంగా 
తెలుగుభాగవతా నికి చెందిన సమస్తం, ఒక విజ్ఞానసర్వస్వంలా (ఎన్‌ సైక్షోపీడియాలా) ఒకే చోట 
ఉచితంగా అందిస్తోంది మన తెలుగుభాగవతం.ఆర్ట్‌. అంతేకాదు మంత్రాలు, వ్రతాలు, విగ్రహాలు, 
వేదవిద్యలు వంటివి కొనుక్కో దగ్గవి కావు, గురువులు పెద్దలు ప్రసాదిస్తే అందుకొని తరించ దగ్గవని 
శాస్త్రం చెపుతోంది అంటారు. 


మూల భాగవతం 


మరి ఈ ఉద్గంథానికి మూలం సంస్కృత భాగవత పురాణం. మూలం ఎంత గట్టిదైతే చెట్టు అంత 
గొప్పది అవుతుంది కదా; అంత మంచి ఫలాలను ఇస్తుంది కదా. అలాంటి ఈ తెలుగు భాగవత 
కల్పవృక్షం బహు అద్భుతమైన ఫలాలను వందల ఏళ్ళ నుండి మన తెలుగులకు అందిస్తోంది. ఈ 
కల్పవృక్షం మూలం గురించి కొద్దిగా తొంగి చూద్దాం. 


శ్రీమద్భాగవతమును పంచమ వేదం అంటారు. అష్టాదశ పురాణాలు లోనూ ముఖ్యమైనది. 
మూల కర్త వ్యాస మహర్షి. వీరిని, వేదాలను విభాగించిన మహర్షి కనుక, వేద వ్యాసుల వారు అంటారు. 
వీరు ద్వాపరయుగం చివరి కాలంలోని వారు. అనగా, సుమారు కీ. పూ. 3,000 ప్రాంతం వారు 
అన్నమాట. అంతటి మహానుభావుడు; మహాభారతంతో పాటు అష్టాదశ పురాణాల కర్త అయినవాడు; 
ఒకానొక సందర్భంలో ఇన్ని ఉత్మష్టమైన ధర్మ గ్రంథాలు వ్రాసినా మనసు శాంతి పొందలేదు అని 


బాధపడుతున్నాడు. దేవర్షి, త్రికాలజ్ఞుడు, పరమ భాగవతోత్తమ శ్రేష్టుడు అయిన నారదుల వారు 
విచ్చేసి, భాగవత పురాణం చేపట్టు, నీ పట్టులన్నీ విడిపోతాయి; ఆ భాగవతం వలన నువ్వు 
బాగుపడతావు; మానవజాతికి బాగుపడే మార్గం దొరుకుతుంది; చేపట్టు అని ఆ మహర్షిని 
ఆజ్ఞాపించాడు. అంతటి గట్టి మూలం ఉన్నది మన ఆంధ్రుల పాలిటి అమృత భాండం అన దగ్గ మన 
తెలుగు భాగవతం. 


రచన 


బమ్మెర పోతనామాత్యుల వారు తెలుగులకు అందించిన అద్భుత వరప్రసాదంగా అ మ్మహా 
పురాణాన్ని "పోతన భాగవతం" అని ప్రస్తుతిస్తారు. కాని నిజానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న 
పోతన భాగవతంలో, కారణాలు ఏవైతేనేం కొన్ని పూరణలు, కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి. బమ్మెరవారు 
సంపూర్ణంగా వ్రాసారు కాని శ్రీరాముడికి తప్ప ఇతరులకు అంకితం ఇవ్వనన్న ప్రపత్తితో ఉండటంతో. 
అప్పటి పాలకుడైన సింగరాజు భూపతి కోపంతో మొత్తం తాళపత్ర కట్టలు అన్నీ భూస్థాపితం 
చేసాడని, తరువాత బయటకు తీసేసరికి కొవ్ని పత్రాలు చెదలు తిని నష్టపోయాయనీ; పోతన 
కాలధర్మం చేసాకా కొంతకాలానికి వారి కొడుకు పూజామందిరంలో ఈ ఉద్ధంథాన్ని కనుగొన్నాడు. 
పోతన శిష్యుడు, తన సహాధ్యాయి అయిన గంగనతో కలిసి కాల ప్రభావం వలన నష్టపోయిన భాగాలు 
పూరింప జేసారు అనీ, ఇలా రకరకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి. స్థూలంగా చెప్పుకోవాలంటే 1, 2, 
3,4, 7, 8,9, 10 (రెండు భాగాల) స్కంధాలు (7949 పద్యగద్యలు) పోతనామాత్యుల వనీ; 5వ స్కంధం 
(352 పద్యగద్యలు) గంగన వారి రచన అనీ; 6వ స్కంధం (531 పద్యగద్యలు) సింగయ రచన అనీ; 11 
మరియు 12 స్కంధాలు (182 పద్యగద్యలు) నారయ రచన అనీ ఎక్కువ ప్రచారంలో ఉన్నది. దానినే 
ప్రమాణంగా తీసుకొని తెలుగుభాగవతం చేపట్టటం జరిగింది. ఇవే కాకుండా 21వ శతాబ్దం 
వచ్చేసరికి, ఈ ఆరు వందల ఏళ్ళలో కాల ప్రభావం వలన కొన్ని ప్రక్షిప్తాలు కూడా చోటుచేసుకున్నాయి. 
పై ముగ్గురిలో నారయ ఒక్కరే తన కృతిలో పోతన శిష్యుడను అని ధృవీకరించి చెప్పారు. వీరిలో 
సింగయ ఒక్కరే తన స్కంధానికి, స్వతంత్ర కావ్యానికి అనుసరించే అప్పటి ప్రమాణాలు అయిన 
కృతిపతి నిర్ణయం, షష్ట్యంతాలు మున్నగునవి వ్రాసారు. 


పోతనామాత్యులు 


సహజ కవి అయిన పోతనామాత్యుల వారు వ్యాసుని అపరావతారం. వారు పుట్టుకతోనే 
స్వభావరీత్యా కవి రత్నం. వారి తల్లిదండ్రులు, గురువుదేవులు, స్వంత సాధనలు అనే సానలమీద 
సానపెట్ట బడిన జాతి రత్నం లాంటి పండితుడు. వీరు జీవించిన కాలం గురించి ఇప్పటి వరకు ఏదీ 
నిర్దుష్టంగా నిరూ పితం కాలేదు. కాని, స్థూలంగా కీ.శ. 15వ శతాబ్దం వారు అని చెప్పవచ్చు అంటారు. 
అసంఖ్యాక గ్రంధాల సారం ఒడిసిపట్టిన మేటి. గంటం పట్టి గ్రంధ రచనా వ్యవసాయం నడిపిన మహా 


పండితుడు; హలం పట్టి పొలం పని నడిపిన కృషీవలుడు; పండిత పామరులను మెప్పిస్తూ కథనం 
నడిపిన కవీశ్వరుడు; నిగర్వ నియోగి; వర శైవ కుటుంబంలో పుట్టి, పెరిగి, వైష్ణవం వంటబట్టించుకుని, 
శ్రీరామచంద్రుని ఆజ్ఞను శిరసా వహించి, భాగవతరచన సాగించిన మహానుభావుడు. పరమ అద్వైత 
సిద్ధాంతని శ్రీధరుల వంటి మహా పండిత విమర్శాగ్రేసరులు అంటారు. విశిష్ట విశిష్టాధ్వెతి అని 
రామానుజార్యుల మంతం వారు అంటారు. వీరి శైలి బహు మృదుమధురం. పంచదార పాకం. జన 
సామాన్యం నుండి పండిత వరేణ్యుల వరకు అందరిని అలరిస్తుంది. ఇది మంత్రాలలో గాయత్రి వలె 
బాగా ప్రభావవంతమైనదిగా కాలపరీక్షకు నెగ్గినదని పెద్దలు ఎప్పటినుంచో అంటున్నారు. అందుకే, 
కల్యాణం ఆలస్యం అవుతుంటే రుక్మిణీ కల్యాణ పారాయణ; కష్టాలుచుట్టుముడుతుంటే నారాయణ 
కవచం ప్రయోగించట వంటివి ముందునుంచీ ఉన్నవే. 

పోతనప్రణీతమైన ఆంధ్రమహాభాగవతమును అనేక మహాపండితులు ప్రసిద్ధ సంస్థలు పుస్తక 
రూపంలో ముద్రించాయి. అయితే ప్రస్తుత కాలానికి అనువైన అంతర్జాలం, కంప్యూటర్లలలో 
చదువుటకు వీలుగా అందిస్తున్నాము. విండోస్‌ ఉండి ఎమ్‌ ఎస్‌ ఆఫీసు లో యూనికోడ్‌ లిపితో 
కావలసిన భాగం సులువుగా చదువుకొనుటకు వీలుగా చేసాము. ఈ మహాగ్రంథంలో 31 రకాల 
ఛందోప్రక్రియలలో మొత్తం 9048 పద్యగద్యలతో విస్తారమైనది. సీసంక్రింద వాడిన తేటగీతి, 
ఆటవెలది పద్యాలను కూడ లెక్కలోకి తీసుకుంటే మొత్తం 1061 పద్యగద్యలు. ఛందోప్రక్రియ వారి వీటి 
గణన కూడ చేయబడ్డాయి. ఏ భాగం కావాలంటే అది కాపీ-పేస్టు, వెదుకుటలకు వీలుగా ఉండేలా 
చేయబడింది. 


సంకలన కర్త 


తూర్పు గోదావరి జిల్లా ఊలపల్లి గ్రామస్థులు చిట్టిరాజుగారి కుమారుడు అచ్యుత రామయ్య 
గారు మజియు విశాఖపట్నంజిల్లా శ్రీరామపురంగ్రామస్థులు సాంబశివరావుగారి కుమార్తె వేంకట 
రత్నం గారు దంపతులు బహు సాత్వికులు ఉన్నత సంస్కారులు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు 
లక్ష్మీ నారాయణ దేవ్‌ మణియు సాంబశివ రావు, ఇద్దరు కూతుళ్లు శేష కుమారి, లక్ష్మి రెండవ 
కుమారుడు సాంబశివ రావు విరోధి నామ సంవత్సరంలో (క్రీ.శ. 1949) జన్మించాడు. ఆ బాలుడుని 
తల్లిదండ్రులు, అన్నగారు ఎంతో గారాబంగా పెంచారు. ఆటపాటలలోనే కాదు చదువులలో కూడా 
ముందుండే అతనిని, అనుగ్రహించి రాయవరం గ్రామస్థులు పూజారి తాతగారు పురాణ, ఆధ్యాత్మిక 
గ్రంథాల పఠనం పరిచయంచేసారు. ఆ సాంబశివరావు దంపతులకు ఫణి కిరణ్‌, భాస్కర కిరణ్‌ అనే 
ఉత్తములు కలిగారు. ఈ ఊలపల్లి సాంబశివ రావు వృత్తిరీత్యా విద్యుత్తు ఇంజనీరుగా క్రీ.శ. 2007లో 
పదవీవిరమణ చేసాక, భాగవత గణనధ్యాయం చేప్పట్టారు. గణనాధ్యాయంలో భాగంగా ఈ 
తెలుగుభాగవతం.ఆర్గ్‌ నిర్మాణం చేసి అంతర్జాలంలో అందిస్తున్నారు. 


గణనాధ్యాయము అను స్వీయ ($9 భావసంగ్రహణం (0౯eptulisati0n) ప్రకారం ప్రామాణిక 
మాతృభాషా గ్రంథం తీసుకుని, ప్రమాణికమైన గణని దస్త్రము (ఇ.ఫైల్‌) చేసి, దానికి అధిక విలువలు 
ప్రక్షిప్తం చేసి. అనగా, ఛందో, వ్యాకరణ, భాషా విషయానుసార గణనలు, అకారాది వంటివి 
సంబంధృంత గ్రంథాలు, సమాచారం చేర్చడం. తద్వార ఏకగవాక్షంలో సమగ్రంగా అందించడం. దీని 
అమలు ప్రసంకల్పం (౧|-౦౦౧౦౪౧? గణనాలయము అను సంస్థ. ఇది 2007-08 లో 
ఆరంభించబడినది. ఇందు చేపట్టిన ప్రకల్పములు (006013): - అ) పోతన తెలుగు భాగవతం 
ప్రకల్పం (౧001 :- పోతన ప్రణీతమైన భాగవత పురాణము. ఇది జయప్రదముగా అయినది. ఇందు 
తెలుగుభాగవతం.ఆర్ట్‌, తెలుగు భాగవత ప్రచార సమితి మున్నగు సంస్థలు బాధ్యులు. ఇది 2008 
నుండి నడుస్తున్నది. అనేకుల వారి వారి వ్యుత్సన్నములు వచ్చుచున్నవి. ఆ) ప్రబంధములు ప్రకల్పం 
(010601) :- 1. మను చరిత్ర, 2, విజయ విలాసము - మూల పాఠం, లఘుటీక, భావాలు సిద్దం 
అయినవి. 2017-19 ఇ) మొల్ల రామాయణము :- మూల పాఠం, లఘుటీక, భావాలు సిద్దం అయినవి. 
2018. ఈ) వాల్మీకి తెలుగు రామాయణము :- మూలపాఠం, ప్రతిపదార్థము, భావము మున్నగునవి 
తయారగుచున్నవి. 2022-23 (శుభకృత్తు నందు ఆరంభమైనది. 


కృతజ్రతలు 
Ca 


ఈ తెలుగుభాగవతం.ఆర్స్‌ ఇలా మనకి ఉచితంగా సర్వ సిద్ధంగా వ్యాపారాత్మక రహితంగా 
అందుతోంది అంటే; ఈ కృషికి వలసిన పుస్తకముల రచయితలకు, ప్రచురణకర్తలకు, అంతర్జాల 
సంస్థలకు, ఈ పని ఆరంభించినప్పుడు ప్రోత్సహించి “ఇది నలుగురికి అందుబాటులోకి రావాలి 
సుమా” అని సహకారం అందించిన సత్యనారాయణ మాష్టారు, తొలి పరిచయం నుండి ఆత్మీయంగా 
ప్రోత్సహిస్తున్న తెలుగు విశ్వ విద్యాలయ ఆచార్యులు ఎ. ఉషాదేవి గారు, ఆచార్య వెలుదండ 
నిత్యానంద రావు గారు, ఆచార్యవరేణ్యులు ఎల్పూరి మురళీధరరావు గారు, జాలికలో చూసి 
ఆత్మీయులైన కవి, అష్టావధాని, జాలజనులు చింతా రామకృష్ణా రావు గారు, ఆత్మీయ మిత్రులు 
తెలుగుభాగవతం.కం ప్రారంభించడానికి మూల కారకులు జాలజనులు ఛార్జర్జు ఎకౌంటెటు వేంకట 
కణాద గారు, జాలగూడు పునర్నిర్మాణ నిర్వాహణ బాధ్యతలు చేపట్టిన చిరంజివి మోపూరు ఉమా 
మహేశ్‌ ఇలా సహకరించిన ప్రోత్సాహించిన మిత్రులు పేరు పేరునా అందరకు,ఇక్కడ ఒక మరువలేని 
జ్ఞాపకం మీతో పంచుకుం టాను. ఈ ప్రయత్నారంభంలో చాలా ఇబ్బంది పడుతుంటే, మా వెలుదండ 
నిత్యానందరావు గారు ఎక్కిరాల కృష్ణమాచార్యులు మాష్టారు వారి భాగవతప్రకాశముతీసుకోమని 
ఉత్తి మాటలతో వత్తిడి చేయ కుండా పుస్తకాల షాపుయజమాని సాంబశివరావు గారికి 
చెప్పిమాఇంటికి సెట్టు పంపించేలా చేసారు. ఆ మేలు జన్మజన్మలు మరువలేను. ఇంకామా 
తెలుగుభాగవతం అంతర్జాల జాలగూడు ఆదులను నిర్మిం చుట నిర్వహించుట మున్నగు వాటికి 
అమూల్య సహాయ సహకారాలు అందించిన వారికి అందరికి కృతజ్ఞతలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ 


vi 


విద్యుత్‌ సంస్థ ఇచ్చే పదవీవిరమణ భృతి లేకపోతే ఈ కార్యం చేపట్టే ధైర్యం ఉండేదే కాదు. ఆ మాతృ 
సంస్థ, దీనినుండి విడివడిన విద్యుత్తు ప్రసార సంస్థకు కృతజ్ఞతా సహస్రాలు. అంతులేని సహకారం 
అందించిన కుటుంబ సభ్యులు అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు. 

ఇలా ఇందరి శ్రమకోర్చి చేసిన సేవా ఫలితమైన ఈ తెలుగుభాగవతం.ఆర్స్‌ గణని (గణక 
యంత్రం, కంప్యూటరు), టాబ్‌ (టాబ్లెట్టు), సంచారిణి మొబైలు ఫోను), ఐపోను, ఐపాడ్‌ మున్నగు 
సకల పరికరాలలోను అందుబాటులో ఉంటుంది. 

ఈ ఉద్ధంథంలో 12 స్కంధాలు ఉన్నాయి. పంచమ (5), దశమ స్కంధాలు రెండేసి భాగాలుగా 
ఉన్నాయి. ఈ పద్యాలుగింటి గురించి చిరు పరిచయం చూద్దాం. మరిన్ని వివరాలు ఆయా స్కంధాల 
భూమికలలో చూడగలరు. 
ప్రథమ స్కంధము 

ప్రథమ స్కంధం పురాణం దశ లక్షణాలలోని ప్రథమ లక్షణం "సర్గ" కు ప్రతీక అంటారు. ఈ 
స్కంధం గ్రంధానికి పరిచయం లాంటిది, ఆవిష్కరణ లాంటిది. అసలు ఎత్తుగడలోనే “శ్రీ కైవల్య 
పదంబు జేరుటకునై” అనే ప్రార్థన పద్యంలో భాగవతం మొత్తం సూచించారు. పలికెడిడిది భాగవత 
మట అనిన భక్తి ప్రపత్తి, అందరిని మెప్పించెద కృతుల అన్న ఆత్మ విశ్వాసం మన పోతన్నది. 

శ్రీకృష్ణ నిర్యాణం ఈ ఆరంభ స్కంధంలో సూచించబడింది. భాగవతానికి శ్రోత పరీక్షిత్తు 
మహారాజు జననం, ప్రయోక్త శుక ముని ప్రవేశం పరిచయం చెప్పబడ్డాయి. వేద కల్ప వృక్ష విగలిత మై 
అని భాగవతాన్ని నిర్వచించినది ఈ స్కంధంలోనే. 

భీష్మస్తుతి, కుంతి స్తుతి వంటి అత్యద్భుతమైన వేద సార భరితాలు ఇక్కడ అందించారు. శ్రీ కృష్ణా 
యదు భూషణా, గురు భీష్మాదులు గూడి వంటి అమృతగుళికలు లాంటి పద్యాలు రుచి ఇక్కడ 
ఆన్వాదించగలము. 
ద్వితీయ స్కంధము 

ద్వితీయ స్కంధంలో పోతనగారి తెలుగు సేతలో యోగ, భక్తి తత్వాలు, భగవత్తత్ల్యం, 
ప్రపంచోద్భవం, వివిధ ధర్మాలు, పురాణ లక్షణాలు వగైరా వివరించబడ్డాయి. విష్ణుమూర్తి 24 
అవతారాలు వర్ణించబడ్డాయి. హరి మయము, కమనీయ భూమి భాగములు, అణువో కాక మున్నగు 
ముత్యాల లాంటి పద్యాలు ఇక్కడ ఆస్వాదిద్దాం రండి రసిక హృదయులారా! 


vii 


తృతీయ స్కంధము 


తృతీయ స్కంధంలో పోతనామాత్యులు విశ్వ స్వరూప, కాల స్వరూప వివరణలు, కృష్ణ భక్తి 
తత్వం, వరాహావతార వర్ణన, దేవహూతి కపిల సంవాదం పేరుతో సాంఖ్య యోగ తత్వం వివరించారు. 
శ్రీ కృష్ణ నిర్యాణం వివరించారు. వారి తండ్రి పాలు, ఒకని కై యిట్లు, కంటి గంటి, బొరలు గెరలు, దేవ 
జితం, హవ రూపివి, వర వైకుంఠము వంటి మణిపూసల లాంటి పద్యాల నెలవు ఈ స్కంధం. 


చతుర్థ స్కంధము 


చతుర్ధ స్కంధంలో భక్తుల భక్తి తత్వాలు వర్ణించబడ్డాయి. అనయంబు శివ యను, 
నీలగళాపరధి, అభ్రం లిహా దభ్ర, దూర్వాంకురంబుల, ధరను విరులు మున్నగు చక్కటి పద్య రాజాలు 
ఈ స్మంధలోవే. దక్ష యజ్ఞం, సతీ దేవి దేహ త్యాగం, ధృవోపాఖ్యానం, పృథు చరిత్ర, ప్రచేతసుల 
విషయం మున్నగునవి బమ్మెర పోతన గారు తేనెలో ముంచిన గంటంతో గీసి గీసి వివరించారు ఈ 
స్కంధంలో. 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాశం 


పంచమ స్కంధం గంగన తెలుగు సేత. చిన్న స్కంధం. ఏక ఖండంగా రెండు భాగాలుగా లభ్యం 
అవుతున్నది. రెండు ఆశ్వాసాలుగా చేయబడిన గంగన తెలుగు సేత పోతన భాగవతంలో స్థానం 
పొందగలిగిందిగా పండితులచే అంగీకరించబడింది. పంచమ స్కంధ ప్రథమ ఆశ్వాసంలో మనువుల 
చరిత్రలు, భరతోపాఖ్యానం మున్నగునవి వివరించబడ్డాయి. 


పంచమ స్కంధము - ద్వితీయాశ్వాశం 


పంచమ స్కంధం గంగన తెలుగు సేత. పోతన భాగవతంలో ఇది లుప్తం కావటం లేదా నష్టం 
కావటం వలన గంగనచే రచించబడింది. ఇది చిన్న స్కంధం అయినా ఏక ఖండంగా రెండు 
భాగాలుగా లభ్యం అవుతోంది. రెండు ఆశ్వాసాలుగా చేయబడిన గంగన తెలుగు సేత పోతన 
భాగవతంలో స్థానం పొందినదిగా పండితులచే అంగీకరించబడింది. పంచమ స్కంధ ద్వితీయ 
ఆశ్వాసంలో సృష్టి, ప్రళఉయాల వర్ణన, గ్రహాదుల గురించిన భగణం, నరకాది లోకాల వర్ణన ఉన్నాయి 


షష్ట స్కంధము 
© 
షష్ట స్కంధం సింగయ చేత ఆంధ్రీకరించబడి, పోతన భాగవతంలో స్థానం పొందే గౌరవం 
దక్కించుకుంది. అయినా స్వతంత్ర గ్రంథం వలె అప్పటి సంప్రదాయాల ప్రకారం ప్రార్థన, కృతి పతి 
నిర్ణయం, వంటివి ఉన్నాయి. సింగయ తన కృతిలో అనేక ఛందోప్రక్రియలు ప్రయోగించి విద్వత్తు 
ప్రదర్శించారు. అజామిళోపాఖ్యానం, నారాయణ కవచం, వృత్రాసుర సంహారం, చిత్రకేతోపాఖ్యానం, 


viii 


పుంసవన వ్రతం, మరుత్తుల జన్మ రహస్యం మున్నగు హరి కథలు వివరించబడ్డాయి. ఈ స్కంధ లోని 
కాళికి బహు సన్నుత, దూరమున నాడు, నీకు వాడెవ్వడు, సతులెవ్వరు, హరి వరదుండయిన వంటి 
పద్య రత్నాలు అనేకం ఉన్నాయి, ఆస్వాదిద్దాం రండి. 


సప్తమ స్కంధము 


బి 


సప్తమ స్కంధం బమ్మెర వారిచే అద్భుతంగా ఆంధ్రీకరించబడింది. బహుళ ప్రఖ్యాతి పొందిన 
పరమ భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుని చరిత్ర వివరించబడింది. భక్తి తత్వంతో పాటు వివిధ ధర్మాలు, వివిధ 
వర్ణాలు వర్ణించబడ్డాయి. అలుక నైన, కీటకము దెచ్చి, జిక్కలు రావు, చదవని వా డజ్ఞూం, చదివించిరి 
నను, కమలాక్షు నర్చించు, ఇందు గల డందు, నరమూర్తి కాదు, శరియై, లేదని యెవ్వరిని, వంటి అనేక 
అమృతోపమేయ పద్యాలతో విరాజిల్లు స్కంధం ఇది. 


అష్టమ స్కంధము 


అష్టమ అష్టమస్కంధం పురాణ దశలక్షణాలలో "మన్వంతరాలకు" ప్రతీక అంటారు. ఈ 
స్కంధంలో చతుర్దశ మనువుల చరితాలు వర్ణించబడ్డాయి. భిల్లీ భిల్ల, ఎవ్వని చే జనించు, కల 
డందురు, లావొక్కింతయు లేదు, అల వైకుంఠ పురంబులో, సిరికిం జెప్పడు, హార కిరీట, స్వచ్చమైన 
ఫణంబు, మింగెడి వాడు, హరి సూచిన, నన్ను గన్న తండ్రీ, గొడుగో, వారిజాక్షులందు, ఇంతింతై, రవి 
బింబ వంటి అత్యద్భుతమైన ఆణిముత్యాలు ఎన్నో అష్టమ స్కంధ పాల కడలిలో ఏరుకుందాం రండి. 
రండి. భాగవత ప్రియులారా! ఎంతో ప్రసిద్ధమైన గజేంద్ర మోక్షం, వామన చరిత్ర, బలిచక్రవర్తి కథ, క్షీర 
సాగర మథనం, కూర్మావతార వర్ణన ఘట్టాలను బమ్మెర పోతనామాత్యులు వారు స్వానుభవ 
పూర్వకంగా గంటం తేనెలో ముంచి, పంచదారలో అద్ది, తాళ పత్రాలపై గీసి ఇక్కడ అందించారు. రండి 
గ్రోలుదాం ఈ అమృతధారలను 


నవమ స్కంధము 


నవమ స్కంధం "ఈశాను కథలు" అనే దశలక్షణాలలోని లక్షణానికి ప్రతీక అంటారు. ఈ 
స్కంధంలో పోతన్న గారు అద్భుతంగా ఆంధ్రీకరించారు. దీనిలో ప్రస్తుత వైవస్వత మన్వంతరంలో 
జరిగిన సూర్య వంశ చంద్ర వంశాలు వివరంగా చెప్పబడ్డాయి. ఇక్కడి రామాయణం చెప్పిన తీరు 
ఎంతో బాగుంది. చిన్ని యన్నలారా పద్య రత్నం దీని లోనిదే. చంద్ర వంశం శ్రీ కృష్ణుని తల్లిదండ్రుల 
వరకు వర్ణించబడింది. చిత్తంబు మధురిపు, హరి యని, కుట్టిము గొనిపో, అలవాటు కలిమి, చిన్న 
యన్న లారా, లాంటి పద్య రత్నాలు ఎన్నో ఉన్నాయి ఈ స్కంధంలో. రండి ఆస్వాదిద్దాం 


దశమ స్కంధము - పూర్వ భాగము 


దశమ స్కంధంలో పూర్వభాగం తెలుగుభాగవతంలో కెల్లా సుమారు 1800 పద్యాలతో మిక్కిలి 
పెద్దది, మధురాతి మధురమైనది. మధురాధిపతే రఖిలం మధురం అన్నట్లుగా గోపాల కృష్ణుని జన్మం, 
శైశవం, బాల్యం, కౌమారం, యౌవనం సహజ కవి పోతనామాత్యునిచే మధురంగా వర్ణించబడ్డాయి. 
ఓ యమ్మా నీ కుమారుడు, కల యో వైష్ణవ మాయ యో, భూసురు డేగెనో, వంటి అనేక పద్య రత్నాల 
గని, కృష్ణ లీలలు, గోపికా వృత్తాంతాలు, కాళియ మర్దనం, భ్రమర గీతాలు మున్నగు ఘట్టాలనే భక్తి 
శృంగారాల సమ్మిళితం ఈ స్కంధం. ఈ స్కంధాంతం లోని రుక్మిణీ కల్యాణం జగత్పసిద్ధమైన మంత్ర 
రాజం. ఇందు లోని పద్య మాణిక్యాలలో మచ్చుకు కొన్ని :- శ్రీకంఠ చాప ఖండన, వావిం జెల్లెలు, గురు 
పాఠీనమ వై, చను నీకు గుడుప, తడవాడిరి, బాలురకు బాలు లేవని, ఓ యమ్మా నీ కుమారుడు, అమ్మా 
మన్ను దినంగ, జోలను కట్టుబడియు, తీపు గల కజ్జ, కర్ణాలంబిత, బాలుం డీతడు, కర్ణావతంసిత, 
నల్లని వాడు, భూషణములుసెవులకు, ప్రాణేశా నీ మంజుభాషలు, లగ్నం బెల్లి... ఈ కృష్ణ 
కథామృతంలో ఓలలాడదాం రండి భాగవత ప్రియులారా, సాహిత్యాభిమానులారా, భక్తవరేణ్యులారా 
రండి 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


దశమ స్కంధంలో ఉత్తరభాగం సుమారు 1300 పద్యాల పెద్ద స్కంధం. పోతన్న గారు యౌవ్వన, 
ప్రౌఢ కృష్ణుని కథలు, శ్రీ కృష్ణుని సంతాన వివరాలు మున్నగునవి కమ్మగా వర్ణించారు. 
ఉషాప్రద్యుమ్నుల కథ, శమంతక మణి కథ, జాంబవతీ పరిణయం, నరకాసుర వధ మున్నగు కథలతో 
రసవంతమైనది ఈ స్కంధం. పరు జూచున్‌, కొమ్మా, హార కిరీట, సకలార్థ సంవేది, పర్వత ద్వంద్వంబు 
వంటి పద్య రత్నాలతో ఒప్పి ఉంటుంది ఈ స్కంధం. రండి ఈ శ్రీకృష్ణామృత పానంతో తరిద్దాం రండి 


సుజనులారా రండి 
ఏకాదశ స్కంధము 


ఏకాదశ స్కంధంలో ప్రధానంగా యదు వంశ నాశనము, శ్రీకృష్ణ నిర్యాణము, ఉద్ధవ గీత 
వివరించబడ్డాయి. ఒక విధంగా భాగవత కథకు ఉపసంహారంగా చెప్పవచ్చు. అద్భుతమైన వేదాంత 
విషయాలు అనేకం ఇవ్వబడ్డాయి. ప్రసిద్ధమైన అవధూత లక్షణాలు, 24 గురువులు మొదలైనవి 
వర్ణించబడ్డాయి. పరబ్రహ్మ మనంగా వంటి చక్కటి పద్యాలు ఉన్నాయి ఈ స్కంధంలో. నవ వికచ 
సరసిరుహ అనే సర్వలఘు సీస పద్యమునకు ఉదాహరణ పద్యంగా కూడ బహుళ ప్రసిద్ధమైనది. 
పరవిద్యా సంబంధి అయిన ఈ స్కంధాన్ని అద్భుతంగా బమ్మెర పోతనామాత్యుల వారి శిష్యులు 
బొప్పనామాత్యుల కుమారుడు గంగన వారు తెలుగు చేసి అనుగ్రహించారు. 


ద్వాదశ స్కంధము 


ద్వాదశ స్కంధం తెలుగు భాగవతానికి ఉపసంహారం లాంటిది. 54 పద్యాలతో తెలుగు 
భాగవతంలో మిక్కిలి చిన్న స్కంధం. పోతన భాగవతంలోని ఇతర ముగ్గరు రచయితలలో, వెలిగందల 
నారయ మాత్రమే పోతన ప్రియ శిష్యుడను అని గర్వంగా స్కంధాంత గద్యంలో ప్రకటించారు. 
భవిష్యత్తు రాజుల వివరాలు, కలి యుగ వర్ణన, పరీక్షిత్తు దేహ త్యాగం, మార్కండేయ చరిత్ర, ద్వాదశ 
ఆదిత్యుల వివరాలు చెప్పబడ్డాయి. గజ తురగాది అనే కంద పద్యంలో భాగవత భక్తి తత్వాన్ని కూర్చిన 
విధం గొప్పది. ఏను మృతుండ నౌదు నని ఆణి ముత్యం లాంటి పద్యం దీనిలోనిదే. భాగవత పురాణ 
సారం ఇమిడ్చి బమ్మెర పోతనామాత్యుల వారి శిష్యులు గంగనార్యుల వారు తెలుగు చేసి 
అనుగ్రహించారు. 


:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం :: 


భాగవత గణనాధ్యాయి., తెలుగుభాగవతం.ఆర్ట్‌ 


Xi 


భూమిక - ప్రథమ స్కంధము 
భాగవతం - పురాణం 


శ్రీమద్భాగవత మహాపురాణం అష్టాదశ పురాణాల లోనిది. అంతే కాదు కావ్యత్రయం లోనిది 
కూడ. ముందు పురాణం గురించి చూద్దాము. “పురా అపి నవ ఇతి పురాణః * ఎంతో పురాతన మైనది 
అయ్యి ఉండి; ఎప్పటి కప్పుడు సరికొత్తగా స్పురిస్తుండేది పురాణం. సర్గ, ప్రతిసర్గ, మనువులు, 
మన్వంతరము, వంశాను చరితములు పురాణానికి పంచలక్షణాలు అంటారు కొందరు. సర్గ, విసర్గ, 
స్థాన, పోషణ, ఊతులు, మన్వంతర, ఈశానుకథా, నిరోధ, ముక్తి ఆశ్రయాలు అని పురాణానికి 
దశలక్షణాలు అంటారు కొందరు. వాటిలో ప్రధానమైనవి మహాపురాణాలు. వీటిలో ప్రసిద్ధమైనవి 
మత్య్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్‌, బృహ్మాండ, బ్రాహ్మ, బ్రహ్మ, వైవర్త, వామన, వాయవ్య, వైష్ణవ, 
వారాహ,అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాందములు యని పద్దెనిమిదింటిని (18) అష్టాదశ 
పురాణాలు అంటారు. శ్లో. మద్వయం, భద్వయం, చైవ బ్రత్రయం, వచతుష్టయం. అ, నా, ప, లిం, గ, 
కూ, స్మాని పురాణాని పృథక్‌ పృథకి. ఇంకా ఉశన, కపిల, కాళి, సనత్కుమార, శంభు, సౌర, దౌర్వాస, 
నందీయ, నారసింహ, నారదీయ, పారశర, అంగీరస, భృగు సంహిత, మారీచ, మానవ, వాశిష్ట, లింగ, 
వాయు పురాణములు - యని పద్దెనిమిదిం టిని (18) అష్టాదశ ఉపపురాణాలు అంటారు. సమస్త 
పురాణాలను సంస్కృతంలో మూలరచన గావించిన వారు, వేదాలను విభాగించిన వారు వ్యాస 
భగవానులు. అన్నిటిలోకి ఉత్తమమైన శ్రీమద్భాగవతంలో భగవంతుని గురించి భాగవతుల గురించి 
చెప్పబడింది. అందుకే సద్యోముక్తి సాధనమిది. 


భాగవతం - కావ్యం 


హైందవ సాహిత్యంలో ముఖ్యమైనవి మూడు రామాయణ భారత భాగవతాలు. వేదాలు 

పునాదిరాళ్ళు అయితే, ఈ కావ్య త్రయం స్తంభాలు లాంటివి. రామాయణం మూల రచయిత వాల్మీకి 
మహర్షి. భారత భాగవతాలకు మూల రచయత వ్యాస భగవానులు. ప్రధానంగా రామాయణం సూర్య 
వంశ రాజుల చరిత్ర. భారతం చంద్రవంశస్థులది. భాగవతం భగవంతుని, భక్తుల గురించినది అని 
అను కోవచ్చు. రామాయణంలో జీవన విలువలకు ప్రాధాన్యం, భారతంలో ఫలవంతమైన జీవనానికి 
ప్రాధాన్యం. భాగవతంలో పారమార్దానికి ప్రాధాన్యం. అందుకే పోతనామాత్యులవారు గ్రంధారంభం 
లోనే అన్నారు. 

శ్రీ కైవల్యపదంబు(జేరుటకునై చింతించెదన్‌, లోకర 

క్లైకారంభకు, భక్తపాలనకళానంరంఖకున్‌, దానవో 

ద్రేకస్తంభకుంగేళిలోలవిలసదృగ్డాలనంభూతనా 

నాకంజాతభవాండకుంభకు, మహానందాంగనాడింభకున్‌. 


12 


భాగవతంలో రామాయణ భారత కథలు కూడ చెప్పబడతాయి. ప్రబంధ లక్షణ సమాలంకృతం, 
బహు కథారత్నాల సమాహారం భాగవతం. వీటిలో చాలా వాటికి వైయక్తిక సంపూర్ణత కూడ 
గోచరిస్తుంది. ఈ సమాహారానికి సూత్రంగా శుక మహర్షి పరీక్షిన్మహారాజు లనే స్వర్ణ రజత దారాలతో 
చక్కగ పేన బడ్డాయి. మధుర శృంగారము మధుర వైరాగ్యము కలగలసిన పురాణమిది. అందుకే 
మధురాధిపతే రఖిలం మథురం శ్రీకృష్ణుల వారికి ప్రథమపీఠం వేసారు. 


వ్యాస భట్టారకుడు 


ఈ మహాపురాణాన్ని వ్యాసమహర్షులవారు సంస్కృతంలో రచించారు. వేదాలను విభాగించటం, 
మహాభారతాన్ని రచించిన పిమ్మట సమస్తమైన పురాణాలు ఆ మహానుభావుడే రచించారు. వాటిలో 
ఉత్మష్టమైనది శ్రీమద్భాగవతం. ఈ మూల భాగవత రచనా కాలాన్ని నిర్ణయించడం కష్టం. ఇది 5000 
సంవత్సరాల కంటె అతి పురాతనమైనది అన్నది నిర్వివాదాంశం. ఈ మూల భాగవతం పన్నెండు 
స్కంధాలలో పద్దెనిమిదివేల శ్లోకాల బృహద్ధంధం. 


పోతన 


అట్టి మహాభాగవతానికి తెలుగుసేత బమ్మెర పోతన చేయుట తెలుగజాతి అదృష్టం. పోతన 
గారి ప్రణీతము అంటే ప్రహితమే, ప్రాణిహితమే, పరహితమే. వీరు హలం కలం రెంటికి పదును యున్న 
కవికుల తిలకులు. కావ్యకన్యకను రాజులకీయని ఆత్మాభిమానంగల హాలికులు. తెలుగుసేతలో 
ఎనిమిది స్కంధాలు (1, 2, 3, 4 మరియు 7, 8, 9, 10 స్కంధాలు) వీరి కృతి అని మిగిలిన 5, 6 స్కంధాలు 
గంగన, సింగనల కృతి అని, 11 మరియు 12 స్కంధాలు నారయ కృతి అని స్టూలముగా అనుకోవచ్చు. 
తెలుగు సేతలో పన్నెండు స్కంధాలలో ఐదు, పది స్కంధాలు రెండేసి భాగాలుగా ఇవ్వబడ్డాయి. దీని 
రచనా శైలి పద్యగద్యాల మేలుకలయికతో పండిత పామరుల నిద్దరిని అలరారిస్తుంటుంది. 31 రకాల 
పద్యగద్య రీతులను ప్రయోగిస్తు మొత్తం 9014పద్యగద్యలలో సాగింది యీ మనోహర కావ్యం. ఆ 
మహాకవి పోతన జీవితకాలం క్రీ శ 1378 నుండి 1460 అని పలువురు పండితోత్తములచే 
నిర్ణయింపడినది. శైవమతానుయాయులైన ఆరువేల నియోగి బ్రాహ్మణ బమ్మెర వంశంలో పుట్టాడు. 
తన వంశాన్నేకాదు తన జాతిని దేశాన్ని కూడ ఉద్దరించాడు. సంస్మత మహాభాగవతాన్ని ప్రాంతీయ 
భాషాంతీకరణ చేసినవాటిలో వీరిదే ప్రప్రథమమైనది అంటారు. వీరి ఇతర కృతులు వీరభద్ర 
విజయము, నారాయణ శతకము, భోగినీ దండకము. వీటిలో వీరభద్ర విజయం శైవమతానుసార 
గ్రంధం. భాగవతమంత ప్రసిద్ధం కాకపోయినా 


13 


జగదీశాయ!/ నమో నమో నవనుధానంకాళశి తాంగాయ! శ్రీ; 
నగనాథధాయ! నమో నమో శుభకరానందాయః! వేదార్థపా; 
రగ వంద్యాయ! నమో నమో నురనదీరంగత్తరంగావలీ; 
మకుటాగ్రాయ! నమో నమో మునిమనోమందార।! నర్వేశ్వరా/ 


లాంటి చోట్ల వారి కవితా పటుత్వం ప్రస్పుటం గానే పలుకుతుంది. నారాయణ మకుటంతో సాగింది 
నారాయణ శతకం. భోగినీ దండకం వీరి తొలి రచనే కాదు అందుబాటులో ఉన్న దండకాలలో ఇదే 
తొట్టతొలిది అంటారు. వీరు సహజ కవులు. వీరి భాగవత రచనాశైలి చక్కెరపాకం ఆపాతమథురమని 
మహాపండితులు పేర్కొంటారు. పండిత పామరుల నిరువురను మెప్పిస్తుంది. అలా చెప్పకోదగ్గ 
పద్యాలలో ఒకటి. మందార మకరందమునం దేలు. ఇష్టమైన పద్యం లేదా ఇష్టమైన కథనం లేదా 
మొత్తం గ్రంధం ఏదైనా సరే విడిగా చదువుకోవచ్చు రసపూర్ణం గాస్వసంపూర్ణంగా ఉంటాయిఉదా. 
అల వైకుంఠ పురంబులో పద్యం, రుక్మిణీ కల్యాణం, గజేంద్ర మోక్షం ఘట్టాలు. ఇందుకు భాగవతంలోని 
ఒక పద్యమైనా రానివాడు తెలుగువాడేకాదనెడి నానుడే నిదర్శనము. భాగవతంలో కథలు, 
శృంగారాలు, వైరాగ్యాలు, పద్యాలే కాదు వివిధ విషయాల వివరాలు, సాహిత్య ప్రక్రియలు చాలా 
ఉన్నాయి. వీటిలో పోతన గారి విశిష్టత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వీరిది పంచదార పాకం 
పరమాద్భుతం. అందకే అన్నారు కవులు: 


ముద్దులుగార భాగవతమున్‌ రబియించుచు పంచదారలో 
అద్దితివేమొ గంటము మహాకవి శేఖర! మధ్యమధ్య అ 
ట్లద్దక వట్టి గంటమున నట్టిట్టు గీనిన తాటియాకులో 
పద్దెములందు ఈ మధురభావము లెచ్చటనుండి వచ్చురా! 


ఒక ముఖ్యవిషయం మనవిచేస్తాను. భాగవతం చదువుకొనేటప్పుడు ప్రపంచ గురువులు 
ఎక్కిరాల కృష్ణమాచార్యులు చెప్పిన మాటలు అవశ్యము జ్ఞప్తి యుంచుకొన వలసినవి, 
“ఆనందానుభూతి జీవునకు పరమాత్మ యందలి తన్మయ రూపమున పరిపూర్తి చెందుటయే 
శృంగారము. దానికి మనస్సు నందు, యింద్రియముల యందు స్వీకరింపబడు ప్రతిబింబమే లౌకిక 
కావ్యాదు లలో వర్ణింపబడుచు, సంసార జీవులలో ననుభవింపబడు శృంగార మనబడు అభాసము.” 


ప్రథమ స్కందము 
ఈ ప్రధమ స్కంధం నిజానికి భాగవతానికి ఉపోద్దాతం లాంటిది. పైన చెప్పుకొన్న “శ్రీకైవల్య 


పదంబు... .” పద్యం ఈ స్కంధారంభంలో మొట్టమొదటిది. అలా కైవల్య ప్రాప్తికి ఈ గ్రంధం అంటూనే 


14 


భాగవతం అంతటిని సూచించారు మన బమ్మెరవారు. ఈ స్కంధాన్ని ఉపోద్దాత / పరిచయాలకు 
వాడినట్లుంటుంది. ఉపోద్దాతంలో దేవతా స్తుతులు, పాత రచయితలను గౌరవించిన తీరు, 
సమకాలీనులను మన్నించిన తీరు, భావికవుల ఆళ్ళీ స్సులు అందించిన తీరు పోతన వ్యక్తిత్వ 
విశిష్టతను చెప్పక చెప్తున్నాయి. “ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి..” మానవు లకు అంకిత మివ్వను అనే 
దృఢనిర్ణయం వ్యక్తపరచి నిజ జీవితంలో దానిని అమలుచేసిన మహానుభావుడు కనిపిస్తాడు. 
“భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు..” అంటు ఆవిష్కరించిన సవినయ ఆత్మవిశ్వాసం బహుళ 
ప్రశంసనీయమైనది. 

భాగవతం అంటే భగవంతునికి భక్తులకు చెందిన విషయాలు చెప్పేది. “శ్రీ కృష్ణా యదుభూషణా...” 
అనే అద్భుతమైన పద్యం ఉన్న కుంతిస్తుతి. “ కుప్పించి యెగసినం...” పద్యమాణిక్యం ఉన్న భీష్మస్తుతి. 
“గురుభీష్మాదులు గూడి..” ఉన్న నరుడు నారాయణుని స్మరిస్తు కృష్ణనిర్వాణ చెప్పటం. భాగవతం 
అంటేనే పారీక్షితం అని పేరుపడ్డానికి కారణమైన పరీక్షిత్తుని పుట్టుక శాపం పొందుట మున్నగు 
ఎత్తుగడలుతో విరాజిల్లుతోంది యీ స్కంధం. 


వృత్తాల వారీ పద్యాల లెక్క 
మొత్తం పద్యగద్యలు = 530 + సీసం కింది తేటగీతులు 22 + సీసం కింది ఆటవెలదులు 25; మొత్తం 
=577. 


వచనము =147 చంపకమాల =16 
కంద పద్యము =148 ఉత్పలమాల =50 
సీస పద్యము =47 ఆటవెలది =22 
తేటగీతి సీసంతో. =22 తేటగీతి ప 
మత్తేభము =56 శార్జూలము =29 
సంకలన కర్త 


మా తల్లితండ్రులు ఇద్దరు పుట్టి బుద్దెరిగి పిల్లలను దండించి ఎరుగని సాత్వికులు. తల్లి 
వెంకటరత్నంగారు మహా పతివ్రత, పరమ ఉత్తమురాలు. తండ్రి అచ్యుత రామయ్య గారు రాష్ట్ర రివెన్యూ 
శాఖలో తూర్పుగోదావరి జిల్లాలో పనిచేసారు. గణితంలో ఉద్దండులు. అన్నగారు లక్ష్మీనారాయణదేవ్‌ 
సివిల్‌ ఇంజనీరు. వారి సోదరప్రేమ బహు దొడ్డది. మార్గదర్శకత్వం చేయుటలోను ఎన్నదగినవారు. 
చెల్లెళ్ళు శేష కుమారి, లక్ష్మి యిద్దరు యిరువం శాల పేరు నిలబెట్టారు అని మంచి పేరు తెచ్చుకున్నారు. 


15 


మా పూర్వీకులది కరిణీకపు వంశము. పితామహులు చిట్టిరాజుగారు మాతామహులు సాంబశివరావు 
గారు కరణాలే. మామమగారు ఇవటూరి భాస్కర రావు, ఛార్జెడు ఎక్కొంటెంటు. మాకు ఫణి కిరణ్‌, 
భాస్కర కిరణ్‌ అని ఇద్దరు చక్కటి పుత్రులు. 


కృతజ్ఞతలు 

ఈ కృషికి ఉపయోగపడిన వివిధ పుస్తకముల రచయితలు, ప్రచురణకర్తలకు మరియు ఈ 
కృషిని సాధ్యము చేసిన కంప్యూటరులు చేసిన హెచ్‌ సి ఎల్‌, డెల్‌, వ్యూసోనిక్‌ కంపెనీలకు మరియు 
సహకరించి ప్రోత్సా హించిన మిత్రులు, ఇతర వ్యక్తులు, అంతర్జాల సంస్థలకు అందరికి కృతజ్ఞతలు. 
మా తెలుగుభాగవతం అంతర్జాల జాలగూడు ఆదులను నిర్మించుట నిర్వహించుటలలో తమ 
అమూల్యమైన సహాయ సహకారాలు అందించి సాకారం చేసారు. చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులు 
అమూల్య అనంత సహకార సహాయాలు అందించారు. ఇంచుమించు అందరూ స్వచ్చందంగా 
ఉచితంగాసాయంచేసారు. ఇట్టి సాయాలులేకుండా ఇలా నేను అందిం చగలుగుట సాధ్యం కాదు. 
ఇలా సహాయ సహకారాలు అందించిన అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు. 


భాగవత గణనాధ్యాయి. తెలుగుభాగవతం.ఆర్ట్‌ 


16 


అవతారిక 

ప్రథమ స్కంధము 
ఉపోద్దాతము 
కృతిపతి నిర్ణయము 
గ్రంథకర్త వంశ వర్ణనము 
షష్ట్యంతములు 
కథా ప్రారంభము 
నైమిశారణ్య వర్ణనము 
శౌనకాదుల ప్రశ్నంబు 
కథా సూచనంబు 
ఏకవింశత్యవతారములు 


విషయ అనుక్రమణి 


శుకుడు భాగవతంబు జెప్పుట 64 


వ్యాసచింత 
నారదాగమనంబు 
నారదుని పూర్వకల్పము 


నారదునికి దేవుడు దోచుట 


ద్రౌపది పుత్రశోకం 
అశ్వత్థామని తెచ్చుట 


అశ్వత్థామ గర్వ పరిహారంబు 


కుంతి స్తుతించుట 


110 
120 
127 
136 


ధర్మజుడు భీష్ముని కడ కేగుట 150 


భీష్మనిర్యాణంబు 


160 


ధర్మనందన రాజ్యాభిషేకంబు 168 
గోవిందుని ద్వారకాగమనంబు 180 


కృష్ణుడు భామల జూడబోవుట 
గర్భస్థకుని విష్ణువు రక్షించుట 
పరీక్షి జ్ఞన్మంబు 
విదురాగమనంబు 
ధృతరాష్ట్రాదుల నిర్గమంబు 
నారదుని గాలసూచనంబు 
యాదవుల కుశలం బడుగుట 
కృష్ణనిర్యాణంబు వినుట 
పాండవుల మహాప్రస్థానంబు 
పరీక్షిత్తు దిగ్విజయయాత్ర 
గోవృషభ సంవాదం 

కలి నిగ్రహంబు 

పరీక్షిత్తు వేటాడుట 

శృంగి శాపంబు 

పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు 
శుకముని యాగమనంబు 
శుకుని మోక్షోపాయం బడుగట 


ఫూర్జి 


అనుబంధము 


193 
204 
209 
218 
227 
236 
248 
256 
270 
279 
286 
297 
320 
331 
344 
355 
361 
362 
367 


బమ్మెజ పోతనామాత్య వంశవృక్షము367 


నైమిశారణ్యం - గణన 
నైమిశారణ్యం-పదాలు 


నైమిశారణ్యంలోని జీవాల గణన 


375 
375 
381 


(అ) నైమిశారణ్యంలోని జీవాల సంఖ్యలు అక్షౌహిణి వివరణ 386 


381 అక్షౌహిణి - సేనాసమూహవిశేషము386 
(ఆ) నైమిశారణ్యంలోని జీవాల గణన381 వసుదేవుని భార్యలు 387 
అరిషడ్వర్గాలు - వివరణ ao వసుదేవుని భార్యలు 18మంది. 387 


రాగద్వేషాలు - వివరములు కేక 4) మరొక భార్య (18) కూడ కలదు. 387 


18 


శ్రీరామ 
ఓం నమోభగవతే వాసుదేవా 


పోతన తలుగు భాగవతం 
ప్రథమ స్కంధము 
ఉపోద్దాతము 
"*1-1-శా. 
శ్రీ కైవల్య పదంబుం జేరుటకునై చింతించెదన్‌ లోక ర 


క్లైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్‌, దానవో 
ద్రేకస్తంభకుం, గేళి లోల విలసద్దగ్జాల సంభూత నా 
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్‌. 

టీక:- శ్రీ = శుభకర మైన; కైవల్య = ముక్తి; పదంబున్‌ = స్థితిని; చేరుట = పొందుట; కున్‌ = కోసము; ఐ 
= ఐ; చింతించెదన్‌ = ప్రార్థించెదన్‌; లోక = లోకా లన్నిటిని; రక్ష = రక్షించుటనే; ఏక = ముఖ్యమైన; ఆరంభ = 
సంకల్ప మున్న వాడు; కున్‌ = కి; భక్త = భక్తులను; పాలన = పాలించే; కళా = కళ యందు; సంరంభ = వేగిరపాటు 
ఉన్న వాడు; కున్‌ = కిన్‌; దానవ = రాక్షసుల; ఉద్రేక = ఉద్రేకమును; స్తంభ = వాన్పడేలా చేసే వాడు; కున్‌ = క; కేళి 
= ఆట లందు; లోల = వినోదా లందు; విలసత్‌ = ప్రకాశించే; దృక్‌ = చూపుల; జాల = వల నుండి; సంభూత = 
పుట్టిన; నానా = వివిధ; కంజాత భవాండ = బ్రహ్మాండముల (కంజాత భవాండము - కంజాతభవ (బ్రహ్మ) 
అండము, బ్రహ్మాండము]; కుంభ = కుండలు (రాశి) తనలో కలిగిన వాడు; కున్‌ = కి; మహా = గొప్ప; నంద = 
నందుని; అంగనా = భార్య యొక్క; డింభ = కొడుకు; కున్‌ = కున్‌. 

భావము:- _సర్వలోకాలను సంరక్షించుట అందు గట్టి సంకల్పం కల వాడిని, భక్తజనులను కాపాడు 
టలో మిక్కిలి తొందర కల వాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా 
బ్రహ్మాండభాండాలు సృజించే వాడిని, మహాత్ము డైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా 
గల ఆత్మీయుని) కైవల్య పదము (నీవుగానే తప్ప నాకంటూ వేరే ఉనికి లేనంతగా నీలో ఐక్యం అయ్యే పదవిని) 
అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను. 

ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంథారంభ ప్రార్థనా పద్యం. ఈ తెలుగసేతను బమ్మెర పోతనామా త్యుల 

వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని అపేక్షించి చేసారు. ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే 
మకుటాయమాన మైంది. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా 
అద్దం పడుతుంది. శార్జూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను 
పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ణకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. (అ) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై 
చింతించెదన్‌ (ఆ) లోకరక్టైకారంభకున్‌ (ఇ) భక్తపాలన కళా సంరంభకున్‌ (ఈ) దానవోద్రేక స్తంభకున్‌ (ఉ) కేళిలోల 
విలసద్దగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్‌ (ఊ) మహానందాంగనా డింభకున్‌ అనే అద్భుత ప్రయుక్తాలు ఈ 
పద్యంలో ఆరు (6) ఉన్నాయి. భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట 


ప్రథమ స్కంధము 2 


శిక్షణ చణత్వ, విశ్వకర్శత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు యివి. (అ) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై 
చింతించెదన్‌ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. 
అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైనవారి కథలూ, తృతీయ స్కంధంలోని దేవహూతి 
వృత్తాంతమూ, చతుర్ధ స్కంధంలోని ధ్రువ చరిత్రా స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే 
కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది. (ఆ) లోకరక్టైకారంభకున్‌ అనటంలో హిరణ్యాక్ష 
హిరణ్యకశిపు కంస కాలయవనాదు లను (తృతీయ, సప్తమ, దశమ స్కంధాలు) సంహరించి వారి అత్యాచారాల వల్ల 
అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాప కత్వం సంస్థాపించబడింది.(ఇ) భక్తపాలన కళా సంరభకున్‌ 
అనటంలో భక్తులను పాలించటం భగవంతుని కళ, ఎప్పుడెప్పుడు ఆర్హులను ఆదుకుందామా అని అనుక్షణం 
తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి మహా విష్ణువు వైకుంఠం నుంచి 
పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం (అష్టమ స్కంధం) స్పురిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది. (ఈ) 
దానవోద్రేకస్తంభకున్‌ అనటంతో అష్టమ స్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది. తరువాతి మన్వంతరంలో ఇంద్రుడు 
కావలసిన బలి, వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు. దుష్టశిక్షణచణు డైన స్వామి 
వామనుడై, ఆ దాన వేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింప జేయటం ధ్వనించింది. (ఉ) కేళిలోల... కుంభకున్‌ అనటం 
వల్ల భగవంతుని విశ్వకర్ష్శకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర (నవమస్కంధం) స్ఫురిస్తోంది. స్వామి 
విలాసంగా త్రిప్పే కళ్ళల్లో నుంచే కదా బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామి కళ్ళు 
సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే ప్రధానకర్తని ద్వితీయ స్కంధం నిరూపిస్తోంది. (ఊ) మహా నందాంగనా డింభకున్‌ అనటం 
కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి, ఆ నందాంగనకు ఆనందానికి, మహా ఆనందమే దేహంగా కల స్వరూపికి ప్రతీక. 
*l-2-6. 

వాలిన భక్తి మైక్కెద నవారిత తాండవ కేళికిన్‌, దయా 

శాలికి, శూలికిన్‌, శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్‌, 

బాల శశాంక మౌళికి(, గపాలికి, మన్మథ గర్వ పర్వతో 


న్మూలికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్‌. 
 . టీక వాలిన = అతిశయించిన; భక్తి = భక్తితో; మైక్కెదన్‌ = మైక్కెదను; అవారిత = వారింపలేని; 
తాండవ = తాండవమనే; కేళి = ఆట ఆడే వాని; కిన్‌ = కి; దయాశాలి = దయకలవాడి; కిన్‌ = కి; శూలి = శూల 
ధారి; కిన్‌ = కి; శిఖరి = పర్వతుని; జా = పుత్రికయొక్క; ముఖ = ముఖము అనే; పద్మ = పద్మానికి; మయూఖమాలి 
= సూర్యుడు (మయూఖమాలికిరణములు కలవాడు, సూర్యుడు); కిన్‌ = కి; బాల = లేత; శశాంక = చంద్రుని 
(శశాంకశశ (కుందేలు) గుర్తు కలవాడు, చంద్రుడు}; మౌళి = శిరస్సున ధరించిన వాడు; కిన్‌ = కి; కపాలి = పుట్టి 
ధరించే వాడు; కిన్‌ = కి; మన్మథ = మన్మథుని; గర్వ = గర్వమనే; పర్వత = పర్వతాన్ని; ఉన్మూలి = నిర్మూలించిన 
వాడు; కిన్‌ = కి; నారద = నారదుడు; ఆది = మొదలైన; ముని = ముని; ముఖ్య = ముఖ్యుల; మనస్‌ = మనసులనే; 
సరసీరుహ = పద్మాలలోని (సరసీరుహ - సరస్సులో పుట్టినది, పద్మం); అలి = తుమ్మెద లాంటి వాడు; కిన్‌ = కి. 
భావము:- అనంత లీలాతాండవలోలు డైన పరమ శివునికి, మిక్కిలి దయ గలవానికి, త్రిశూల 
ధారికి, పర్వతరాజ పుత్రి పార్వతీదేవి యొక్క ముఖ పద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, 


ప్రథమ స్కంధము 3 


మెడలో పుట్టెల పేరు ధరించిన వానికి, మన్మథుడి గర్వం సర్వం అణిచేసిన వానికి, నారదాది మునుల మానస 
సరోవరాలలో విహరించే వానికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను. 


*1-3-ఉ. 
ఆతత సేవంజేసెద సమస్త చరాచర భూత సృష్టి వి 
జ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి ని 
ర్లేతకు, దేవతా నికర నేతకు గల్మష ఛేత్తకున్‌, నత 
త్రాతకు, ధాతకున్‌, నిఖిల తాపస లోక శుభప్రదాతకున్‌. 


"టీక ఆతత = అతిశయమైన; సేవన్‌ = భక్తిని; చేసెదన్‌ = చేసెదను; సమస్త = సమస్తమైన; చర = 
చరములు; అచర = అచరములుయైన; భూత = ప్రాణులను; సృష్టి = సృష్టించే; విజ్ఞాత = నేర్చరి; కున్‌ = కి; భారతీ 
= భారతీ దేవి; హృదయ = హృదయానికి; సౌఖ్య = సంతోషాన్ని; విధాత = కలిగించేవాడు; కున్‌ = కి; వేద = వేదాల; 
రాశి = సమూహాలను; నిర్జేత = ఏర్పరిచిన వాడు; కున్‌ = కి; దేవతా = దేవతల; నికర = సమూహము యొక్క; నేత 
= నాయకుడు; కున్‌ = కి; కల్మష = పాపములను; ఛేత్త = ఛేధించే వాడు; కున్‌ = కి; నత = నమస్కరించే వారిని; 
త్రాత = రక్షించే వాడు; కున్‌ = కి; ధాత = బ్రహ్మ; కున్‌ = కి;నిఖిల = మొత్తం; తాపస = తాపసులు; లోక = అందరికి; 
శుభ = శుభాలను; ప్రదాత = ఇచ్చేవాడు; కున్‌ = కి. 

భావము:- చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టించడం నేర్చినవాడు, సరస్వతీదేవికి 
మనోరంజకం చేకూర్చువాడు, వేదాల నన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు, సమస్త బృందారక బృందాన్ని 
నాయకుడై తీర్చిదిద్దువాడు, భక్తుల పాపాలను పోకార్చు వాడు, దీనజనులను ఓదార్చువాడు, తపోధను 
లందరికీ శుభాలు ఒనగూర్చువాడూ ఐనట్టి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సం సేవిస్తున్నాను. 
1-4-వ. 
అని, నిఖల భువన ప్రధాన దేవతా వందనంబు సేసి. 

టీక:- అని = ఈ విధంగా; నిఖిల = సమస్త; భువన = లోకలకు; ప్రధాన = ముఖ్యమైన; దేవతా = దేవత 
అకు; వందనంబు = నమస్కారము; సేసి = చేసి. 

భావము:-ఇలా సకలలోకపాలకులైన ముగ్గురుమూర్తులకు చేతులెత్తినమస్కారంచేసిన పిమ్మట. 


*1-5-ఉ.. 

ఆదర మొప్ప మ్రైక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సం 
పాదికి, దోషభేదికి. బ్రపన్నవినోదికి, విఘ్నవల్లికా 

చ్చేదికి, మంజువాదికి, నశేష జగజ్జన నంద వేదికిన్‌, 
మోదకఖాదికిన్‌, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్‌. 


ప్రథమ స్కంధము 4 


టీక:- ఆదరము =మన్నన; ఒప్పన్‌ = ఉట్టిపడేలా; మైక్కున్‌=-నమస్మారమును; ఇడుదున్‌ = పెట్టెదను; 
అద్రి = పర్వత; సుతా = పుత్రి; హృదయ = హృదయ; అనురాగ = అనురాగాన్ని; సంపాది = సంపాదించినవాడు; 
కిన్‌ = కి; దోష = పాపాలని; భేది = పోగొట్టేవాడు; కిన్‌ = కి; ప్రపన్న = శరణాగతులైన భక్తులకు; వినోది = సంతో 
షము కలిగించు వాడు; కిన్‌ = కి; విఘ్న = విఘ్నాల; వల్లికా = సమూహమును; చ్చేది= నాశనముచేసేవాడు; 
కిన్‌=కి; మంజు = మనోజ్ఞముగ; వాది = మాట్లాడే వాడు; కిన్‌ = కి; అశేష = అనేక; జగత్‌ = లోకములందలి; జన 
= జను లకు; నంద = ఆనందము; వేది = కలిగించే వాడు; కిన్‌ = కి; మోదక = ఉండ్రాళ్ళు; ఖాది = తిను వాడు; కిన్‌ 
= కీ; సమద = చక్కగ; మూషక = ఎలుక; సాది = నడిపే వాడు; కిన్‌ = కి; సుప్రసాది = మంచి నిచ్చే వాడు; కిన్‌ = కి. 

భావము:- పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ అనే సంపదను సంపాదిం 
చిన వాడు, సకల పాపాలను విరిసిపోయేలా చేసేవాడు, శరణాగతులకు వినోదములు కలుగజేయువాడు. 
సమస్త విఘ్నాలనే బంధనాలు ఛేదించు వాడు, మంజుల మధురంగా భాషించేవాడు.అఖిల లోకవాసులు అంద 
రకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు, ఉండ్రాళ్లూ ఆరగించువాడు. మదించిన మూషకరాజును మిక్కిలి 
సంతోషంగా అధిరోహించి విహరించువాడు, శుభాలు ప్రసాదించు వాడు ఐన వినాయకునకు చక్కటి మన్నన 
లతో నమస్కరిస్తున్నాను. 
౫1-60-6. 
క్షోణితలంబునన్‌ నుదురు సోంకంగ మొక్కి నుతింతు సైకత 
శ్రోణికి. జంచరీక చయ సుందరవేణికి, రక్షితామర 
శ్రేణికి, దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్‌, 
వాణికి. నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్‌. 
టీక క్షోణితలంబునన్‌ = నేలకు; నుదురు = లలాటము; సోకంగన్‌ = ఆనేలా; మ్రొక్కి = నమస్కరించి; 
నుతింతున్‌ = స్తుతిస్తాను; సైకత = ఇసక తిన్నెల లాంటి; శ్రోణి = పిరుదులు గలామె; కిన్‌=కు; చంచరీక = తుమ్మె 
దల; చయ = గుంపు లాంటి; సుందర = అందమైన; వేణి = జుట్టు గలామె; కిన్‌ = కు; రక్షిత = రక్షింపబడే; అమర 
= దేవతల; శ్రేణి = సమూహము గలామె; కిన్‌ = కి; తోయజాతభవ = నీటిలోపుట్టిన(పద్మం) దానిలో పుట్టిన వాని 
(బ్రహ్మ) యొక్క; చిత్త = మనసును; వశీకరణ = వశీకరించుకోగల; ఏక = అసహాయశూర; వాణి = వాక్కుగలామె; 
కిన్‌= కి; వాణి = సరస్వతీదేవి; కిన్‌ = కి; అక్ష = స్పటికముల; దామ =మాల; శుక=రామచిలుక; వారిజ = తామర 
పువ్వు; పుస్తక = పుస్తకము; రమ్య = అందంగా; పాణి = చేత ధరించినామె; కిన్‌ =కి. 

భావము:- నేలకు నెన్నుదురు తాకేలా సాగిలపడి మెక్కి, సైకత శ్రోణీ, చదువులవాణీ, అలినీలవేణీ 
ఐన వాణిని సన్నుతిస్తాను. సుధలు వర్షించే సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని 
ఆకర్షించే సౌందర్యరాశిని; కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరించే కరుణామయిని; ఒక చేతిలో అక్షమాల, 
ఇంకో చేతిలో రాచిలుక, వేరొక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో పుస్తకం ముచ్చటగా ధరించే ఆ తల్లిని సదా 
సంస్తుతిస్తాను. 


మో ఆం 


ప్రథమ స్కంధము 5 


*1-7-శాౌ. 
పుట్టం బుట్ట, శరంబునన్‌ మొలవ, నంభోయానపాత్రంబునన్‌ 
నెట్టం గల్గను, గాళిం గొల్వను, బురాణింపన్‌ దొరంకొంటి, మీ 
దెట్టే వెంట( జరింతు6 దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ! మేల్‌ 
పట్టున్‌ నా కగుమమ్మ, నమ్మితి. జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ! 
టీక పుట్టన్‌ = పుట్టలో; పుట్ట = పుట్ట లేదు (వాల్మీకిని కాదు); శరంబు నన్‌ = రెల్లుపొదలో (బాణము 
అనే పదం గల పేరుతో); మొలవ = పుట్ట లేదు (సుబ్ర హ్మణ్యుడను కాదు, బాణుడను కాదు) (పాఠాంతరం - 
పుట్టంబుట్టశిరం బున్‌ మొలువ=శిరస్సుమీద పుట్టపుట్టి ఉన్నవాడనుకాదు (వాల్మీకిని కాదు)); అంభస్‌ = జల; 
యాన = ప్రయాణ; పాత్రంబునన్‌ = సాధనములో - పడవలో; నెట్టన్‌ = యదార్భా నికి; కల్గను = పుట్ట లేదు (వ్యాసుని 
కాదు); కాళిన్‌ = కాళి; కొల్వను = ఆరాధించను (కాళిదాసు ను కాదు); పురాణింపన్‌ = పురాణ (భాగవత) రచనకి; 
దొరంకొని = పూనుకొని; ఉంటిని = ఉన్నాను; మీందు = ముందు చెప్పిన; ఎట్టే = అటువంటి వారి; వెంటన్‌ = 
పద్ధతినే; చరింతున్‌ = నడుస్తాను; తత్‌ = ఆ; సరణి = విధమును; నాకు = నాకు; ఈవు = ఇవ్వుము; అమ్మ = తల్లీ; 
ఓ = ఓ; అమ్మ = అమ్మ; మేల్‌ = మంచి; పట్టున్‌ = దన్నుగా; నాకు = నాకు; అగుము = ఉండుము; అమ్మ = తల్లీ; 
నమ్మితిన్‌ = (నిన్నే) నమ్మొకొంటిని; చుమీ = సుమా; బ్రాహ్మీ = సరస్వతీదేవీ {బ్రహ్మి - బ్రహ్మ దేవుని భార్య, సరస్వతి); 
దయ = దయకు; అంభోనిధీ = సముద్రమా. 

భావము:- అందరిని పుట్టించే బ్రహ్మదేవుని అర్ద్ధాంగీ! సరస్వతీదేవి! *నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని 
కాను; బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడను కాను (రెల్లుపొదలో పుట్టిన సుబ్రహ్మణ్యుడను కాను); 
పడవలో పుట్టిన వ్యాసుడను కాను; కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను; కాని మాతా! ఈ భాగవత పురాణ 
రచన కూడ వారి లాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడ వారి రచనల వలెనె శాశ్వతంగా 
ఉండేలా అనుగ్రహించు తల్లీ! నిన్నే నమ్ముకున్నానమ్మా. నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు. దయామయీ! 
{*పుట్టంబుట్టశిరంబునన్‌ మొలవ' అనే పాఠ్యాంతరం ప్రకారం పుట్టలో పుట్టి శిరస్సున పుట్ట పుట్టిన వాల్మీకిని కాదు) 

*1-8-ఉ. 

శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా 
హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం 
దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా 
కారత నొప్పు నిన్ను మదిం గానంగ నెన్న(డు గల్లు, భారతీ! 
టీక శారద = శరదృతు; నీరద = మేఘము; ఇందు = చంద్రుడు; ఘనసార = కర్పూరం; పటీర = 
మంచిగంధం; మరాళ = హంస; మల్లికా = మల్లిపువ్వుల; హార = దండ; తుషార = మంచు; ఫేన = నురుగు; రజత 
= వెండి; అచల = కొండ; కాశ = రెల్లుపువ్వులు; ఫణీశ = ఆదిశేషుడు; కుంద = అడవిమల్లె; మందార = కల్పవృక్ష 
ము; సుధా = పాల; పయోనిధి = సముద్రము; సిత = తెల్లని; తామరస = తామరపువ్వు; అమర వాహినీ = ఆకాశ 


ప్రథమ స్కంధము 6 


గంగ (అమర వాహిని - అమర (దేవతల) వాహినీ (నది) - ఆకాశగంగ); శుభ = శుభకర మైన; ఆకారతన్‌ = 
ఆకారముతో; ఒప్పు = అమరు; నిన్ను = నిన్ను; మదిన్‌ = మదిలో; కానగ = చూచుట; ఎన్నడు = ఎప్పుడు; కల్లు = 
కలుగుతుంది; భారతీ = సరస్వతీదేవీ. 
భావము:- భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, 

పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, 
రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల 
శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్చ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం 
కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ! 
*1-9-ఉ. 
అంబ, నవాంబుజోజ్ఞ్యలకరాంబుజ, శారదచంద్రచంద్రికా 
డంబర చారుమూర్తి, ప్రకటస్సుట భూషణ రత్నదీపికా 
చుంబిత దిగ్విభాగ, శ్రుతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా 
వాంబరవీధి విశ్రుతవిహారిణి, నన్‌ గృప( జూడు భారతీ! 

టీక:- అంబ = తల్లీ; నవ = అప్పుడే పుట్టిన; అంబుజ = పద్మములతో; ఉజ్వల = ప్రకాశిస్తున్న; కర = చేతు 
లనే; అంబుజ = పద్మములు కలదాన; శారద = శరదృతువు లోని; చంద్ర = చంద్రుని; చంద్రిక = వెన్నెల; ఆడంబర 
= డాబు గల; చారు = అందమైన; మూర్తి = స్వరూపము కలదానా; ప్రకట = ప్రకాశించే; స్ఫుట = కొట్టొచ్చినట్లు కన 
బడెడి; భూషణ = ఆభరణాల లోని; రత్న = రత్నాల; దీపికా = కాంతి; చుంబిత = స్పృశించు; దిక్‌ = దిక్కుల; విభాగ 
= విభాగాలు యున్నదానా; శ్రుతి = వేద; సూక్తి = సూక్తులచే; వివిక్త = వెల్లడింపబడిన; నిజ = స్వంత; ప్రభావ = ప్రభా 
వము కలదానా; భావ = భావాలనే; అంబర = ఆకాశ; వీధి = వీధిలో; విశ్రుత = విస్థృతముగా; విహారిణి = విహరించే 
దానా;నన్‌ = నన్ను; కృప = దయ; అన్‌ = తో; చూడు = అనుగ్రహించుము; భారతీ = సరస్వతీదేవీ. 

భావము:-తల్లీ! వికాస ప్రకాశాలకి ప్రతీకగా అప్పుడే వెల్లి విరుస్తున్న పద్మం అలంకరించిన హస్తంతో, 
శరచ్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూప మైన శ్వేత స్వరూపం తో, విజ్ఞాన స్వరూపాలై 
దిగ్గిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాల లోని మణి మాణిక్యాల కాంతులతో, వేదసూక్తులు వెల్లడిచేసే స్వీయ 
ప్రభావంతో, ఉత్తమతమ భావాల పరంపరలలో విస్తృతంగా విహారిస్తుండే భారతీదేవి! నీ దయాపూరిత 
దృక్కులతో అనుగ్రహించమ్మా! 
*1-10-ఉ. 
అమ్మల గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాల బె 
ద్దమ్మ, సురారులమ్మ కడు పాటిడి పుచ్చిన యమ్మ, తన్ను లో 
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా 
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్‌. 


ప్రథమ స్కంధము 7 


టీక:- అమ్మలన్‌ = అమ్మలను(సప్త మాతృకలు); కన్న = కన్నటువంటి (కంటె గొప్ప దైన); అమ్మ = తల్లి; 
ముగురు = ముగ్గురు (ముగురు అమ్మలు - లక్ష్మి సరస్వతి పార్వతి); అమ్మల = అమ్మలకి; మూలపు = మూల మైన; 
అమ్మ = అమ్మ; చాలన్‌ = చాలా; పెద్ద = పెద్ద; అమ్మ = అమ్మ; సురారుల = దైత్యుల యొక్క (సురారులు - సుర 
(దేవతల) అరులు (శత్రువులు), రాక్షసులు, దైత్యులు ); అమ్మ = తల్లి; కడుపు = కడుపు; ఆజిడిపుచ్చిన = దుఃఖపెట్టిన, 
వ్యర్థముచేసిన; అమ్మ = అమ్మ; తన్ను = తనను; లోన్‌ = మనసు లోపల; నమ్మిన = నమ్మిన; వేల్పు = దేవతల; అమ్మల 
= తల్లుల; మనమ్ముల = మనసులలో; ఉండెడి = ఉండే; అమ్మ = అమ్మ; దుర్గ = దుర్గాదేవి; మా = మా; అమ్మ = అమ్మ; 
కృప = దయా; అబ్ధి = సముద్రముతో; ఇచ్చుత = ఇచ్చుగాక; మహత్త్య = గొప్పదైన; కవిత్వ = కవిత్వంలో; పటుత్వ = 
పటుత్వమనే; సంపదల్‌ = సంపదలు. 

భావము:- దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూల మైన లక్ష్మి 
సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; దైత్యులను నాశనము 
చేసి వారి తల్లియైన దితి కడుపులో దుఃఖము చేకూర్చిన తల్లి; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో 
నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో 
మహత్వము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక. 
౫*1-11-మ. 
హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపు( బెన్నిక్క, చం 
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్‌ తో నాడు పూంబోయడి, తా 
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్‌ మన్నించు నిల్లాలు, భా 
సురతన్‌ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్‌ నిత్యకల్యాణముల్‌. 
టీక హరి=విష్టుమూర్తి;కిన్‌ = కి; పట్టపు = పట్టపు; దేవి = రాణి; పున్నెముల = పుణ్యములు; ప్రోవు = 
పోగు; అర్థంపు = సంపదలకు; పెన్‌ = పెద్ద; ఇక్క = నిలయము; చందురు = చంద్రుడికి; తోన్‌ = తో కలిసి - తోడ; 
పుట్టువు = పుట్టినది; భారతీ = సరస్వతి; గిరిసుతల్‌ = పర్వత పుత్రిల (పార్వతి); తోన్‌ = తో కలిసి; ఆడు = ఆడే; పూంన్‌ 
= పూవును; పోడి = పోలినది - స్త్రీ; తామరలు = పద్మముల; అందున్‌ = లో; ఉండెడి = ఉండే; ముద్దు = 
మనోజ్ఞముగ ఉన్న; ఆలు = స్త్రీ; జగముల్‌ = లోకాలు; మన్నించు = గౌరవించే; ఇల్లు = గృహమునకు; ఆలు = స్త్రీ; 
భాసురతన్‌ = (తన) ప్రకాశము వలన; లేములు = దరిద్రాలను; వాపు = పోగొట్టే; తల్లి = అమ్మ; సిరి = లక్ష్మి ఇచ్చున్‌ 
= ఇచ్చుగాక; నిత్య = నిత్యమైన; కల్యాణముల్‌ = శుభములు. 

భావము:-  దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి; రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి; 
సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు; వాణితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోణి; 
అరవిందాలు మందిరంగా గల జవరాలు; అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న; చల్లని చూపులతో 
భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి; ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణాలు అనుగ్రహించు గాక. 


ప్రథమ స్కంధము 8 


1-12-వ. 
అని యిష్టదేవతలం జింతించి, దినకర కుమార ప్రముఖులం దలంచి, ప్రథమ కవితా 
విరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి నుతియించి, హయ గ్రీవదనుజకర పరిమిళిత నిగమ 
నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసునకు వ్యాసునకు మ్రొక్కి, శ్రీమహాభాగవత 
కథాసుధారస ప్రయోగికి శుకయోగికి నమస్కరించి, మృదు మధురవచన వర్గ పల్లవిత 
స్థాణునకున్‌ బాణునకుం బ్రణమిల్లి, కతిపయ శ్లోక సమ్మోదిత సూరు మయూరు నభినం 
దించి, మహాకావ్యకరణ కళావిలాసుం గాళి దాసుం గొనియాడి, కవి కమల రవిన్‌ 
భారవిన్‌ బొగడి, విదళితాఘు మాఘు వినుతించి, యాంధ్రకవితాగౌరవజనమనోహరి 
నన్నయ సూరిం గైవారంబు సేసి, హరిహర చరణారవిందవందనాభిలాషిం దిక్కమనీ 
షిన్‌ భూషించి, మజియు నితర పూర్వ కవిజన సంభావనంబు గావించి, వర్తమాన 
కవులకుం బ్రియంబు వలికి, భావి కవుల బహూకరించి, యుభయకావ్యకరణ దక్షుండనై. 
టీక:- అని = ఈ విధంగా; ఇష్ట = ఇష్టమైన; దేవతలన్‌ = దేవతలను; చింతించి = తలచుకొని; దిన = 
దినమునకు; కర = కారణమైన - సూర్యుడు; కుమార = కుమారస్వామి; ప్రముఖులన్‌ = మొదలగు ముఖ్యులను; 
తలంచి = తలచుకొని; ప్రథమ = మొట్టమొదటి; కవితా= కవిత్వమును; విరచన = రచించే; విద్యా = నేర్పు అనే; 
విలాస = ఆటలో; అతిరేకి = ఉత్తముడు; వాల్మీకిన్‌ = వాల్మీకిని; నుతియించి = స్తుతించి; హయగ్రీవ = 
హయగ్రీవుడనే; దనుజ = దానవుని; కర = చేతితో; పరిమిళిత = కలగాపులగము చే.యబడ్డ; నిగమ = వేద; నివహ 
= రాశిని; విభాగ = విభజిం చుటకు వలసిన; నిర్ణయ = నియమాల; నిపుణతా = నైపుణ్య సాధనలో; సముల్లాసు = 
మంచి ఉల్లాసము గలవాడు; కున్‌ =కి; వ్యాసున =వ్యాసులవారి; కున్‌=కి; మ్రైక్కి= నమస్కరించి; శ్రీ = 
శుభప్రథమైన; మహా = గొప్ప; భాగవత = భాగవతము అనే; కథా = కథ అనే; సుధా = అమృత ప్రాయమైన; రస = 
రసాయనాన్ని; ప్రయోగి = ప్రయోగించినవాడు; కిన్‌ = కి; శుక = శుకుడనే; యోగి = యోగి; కిన్‌ = కి; నమస్కరించి 
= నమస్కరించి; మృధు = మృదువైన (లాలిత్యమైన); మధుర = తీయనైన; వచన = మాటల; వర్గ = మాలికలచే; 
పల్లవిత = చిగురించిన; స్థాణు = రాళ్లు కలిగినవాడు; కున్‌ = కి; బాణు = బాణుడు; కున్‌ = కి; ప్రణమిల్లి = 
నమస్కరించి; కతిపయ = ఎన్నదగిన; శ్లోక = శ్లోకాలతో; సమ్మోదిత = సంతోష పెట్ట బడిన; సూరున్‌ = పండితులు 
కలవాని; మయూరున్‌ = మయూరుని; అభినందించి = పొగిడి; మహా = గొప్ప; కావ్య =వ్యాలను; కరణ = రచించే; 
కళా = కళలో; విలాసున్‌ = నేర్చరిని; కాళిదాసున్‌ = కాళిదాసుని; కొనియాడి = పొగిడి; కవి = కవులనే; కమల = 
పద్మాలకి; రవిన్‌ = సూర్యు డైనవాడుని; భారవిన్‌ = భారవిని; పొగడి = కీర్తించి; విదళిత = నిర్మూలింపబడ్డ; అఘు 
= పాపాలు కలవాడిని; మాఘున్‌ = మాఘుని; వినుతించి = పాగిడి; ఆంధ్ర = తెలుగు; కవితా = సాహిత్యంమీద; 
గౌరవ = గౌరవమున్న; జన = జనుల; మనస్‌ = మనస్సులను; హారిన్‌ = ఆకర్షించినవాని; నన్నయ = నన్నయ; 
సూరిన్‌ = పండితుడుకి; కై = చేతులు; వారమున్‌ = జోడించుట; సేసి = చేసి; హరిహర = హరిహరునియొక్క - 
హరి హరుల; చరణ = పాదాలనే; అరవింద = పద్మాలకి; వందన = నమస్కరించే; అభిలాషిన్‌ = 
అభిలాషగలవాడనిని; తిక్క = తిక్కన అనే; మనీషిన్‌ = ప్రతిభాశాలిని; భూషించి = పొగిడి; మణీయు = ఇంకను; 


ప్రథమ స్కంధము 9 


ఇతర = ఇతరమైన; పూర్వ = ముందుతరపు; కవి = కవుల;జన = సమూహమునకు; సంభావనంబు = గౌరవాభివా 
దము; కావించి = చేసి; వర్తమాన = ఈనాటి; కవుల = కవుల; కున్‌ = కును; ప్రియంబు = ప్రియము కలుగునట్లుగా; 
పలికి = చెప్పి - అభినందించి; భావి = భవిష్య కాలపు; కవులన్‌ = కవులను; బహూకరించి = గౌరవించి; ఉభయ 
= రెండు రకాలైన; కావ్య = కావ్యములను; కరణ = రచించుటలో; దక్షుండన్‌ = సామర్థ్యముకల వాడిని; ఐ=అయి. 

భావము:- ఇలా ఇష్టదేవత లందరినీ స్తుతించి. సూర్యభగవానుడిని, కుమారస్వామిని స్మరించు 
కున్నాను. ముందుగా కవితాసరస్వతి విలాస విన్యాసాలను వెలయింప జేసిన వాల్మీకి మహర్షుల వారికి వందనం 
చేస్తున్నాను. హయగ్రీవాసురుని చేతిలో పడి చిక్కుపడిన వేద సమూహాన్ని మొక్కపోని ఓర్పుతో, నేర్పుతో 
చక్కదిద్దిన వ్యాస భగవానుల వారికి వంగి నమస్కరిస్తున్నాను. శ్రీ మహాభాగవతకథ అనే సుధారసాన్ని పంచి 
పెట్టిన శుకయోగికి తలవంచి నమస్కరిస్తున్నాను. అనంతరం తన మెత్తనైన తియ్యనైన పలుకుల కులుకులతో 
శిలల్ని సైతం చిగురింపజేసిన బాణకవికి ప్రణామం చేస్తున్నాను. ఎన్నదగిన కొన్ని శ్లోకాలతోనే భగవానుడైన 
భాస్కరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసికొన్న మయూరకవిని అభినందిస్తున్నాను. మహాకావ్యాలను నిర్మించే కళలో ఆరితేరిన 
కవి చంద్రుడు కాళిదాసుని కైవారం చేస్తున్నాను. కవుల హృదయాలను దోచుకున్న నన్నయ భట్టారకుని 
స్తుతిస్తున్నాను. హరిహరనాథుని చరణారవిందాలకు ఆనందాతిశయంతో మ్రైక్కుతున్న తిక్కనాచార్యుని 
కొనియాడుతున్నాను. తక్కిన పూర్వకవు లందరిని మనసారా భావించి సంభావిస్తున్నాను. ఈనాటి కవు లందరిని 
అభినందిస్తున్నాను. ముందు తరాలలో రాబోయే కవు లందరికీ శుభం పలుకుతున్నాను. ఆంధ్ర సంస్కృత 
ఉభయ భాషలలో గద్యపద్యాల (చంపూ) కావ్యాలు రచించే నైపుణ్యం అలవర్చుకున్నాను. 


కృతిపతి నిర్ణయము 
ణ 


౫1-13-6. 
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్‌ 
సొమ్ములు. గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే 
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ 
బమ్మెర పోతరాజొకండు భాగవతంబు జగద్ధితంబుగన్‌. 

టీక:- ఈ = ఈ; మనుజ = మానువులకు; ఈశ్వర = రాజులలో; అధముల = అధములు; కున్‌ = కు; 
ఇచ్చి = అంకితమిచ్చి; పురంబులు = ఊళ్ళు; వాహనంబులున్‌ = ప్రయాణ సాధన ములు; సొమ్ములున్‌ = ధనం; 
కొన్ని= మొదలైన కొన్నిటిని; పుచ్చుకొని = తీసుకొని; చొక్కి = అలసిపోయి; శరీరము = శరీరము; వాసి = వదలి; 
కాలు = యముడి; చేన్‌ = చేత; సమ్మెట = సుత్తి; వ్రేటులన్‌ = దెబ్బలు; పడక = తినకుండ; సమ్మతి = ఇష్ట; తోన్‌ = 
పూర్వకముగా, కలిగి; హరి = హరి; కిన్‌ = కి; ఇచ్చి = ఇచ్చి; చెప్పెన్‌ = చెప్పెను; ఈ = ఈ; బమ్మెర = బమ్మెర వంశపు; 
పోతరాజు = పోతన అనే సమర్ధుడు; ఒకండు = అనబడేవాడు ఒకడు; భాగవతంబున్‌ = భాగవతమును; జగత్‌ 
= లోకానికి; హితంబుగన్‌ = మేలు సమకూరునట్లుగా. 


ప్రథమ స్కంధము 10 


భావము:-  విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్ధంగా వ్రాసిన భాగవతాన్ని మానవ 
మాతృలు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వటానికి మనస్సు వమాత్రం అంగీకరించటం లేదు. అలా చేసి 
ఊళ్లు, అగ్రహారాలు హారాలు వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని, ఆ సుఖా లలో మైమరచి ఈ లోకంలో 
అనుభవించినా, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిదెబ్బలు తప్పవని తెలుసు. అందుకే 
బమ్మర పోతరాజు అనే నేను చక్కగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా అతిపవిత్ర గ్రంథమైన భాగవతాన్ని 
భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను. 


*౫1-14-తే, 

చేతులారంగ శివుని. బూజింపడేని, 

నోరు నొవ్వంగ హరికీర్తి నుడువండేని, 
దయయు సత్యంబు లోనుగా6 దలంపయడేనిం 
గలుగ నేటికి. దల్లుల కడుపు. జేటు. 


టీక:- చేతులు = చేతులు; ఆరంగ = నిండుగ; శివుని = శివుడిని; పూజింపండు = పూజింపని వాడు; 
ఏని = ఐతే; నోరు = నోరు; నొవ్వంగ = నొప్పెట్టేలా; హరి = విష్ణువుయొక్క; కీర్తి = శ్రవణము; నుడువండు = 
పలుకడు; ఏని = ఐతే; దయయు = దయ మణియు; సత్యంబు = సత్యము; లోనుగాన్‌ = కలుగునట్లు; 
తలంపండేనిన్‌ = ఎంచకపోతే; కలుగన్‌ = పుట్టుట; ఏటి = ఎందుల; కిన్‌ = కు; తల్లుల = వారి తల్లుల యొక్క; 
కడుపు = కడుపు; చేటు = చెడపుటకు. 

భావము:- ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరారా కేశవుణ్ణి 


కీర్తించాలి, సత్యం కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో 
పుట్టటం దేనికి తల్లి కడుపు చెడగొట్టటం దేనికి 


1-15-వ. 
అని మజియు మదీయపూర్వజన్మ సహస్రసంచితతపఃఫలంబున శ్రీమన్నారాయణ 
కథా ప్రపంచవిరచనాకుతూహలుండనై, యొక్క రాకా నిశాకాలంబున నోమోపరా 
గంబు రాక6ంగని, సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ యగు 
గంగకుంజని, క్రుంకులిడివెడలి, మహనీయమంజులపులినతలంబున మహేశ్వర 
ధ్యానంబు సేయుచు. గించి దున్మీలిత లోచనుండనై యున్న యెడ. 


టీక:- అని = అని పలికి; మజియున్‌ = ఇంకా; మదీయ = నాయొక్క; పూర్వ = క్రితపు; జన్మ = జన్మలు; 
సహస్ర = వేలకొలదుల లోను; సంచిత = సంపాదించిన; తపః = తపస్సుల యొక్క; ఫలంబున = ఫలితము 
వలనను; శ్రీమన్‌ = శోభనకరమైన; నారాయణ = హరియొక్క; కథా = కథల; ప్రపంచ = మొత్తం సమూహాన్ని; 


ప్రథమ స్కంధము 11 


విరచనా = రచించాలనే; కుతూహలుండను = బలీయమైన కోరికగల వాడను; ఐ = అయి; ఒక్క = ఒక; రాకా = 
పౌర్ణమి నాటి; నిశా = రాత్రి; కాలంబున = కాలంలో; సోమ = చంద్ర; ఉపరాగంబు = గ్రహణము; రాకన్‌ = 
వస్తుందని; కని = తెలిసికొని; సజ్జన జ సజ్జనుల; అనుమతంబున = అనుమతితో; అభ్రంకష = ఆకాశమును; కష 
= ఒరసుకనేలా; శుభ్ర = శుభ్రమైన; సముత్తుంగ = పెద్ద; భంగ = అలలు కలది; అగు = అగు; గంగ = గంగానది; 
కున్‌ = కి; చని = వెళ్ళి; క్రుంకులు = మునుగుటలు - స్నానము; ఇడి = చేసి; వెడలి = బయటకువచ్చి; మహనీయ 
= గొప్పదైన; మంజుల = మనోహరమైన; పులిన = ఇసుకతిన్నెల; తలంబున = గట్టుమీద; మహేశ్వర = శివుని; 
ధ్యానంబు = ధ్యానం; సేయుచున్‌ = చేస్తూ; కించిత్‌ = కొంచెము; ఉన్మీలిత = తెరచిన; లోచనుండను = 
కన్నులుగలవాడను; ఐ = అయి; ఉన్న = ఉన్నటువంటి; ఎడ = సమయములో. 


భావము:-వేల వేల జన్మలు ఎత్తి కూడబెట్టుకున్న నా తపస్సు పండింది. నా హృదయంలో శ్రీమన్నారాయణ 
దేవుని పుణ్యకథలను విస్తరించి రచించాలనే కుతూహలం నిండింది. ఒక పున్నమి రాత్రి చంద్రగ్రహణం ఉంది. 
అవాళ చందమామ నిండుగా ఉన్నాడు. పండు వెన్నెలలు కురుస్తున్నాయి. పెద్దల అనుజ్ఞ పొంది ఆకాశాన్నంటే 
ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహిస్తున్న గౌతమీగంగకు వెళ్లాను. ఆ నదిలో స్నానం చేసి వచ్చి ఒక తెల్లని 
ఇసుక తిన్నెమీద పరమశివుణ్ణి ధ్యానిస్తూ అర్థనిమీలిత నేత్రాలతో కూర్చున్నాను. అప్పుడు... 


1-16-సీ. 

మెటు(గు చెంగటనున్న మేఘంబు కైవడి- 
- నువిదచెంగట నుండ నొప్పువాండు, 
చంద్రమండల సుధాసారంబు పోలిక- 
ముఖమున జిటునవ్వు మొలచువాండు, 
వల్లీయుత తమాల వసుమతీజము భంగి.- 
బలువిల్లు మూయపునంబరంగువాండు, 
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి- 
ఘన కిరీటము దలం గలుగువాండు, 
1-16.1-ఆ. గ 
పుండరీకయుగము. బోలు కన్నుల వాండు, 
వెడంద యురమువాండు, విపులభద్ర 
మూర్తివాండు, రాజముఖ్యు. డొక్కరుండునా 
కన్ను(గవకు నెదుర( గానంబడియె. 


ప్రథమ స్కంధము 12 


టీక:- మెటు(గు = మెటుపుతీగ; చెంగటన్‌ = ప్రక్కన; ఉన్న = ఉన్నటువంటి; మేఘంబు = మబ్బుల; 
కైవడిన్‌ = విధంగా; ఉవిద = స్త్రీ (భార్య), లక్ష్మి చెంగట = దగ్గజ; ఉండన్‌ = ఉండగా; ఒప్పు = చక్కగ యండెడి; వాడు 
= వాడు; చంద్ర = చంద్ర; మండల = బింబపు; సుధా = వెన్నెల; సారంబు = వెలుగు; పోలిక = వలె; ముఖమున = 
ముఖములో; చిజునవ్వు = చిజునవ్వు; మొలచు = వెలయు - ప్రకాశించు; వాండు = వాడు; వల్లీయుత = 
పూలతీగతోకూడిన; తమాల = గానుగు; వసుమతీ = భూమిని; జము = పుట్టినది - చెట్టు; భంగిన్‌ = వలె; పలు = 
బలిష్టమైన; విల్లు = విల్లు; మూ(పునన్‌ = భుజమున; పరగు = ప్రవర్తిల్లే; వాండు = వాడు; నీల = నీల; నగ = గిరి; 
అగ్ర = శిఖరము; సన్నిహిత = సమీపంగానున్న; భానుని = సూర్యుడి; భంగిన్‌ = లాగ; ఘన = గొప్ప; కిరీటము = 
కిరీటము; తలన్‌ = తలపైన; కలుగు = కల; వా(డు = వాడు; 
పుండరీక = పద్మముల, తెల్లతామరల; యుగము = జంట; పోలు = వంటి; కన్నుల = కళ్ళుకల; వా(డు = వాడు; వెడ(ద = 
విశాలమైన; ఉరము = వక్షముగల; వా(డు = వాడు; విపుల = విస్తారమైన; భద్ర = శుభలక్షణముల; మూర్తి = ఆకారముగల; 
వా(డు = వాడు; రాజ = రాజులలో; ముఖ్యుండు = ముఖ్యమైనవాడు; ఒక్కరుండు = ఒకడు; నా = నాయొక్క; కన్నున్‌ = కళ్ళ;గవ 
= జంట; కున్‌ = కు; ఎదురన్‌ = ఎదురగ; కానంబడియె = సాక్షత్కరించెను; 

భావము:- ఆ సమయంలో రాజశేఖరుడు ఒకడు నా కళ్ళ ముందు సాక్షాత్మరించాడు. మేఘం 
ప్రక్కన మెరుపులాగ ఆయన ప్రక్కన ఒక స్త్రీమూర్తి ఉంది. చంద్ర మండలంలోంచి కురిసే అమృత ధారలా ఆయన 
ముఖంలో మందహాసం చిందుతూ ఉంది. కానుగవృక్షాన్ని చుట్టుకొన్న తీగలా ఆయన భుజాగ్రాన ధనుస్సు 
వ్రేలాడుతోంది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగ ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. ఈ 
విధంగా విరిసిన తెల్ల తామరరేకులవంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలంతో, విశ్వమంగళ స్వరూపంతో, ఆ 
రాజశ్రేష్టుడు నా కట్టెదుట కనువిందు చేసాడు. 


1-17-వ. 
ఏను నా రాజశేఖరుం దేణజీ చూచి భాషింప యత్నంబు సేయునెడ నతండు దా, 
"రామభద్రుండ మన్నామాంకితంబుగా శ్రీమహాభాగవ తంబు. దెనుంగు 
సేయుము; నీకు భవబంధంబులు దెగు"నని, యానతిచ్చి తిరోహితుం డయిన, 
సమున్మీలిత నయనుండనై వెజింగుపడి చిత్తంబున. 

టీక:- ఏను = నేను; ఆ = ఆయొక్క; రాజ = రాజులలో; శేఖరున్‌ = శ్రేష్టుని - మహారాజుని; తేఠి = 
తేరిపార; చూచి = చూచి; భాషింప = మాట్లాడుటకు; యత్నంబు = ప్రయత్నం; సేయు = చేస్తున్న; ఎడ = 
సమయంలో; అతడు = అతడు; తాన్‌ = తను; రామభద్రుండ = రామభద్రుండననియు; మన్‌ = నాయొక్క; నామ 
= పేరునకు; అంకితంబుగా = అంకితముగా; శ్రీ = శ్రీ మహా = మహా; భాగవతంబున్‌ = భాగవతమును; తెనుంగు 
= తెలుగులోకి (అనువాదము); చేయుము = చేయుయు; నీకు = నీకు; భవ = సంసార వలన; బంధంబులు = 
బంధనములు; తెగును = తెగుతాయి; అని = అని; ఆనతి = ఆజ్ఞ; ఇచ్చి = వేసి; తిరోహితుండు = మాయము; 


అయిన = అవ్వగా; సమున్మీలిత = బాగాతెరచిన; నయనుండను = కళ్ళుగలవాడను; ఐ = అయి; వెజింగున్‌ = 
ఆశ్చర్యములో; పడి = పడి; చిత్తంబున = మనస్సులో. 


ప్రథమ స్కంధము 13 


భావము:- అప్పుడు నేనా మహారాజుని రెప్పవాల్బకుండా చూసి మాట్లాడదామని ఇంకా ప్రయత్నిస్తు 
న్నాను. ఇంతలో ఆయనే"నేను రామభద్రుణ్ణి. నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగు చేయుము... నీ 
భవబంధాలు పటాపంచలౌతాయి” అని సెలవిచ్చి అంతలోనే అంతర్జానమయ్యాడు. నేను పూర్తిగా కళ్ళు 
తెరచుకొని అంతా ఆశ్చర్యంగా చూస్తూ, నాలో నే నిట్లా అనుకున్నాను. 


*1-18-5. 

పలికెడిది భాగవత మంట, 
పలికించెడివాడు రామభద్రుం డంట, నేం 
బలికిన భవహర మగునంట, 

పలికెద, వేజొండు గాథ బలుక6గ నేలా? 


టీక:- పలికెడిది = పలుకునది; భాగవతము = భాగవతము; అ(ట = అట; పలికించెడి = పలికించెడి; 
వాడు; రామభద్రుండు = రాముడు; అ(ట; నేన్‌ = నేను; పలికిన = పలికినట్లయిన; భవ = సంసారబంధనములు; 
హరము =తొలగుట; అగున(ట =అవుతుందట; పలికెద= (అందుకే) పలుకుదును; వేజొండు = ఇంకొక; గాథ = 
కథ; పలుక(గన్‌ = పలకటం; ఏలా = ఎందుకు. 

భావము:- వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్ర 
ప్రభు వేమో వ్రాయించేవాడుట. వ్రాసి నందువల్ల భవభందాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని 
వ్రాస్తాను. మిగతా వేవి వ్రాయను. 


1-19-౪. 

భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, 
శూలికైన( దమ్మిచూలికైన, 
విబుధజనుల వలన విన్నంత, కన్నంత, 
దెలియ వచ్చినంత, దేటపజతు. 

టీక:- భాగవతము = భాగవతమును; తెలిసి = తెలుసు కొని; పలుకుట = పలుకుట; చిత్రంబు = చిత్రమై 
నది; శూలి = శూలధారి శివుని; కిన్‌ = కి; ఐనన్‌ = ఐన ప్పటికి; తమ్మి = పద్మము నందు; చూలి = పుట్టిన వాని; కిన్‌ 
= కి; ఐనన్‌ = అయినప్పటికి; విబుధ = విశేషమైన జ్ఞానము గల; జనుల = జనుల; వలనన్‌ = వలన; విన్న = వినిన; 


అంత =అంత; కన్న= చూసిన; అంత = అంత; తెలియ వచ్చిన = తెలిసిన; అంత = అంత; తేట = తెలిసేలా; పజతు 
= చేస్తాను. 


భావము:- అయితే చిత్రమేమంటే భాగవతాన్ని చక్కగా సమ గ్రంగా అర్థంచేసుకున్నామని ఎవరు 
చెప్పలేరు. ఆఖరికి ఆ త్రి శూలధారి పరమశివుడైనా సరే, పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనలేరంటే ఇక 


ప్రథమ స్కంధము 14 


నా సంగతి వేరే చెప్పాలా. అయినా పెద్దల వల్ల ఎంత విన్నానో, వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్నానో, స్వయంగా 
ఎంతతెలుసుకోగలిగానో అదంతా తేటతెల్లమయ్యే లా చెప్తాను. 


*1-20-క. 

కొందఅకు. దెను6గు గుణమగుం 
గొందజకును సంస్కృతంబు గుణమగు, రెండుం 
గొందజికి గుణములగు, నే 

నందజ మెప్పింతు( గృతుల నయ్యె యెడలన్‌. 


టీక:-  కొందటు = కొంతమంది; కున్‌ = కి; తెనుంగు = తెలుగు (తెనుగు గుణమగు - తెలుగు 
(దేశీయ) పదాల ప్రయోగం ఎక్కువ వుంటే నచ్చుతుంది); గుణము = బాగుగ; అగున్‌ = ఉండును; కొందటికును 
= కొంతమందికి; సంస్కృతంబు = సంస్కృతము {సంస్కృతంబు గుణమగు - సంస్మతమూలపదాల ప్రయోగం 
ఎక్కువ వుంటే నచ్చుతుంది); గుణము = బాగుగ; అగున్‌ = ఉండును; రెండున్‌ = రెండూ; కొందజి = కొంత 
మంది; కిన్‌ = కి; గుణములగు = బాగుగ ఉంటాయి; నేన్‌ = నేను; అందట = అందర్ని; మెప్పింతు = మెప్పిస్తాను; 
కృతులన్‌ = రచనలలో; ఆయ్యె = ఆయా; ఎడలన్‌ = సందర్భానుసారంగా. 

భావము:- తెలుగు పదాలతో కూర్చి వ్రాసినవి కొంతమందికి నచ్చుతాయి. సంస్కృత పదాలుతో 
కూర్చి వ్రాసిన రచనలు మరికొంతమందికి నచ్చుతాయి. ఇంకొంతమందికి రెండు రకాల పదప్రయోగాలు 
నచ్చుతాయి. నేను అందరు మెచ్చుకొనేలా భాగవతం ఆంధ్రీకరిస్తాను. 


*1-21-మ. 

ఒనరన్‌ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్‌ 
తెను(గుం జేయుచు, మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో, 
తెనుంగుం జేయరు మున్ను భాగవతమున్‌, దీనిం దెనింగించి, నా 
జననంబున్‌ సఫలంబుం జేసెదం బునర్జన్మంబు లేకుండంగన్‌. 


టీక:- _ఒనరన్‌ =ఇంపుగా; నన్నయ = నన్నయ; తిక్కన = తిక్కన; ఆది = మొదలైన; కవులు = కవులు; 
ఈ = ఈ; ఉర్విన్‌ = భూమ్మీద; పురాణ = పురాణ (పురాణలక్షణములు - సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంత 
రము, వంశానుచరితము); ఆవళుల్‌ = సమూహములు; తెను6గు = ఆంధ్రీకరణ; చేయుచున్‌ = చేస్తూ; మత్‌ = 
నాయొక్క; పురా = పూర్వ జన్మలలో; కృత = చేసిన; శుభ = పుణ్యపు; అధిక్యంబు = గొప్పతనం; తాన్‌ = అది; ఎట్టిదో 
= ఎలాంటిదో కాని; తెనుంగు = ఆంధ్రీకరణ; చేయరు = చేయలేదు; మున్ను = ఇంతకు ముందుగ; భాగవతమున్‌ 
= భాగవతాన్ని; దీనిన్‌ = దీనిని; తెనింగించి = ఆంధ్రీకరించి; నా = నాయొక్క; జననంబున్‌ = జన్మని; సఫలంబు = 
సార్థకము; చేసెదన్‌ = చేసుకుంటాను; పునః = పునః; జన్మంబున్‌ = జన్మమును; లేకుండంగన్‌ = లేకుండే లాగ. 


ప్రథమ స్కంధము 15 


భావము:- సంస్కృతంలో ఉన్న పురాణగ్రంథాలు అనేకం ఇప్పటికే నన్నయ భట్టారకుడూ, తిక్కన 
సోమయాజి మొదలైన కవీశ్వరులు తెలుగులోకి తీసుకొచ్చారు. నేను పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యం 
చేసుకొని ఉంటాను. అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు. 
బహుశః నా కోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మహాగ్రంథాన్ని తెలుగులోకి 
వ్రాసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను. 


౫1-22-మ. 

లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం 
జులతాశోభితమున్‌, సువర్ణసుమనస్సుజ్జేయమున్‌, సుందరో 
జ్ఞ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై 
వెలయున్‌ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్‌ సద్దిజశ్రేయమై. 


టీక:- లలిత = చక్కని, అందమైన; స్కంధము = కొమ్మలతో, స్కంధములతో; కృష్ణ = నల్లని, కృష్ణుని 
కథలు; మూలము = వేళ్ళుతో, మూలాధారముగ; శుక = చిలుకల, శుక యోగి; ఆలాప = పలుకులతో, పలుకుల 
చే; అభిరామంబు = రమణీయంగా, మిక్కిలి శోభాకరమై; మంజులత = అందమైన పూల తీగలతో, మనోహర 
మైన వాక్కులతో; శోభితమున్‌ = అలంకరింపబడుతూ, అలరారుతూ; సువర్ణ = మంచి రంగులు గల, మంచి 
అక్షర ప్రయోగాలు కలిగి; సుమనస్‌ = మంచి పువ్వులతో, మంచి మనసున్నవారికి; సుజ్జేయమున్‌ = చక్కగ 
కనిపిస్తున్న, చక్కగ తెలిసే లాగ; సుందర = అందంగా, అందమైన; ఉజ్జ్వల = బాగా పెరిగిన, విలాసవంత మైన; 
వృత్తంబున్‌ = గుండ్రముగా నున్న, చక్కటి పద్య వృత్తములతోను; మహా = పెద్ద, గొప్ప; ఫలంబు = పళ్ళతో, ఫలితా 
నిచ్చే లాగను; విమల = విస్తార మైన, నిర్మల మూర్తి యైన; వ్యాసా = చుట్టుకొలత గల, వ్యాసు డనే; ఆలవాలంబున్‌ 
= పాదుతో ఉన్నది, పునాది కలిగినది; ఐ = అయి; వెలయున్‌ = రూపుకట్టి యున్నది, రూపొంది యున్నది; 
భాగవత = భాగవత మనే; ఆఖ్య = పేరు గల; కల్పతరువు = కల్పవృక్షము; ఉర్విన్‌ = భూమిమీద, లోకంలో; సద్ద్విజ 
= చక్కటి పిట్టలకు, సజ్జనులకు మరియు ద్విజులకు; శ్రేయము = మేలుకూర్చునది, శ్రేయస్కరము; ఐ = అయి. 

భావము:-  బ్రహ్మదేవుడికైన పరమశివునికైన భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్భాగ 
వతం కల్పవృక్షంతో సాటిరాగలిగి ప్రకాశించేది. ఏమాత్రం సందేహం లేదు. దీనిని రెండు రకాల అన్వయార్థాలు 
గల పదప్రయోగాలతో ఇలా వివరించారు. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞ మైంది అయితే భాగవతం స్కంధాలనే 
12 భాగాలతో లలిత మనోహర మైనది. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది అయితే భాగవతానికి మూలం 
భగవానుడైన శ్రీకృష్ణుడుగా కలది. కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది, 
అలాగే భాగవతం శుకమహర్షి మధుర వాగ్థారలతో మనోజ్ఞంగా ఉంటుంది. కల్పవృక్షం అందమైన పూల 
తీగలచే అలంకరింప బడినది, మరి భాగవతం మనోహర మైన వాక్కులుతో అలరారేది. కల్పవృక్షం మంచి 
రంగురంగుల పూలతో శోభిల్లుతుంటుంది, అదేవిధంగా భాగవతం అక్షర సార్థక మై సజ్జనుల మనసులు 
అలరించేది. కల్ప వృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తు గుండ్రంగా ఉంటుంది, అదే మరి భాగవతమో 
సుందరము ఉజ్వలము అయిన చక్కటి పద్య వృత్తాలు గలది. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాల నైనా 


ప్రథమ స్కంధము 16 


అందిస్తుంది, అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది. కల్పవృక్షం విశాలమైన 
చుట్టుకొలత గల మాను కలిగినది, అలాగే భాగవతం స్వచ్చమైన వ్యాస కృత వ్యాసాలతో నిండినది. కల్పవృక్షం 
స్వర్గంలో విలసిల్లు తుంది, మరి భాగవతమో భూలోకంలో విరాజిల్లుతోంది. కల్పవృక్షం శుక పికాది పక్షులకు 
సైతం శ్రేయస్కర మైనది, అదే భాగవతం అయితే ఉత్తములకు సద్భాహ్మణులకు శ్రేయోదాయక మైనది. 
1-23-వ. 
ఇట్లు భాసిల్లెడు క్రీ మహాభాగవతపురాణ పారిజాత పాదపసమాశ్ర యంబునను, 
హరి కరుణావిశేషంబునను గృతార్థత్వంబు సిద్ధించె నని, బుద్ధి నెజింగి లేచి 
మరలి కొన్ని దినంబులకు నేకశిలానగరంబునకుం జనుదెంచి;యందు గురు, 
వృద్ధ, బుధ, బంధు జనానుజ్ఞాతుండనై. 

టీక:- ఇట్లు = ఈ విధంగా; భాసిల్లెడు = ప్రకాశించే; శ్రీ = శుభప్రదమైన; మహా = గొప్ప; భాగవత = 
భగవంతుని గురించిన; పురాణ = పురాణమనే; పారిజాత = పారిజాత; పాదప = వృక్షమును; సమ = చక్కగా; 
ఆశ్రయంబునన్‌ = ఆశ్రయించుట వలనను; హరి = విష్ణుని; కరుణా = దయయొక్క; విశేషంబునను = 
విశిష్టత్వంవలనను; కృతార్థత్వంబు = ప్రయోజనకరమైనది; సిద్ధించెనని = సిద్దించిందని; బుద్ధిని = బుద్ధియందు; 
ఎజీింగి = గ్రహించి; లేచి = లేచి (ధ్యానస్థానంనుంచి); మరలి = వెనుకకు వచ్చి; కొన్ని = కొన్ని; దినంబుల = రోజుల; 
కున్‌ = కు; ఏకశళిలానగరంబున = ఏకశిలానగరాని; కున్‌ = కి; చనుదెంచి = చేరి; అందున్‌ = అందు; గురు = 
గురువులు; వృద్ధ = పెద్దలు; బుధ = జ్ఞానవంతులు; బంధు = బంధువులు; జన = ఐన జనులచే; అనుజ్ఞాతుండన్‌ 
= అనుమతి పొందినవాడిని; ఐ = అయి. 

భావము:- ఈ విధం బహు ప్రకాశమానమైన పురాణరాజమైన భాగవతం అనే కల్పవృక్షాన్ని 
సమాశ్రయించటం వల్ల, శ్రీహరి విశేషంగా అనుగ్రహించటం వల్ల నా జన్మ చరితార్థమైంది అని చక్కగా 
అర్థమైంది. అప్పుడు నేను ఆ నదీ ప్రదేశం నుంచి కదలి కొన్నాళ్ళకు వకశిలానగరానికి తిరిగివచ్చాను. అక్కడ 
గురువులూ, వృద్ధులూ, పండితులూ, బంధువులూ మొదలైన పెద్దలందరి అనుజ్ఞ తీసుకున్నాను. 

గ్రంథకర్త వంశ వర్ణనము 
1-24-సీ. 
కౌండిన్యగోత్ర సంకలితు(, డాపస్తంబ- 
సూత్రుండు, పుణ్యుండు, సుభగు(డైన 
భీమన మంత్రికి జబ్రియపుత్తు( డన్నయ,- 
కలకంఠి తద్భార్య గౌరమాంబ, 

కమలాసప్త వరమున. గనియె సోమన మంత్రి,- 


వల్లభ మల్లమ, వారి తనయు( 


ప్రథమ స్కంధము 17 


డెల్లన, యతనికి నిల్లాలు మాచమ,- 

వారి పుత్తుండు, వంశవర్ధనుండు 
1-24.1-™. 
లలిత మూర్తి బహుకళానిధి, కేసన; 
దాన మాన నీతి ధనుండు, ఘనుండు, 
దనకు లక్కమాంబ ధర్మగేహిని గాంగ 
మనియె; శైవశాస్తమతముం గనియె. 
టీక కౌండిన్య = కౌండిన్యస; గోత్ర = గోత్రంలో; సంకలితు(డు = ఆవిర్భవించినవాడు; ఆపస్తంభ = 
ఆపస్తంభ; సూత్రుండు = సూత్రానుయాయి; పుణ్యుండు = పుణ్యాత్ముడు; సుభగుండు = సౌభాగ్యసంపన్నుడు; ఐన 
= ఐనటువంటి; భీమనమంత్రి = భీమనమంత్రి; కిన్‌ = కి; ప్రియ = ప్రియమైన; పుత్తుండు = కొడుకు; అన్నయ = 
అన్నయ; కలకంఠి = మంచి వాక్కు ఉన్నామె; తత్‌ = అతని; భార్య = భార్య; గౌరమాంబ = గౌరమాంబ; కమల = 
పద్మముల; ఆప్పు= బంధువు - సూర్యుని; వరమున = వరమువలన; కనియె = కనినది; సోమనమంత్రిన్‌ = సోమన 
మంత్రిని; వల్లభ = (అతని) భార్య; మల్లమ = మల్లమ; వారి = వారి; తనయుడు = కొడుకు; ఎల్లన = ఎల్లన; అతని 
= అతని; కిన్‌ = కి; ఇల్లాలు = భార్య; మాచమ = మాచమ; వారి = వారి; పుత్తు(డు = కొడుకు; వంశ = వంశమును; 
వర్ధ్థనుండు = ఉద్ధరించినవాడు; 

లలిత = అందమైన; మూర్తి = రూపుగలవాడు; బహు = అనేక; కళా = కళల; నిధి = సంపన్నుడు; కేతన = కేతన; దాన = 
దానగుణము; మాన = మన్నింపదగిన గుణము; నీతి = నీతితో కూడిన ప్రవర్తన; ధనుండు = ధనముగాకలవాడు; ఘనుండు = 
గొప్పవాడు; తను = అతను; కున్‌ = కి; లక్కమాంబ = లక్కమాంబ; ధర్మ = ధర్మబద్ధమైన; గేహిని = గృహిణి - భార్య; కాంగ = 
అయ్యి యుండగా; మనియె = జీవించెను; శైవశాస్త్ర = శైవమును; మతమున్‌ = మతముగా; కనియెన్‌ = స్వీకరించినాడు. 

భావము:- ఇక మావంశచరిత్ర. కౌండిన్యసగోత్రంలో ఆవిర్భవించినవాడు, అపస్తంబసూత్ర అను 

యాయి, పుణ్యాత్ముడు, ధన్యాత్ముడు అయిన వాడు భీమన మంత్రి. ఆయన కుమారుడు అన్నయ్య. ఆయన 
అర్థాంగి గౌరమాంబ. ఆ దంపతులకు సూర్యుని వరప్రసాదం వల్ల సోమన జన్మించాడు. ఆయన ఇల్లాలు 
మల్లమ్మ. ఆ సతీపతుల సంతానం ఎల్లన. ఆయన భార్య మాచమ్మ. వారిద్దరికీ వంశవర్థనుడైన కేసనమంత్రి 
ఉదయించాడు. చక్కనివాడు, పెక్కు కళలలో ప్రసిద్ధుడు, దాత, నీతిమంతుడు, ఆభిమానధనుడు ఐన 
కేసన్నగారు లక్కమాంబను సహధర్మచారిణిగా వరించి శాస్త్ర సమ్మతమైన శైవమతాన్ని స్వీకరించాడు. 
*1-25-క. 
నడవదు నిలయము వెలువడి, 
తడవదు పరపురుషు గుణము, దనపతి నుడువుం 
గడవదు, వితరణ కరుణలు 


విడువదు, లక్కాంబ; విబుధ విసరము వొగడన్‌. 


ప్రథమ స్కంధము 18 


టీక:- నడవదు = వెళ్ళదు; నిలయము = ఇల్లు; వెలువడి = విడిచి; తడవదు = తలపులోకి రానీయదు; 
పర = పరాయి; పురుషు = మగవారి; గుణము = గుణాలను; తన = తన; పతి = పతి; నుడువున్‌ = మాటను; 
గడవదు = దాటదు; వితరణ = దాన గుణము; కరుణలు = జాలిని; విడువదు = విడిచి పెట్టదు; లక్కాంబ = 
లక్కమాంబ; విబుధ = మంచి జ్ఞానుల; విసరము = సమూహం; పొగడన్‌ = కీర్తించగ. 


భావము:- ఆలక్కమాంబ మహా యిల్లాలు. యింటి బయటకు కాలు పెట్టి ఎరుగదు. పరపురుషుల 
సంగతి తలచుట ఎరుగదు. భర్త మాట జవదాటి ఎరుగదు. దాన ధర్మాలకు, దయా దాక్షిణ్యాలకు పెట్టింది పేరు. 
పెద్దల మన్ననలను పొందిన మహా సాధి. 


1-26-ఉ. 
మానిను లీడుగారు బహుమాన నివారిత దీనమానస 
గ్లానికి, దాన ధర్మ మతిగౌరవమంజులతాగభీరతా 
స్థానికి, ముద్దుసానికి, సదాశివపాదయుగార్చనానుకం 
పానయవాగ్భవానికిని, బమ్మెర కేసయ లక్కసానికిన్‌. 


టీక:- మానినులు = స్త్రీలు, (మానిని - మానము గల స్త్రీ); ఈడు = సాటి; కారు = రారు; బహుమాన 
= తను చేసిన బహుమానములచే; నివారిత = తొలగింపబడిన; దీన = దీనుల యొక్క; మానస = మనసులలోని; 
గ్లాని = దఖముగలామె; కిన్‌ = కి; దాన = దాన; ధర్మ = ధర్మ; మతి = బుద్ధి; గౌరవ = గౌరవ; మంజులతా = 
మృదువైన; గభీరతా = గంభీరమైన ప్రవర్తనలకి; స్థాని = నిలయమైనామె; కిన్‌ = కి; ముద్దు = మనోజ్ఞమైన; సాని = 
అధికురాలు; కిన్‌ = కి; సదా = ఎల్లప్పుడూ; శివ = శివునియొక్క; పాద = పాదముల; యుగ = ద్వయాన్ని; అర్చన = 
పూజించుటందు; అనుకంపా = దయాకలిత; నయ = మృదు; వాక్‌ = సంభాషణలో; భవాని = పార్వతీదేవి లాంటి 
ఆమె; కిన్‌ = కి; బమ్మెర = బమ్మెర; కేసయ = కేసయగారి; లక్కసాని = లక్కాంబ; కిన్‌ = కు. 

భావము:- అక్కమాంబ జీదసాదలను ఆదరించి వారి కష్టాలు పోగొట్టే చల్లని తల్లి. జెదార్యానికీ, బుద్ధి 
చాతుర్యా నికి, సౌందర్యానికి, గాంభీర్యానికి ఆమె పెట్టిందిపేరు. సదా, సదాశివుని పాదాలు అర్చిస్తూ దయతో 
కూడిన నయవాక్కులతో, సాక్షాత్తు భవానీమాతలా కనిపించే ఆ కేసయ గారి ధర్మపత్నికి సామాన్య కాంతలు 
సాటిరారు. 


1-27-క. 
ఆ మానినికిం బుట్టితి 

మే మిరువుర, మగ్రజాతు. డీశ్వరసేవా 
కాముండు తిప్పన,పోతన = 
నామవ్యక్తుండ సాధునయ యుక్తుండన్‌. 


ప్రథమ స్కంధము 19 


టీక:- ఆ = అటువంటి; మానిని = మంచి మానము గలామె {మానిని - మానము గల స్త్రీ); కిన్‌ =కి; 
పుట్టితిమి = పుట్టితిమి; మేము = మేము; ఇరువురము = ఇద్దరము; అగ్ర = ముందు; జాతుడు = పుట్టినవాడు - 
అన్న; ఈశ్వర = శివ; సేవా = పూజయందు; కాము(డు = కోరికగలవాడైన; తిప్పన = తిప్పన; పోతన = పోతన 
అనే; నామ = పేరుతో; వ్యక్తుండ = తెలియబడేవాడిని; సాధు = మంచితనం; నయ = నీతి; ఉక్తుండన్‌ = 
ఉన్నవాడిని. 
భావము:- ఆమెకి మేమిద్దరం కొడకులం పుట్టాము. పెద్దవాడు తిప్పన, ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. నేను 
చిన్నవాణ్జి. నా పేరు పోతన. పెద్దల అడుగుజాడల్లో నీతి యుక్త సాధువర్తనతో మెలగే వాడిని. 


1-28-వ. 
అయిన నేను, నా చిత్తంబున శ్రీరామచంద్రుని సన్నిధానంబు గల్పించుకొని. 


టీక:- అయిన = ఐనటువంటి; నేను = నేను; నా = నాయొక్క; చిత్తంబున = మనసులో; శ్రీ = శ్రీ; 
రామచంద్రుని = రామచంద్రుని; సన్నిధానంబు = సాన్నిధ్యము; కల్పించుకొని = కల్పించుకొని; 
భావము:- అట్టి నేను శ్రీ రామచంద్రుణ్ణి నా నిండుగుండెలో నిలుపుకొన్నవాడని అయి. 


షష్ట్యంతములు 
1-29-6. 
హారికి, నందగోకులవి హారికి( జక్రసమీరదైత్య సం 
హారికి, భక్తదుఃఖపరి హారికి, గోపనితంబినీ మనో 
హారికి, దుష్టసంపదపహారికి, ఘఫోషకుటీపయోఘృతా 
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితా ప్రహారికిన్‌. 


టీక:- హారి = హారాలు ధరించువాని; కిన్‌ = కి; నంద = నందుని; గోకుల = గోకులములో; విహారి = 
విహరించువాని; కిన్‌ = కి; చక్ర = చక్రము వలె తిరుగు; సమీర = గాలి - సుడిగాలి రూపధారియైన; దైత్య = 
రాక్షసుని - తృణావర్తుని; సంహారి = సంహరించినవాని; కిన్‌ = కి; భక్త = భక్తులయొక్క; దుఃఖ = దుఃఖమును; 
పరిహారి = తీసివేయువాని; కిన్‌ = కి; గోప = గోపాల వంశములో పుట్టి; నితంబినీ = స్త్రీల యొక్క (నితంబిని - 
గొప్ప పిరుదులు గలవారు); మనస్‌ = మనసులని; హారి = గెలిచినవాని; కిన్‌ = కి; దుష్ట = దుష్టుల; సంపద్‌ = 
సంపదను; అపహారి = అపహరించువాని; కిన్‌ = కి; ఘోష = గొల్లల; కుటీ = ఇళ్ళలోని; పయః = పాలు; ఘృత = 
పెరుగు; ఆహారి = తినేవాని; కిన్‌ = కి; బాలక = పిల్లలను; గ్రహ = పట్టుకొనే; మహా = మహా; అసుర = రాక్షసియైన; 
దుర్‌ = చెడ్డ; వనితా = స్త్రీని - పూతనని; ప్రహారి = చంపినవాని; కిన్‌ = కి. 

భావము:- మనోహర హారాలు ధరించువాడికిం; నంద వంశం వారి గోకులంలో విహరించిన 
వాడికి; తృణావర్తు డనే దానవుణ్ణి సంహరించిన వాడికి; భక్తుల పరితాపాలను పరిహరించువాడికి; గోపాంగనల 


ప్రథమ స్కంధము 20 


మనస్సులను అపహరించినవాడికి; దుష్టుల సంపదలను హరించిన వాడికి; వ్రేపల్లెలో గోపికల యిండ్లలో పాలు, 
నెయ్యి అపహరించినవాడికి; పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మట్టు పెట్టినవాడికి. 

గమనిక :- విభక్తులు లేదా విభక్తి ప్రక్రియలు వాక్యంలోని వివిధ పదాలకు అన్వంయం కలిగించునవి. అష్ట 
విక్తులు అని ఎనిమిది ఉన్నాయి. అందు కిన్‌, కున్‌, యొక్క, లోన్‌, లోపలన్‌ ఐదును షష్టి భిక్తి ఈ షష్టీ విభక్తి 
వాడుతూ గ్రంథారంభంలో అంకితం ఇచ్చే వారిని స్తుతిస్తూ పద్యాలు చెప్పడం సంప్రదాయం ఉంది. వాటిని 
షష్ట్యంతములు అంటారు. 


1-30-4. 
శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని 
ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా 
పాలికి, వర్ణధర్మపరిపాలికి, నర్దునభూజయుగ్మ సం 
చాలికి, మాలికిన్‌, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్‌. 


టీక:- శీలి = శీలము కలవాని;కిన్‌ = కి; నీతిశాలి = నీతి స్వభావము గలవాని; కిన్‌ = కి; వశీకృత = వశ 
పజిచుకోబడిన; శూలి = శివుడు గలవాని; కిన్‌ = కి; బాణ = బాణాసురుని; హస్త = చేతులను; నిర్మూలి = 
నిర్మూలించినవాని; కిన్‌ = కి; ఘోర = భయంకరమైన; నీరద = మేఘాల నుండి; విముక్త = వర్షించిన; శిలా = 
రాళ్ళచే; హత = కొట్టబడిన; గోప = గోపాలురను; గోపికా = గోపికల; పాలి = పరిపాలకుని; కిన్‌ = కి; వర్ణ = వర్ణము 
లను (చతుర్వర్ణములు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర,); ధర్మ = ధర్మములను (ధర్మ - వేదధర్మములను); 
పరిపాలి = పరిపాలించేవాని; కిన్‌; అర్జున = మద్ది; భూజ = చెట్ల; యుగ్మ = జంటను; సంచాలి = కదిలించిన వాని; 
కిన్‌; మాలి = మాలలు ధరించిన వాని; కిన్‌ = కి; విపుల = పెద్దదైన; చక్ర = చక్ర ముచే; నిరుద్ధ = అడ్డగింప బడ్డ; 
మరీచి = సూర్యకిరణములనే; మాలి = మాలికలకి కారణభూతి; కిన్‌ = కి. 

భావము:- శీలవంతుడికి; నీతిమంతుడికి; త్రిశూలధారియైన శివుణ్ణి వశం చేసుకున్నవాడికి; బాణా 
సురుని బాహువులు ఖండించిన వాడికి; ఇంద్రుని పంపున మేఘాల నుండి కురిసిన రాళ్ల జల్లుకు చెల్లా చెదరైన 
గోపాలురను, గోపికలను కాపాడినవాడికి; వర్ణాశ్రమ ధర్మాలను ఉద్ధరించిన వాడికి; జంట మద్ది చెట్లు పెల్ల 
గించినవాడికి; వనమాల ధరించు వాడికి; సైంధవ సంహార సమయాన తన చేతి చక్రంతో సూర్యమండలాన్ని 
కప్పివేసినవాడికి. 


1-31-ఉ. 
క్షంతకు6 గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా 
రంతకు, నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ 
హంతకు, నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ 
మంతకు, నిర్ణితేంద్రియసమం చితభక్తజనానుగంతకున్‌. 


ప్రథమ స్కంధము 21 


టీక:- క్షంత =క్షమించు వాని;కున్‌ = కి; కాళియ = కాళీయుడు అను; ఉరగ = పాము యొక్క; విశాల 
= పెద్ద; ఫణా = పడగల; వళి = సమూహమందు; నర్తన = నాట్యము; క్రియా = చేయుటలో; రంత = క్రీడించే వాని; 
కున్‌ = కి; ఉల్లసన్‌ = ఉల్లాసము చెందిన; మగధ = మగధకు; రాజ = రాజు యొక్క - జరాసంధుని; చతుర్‌ = 
నాలుగు; విధ = అంగములతో - చతురంగబలాలతో (చతురంగబలములు - రథ, గజ, హయ, కాల్బలములు.); 
ఘోర = భయంకరమైన; వాహినీ = సేనావాహినిని; హంత = చంపినవాని; కున్‌ = కి; ఇంద్ర = ఇంద్రుని; నందన = 
కుమారుడైన అర్జునుని; నియంత = నడిపించేవాడి; కున్‌ = కి; సర్వ = సకల; చర = కదల గలవాటి; అచరా = కదల 
లేనివాటి; ఆవళీ = సమూహము (జగతి గురించి); మంత = తలంచు వాడు; కున్‌ = కి; నిర్ణిత = జయించిన; 
ఇంద్రియ = ఇంద్రియములు కల; సమ = బాగుగా; అంచిత = పూజించు; భక్త = భక్త; జన = జనులను; అను = 
అనుసరించి; గంత = నడచువాని; కున్‌ = కి. 

భావము:- క్షమాగుణశీలికి; కాళీయుని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడికి; పొంగి 
దాడిచేసిన భయంకరమైన జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడికి; పార్టుని రథాన్ని, పార్గుని 
నడిపినవాడికి; సమస్త చరాచర ప్రపంచం స్మరిస్తుండే వాడికి; జితేంద్రియులైన భక్తుల వెంటనుండువాడకి. 


1-32-ఉ. 
న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన 
స్థాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం 
ధాయికి(, బీతవస్త్రపరిధాయికి(, బద్మభవాండభాండ ని 
ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్‌. 


టీక:-  న్యాయి = న్యాయమైనవాని; కిన్‌ = కి; భూసుర = బ్రాహ్మణ; ఇంద్ర = శ్రేష్టుని; మృత = 
చనిపోయిన; నందన = పుత్రుని; దాయి = తెచ్చి ఇచ్చిన వాని; కిన్‌ = కి; రుక్మిణీ = రుక్మిణీదేవి; మనస్‌ = మనసులో; 
స్థాయి = ఉండు వాని; కిన్‌ = కి; భూత = జీవులకు; సమ్మద = సంతోషము; విధాయి = కూర్చువాని; కిన్‌ = కి; 
సాధు = మంచి; జన = వారియందు; అనురాగ = అనురాగమును; సంధాయి = కూర్చువాని; కిన్‌ = కి; పీత = 
పచ్చని పట్టు; వస్త్ర = వస్త్రములు; పరిధాయి = ధరించేవాని; కిన్‌ = కి; పద్మ = పద్మంలో; భవ = పుట్టిన వాడు - బ్రహ్మా; 
అండ = అండములు; భాండ = కోశము; నిర్మాయి = నిర్మించేవాని; కిన్‌ = కి; గోపికా = గోపికల; నివహ = అందలి; 
మందిర = ఇళ్ళకు; యాయి = వెళ్ళేవాని; కిన్‌ = కి; శేషశాయి = శేషతల్పంపై శయనించేవాని; కిన్‌ = కి. 

భావము:- న్యాయాన్ని మెచ్చువాడికి, చచ్చిపోయిన బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి యిచ్చినవాడికి, 
రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడికి, సకల జగత్తుకీ సంతోషాన్ని సమకూర్చేవాడికి, సజ్జనుల 
ఆదరాభిమానాలను తీర్చిదిద్దేవాడికి, పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడికి, బ్రహ్మాండ భాండాలను 
సృజించేవాడికి, గోపికల గృహాలన్నింటికి వెళ్ళువాడికి, ఆదిశేషునిపై శయనించేవాడికి. 


ప్రథమ స్కంధము 22 


1-33-వ. 
సమర్పితంబుగా, నే నాంధ్రంబున రచియింపం బూనిన శ్రీమహా 
భాగవతపురాణంబునకుం గథాప్రారంభం బెట్టి దనిన. 
టీక:- _సమర్చ్పితంబుగా = సమర్పిస్తూ; నేను = నేను; ఆంధ్రంబున = తెలుగులో; రచియింపన్‌ = 
రచించుటకు; పూనిన = నిర్ణయించిన; శ్రీ = శ్రీ; మహా = మహా; భాగవత = భాగవతము అనే; పురాణంబున = 
పురాణమున; కున్‌ = కు; కథా = కథ యొక్క; ప్రారంభంబు = మొదలు; ఎట్టిది = ఎలాంటిది; అనిన = అంటే; 
భావము:- నా స్వామికి సమర్పితంగా శ్రీమద్భాగవత పురాణం తెనిగించటానికి పూనుకొన్నాను. ఆ 
గ్రంథానికి కథా ప్రారంభం ఈ విధంగా చేస్తున్నాను. 


కథా ప్రారంభము 

1-34-సీ. 
విశ్వ జన్మస్థితివిలయంబు లెవ్వని- 

వలన నేర్పడు, ననువర్తనమున 
వ్యావర్తనమున( గార్యములం దబభిజ్ఞుండై- 

తాన రాజగుచు( జిత్తమున( జేసి 
వేదంబు లజునకు విదితముల్‌ గావించె- 
- నెవ్వడు, బుధులు మోహింతురెవ్వ 
నికి, నెండమావుల నీట గాచాదుల- 
__నన్యోన్యబుద్ధి దా నడరునట్లు 
1-34.1-™. 
త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము 
భంగి దో(చు, స్వప్రభానిరస్త 
కుహకు(డెవ్వ(, డతనిం గోరి చింతించెద, 
ననఘు సత్యు( బరుని ననుదినంబు. 
టీక విశ్వ = విశ్వముల యొక్క; జన్మ = పుట్టుక; స్థితి = పాలించుటలు; విలయంబులు = నాశన 


ములు; ఎవ్వాని = ఎవ్వని; వలనన్‌ = వలననైతో; ఏర్పడున్‌ = ఏర్పడుతాయో; అనువర్తనమున = అనుకూలంగా 
వర్తించుటలోను; వ్యావర్తనమున = వ్యతిరేకముగా వర్తించుటలోను; కార్యములు = వ్వవహారములు; అందున్‌ = 


ప్రథమ స్కంధము 23 


లోను; అభిజ్ఞుండు = బాగా తెలిసినవాడు; ఐ = అయ్యి; తాన = తనే; రాజు = పరిపాలించేవాడు; అగుచు = అయ్యి; 
చిత్తమున = మనసున; చేసి = సంకల్పించినంత మాత్రమున; వేదంబులు = వేదములు; అజునకు = పుట్టుక 
లేనివాడైన బ్రహ్మకు (అజుడు - ఎవరిగర్భంలోను పుట్టుక లేనివాడు); విదితములు = తెలియునట్సు; కావించెన్‌ 
= చేసినది; ఎవ్వ(డు = ఎవరో; బుధులు = జ్ఞానులు; మోహింతురు = మోహిస్తారో; ఎవ్వనికి = ఎవరినినో; 
ఎండమావుల = ఎండమావులలోని; నీటన్‌ = నీరు; కాచన్‌ = గాజు; ఆదులన్‌ = మొదలగు వానిలో వలె; అన్యోన్య 
= ఒకదానిలోనింకోటి; బుద్ధి = ఉండినట్లు అనిపించుచు; తాన్‌ = అదే; అడరునట్లు = ప్రకాశించినట్లు; 
త్రిగుణసృష్టి = త్రిగుణాత్మక సృష్టి; ఎందున్‌ = ఎందులోనైతే; దీపించి = కనిపించుతూ; సత్యము = నిజము; భంగిన్‌ = వలె; 
తోన్‌ = అనిపించునో; స్వ = తన; ప్రభా = ప్రభావముచే; నిరస్త = తొలగింపడిన; కుహకుండు = మాయ కలవాడు; ఎవ్వండు 
= ఎవ్వడో; అతనిన్‌ = అతనిని; కోరి = కోరి; చింతించెదన్‌ = ప్రార్థింతును; అనఘున్‌ = పాప మంటని వానిని; సత్యున్‌ = 
సత్యమైన వానిని; పరునిన్‌ = అందటీకి పై నున్నవానిని; అనుదినంబు = ప్రతిరోజు. 

భావము:- _ ఎవనివల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో; ఎవడు సర్వతోముఖ 
మైన కార్యనిర్వహణలో సమర్థుడో; ఎవడు సమస్తానికి రాజై విరాజిల్లుతుంటాడో; ఎవడు సంకల్పమాత్రం చేతనే 
బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతెల్లం చేసాడో; ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో; ఎవనియందు 
సత్త్యరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో, నీళ్లలో, గాజు వస్తువుల్లో లాగ అసత్యమై కూడ 
సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో; ఎవడు తనతేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో ఆ పాపరహితుడు, 
సత్యస్వరూపుడు అయిన ఆ పరాత్పరుని ప్రతినిత్యమూ స్తుతి చేస్తున్నాను. 


1-35-వ. 

ఇట్లు "సత్యంపరంధీమహి"యను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామబ్రహ్మ 
స్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును 
వృత్రాసుర వధంబును నెందు. జెప్పంబడు నదియ భాగవతం బని పలుకుటం 
జేసి, యీ పురాణంబు శ్రీమహాభాగవతం బన నొప్పుచుండు. 


టీక:- ఇట్లు = ఈవిధంగా; సత్యంపరంధీమహి = సత్యంపరంధీమహి (సత్యంపరంధీమహి - జ్ఞాని 
సత్యమే ఉత్మష్ట మైనది); అను = అని పలికే; గాయత్రీ = గాయత్రీ మంత్రము యొక్క; ప్రారంభమున = 
మూలములో; గాయత్రీ = గాయత్రి అను; నామ = పేరుగల; బ్రహ్మ = సర్వాంతర్యామి యొక్క; స్వరూపంబు = 
స్వరూపము; ఐ = అయి; మత్స్యపురాణంబు = మత్యపురాణము; లోనన్‌ = లోనున్న; గాయత్రిని = గాయత్రిని; 
అధికరించి = అధిగమించి; ధర్మ = ధర్మముయొక్క; విస్తరంబును = విస్తారమైన వివరణను; వృత్రాసుర = 
వృతుడు; అసుర = అసురుని; వధంబును = సంహారమును; ఎందున్‌ = ఎందులోనైతే; చెప్పంబడున్‌ = 
చెప్పబడుతుందో; అదియ = అదే; భాగవతంబు = భాగవతము; అని = అని; పలుకుటన్‌ = పలుకుటను; చేసి = 
చేసి; ఈ = ఈ; పురాణంబు = పురాణము; శ్రీ = శ్రీ; మహా = గొప్ప; భాగవతంబు = భాగవతము; అనన్‌ = అనుటకు; 
ఒప్పుచు = తగి; ఉండున్‌ = ఉండును; 


ప్రథమ స్కంధము 24 


భావము:- "సత్యం పరం ధీమహి” పరమమైన సత్యమునే ధ్యానము చేసెదము అనే గాయత్రీ మహా 
మంత్రంతో ఆరంభించటం వల్ల గాయత్రి పరదేవతాస్వరూప మైనది. గాయత్రిని అతిశయింపజేస్తూ, ధర్మ ప్రస్తా 
రాన్నీ, వృత్రాసుర సంహారాన్నీ అభివర్ణించే గ్రంథాన్ని భాగవతం అంటారు అని మత్స్యపురాణంలో చెప్పి ఉండటం 
వల్ల ఈ మహా గ్రంథం శ్రీ మహాభాగవతం అని ప్రసిద్ధి గాంచింది. 


1-36-సీ. 

శ్రీమంతమై, మునిశ్రేష్ణకృతంబైన- 

- భాగవతంబు సదక్తితోడ 

వినం గోరువారల విమలచిత్తంబుల(- 

- జెచ్చెరనీశుండు చిక్కుంగాక 
యితరశాస్త్రంబుల నీశుండు చిక్కునే,- 

_ మంచివారలకు నిర్మత్సరులకుం 

గపట నిర్ముక్తులై కాంక్ష సేయకయును- 
దగిలి యుండుట మహాతత్త్యబుద్దిం, 
1-36.1-తే. న్డ్‌ 

బర(గ నాధ్యాత్మికాది తాపత్రయంబు 
నడంచి, పరమార్థభూతమై, యధిక సుఖద 
మై, సమస్తంబు6. గాకయు, నయ్యు నుండు 
వస్తు వెఖు(గంగ( దగు భాగవతమునందు. 


టీక:- శ్రీమంతము = శుభంకరము; ఐ = అయిన ; ముని = మునులలో; శ్రేష్ట = శ్రేష్టునిచే - వ్యాసుని 
చేత; కృతంబు = రచింపబడినది; ఐన = అయినట్టి; భాగవతంబు = భాగవతము; సద్భక్తి = మంచిభక్తి; తోడన్‌ = 
తో; వినన్‌ = వినుటను; కోరువారల = కోరేవారి; విమల = నిర్మలమైన; చిత్తంబులన్‌ = మనస్సులలో; చెచ్చెరన్‌ = 
తొందరగా; ఈశుండు = జీవులలోనున్న ఈశ్వరుడు; చిక్కున్‌ = దొరకును; కాక = అంతేకాని, తప్పించి; ఇతర = 
ఇతర; శాస్త్రంబులన్‌ = శాస్త్రములకు; ఈశుండు = ఈశ్వరుడు; చిక్కునే = దొరుకుతాడా; మంచివారల = మంచి 
వాళ్ళ; కున్‌ = కును; నిర్మత్సరులు = మాత్సర్యం లేని వాళ్ళ; కున్‌ = కును; కపట = మాయ నుంచి; నిర్ముక్తులై = 
విడిపింప బడ్డవారై; ఐ = అయ్యి; కాంక్ష = కోరుట; సేయకయును = చేయకుండక; తగిలి = తగిలి (భక్తికి); 
ఉండుటన్‌ = ఉండటమును; మహాతత్త = మహత్త్యమైన అంతర్యామి యందు; బుద్ధిన్‌ = ధ్యాస; పరంగ = 
ప్రవర్తిల్లగ; ఆధ్యాత్మిక = ఆధ్యాత్మికము; ఆది = మొదలైన; తాపత్రయంబున్‌ = మూడు రకాలైన తాపములను 
(తాపత్రయంబు - (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక , ఆధిదైవిక)}; అడ(చి = అణచి; 


ప్రథమ స్కంధము 25 


పరమార్థ = మోక్షము యొక్క; భూతము = రూపము; ఐ = అయ్యి; అధిక = మిక్కిలి; సుఖదము = సుఖ ప్రదము; ఐ = 
అయ్యి; సమస్తంబున్‌ = సర్వమును; కాకయు = కాకుండాను; అయ్యున్‌ = అయ్యికూడా; ఉండు = ఉండే టటువంటి; వస్తువు 
= వస్తువు; ఎజు6గంగన్‌ = తెలిసికొనుటకు; తగు = వీలున్నది; భాగవతమున్‌ = భాగవతము; అందున్‌ = లోమాత్రమే. 
భావము:-  శ్రీమంతమైనది, వేదవ్యాస మహామునిచే విరచితము ఐన ఈ భాగవత మహాపురాణాన్ని 
అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు. అంతే తప్పించి 
ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కడు. సజ్జనులు మాత్సర్యరహితులు మహాతత్వబుద్ధి కలిగి కపటమార్గాన 
పోకుండ, ఎటువంటి కాంక్షా లేకుండ, భాగవత శ్రవణమందే ఆసక్తులై ఉంటారు. ఇందువల్ల తాపత్రయం అంటే 
ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము అనే త్రివిధ తాపాలూ నశించి వారికి తత్తజిజ్ఞాస కలుగుతుంది. ఈ 
భాగవతంలో మాత్రమే పరమార్థభూతము, పరమానంద దాయకము, వ్యక్తావ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపం 
అభివ్యక్త మవుతుంది. 
1-37-™. 
వేదకల్పవృక్షవిగళితమై, శుక 
ముఖసుధాద్రవమున మొనసి యున్న, 
భాగవతపురాణఫలరనాన్వాదన 
పదవి(గనుండు రసికభావవిదులు. 
టీక వేద =వేదము అను; కల్పవృక్ష = కల్పవృక్షము నుండి; విగళితము = జారినది;ఐ = అయి; శుక 
= శుకబ్రహ్మ, చిలుక; ముఖ = ముఖము అను, ముక్కు తగిలిన; సుధాద్రవమున = అమృతముతో, మంచి 
రసముతో; మొనసి = నిండినదై, రుచి కలదియై; ఉన్న = ఉన్నటువంటి; భాగవత = భాగవతము అని పేరు గల; 
పురాణ = పురాణము యొక్క, పురాణము అను; ఫల = ఫలితము యొక్క, పండు యొక్క; రస = భావమును, 
రసమును; ఆస్వాదన = ఆస్వాదించు; పదవిన్‌ = ఉన్నతమైన స్థితిని, మార్గాన్ని; కను(డు = కనుగొనుడు, 
చూడండి; రసిక = రసికత్వ, రుచి యొక్క; భావ = భావవివరాలు, ప్రత్యేకత; విదులు = బాగా తెలిసిన వారు. 
భావము:- భాగవత మనే ఈ మహాఫలం వేద మనే కల్పవృక్షం నుండి బాగా పండి రాలింది. శుక 
ముఖ సుధాద్రవంతో అతిశయించి ఉంది. భావజ్ఞాలు రసజ్ఞాలు ఐన భక్తవరేణ్యులారా! రండి ఈ ఫలరసాన్ని 
ఆస్వాదించి ధన్యులు కండి. 


నైమిశారణ్య వర్ణనము 
1-38-క. 
పుణ్యంబై, మునివల్లభ 
గణ్యంబై, కుసుమ ఫల నికాయోత్ధిత సా 
ద్గుణ్యమయి, నైమిశాఖ్యా 
రణ్యంబు నుతింప దగు నరణ్యంబులలోన్‌. 


ప్రథమ స్కంధము 26 


టీక:- పుణ్యంబు = పుణ్య ప్రదేశము; ఐ = అయి; ముని = మునులలో; వల్లభ = శ్రేష్టులచే; గణ్యంబు = 
గొప్పదిగా గణింప బడునది; ఐ = అయి; కుసుమ = పుష్పాల; ఫల = ఫలాలను; నికాయ = సమూహముల వలన; 
ఉత్ధిత = ఉద్భవించిన; సాద్దుణ్యము = మంచి గుణాలు కలిగినది; అయి = అయి; నైమిశ = నైమిశమను; ఆఖ్య = 
పేరుగల; అరణ్యంబు = అరణ్యము; నుతింపన్‌ = పొగడుటకు; తగున్‌ = తగును; అరణ్యంబుల = అరణ్యా లన్నిటి; 
లోన్‌ = లోను. 


భావము:- పుష్పములు, ఫలములతో నిండిన నైమిశారణ్యం అరణ్యాలలోకెల్లా గొప్పదై అలరారు 
తుంటుంది. ఈ పుణ్యప్రదేశం తాపసోత్తములచే శ్రేష్టమైనదని కీర్తింపబడుతుంటుంది, 


*1-39-వ. 

మజియును; మధువైరి మందిరంబునుం బోలె మాధవీమన్మథమహి తంబై; బ్రహ్మ 
గేహం బునుం బోలె శారదాన్వితంబై; నీలగళసభా నికేతనం బునుం బోలె వహ్ని, 
వరుణ, సమీ రణ, చంద్ర, రుద్ర, హైమవతీ, కుబేర, వృషభ, గాలవ, శాండిల్య, 
పాశు పత జటిపటల మండితంబై; బలభేది భవనంబునుం బోలె నైరావతామృత, 
రంభా గణికాభిరామంబై; మురాసురునిలయంబునుంబోలె నున్మత్తరాక్షసవంశ 
సంకు లంబై;ధనదాగారంబునుం బోలె శంఖ, పద్మ, కుంద, ముకుంద సుందరం 
బై;రఘురాము యుద్ధంబునుంబోలె నిరంతర శరానలశిఖాబహుళంబై; పరశు 
రాము భండనంబునుం బోలె నర్జునోద్భేదం బై; దానవ సంగ్రామంబునుం బోలె 
నరిష్ట, జంభ, నికుంభ శక్తియుక్తంబై; కౌరవసంగరం బునుం బోలె ద్రోణార్జున 
కాంచనస్యందనకదంబ సమేతంబై; కర్గ్ణుకలహంబునుం బోలె మహోన్నతశల్య 
సహకారంబై; సముద్రసేతుబంధనంబునుం బోలె నల, నీల, పనసాద్యద్రి ప్రదీపితం 
బై; భర్గుభజనంబునుం బోలె నానాశోక లేఖా ఫలితంబై; మరుని కోదండంబు 
నుం బోలె. బున్నాగశిలీముఖ భూషితంబై; నరసింహ రూపంబునుం బోలె. 
గేసరకరజ కాంతంబై; నాట్య రంగంబునుం బోలె నటనటీ సుషిరాన్వితంబై; 
శైలజానిటలం బునుం బోలె. జందన, కర్పూర తిలకాలంకృతంబై; వర్నాగమం 
బునుం బోలె నింద్ర బాణాసన, మేఘ, కరక, కమనీయంబై; నిగమంబునుం బోలె 
గాయత్రీ విరాజితం బై; మహాకావ్యం బునుం బోలె సరళ మృదులతా కలితంబై; 
వినతానిల యంబునుం బోలె సుపర్ణ రుచి రంబై; యమరావతీ పురంబునుం 


ప్రథమ స్కంధము 27 


బోలె సుమనో లలితంబై; కైట భోద్యోగంబునుం బోలె మధు మానితంబై; పురుషో 
త్రమసేవనంబునుం బోలె నమృతఫలదంబై; ధనంజయ సమీకంబునుం బోలె 
నభ్రంకష పరా గంబై; వైకుంఠ పురంబునుం బోలె హరి, ఖడ్గ, పుండరీక విలసితం 
బై; నందఘోషం బునుం బోలె. గృష్టసార సుందరంబై; లంకా నగరంబునుం బోలె 
రామమహిషీ వంచక సమంచి తంబై; సుగ్రీవ సైన్యంబునుం బోలె గజ, గవయ, 
శరభ శోభితంబై; నారాయణ స్థానంబునుం బోలె నీలకంఠ, హంస, కౌశిక, 
భరద్వాజ, తిత్తిరి భాసురంబై; మహా భారతంబునుం బోలె నేకచక్ర, బక, కంక, 
ధార్తరాష్ట్ర, శకుని, నకుల సంచార సమ్మి ళితంబై; సూర్యరథం బునుం బోలె 
నురుతర ప్రవాహంబై; జలదకాల సంధ్యా ముహూర్తం బునుం బోలె బహువితత 
జాతిసౌమనస్యంబై యొప్పు నైమిశారణ్యం బను శ్రీవిష్ణుక్షేత్రంబు నందు శౌనకాది 
మహామునులు స్వర్లోకగీయ మానుండగు హరింజేరుకొజికు సహస్రవర్షంబు 
లనుష్టానకాలంబుగా6గల సత్తసంజ్ఞికం బైన యాగంబు సేయుచుండి;రం 
దొక్కనాండు వారలు రేపకడ నిత్యనైమిత్తిక హోమం బు లాచరించి సత్మతుండై 
సుఖాసీనుం డై యున్న సూతు( జూచి. 


టీక:- _మణియును = ఇంకనూ; మధువైరి = మధుడనే రాక్షసుని శత్రువు, విష్ణువు; మందిరంబునున్‌ 
= మందిరమును; పోలెన్‌ = వలె; మాధవీ = పూలగురివింద చెట్లతోను, లక్ష్మీతోను; మన్మథ = వెలగచెట్లతోను, 
మన్మథుడితోను; పాతంబు = అందంగా ఉన్నది; ఐ = అయి; బ్రహ్మ = బ్రహ్మ; గేహంబునున్‌ = గృహము; పోలెన్‌ = 
వలె; శారద = ఏడాకులఅరటి చెట్లతోను, సరస్వతీదేవితోను; ఆన్వితంబు = కూడుకొన్నది; ఐ = అయి; నీలగళ = 
నీలకంఠుడైన శివుని; సభా = సభా; నికేతనంబునున్‌ = మండపమును; పోలెన్‌ = వలె; వహ్ని = చిత్రమూలం, 
అగ్నిదేవుడు; వరుణ = ఉలిమిరిచెట్లు, వరుణదేవుడు; సమీరణ = మరువము, వాయుదేవుడు; చంద్ర = పెద్ద ఏలకి, 
చంద్రుడు; రుద్ర = రుద్రాక్ష, ఏకాదశరుద్రులు; హైమవతీ = కరకచెట్లు, పార్వతీదేవి; కుబేర = నందివృక్షాలు, 
కుబేరుడు; వృషభ = అడ్డపర, వృషభవాహనము; గాలవ = లొద్దుగచెట్లు, గాలవముని; శాండిల్య = మారేడు 
చెట్లు, శాండిల్యముని; పాశుపత = శ్రీవల్లీ, శివభక్తులు; జటి పటల = జువ్విచెట్లుతోను, ముని సమూహముల 
తోను; మండితంబు = అలంకరింపబడినది; ఐ = అయి; బలభేది = దేవేంద్రుని (బలభేది - బలుణ్ణి భేధించిన 
వాడు, దేవేంద్రుడు); భవనంబునున్‌ = భవనాన్ని; పోలెన్‌ = పోలి; ఐరావత = నారింజచెట్లు, స్వర్గంలోని 
ఐరావతము; అమృత = ఉసిరిక, అమృతము; రంభా = అరటిచెట్లు, అప్సరస రంభ; గణిక = అడవిమొల్లలుతోను, 
దేవవేశ్యలతోను; అభిరామంబు = మనోజ్ఞము; ఐ = అయి; ముర = ముర; అసురు = అసురుని; నిలయంబునున్‌ 
= నిలయమును; పోలెన్‌ = పోలి; ఉన్మత్త = ఉమ్మెత్త, మదించిన; రాక్షస = బలురక్కెస, రాక్షసుల; వంశ = వెదురు, 


ప్రథమ స్కంధము 28 


సమూహాలు; సంకులంబు = కలగలసినది; ఐ = అయి; ధనద = కుబేరుని (ధనదుడు - ధనానికి అధిపతియైన 
కుబేరుడు]; ఆగారంబునున్‌= సౌధము; పోలెన్‌=పోలి; శంఖ=శంఖాలు, నవనిధులలోనిశంఖము (నవనిధులు 
- పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, వరము); పద్మ 
= పద్మపుష్పాలు, నవనిధులలోని పద్మము; కుంద = మొల్లలు,నవనిధులలోని కుందము; ముకుంద = ఎజ్జ 
తామరలతోటి, నవనిధులలోని ముకుందము తో; సుందరంబు = అందమైనది; ఐ = అయి; రఘు = రఘువంశో 
దృవుడైన; రాము = శ్రీరాముని; యుద్ధంబునున్‌ = యద్ధమును; పోలెన్‌ = పోలి; నిరంతర = అంతరములేని; శర 
= రెల్లు, బాణ; అనలశిఖ = శక్రపుప్పి, అగ్నిజ్వాలలు; బహుళంబు = తజిచుగా ఉన్నది; ఐ = అయి; పరశురాము = 
పరశురాముడి; భండనంబునున్‌ = యుద్ధము; పోలెన్‌ = పోలి; అర్జునోద్భేదంబు = మద్ది అంకురాలు కలది, కార్త 
వీర్యార్దుని సంహారం కలది; ఐ = అయి; దానవ = రాక్షసుల; సంగ్రామంబునున్‌ = యుద్ధమును; పోలెన్‌ = పోలి; 
అరిష్ట = వేపచెట్లు, అరిష్టాసురుడు; జంభ = నిమ్మచెట్లు, జంభాసురుడు; నికుంభ = దంతిచెట్లు, నికుంభా 
సురుడు; శక్తి = (యొక్క) బలముతో; యుక్తంబు = కూడినది; ఐ = అయి; కౌరవ = కౌరవ పాండవుల; 
సంగరంబునున్‌ = యుద్ధమును; పోలెన్‌ = పోలి; ద్రోణ = తుమ్మచెట్లు, ద్రోణుడు; అర్జున = మద్ధిచెట్లు, అర్జునుడు; 
కాంచన = సంపెంగచెట్లు, బంగారు; స్యందన = నిమ్మిచెట్లు, రథాల; కదంబ = కడిమిచెట్లు, సమూహము; 
సమేతంబు = కలిసియన్నది; ఐ = అయి; కర్ణు = కర్ణుని; కలహంబునున్‌ = యుద్ధమును; పోలెన్‌ = పోలి; 
మహోన్నత = చాలా ఎత్తెన, చాలా ఉన్నతమైన; శల్య = మంగచెట్లు, శల్యుని; సహకారంబు = మామిడిచెట్టు, కలదై 
సహాయము కలది;ఐ = అయి; సముద్ర = సాగరము మీద; సేతు = వంతెన; బంధనంబునున్‌ = కట్టుటను; పోలెన్‌ 
= పోలి; నల = వట్టివేరు, నలుడనే వానరవీరుడు; నీల = నీలిచెట్లు, నీలుడనే వానరవీరుడు; పనస = పనసచెట్టు, 
పనసుడనే వానరవీరుడు; ఆది = మొదలైన; అద్రి = చెట్లతో, (వానరులనే) కొండలతో; ప్రదీపితంబు = ప్రకాశిస్తు 
న్నది; ఐ = అయి; భర్లు = శివుని; భజనంబునున్‌ = భజనము; పోలెన్‌ = పోలి; నానా = వివిధరకాలైన, వివిధము 
లైన; అశోక = అశోకచెట్లు, శుభ; లేఖా = పంక్తులకొద్దీ, పత్రికల; ఫలితంబు = వృక్షాలున్నదై, ఫలితాన్నిచ్చేది; ఐ = 
అయి; మరుని = మన్మథుని; కోదండంబునున్‌ = విల్లును; పోలెన్‌ = పోలి; పున్నాగ = సుర పొన్నలు, పున్నాగ 
పుష్పాల; శిలీముఖ = తుమ్మెదలతో, బాణాలతో; భూషితంబు = అలంకరింప బడినది; ఐ = అయి; నరసింహ = 
నరసింహుని; రూపంబునున్‌ = స్వరూపమును; పోలెన్‌ = పోలి; కేసర = పొన్నచెట్లు, జూలు; కరజ = కానుగ 
చెట్లు, గోళ్ళు; కాంతంబు = తోవెలుగుతున్నది; ఐ = అయి; నాట్య = నాట్య; రంగంబునున్‌ = రంగమును; పోలెన్‌ 
= పోలి; నట = దుండిగచెట్లు, నటులు; నటీ = దొండచెట్లు, నటీమణులు; సుషిర = గువ్వగుతికచెట్లు, వాద్య 
విశేషాల; అన్వితంబు = తోకలగలిసియున్నది; ఐ = అయి; శైలజా = పార్వతీదేవి; నిటలంబునున్‌ = నుదురును; 
పోలెన్‌ = పోలి; చందన = చందనవృక్షాలు, మంచిగంథము; కర్పూరతిలకా = కలిగొట్లు బొట్టుగచెట్లతో, కర్పూర 
తిలకముతో; అలంకృతంబు = అలంకరింపబడినది; ఐ = అయి; వర్నాగమంబునున్‌ = వానరావటమును, 
వానాకాలము; పోలెన్‌ = పోలి; ఇంద్రబాణాసన = మరువం నల్లగోరింట వేగిస చెట్లు, ఇంద్రధనస్సు; మేఘ = 
తుంగముస్తెలు, మేఘాలు; కరక = దానిమ్మచెట్లు, వడగళ్లు; కమనీయంబు = తో చూడచక్కనిది; ఐ = అయి; 
నిగమంబునున్‌ = వేదమును; పోలెన్‌ = పోలి; గాయత్రీ = చండ్రచెట్లుతో, గాయత్రీ మంత్రంతో; విరాజితంబు = 
మంచి పంక్తులు కలది, ప్రకాశిస్తున్నది;ఐ = అయి; మహా = మహా; కావ్యంబునున్‌ = కావ్యమును; పోలెన్‌ = పోలి; 
సరళ = తెల్లతెగడచెట్లు, సరళత్వము; మృదులతా = కోమలమైన తీగలుతో, సౌకుమార్యములు; కలితంబు = 
కలసియన్నది, ఎజుగబడినది; ఐ = అయి; వినతానిలయంబునున్‌ = వినతా నిలయమును; పోలెన్‌ = పోలి; 


ప్రథమ స్కంధము 29 


సుపర్ణ = సుందరమైన ఆకులుతో, గరుత్మంతుడుతో; రుచిరంబు = ఒప్పి యున్నది; ఐ = అయి; అమరావతీ = 
అమరావతీ; పురంబునున్‌ = పురమును; పోలెన్‌ = పోలి;సుమనస్‌ = మంచి పుష్పాలతో, దేవతలతో (సుమనుస్‌ 
- మంచి మనసున్నవారు, దేవతలు); లలితంబు = అందమైనది; ఐ = అయి; కైటభ = కైటభుని; ఉద్యోగంబునున్‌ 
= కొలువును; పోలెన్‌ = పోలి; మధు = పూదేనెతో, మధుడనే రాక్షస వీరునితో; మానితంబు = మన్నింప దగినది; 
ఐ = అయి; పురుషోత్తమసేవనంబును = హరి సేవను; పోలెన్‌ = పోలి; అమృత = తియ్యని, మోక్షమును; 
ఫలదంబు = పండ్లుకలది, ప్రసాదించేది; ఐ = అయి; ధనంజయ = అర్జునుని; సమీకంబునుం = యుద్ధమును; 
పోలెన్‌ = పోలి; అభ్రంకష = ఆకాశమంతా క్రమ్మిన, ఆకాశంనిండా క్రమ్మిన; పరాగంబు = పుప్పాడికలది, 
ధూళికలది; ఐ = అయి; వైకుంఠ = వైకుంఠ; పురంబునున్‌ = పురమును; పోలెన్‌ = పోలి; హరి = సింహము, 
విష్ణుమూర్తి; ఖడ్గ = ఖడ్గమృగము, నందకము (నందకము - విష్ణుమూర్తి ఖడ్గము పేరు); పుండరీక = బెబ్బులుల, 
తెల్లదామరలతో; విలసితంబు = క్రీడలు కలది, ప్రకాశిస్తున్నది; ఐ = అయి; నంద = నందుని; ఘోషంబునున్‌ = 
మందను; పోలెన్‌ = పోలి; కృష్ణసార = నల్లజింకలతో, కృష్ణుని శక్తిసామర్థ్యముల వలన; సుందరంబు = చక్కనిది; 
ఐ = అయి; లంకా = లంకా; నగరంబునున్‌ = నగరమును; పోలెన్‌ = పోలి; రామ = పెద్దదుప్పి, రాముని; మహిషీ 
= దున్నపోతు, భార్యని; వంచక = నక్క, వంచించినవాడైన రావణాసురుని; సమంచితంబు = కలిగినది; ఐ = 
అయి; సుగ్రీవ = సుగ్రీవుని; సైన్యంబునున్‌ = సైన్యమును; పోలెన్‌ = పోలి; గజ = ఏనుగులు, వానరవీరుడు 
గజుడు; గవయ = కురుంబోతులు, వానరవీరుడు గవయడు; శరభ = శరభమృగము, వానరవీరుడు శరభుడు; 
శోభితంబు = ప్రకాశమైనది; ఐ = అయి; నారాయణ = విష్ణు; స్థానంబునున్‌ = లోకమును; పోలెన్‌ = పోలి; 
నీలకంఠ = నెమళ్ళు, నీలకంఠుడైన శివుడు; హంస = హంసలు, పరమహంసలతో; కౌశిక = గుడ్లగూబలు, 
కౌశికమహర్షి; భరద్వాజ = ఏంట్రితలు, భరద్వాజమ హర్ష; తిత్తిరి = తీతువులు, తిత్తిరిమహర్షి; భాసురంబు = లతో 
ప్రకాశించుచున్నది; ఐ = అయి; మహాభారతంబునున్‌ = మహాభారతమును; పోలెన్‌ = పోలి; ఏకచక్ర = 
ముఖ్యమైన చక్రవాకపక్షులు, ఏకచక్రపురము; బక = కొంగ, బకాసురుడు (దార్తరాష్ట్ర - కాళ్ళు, ముక్కు ఎజ్జిగాను, 
మిగతా శరీరం తెల్లగా నుండే హంసలు); కంక = రాబందులు, కంకుభట్టుగ పిలవబడ్డ ధర్మరాజు; ధార్తరాష్ట్ర = 
హంసలు, ధృతరాష్టుని కొడుకులైన కౌరవులు; శకుని = శకునిపక్షులు, శకుని; నకుల = ముంగిసలు, నకులుడు; 
సంచార = సంచారముతో; సమ్మిళితంబు = కలిసున్నది; ఐ = అయి; సూర్య = సూర్యుని; రథంబును = రథమును; 
పోలెన్‌ = పోలి; ఉరుతర = మంచి, మేలుజాతి; ప్రవాహంబు = జలప్రవాహాలుకలది, గుజ్జములుకలది;ఐ = అయి; 
జలదకాల = వానాకాలపు; సంధ్యా = సంధ్యా; ముహూర్తంబునున్‌ = సమయమును; పోలెన్‌ = పోలి; బహువితత 
= మిక్కిలి, మిక్కిలి విశాలమైన; జాతిసౌమనస్యంబు = జాజిపూలు కలది, జాతీయ భావాలు కలది; ఐ = అయి; 
ఒప్పు = ఒప్పియున్నదైనట్టి; నైమిశ = నైమిశము అను పేరు కల; అరణ్యంబు = అరణ్యము; అను = అను; శ్రీ = 
శోభనకరమైన; విష్ణు = విష్ణుదేవుని; క్షేత్రంబున్‌ = ప్రదేశము; అందున్‌ = లో; శౌనక = శౌనకుడు; ఆది = మొదలైన; 
మహా = గొప్ప; మునులు = మునులు; స్వర్గ = స్వర్గ; లోక = లోక; గీయమానుండు = స్తుతింపబడువాడు; అగు = 
అయిన; హరిన్‌ = శ్రీహరిని; చేరు = చేరుట; కొజికున్‌ = కోసము; సహస్ర = వెయ్యి; వర్షంబులు = సంవత్సరములు; 
అనుష్టాన = నిర్వహించవలసిన; కాలంబుగా = కాలముగా; కల = ఉన్నటువంటి; సత్ర = సత్ర; సంజ్ఞికంబైన = అను 
పేరు గల; యాగంబు = యాగము; చేయుచున్‌ = చేయుచు; ఉండిరి = ఉన్నారు; అందున్‌ = ఆ యాగ కాలము 
లో; ఒక్క = ఒక; నాడు = దినమున; వారలు = వారు; రేపకడ = తెల్లవారగానే; నిత్య = నిత్యముచేయు; నైమిత్తిక = 
నిమిత్తికముగ చేయబడు; హోమంబులు = హోమములు; ఆచరించి = నిర్వహించి; సత్మతుండు = సత్మరింప 


ప్రథమ స్కంధము 30 


బడ్డవాడు; ఐ = అయి; సుఖ = సుఖమైన; ఆసీనుండు = ఆసన మలంకరించిన వాడు; ఐ = అయి; ఉన్న = 
ఉన్నటువంటి; సూతున్‌ = సూత మహర్షిని; చూచి = చూసి. 


భావము:- అంతేకాక ఆ నైమిశారణ్యం... 
(1) పూలగురివింద చెట్లతోటి, వెలగచెట్లతోటి; మధు డనే రాక్షసుని శత్రువు విష్ణువు మందిరము వలె లక్ష్మీదేవితో, 
మన్మథునితో కూడినట్లు అందంగా ఉంది. 
(2) ఏడాకులఅరటిచెట్టతోటి; బ్రహ్మదేవుని గృహమును పోలి సరస్వతీదేవితో కూడుకొని ఉన్నది. 
(3) చిత్రమూలం, ఉలిమిరి, మరువము, పెద్ద ఏలకి, రుద్రాక్ష, కరక, నంది, లొద్దుగ, మారేడు, శ్రీవల్లీ, జువ్విచెట్ల 
తోటి; నీలకంఠుడైన పరమ శివుని సభామండపమును పోలి అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, 
చంద్రుడు, ఏకాదశరుద్రులు, పార్వతీదేవి, కుబేరుడు, వృషభ వాహనము, గాలవ ముని, శాండిల్య ముని, 
మొదలైన శివభక్తులతో మునుల సమూహములతో అలంకరింపబడినట్లుంది. 
(4) నారింజ, ఉసిరిక, అరటి, అడవిమొల్ల చెట్లతోటి; దేవేంద్రుని భవనాన్ని పోలుతూ స్వర్గంలోని ఐరావతము, 
అమృతం, అప్సరస రంభ మున్నగు దేవవేశ్యలతో మనోజ్ఞమై ఉంది. 
(5) ఉమ్మెత్త బలురక్కెస, వెదురు పొదలతో; మురాసురుని నిలయంలా మదించిన రాక్షసుల సమూహాలు 
కలగలసినదై ఉంది. 
(6) శంఖాలు, పద్మాలు, మొల్లలు, ఎజ్జితామరలతోటి; కుబేరుని సౌధము లాగ (పద్మము, మహాపద్మము, 
శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, వరము లనే నవనిధులు లోని) శంఖము, 
పద్మము, కుందము, ముకుందములు ఉన్నట్లు అందముగా ఉంది. 
(7 దట్టమైన రెల్లు, శక్రపుప్పి చిక్కటి పొదలు తో; శ్రీరాముని యద్దం వలె ఎడతెగని బాణముల అగ్నిజ్వాలలు 
ఉన్నట్లు ఉంది. 
(8) మద్ది అంకురాలు కలదై; పరశురాముడి యుద్ధం లాగా కార్తవీర్యార్డుని సంహారం కలదు అన్నట్లుంది. 
(9) వేప, నిమ్మ, దంతిచెట్లతో బలిసి; రాక్షసులయుద్ధంలాగ అరిష్ట, జంభ, నికుంభాది రాక్షసుల సైన్యాలతో 
కూడినట్లు ఉంది. 
(10) తుమ్మ, మద్ధి, సంపెంగ, నిమ్మి కడిమిచెట్ల తోటి కూడి ఉండి; ద్రోణుని, అర్జునుని, బంగారు రథాల 
మున్నగువాని సమూహము కూడిన కౌరవ పాండవుల యుద్ధంలాగ ఉంది. 
(11) చాలా ఎత్తైన మంగ, మామిడిచెట్లు కలదై; మహోన్నత మైన శల్యుని సహాయము కల కర్ణుని యుద్ధంలాగ 
ఉంది. 
(12) వట్టివేరు, నీలి, పనసాది చెట్ల తోటి; నలుడు, నీలుడు, పనసుడు మొదలైన వానరవీరు లనే కొండలతో 
ప్రకాశిస్తున్నట్లు ఉంది. 
(13) నానా రకాలైన అశోకాది వృక్షాల వరుసలు కలిగి, అనేక శుభాలు కలిగుండే శివుని భజనను పోలి ఉంది. 
(14) సురపాొన్నలు, తుమ్మెదలతో కూడి; పున్నాగ పూల బాణాలతో అలంకరింపబడిన మన్మథుని విల్లులా ఉంది. 
(15) పొన్న, కానుగచెట్లతో వెలిగిపోతూ; జూలు, గోళ్ళుతో నరసింహ రూపంలా ప్రకాశిస్తోంది. 
(16) దుండిగ, దొండ, గువ్వగుతికచెట్లు కలదై; నటులు, నటీమణులు, వాద్యవిశేషాలతో కూడి ఉన్న 
నాట్యరంగం లాగ ఉంది. 


ప్రథమ స్కంధము 31 


(17) చందనం, మంచిగంధం, కలిగొట్లు బొట్టుగచెట్లతో; చందనము, మంచి గంధము, కర్పూరతిలకములతో 
అలంకరింపబడ్డ పార్వతీదేవి నుదురులా ఉంది. 

(18) మరువం, నల్లగోరింట, వేగిస, తుంగముస్తెలు, దానిమ్మచెట్లతో; ఇంద్రధనస్సు, మేఘాలు, వడగళ్లతో 
చూడచక్కని వానాకాలంలాగ ఉంది. 

(19) మంచి వరుసలు తీరిన చండ్రచెట్లతో; గాయత్రీ మంత్రంతో ప్రకాశిస్తున్న వేదంలా ఉంది. 

(20) తెల్లతెగడచెట్లతో, కోమలమైన తీగెలతో కూడినదై; సరళత్వ, సౌకుమార్యాలు గల మహాకావ్యంలా ఉంది. 
(21) అందమైన ఆకులతో; గరుత్మంతుడితో ఉన్న వినతానిలయంలా ప్రకాశిస్తున్నది. 

(22) అందమైన పూలతో; దేవతలతో నిండుగా ఉన్న అమరావతీపురంలా అందంగా ఉంది. 

(23) పూదేనెతో చక్కగా; మధుడనే రాక్షస వీరునితో కూడిన కైటభుని కొలువు వలె మన్నింపదగి ఉంది. 

(24) తియ్యని పండ్లుకలదై; మోక్షమును ప్రసాదించే హరి సేవలా మనోహరంగా ఉంది. 

(25) ఆకాశమంతా క్రమ్మిన పుప్పాడికలదై; ఆకాశంనిండా క్రమ్ముకున్న ధూళికల అర్జునుడి యుద్ధములా 
ఉంది. 

(26) సింహము, ఖడ్గమృగము, బెబ్బులుల క్రీడలు కలిగి; నందకమనే విష్ణుమూర్తి ఖడ్గము, తెల్లదామరలతో 
ప్రకాశిస్తున్న వైకుంఠపురంలా ఉంది. 

(27) చక్కగా ఉన్న నల్లజింకలతో; కృష్ణుని శక్తిసామర్థ్యములతో కూడిన నందుని మందలా సుందరంగా ఉంది. 
(28) పెద్దదుప్పి, దున్నపోతు, నక్కలు కలిగి; రాముడి భార్య సీతని వంచించిన రావణాసురుడు ఉన్న 
లంకానగరంలాగ ఉంది. 

(29) ఏనుగులు, కురుంబోతులు, శరభమృగాలుతో ప్రకాశిస్తూ; గజుడు, గవయడు, శరభుడులతో శోభిస్తున్న 
సుగ్రీవ సైన్యంలాగ ఉంది. 

(30) నెమళ్ళు, హంసలు, గుడ్లగూబలు, ఏంట్రితలు, తీతువు మున్నగు పక్షులతో కలకలలాడుతు; నీలకంఠుడైన 
పరమశివుడు, పరమహంసలు మరియు కౌశిక, భరద్వాజ, తిత్తిరి ఆది మహర్షులతో భాసురమైన వైకుంఠంలా 
ఉంది. 

(31) చక్రవాకాలు, కొంగలు, హంసలు, రాబందులు, శకునిపక్షులు, ముంగిసలు మున్నగువాని సంచారం 
కలిగి; ఏకచక్రపురము, బకాసురుడు, కంకుభట్టుగ పిలవబడ్డ ధర్మరాజు, ధృతరాష్టుని కొడుకులైన కౌరవులు, 
శకుని, నకులుల విహారాలు కల మహాభారతంలా ఉంది. 

(32) మంచి మంచి కాలువలతో; మేలుజాతి గుజ్జములు కల సూర్యరథంలా ఉంది. 

(33) జాజి పూలు అధికంగా కలిగి ఉండి; మిక్కిలి విశాలమైన జాతీయ భావాలు కలిగించే వానాకాలపు సంధ్యా 
సమయంలాగ ఉంది; 

ఆ విధంగా ఒప్పియున్న శ్రీమహావిష్ణువు యొక్క దివ్యక్షేత్రమైన నైమిశారణ్యంలో శౌనకాది గొప్ప బుషులు 
స్వర్గలోక వంద్యుండైన విష్ణువుని చేరుట కోసం వెయ్యి సంవత్సరముల పాటు చేసే”సత్ర"అనే యాగం చేస్తున్నారు; ఆ యాగం 
చేసే కాలంలో, ఒకనాడు సూతమహర్షి తెల్లవారగట్ల నిత్య నైమిత్తిక హోమాలు చేసుకొన్నాడు. సత్కరింపబడి సుఖ ఆసనంపై 
కూర్చుని ఉన్నాడు. అప్పుడు శౌనకాది మహర్షులు సూతమహర్షిని చూసి... 


ప్రథమ స్కంధము 32 


శౌనకాదుల ప్రశ్నంబు 
1-40-క. 
ఆ తాపసు లిట్లనిరి, వి 
నీతున్‌, విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ 
వ్రాతున్‌, నుత హరి గుణసం 
ఘాతున్‌, సూతున్‌, నితాంత కరుణోపేతున్‌. 


టీక:- ఆ = ఆ; తాపసులు = బుషులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = అనిరి; వినీతున్‌ = విశిష్టమైన 
నీతిగల వానిని; విజ్ఞాన = విజ్ఞాన మయ; ఫణిత = విధానంలో; నిఖిల = అన్ని; పురాణ = పురాణాల; వ్రాతున్‌ = 
సమూహము గలవానిని; నుత = స్తోత్రము చేయబడిన; హరి = విష్ణుని; గుణ = గుణముల; సంఘాతున్‌ = సమూ 
హాలున్నవానిని; సూతున్‌ = సూతుని; నితాంత = ఎల్లప్పుడు; కరుణ = దయతో; ఉపేతున్‌ = కూడినవాని. 

భావము:- ఆ శౌనకాది మునీంద్రులు వినయశీలుడు, విజ్ఞాన విశేషంచేత వేదాలను, పురాణాలను 
పండించుకున్నవాడు, అసంఖ్యాకమైన శ్రీమన్నారాయణుని సద్గుణాలను సంకీర్తించేవాడు, సదా కారుణ్యంతో 
నిండి ఉండేవాడు ఐన సూతుణ్ణి చూసి ఈ విధంగా అన్నారు. 


1-41-మ. 
"సమతం దొల్లి పురాణపంక్తు, లితిహాసశ్రేణులున్‌, ధర్మ శా 
స్త్రములుం, నీవ యుపన్యసింపుదువు, వేదవ్యాసముఖ్యుల్మునుల్‌ 
సుమతుల్‌, సూచిన వెన్ని యన్నియును దో(చున్‌ నీమదిం దత్పసా 


దమునం జేసి యెటుంగనేర్తువు సమస్తంబున్‌ బుధేంద్రోత్తమా! 

"టీక సమతన్‌ = సమబుద్ధితో; తొల్లి = ఇంతకు ముందు; పురాణ = పురాణముల; పంక్తులు = 
సమూహాలు; ఇతిహాస = ఇతిహాసాల; శ్రేణులున్‌ = సమూహాలను; ధర్మ = ధర్మములను; శాస్త్రములున్‌ = శాస్త్రము 
లను; నీవ = నీవు; ఉపన్యసింపుదువు = వివరించి చెప్పుదువు; వేదవ్యాస = వేదవ్యాసుడు; ముఖ్యుల్‌ = మొదలైన 
ముఖ్యమైనవారు; మునుల్‌ = మునులు; సుమతుల్‌ = మంచి మనసు గలవారు; సూచినవి = చూచినవి; ఎన్ని = 
ఎన్నున్నాయో; అన్నియును = అన్నీ; తోయయన్‌ = స్పురించును; నీ = నీయొక్క; మదిన్‌ = మనసుకు; తత్‌ = 
వారియొక్క; ప్రసాదమునన్‌ = అనుగ్రహము; చేసి = వలన; ఎటుంగనేర్తువు = గ్రహించగలవు; సమస్తంబున్‌ = 
సమస్తమును; బుధ = జ్ఞాన; ఇంద్ర = శ్రేష్టులలో; ఉత్తమ = ఉత్తముడా. 

భావము:-“సుధీమణులలో ప్రథమగణ్యుడ వైన సూతమునీంద్రా ! నీవు బ్రహ్మాండాది పురాణాలు, మహాభారతం 
మొదలైన ఇతిహాసాలు, ఇంకా ఎన్నో ధర్మములు శాస్త్రములు మీ గురువుల సన్నిధిలో చక్కగా చదువుకున్నావు. 
అవన్నీ మాకు వివరించి చెప్పావు. ధీమంతులైన వేదవ్యాసాది మహర్షులు దర్శించిన విశేషాలన్నీ నీ మనసునకు 
స్ఫురిస్తాయి. ఆ మహానుభావుల అనుగ్రహంవల్ల నీ బుద్ధికి అందని దంటూ ఏదీ లేదు. నీవు సర్వజ్ఞుడవు. 


ప్రథమ స్కంధము 33 


౫1-42-56. 

గురువులు ప్రియశిష్యులకుం 

బరమ రహస్యములు దెలియం బలుకుదు, రచల 

సిర కల్యాణం బెయ్యది 

@థ 

పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్‌. 

టీక గురువులు=గురువులు; ప్రియ = ప్రియమైన; శిష్యుల = శిష్యుల; కున్‌ = కు; పరమ = ఉత్మష్ట 

మైన; రహస్యములు = రహస్య జ్ఞానములను; తెలియన్‌ = తెలియునట్లు; పలుకుదురు = వివరిస్తారు; అచల = 

చాంచల్యము లేనిది; స్థిర = స్థిరత్వము కలిగించేది; కల్యాణంబు = శుభకరమైనది; ఎయ్యది = ఏదో; పురుషుల = 

మానవుల; కును = కు; నిశ్చయించి = నిర్ణయించి; బోధింపు = బోధింపుము (మాకు); తగన్‌ = తగినట్లుగా. 
భావము:- గురువులైనవారు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులెన్నో బోధి 

స్తారు కదా. ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైనట్టి కల్యాణాన్ని కలిగించే విషయమేదో బాగా ఆలోచించి 

దాన్నిదయతో మాకు ఉపదేశించు. 


*1-43-క. 
మన్నా(డవు చిరకాలము, 
గన్నాండవు పెక్కులైన గ్రంథార్థంబుల్‌, 
విన్నాండవు వినందగినవి, 
యున్నాండవు పెద్దలొద్ద నుత్తమగోష్టిన్‌. 
టీక మన్నాండవు = బ్రతికితివి; చిర = చాలా; కాలము = కాలము; కన్నాండవు = దర్శించితివి; పెక్కు లైన 
= అనేకమైన; గ్రంథ = గ్రంథముల; అర్థంబుల్‌ = సారములను; విన్నాండవు = విన్నావు; వినందగినవి = వినదగినవి; 
ఉన్నాండవు = ఉన్నావు; పెద్దలొద్దన్‌ = పెద్దల దగ్గర; ఉత్తమ = మంచి; గోష్టిన్‌ = చర్చలలో. 
భావము:- చక్కటి గోష్టులలో, మహానుభావుల సాన్నిధ్యంలో బహుకాలం ఉన్నావు. ఎన్నో మహా 
గ్రంథాల లోని పరమార్ధాలను కన్నావు. పెద్దల వద్ద వినదగిన విశేషాలెన్నో విన్నావు. 
1-44-చ. 
అలసులు, మందబుద్దియుతు, లల్పతరాయువు, లుగ్రరోగసం 
కలితులు, మందభాగ్యులు సుకర్మము లెవ్వియు. జేయంజాల రీ 
కలియుగమందు మానవులు; గావున నెయ్యది సర్వసౌఖ్యమై 
యలవడు? నేమిటం బొడము నాత్మకు? శాంతి, మునీంద్ర! చెప్పవే. 


ప్రథమ స్కంధము 34 


టీక:- _అలసులు = సోమరి పోతులు; మంద = మందగించిన; బుద్ధి = బుద్ధి; యుతులు = కలిగిన 
వారు; అల్బతర = చాలా తక్కువ (అల్ప - అల్పతర - అల్పతమ); ఆయువులు = ఆయుష్షు కలవారు; ఉగ్ర = 
భయంకర మైన; రోగ = రోగములతో; సంకలితులు = కూడి ఉన్న వారు; మంద = మందగించిన; భాగ్యులు = 
భాగ్యము కల వారు; సుకర్మములు = మంచిపనులు; ఎవ్వియున్‌ = ఏవియును; చేయ(జాలరు = చేయలేరు; ఈ 
= ఈ; కలియుగము = కలియుగము; అందున్‌ = లో;మానవులు = మనుషులు; కావునన్‌ = అందువలన; ఎయ్యది 
= ఏదైతే; సర్వ = అన్ని; సౌఖ్యము = సుఖములను కలుగజేయునది;ఐ = అయి; అలవడున్‌ = సిద్ధించునో; ఏమిటన్‌ 
= దేనివలన; పొడమున్‌ = కలుగుతుందో; ఆత్మకు = ఆత్మకు; శాంతి = శాంతి; ముని = మునులలో; ఇంద్రా = 
శ్రేష్టుడా; చెప్పవే = చెప్పుము. 

భావము:- మునీంద్రా! సూతా! ఈ కలియుగంలోని మానవులందరు సోమరి పోతులు, 
మందబుద్దులు, మందభాగ్యులు, అల్పాయుష్ములు. రకరకాల భయంకర వ్యాధులతో పీడింపబడుతున్నవారు. 
వారు సత్కార్యాలు చేయటానికి అసమర్ధులు. అందువల్ల వారి ఆత్మలకు ఏది శాంతిని ప్రసాదిస్తుందో అట్టి 
మార్గాన్ని అనుగ్రహించు. 


1-45-సీ. 
ఎవ్వని యవతార మెల్ల భూతములకు- 
సుఖమును వృద్ధియు సారిదింజేయు; 
నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడువంగ- 
సంసార బంధంబు సమసిపోవు; 
నెవ్వని చరితంబు. హృదయంబు. జేర్పంగ- 
__ భయమొంది మృత్యువు పరువువెట్టు; 
నెవ్వని పదనది నేపాటు జలముల- 
- సేవింప నైర్మల్యసిద్ధి గలుగు; 
1-45.1-తే. 
దపసులెవ్వాని పాదంబు దగిలి శాంతి 
తెరువుంగాంచిరి; వసుదేవదేవకులకు 
నెవ్వండుదయించెం; దత్కథలెల్ల వినగ 
నిచ్చ పుట్టెడు; నెజింగింపు మిద్ధచరిత! 


టీక:- ఎవ్వని = ఎవని; అవతారము = జన్మ, అవతరించుట వలన; ఎల్ల = అన్ని; భూతముల = జీవుల; 
కున్‌ = కు; సుఖమును = సుఖమును; వృద్ధియు = అభ్యుదయము; సారిదిన్‌ = క్రమముగ; చేయున్‌ = కలుగునో; 


ప్రథమ స్కంధము 35 


ఎవ్వని = ఎవని; శుభ = శుభకరమైన; నామము = పేరు; ఏప్రొద్దున్‌ = ఎల్లప్పుడును; నుడువంగ = ఉచ్చరింపగా; 
సంసార = సంసారము యొక్క; బంధంబు = బంధములు; సమసి = నాశనము; పోవున్‌ = అగునో; ఎవ్వని = 
ఎవని; చరితంబున్‌ = కథలను; హృదయంబున్‌ = హృదయంలో; చేర్చంగ = పెట్టుకొంటే; భయము = భయము; 
ఒంది = పొంది; మృత్యువు = మృత్యువు; పరువున్‌ = పరుగును; పెట్టున్‌ = పెట్టునో; ఎవ్వని = ఎవని; పద = 
పాదముల వద్ద పుట్టిన;నదిన్‌ =నది లోని (గంగానది); ఏపాటు = అతిశయించిన; జలములన్‌ = నీటిని; సేవింపన్‌ 
= సేవించగా; నైర్మల్య = నిర్మలత్వము; సిద్ధి = సమకూరుట; కలుగున్‌ = కలుగుతుందో; తపసులు = తాపసులు; 
ఎవ్వాని = ఎవని; 

పాదంబున్‌ = పాదమును; తగిలి = భక్తితో తగులుకొని; శాంతి = ప్రశాంతతకు; తెరువున్‌ = మార్గమును; కాంచిరి = 
దర్శించిరో; వసుదేవ = వసుదేవుడు; దేవకులు = దేవకీదేవిలు; కున్‌ = కు; ఎవ్వండు = ఎవడు; ఉదయించెన్‌ = జన్మించాడో; 
తత్‌ = ఆ; కథలు = కథలు; ఎల్ల = అన్నీ; విన(గన్‌ = వినవలెనని; ఇచ్చ = కోరిక; పుట్టెడున్‌ = పుట్టినది; ఎణీ(గింపుము = తెలియ 
చెప్పుము; ఇద్ధ = ప్రశస్తమైన; చరిత = నడవడిక కలవాడా. 

భావము:- ఏ మహానుభావుడు అవతరించడం ఈ జగత్తులోని సమస్త జీవులకు ఆనందాన్నీ, 

అభివృద్ధినీ అందిస్తుందో, ఏ మహానుభావుడి దివ్యనామాన్ని ఎల్లప్పుడు ఉచ్చరించటం వల్ల భవబంధాలన్నీ 
పటాపంచలు అయిపోతాయో, ఏ మహానుభావుడి పవిత్ర చరిత్రని భావించిన మాత్రంచేతనే మృత్యుదేవత 
భయపడి పారిపోతుందో, ఏ మహానుభావుడి పాదాల నుంచి ఉద్భవించిన నదీజలాలను సేవించినంత 
మాత్రాన సమస్త కల్మషాలు సమస్తం నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో, ఏ మహానుభావుడి చరణాలను 
సమాశ్రయించి సంయమీంద్రులు శాంతి మార్గాన్ని సాధించారో, ఏ మహానుభావుడు దేవకీ వసుదేవులకు 
ముద్దుల బిడ్డడుగా జన్మించాడో, ఆ మహానుభావుడైన వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చట 
పడుతున్నామయ్యా. ఓ సచ్చరిత్రుడా! సూతా! అవన్నీ మాకు వినిపించు. 


*1-46-క. 
భూషణములు వాణికి, నఘ 
పేషణములు, మృత్యుచిత్త భీషణములు, హృ 
తోషణములు, కల్యాణ వి " 
శేషణములు, హరి గుణోపచితభాషణముల్‌. 


టీక:- భూషణములు = అలంకారములు; వాణి = సరస్వతి, వాక్కు; కిన్‌ = కి; అఘ = పాపములను; 
పేషణములు = పొడిచేయునవి, పోగొట్టునవి; మృత్యు = మృత్యువు యొక్క; చిత్త = మనసునకు; భీషణములు = 
భయం కలిగించేవి; హృత్‌ = హృదయమునకు; తోషణములు = తుష్టి కలిగించేవి; కల్యాణ = శుభకరమైన; 
విశేషణములు = విశిష్టతలను ఇచ్చునవి; హరి = హరియొక్క; గుణ = గుణములతో; ఉపచిత = కూడిన; 
భాషణముల్‌ = పలుకులు. 

భావము:- _ శ్రీమహావిష్ణువు యొక్క గుణకీర్తనములతో కూడిన పలుకులు, వాక్కులకు అధిదేవత 
యైన సరస్వతీ దేవికి అలంకారాలు. మృత్యు దేవతకు భయం కలిగించేవి. భక్తుల హృదయాలకు సంతోషాలు 
కలిగించేవి. సకల పాపాలను పోగొట్టునవి. నిత్యకల్యాణములను సమకూర్చేవి. 


ప్రథమ స్కంధము 36 


1-47-క. 

కలిదోషనివారకమై 

యలఘుయశుల్‌ వొగడునట్టి హరికథనము ని 
ర్మృలగతింగోరెడుపురుషుండు = 

వెలయంగ నెవ్వాండు దగిలి వినడు? మహాత్మా! 


టీక:- కలి = కలికాలములోని; దోష = దోషములను; నివారకము = నివారించునది; ఐ = అయి; 
అలఘు =తక్కువగాని (ఏవిధంగాను), గొప్ప; యశుల్‌ = కీర్తి గలవారు; పాగడునట్టి = స్తోత్రము చేయునట్టి; హరి 
= హరియొక్క; కథనమున్‌ = కథలు; నిర్మల = నిర్మలమైన; గతిన్‌ = మార్గమును; కోరెడు = కోరుకొనే; పురుషుడు 
= మనిషి; వెలయంగన్‌ = ప్రసన్నమైతే; ఎవ్వాండున్‌ = ఎవడు మాత్రం; తగిలి = కుతూహలముతో; వినండు = 
వినడు; మహా = గొప్ప; ఆత్మా = ఆత్మకలవాడా, సూతా. 

భావము:- మహాత్మా! సూత! కలికాల దోషాలను పారద్రోలుతు, ప్రసిద్ధులైన సత్పురుషుల ప్రశంస 
లందుకొన్న గోవిందునికథలను, పుణ్యలోకాలుకోరేవాడు ఎవడు ఆసక్తితోవినకుండా ఉంటాడు. 


1-48-౪. 

అనఘ! విను, రసజ్ఞులై వినువారికి 
మాటమాట కధిక మధురమైన 

ww జ న్‌ చ్‌, 
యట్టి కృష్ణు కథన మాకర్ణనము సయ 
దల(పు గలదు, మాకు దనివి లేదు. 


టీక:- అనఘ = పాపము లేనివాడా; విను = వినుము; రసజ్ఞాలు = రస జ్ఞానము కలవారు;ఐ = అయి; 
విను = వినే; వారి = వారి; కి = కి; మాటమాటకు =ప్రతిమాటలోను; అధిక = మిక్కిలి; మధురము = తీయనిది; ఐన 
= అయినది; అట్టి = అగు; కృష్ణు = కృష్ణుని గూర్చిన; కథనము = విషయములు; ఆకర్ణనము = వినుట; సేయన్‌ = 
చేయాలని; తలంపు = కోరిక; కలదు = కలదు; మాకున్‌ = మాకు; తనివి = తృప్తి (ఎంతవిన్నా); లేదు = తీరదు. 

భావము:- పుణ్యాత్మా! సూతా! శ్రీకృష్ణుని కథలు ఆసక్తితో ఆలకించే రసజ్ఞుల హృదయాలకు పదే పదే 
మధురాతి మధురాలై ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని ఆలకించాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది. ఎన్ని 
విన్నామాకు తనివి తీరటం లేదు. 


ప్రథమ స్కంధము 37 


1-49-మ. 
వర గోవింద కథా సుధారస మహావర్నోరు ధారా పరం 
పరలం గాక బుధేంద్రచంద్ర! యితరోపాయానురక్తిం బ్రవి 
స్తర, దుర్జాంత, దురంత, దుస్సహ, జనుస్సంభావితానేక దు 
స్తర, గంభీర, కఠోర, కల్మష కనద్దావానలం బాటునే? 


టీక:- వర = శ్రేష్టుడైన; గోవింద = కృష్ణుని (గోవింద - గోవులకుఒడయుడు ); కథా = కథలను; సుధారస 
= అమృతపు; మహావర్న = గొప్ప వర్షము యొక్క; ఉరుధారా = పెద్ద ధారా పాతపు; పరంపరలన్‌ = తెరలు వలన; 
కాక = కాకుండా; బుధేంద్ర = జ్ఞానశ్రేష్ణులలో; చంద్ర = చంద్రునివంటి వాడా; ఇతర = ఇతరమైన; ఉపాయ = 
ఉపాయాల మీది; అనురక్తిన్‌ = అనురాగం వలన; ప్రవిస్తర = మిక్కిలి విస్తరించిన; దుర్జాంత = అణచుటకురాని; 
దురంత = అంతము చేయు టకు రాని; దుస్సహ = సహింపరాని; జనుస్‌ = జన్మముల యందు; సంభావిత = 
సంభవించు చున్న; అనేక = అనేకమైన; దుస్తర = తరింపరాని; గంభీర = లోతైన; కఠోర = కఠినమైన; కల్మష = 
పాపములు అను; కనత్‌ = మండుచున్న; దావానలంబు = కారుచిచ్చు; ఆటునే = చల్లారుతుందా. 


భావము:- సూతా! బుధేంద్రచంద్ర! అత్యంత విస్తరమైనది, దాటరానిది, అణచుట సాధ్యం కానిది, 
అంతులేనిది, సహింపశక్యముకానిది అయి, అనేక జన్మల నుంచి పేరుకుపోయి, చుట్టుకుపోయినది అయి, 
దాటశక్యంగానిదై, గంభీరము, కఠోరమునైన కల్మషమనే కారుచిచ్చు మహాభయంకరంగా ఉన్నది. దీన్ని 
ఆర్పివేయాలంటే శ్రేష్టమైన ఆ నందనందనుని కథాసుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధారాపరంపరలు 
తప్ప వేరే ఉపాయం లేదు కదా. 


1-50-సీ. 
హరినామ కథన దావానలజ్వాలచే(- 
- గాలవేఘోరాఘ కాననములు; 
వైకుంఠదర్శన వాయు సంఘంబుచే.- 
- దొల(గవే భవదుఃఖ తోయదములు; 
కమలనాభధ్యాన కంఠీరవంబుచే(- 
- గూలవే సంతాప కుంజరములు; 
నారాయణస్మరణప్రభాకరదీప్తిం- 

దీజవే షడ్వర్గ తిమిర తతులు; 


ప్రథమ స్కంధము 38 


1-50.1-ఆ. 
నలిన నయన భక్తినావచే గాక సం 
సారజలధి దాటి చనంగ రాదు; 
వేయునేల; మాకు విష్ణుప్రభావంబుC 
దెలుపవయ్య సూత! ధీసమేత! 
టీక:- హరి = హరియొక్క; నామ = పేరు; కథన = ఉచ్చరించుటనే; దావానల = కారుచిచ్చు; జ్వాలచేన్‌ 

= మంటలచేత; కాలవే = కాలిపోవా; ఘోర = ఘోరమైన; అఘ = పాపములు అను; కాననములు = అడవులు; 
వైకుంఠ = వైకుంఠలోక (వైకుంఠుడు - వైకుంఠమున ఉండువాడు, సృష్ట్యారంభమున పంచమాహాభూతము 
లను సమ్మేళనము చేసినవాడు, విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 405వ నామం); దర్శన = దర్శనమనే; 
వాయు = గాలుల; సంఘంబు = సమూహము; చేన్‌ = చేత; తొలంగవే = తొలగిపోవా; భవ = సంసార; దుఃఖ = 
దుఃఖములు అను; తోయదములు = మేఘములు; కమలనాభ = విష్ణువుమీది {కమలనాభ - పద్మము నాభి 
యందు కలవాని); ధ్యాన = ధ్యానము అను; కంఠీరవంబు = సింహము; చేన్‌ = చేత; కూలవే = కూలిపోవా; 
సంతాప = దిగుళ్ళు అను; కుంజరములు = ఏనుగులు; నారాయణ = హరిని; స్మరణ = స్మరించుట అను; ప్రభాకర 
= సూర్య; దీప్తిన్‌ = కాంతులచేత; తీఅవే = తీరిపోవా; షడ్వర్గ = అరిషడ్వర్గములు అను (అరిషడ్వర్గములు - కామ, 
క్రోధ, లోభ, మద, మాత్సర్య, మోహములు.}; తిమిర = చీకటుల; తతులు = సమూహాలు; 

నలిననయన = పద్మాల వంటి కళ్ళు కలవాడు, భగవంతుని పై; భక్తి = భక్తియనే; నావ = తెప్ప; చేన్‌ = తో; కాక = 
కాకుండా; సంసార = సంసారమనే; జలధి = సాగరము; దా6టి = దాటి; చనంగ = వెళ్ళటకు; రాదు = వీలు లేదు; వేయు = వేయి 
విషయములు; ఏల = ఎందుకు; మాకు = మాకు; విష్ణు = హరి (విష్ణు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, హరి, 
విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 2వ, 258వ, 657వ నామం]; ప్రభావంబున్‌ = శక్తిని; తెలుపవయ్య = తెలుపుము; 
సూత = సూతా; ధీ = జ్ఞానము; సమేత = కలిగి ఉన్నవాడా. 

భావము:- పరమ ధీమంతుడ వైన సూతమహర్షీ! భయంకర పాపాలనే అరణ్యాలను కాల్చివేయాలి అంటే, 
శ్రీహరి నామసంకీర్తనలనే దావాగ్ని జ్వాలలే కావాలి; సంసార దుఃఖాలనే మేఘాలను పారద్రోలాలంటే, వాసుదేవ 
సందర్శనము అనే వాయువుల సమూహమే కావాలి; పరితాపాలు అనే ఏనుగుల సమూహాన్ని చంపాలంటే, 
శ్రీమన్నారాయణ ధ్యానము అనే సింహమే కావాలి; అరిషడ్వర్గము అనే అంధకార సమూహాన్ని తొలగించా లంటే, 
హరి స్మరణమనే సూర్యకాంతి కావాలి; సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే, విష్ణుదేవుని భక్తి అనే నావనే 
ఎక్కాలి; వేలకొద్దీ మాట లెందుకు గాని, మాకు శ్రీహరి మాహాత్మాాన్ని వినిపించండి మహానుభావా! 


1-51-వ. 
మజియు. గపటమానవుండును, గూఢుండు నైన మాధవుండు రామ సహితుం 
డై యతిమానుషంబు లైన పరాక్రమంబులు సేసె నంట; వాని వివరింపుము; 


ప్రథమ స్కంధము 39 


కలియుగంబు రాగల దని వైష్టవక్షేత్రంబున దీర్ణసత్ర నిమిత్తంబున హరికథలు 
విన నెడగలిగి నిలిచితిమి, దైవయోగంబున. 


టీక:- మటియు = ఇంకనూ; కపట = మాయవలన; మానవుండును = మానవ రూపం ధరించిన 
వాడు; గూఢుండును = మాయవలన తెలియరానివాడు; ఐన = అయిన; మాధవుండు = లక్షీదేవి భర్త, (మాధవ - 
శ్రీదేవి భర్త ఉపనిషత్చ్ససిద్ధ మధువిద్యచే తెలియబడు వాడు, విద్యాధిపతి, శ్రీశంకరభాష్యం విష్ణుసహస్రనామము 
లలో 72వ నామం, 167వ నామం, 735వ నామం); రామ = బలరామునితో; సహితుండు = కూడినవాడు; ఐ = 
అయి; అతి = అతీతమైనవి; మానుషంబులు = మానవులు చేయుటకు; ఐన = అయినట్టి; పరాక్రమంబులు = 
సాహసములు; సేసెన్‌ = చేసెను; అట = అట; వాని = వాటిని; వివరింపుము = వివరముగా చెప్పుము; కలి 
యుగంబు = కలియుగము; రాంగలదని = రాబోవుచున్నదని; వైష్ణవ = విష్ణువునకు సంబంధించిన; క్షేత్రంబున = 
సిద్ధస్థలమున, నైమిశారణ్యమున; దీర్హ = పెద్దదైన; సత్ర = సత్రయను పేరుగల యాగము; నిమిత్తంబున = 
కారణముగా; హరి = విష్ణుని; కథలు = కథలు; వినన్‌ = వినుట; ఎడ = పట్ల; కలిగి = కలిగినందు వలన ; నిలిచితిమి 
= ఉంటిమి; దైవ = దైవము; యోగంబున = కలిసివచ్చుటచేత. 

భావము:- అంతేకాదు, అప్రమేయుడైన గోవిందుడు మాయామానుష శరీరం ధరించి బలరాముని 
తో గూడి మానవాతీతాలైన మహా వీరకృత్యాలు ఎన్నో చేశాడని విన్నాము. అవన్నీ మాకు వివరంగా సెలవీ 
యండి. దైవానుగ్రహం సమకూరింది. కలియుగం రాబోతున్నదని విని ముందుగానే విష్ణు క్షేత్రమైన ఈ 
నైమిశారణ్యంలోదీర్ణసత్ర"మనే యజ్ఞం ప్రారంభించాము. అలా హరికథలు ఆలకించే అవకాశం కలిగింది. 


*1-52-క. 

జలరాశి దాట గోరెడి 

కలము జనుల్‌ కర్ణధారు6 గాంచిన భంగిం. 
గలి దోష హరణ వాంఛా 

కలితులమగు మేము నిన్ను గంటిమి, సూతా! 


టీక:- డజలరాశిన్‌ = సముద్రము; దా(టన్‌ = దాటుటను; కోరెడి = కోరే; కలము = ఓడలోని; జనుల్‌ = 
జనము; కర్ణధారున్‌ = చుక్కాని పట్టి నడిపే వానిని (కర్ణధారుడు - పడవ నడుపువాడు - తరింప సమర్ధుడు]; 
కాంచిన = చూచిన; భంగిన్‌ = విదంగా; కలి = కలికాలపు; దోష = పాపాలు; హరణ = నాశనము చేసే; వాంఛా = 
కోరికతో; కలితులము = కూడిన వారము; అగు = అయినటువంటి; మేమ; నిన్నున్‌ = నిన్ను {నిన్ను - కలిదోష 
నివారక సమర్ధుడైన వాని); కంటిమి = కనుగొన గలిగితిమి; సూతా = సూతా. 

భావము:- ఓ సూతమహర్నీ! మహాసముద్రాన్ని దాటాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడ నడిపే 
నావికుడు లభించినట్లుగా, కలికాల పాపాలను పోగొట్టుకొని తరించాలని కోరుతున్న మాకు నీవు కన్పించావు. 


ప్రథమ స్కంధము 40 


1-53-క. 

చారుతర ధర్మరాశికి 

భారకుండగు కృష్ణు. డాత్మపదమున కే6గన్‌, 

భారకుండు లేక యెవ్వనిం 

జేరును ధర్మంబు బలుపు సెడి, మునినాథా! 

టీక చారుతర= అతిమనోహరమైన (చారు - చారుతర - చారుతమ); ధర్మ = ధర్మముల; రాశి = 
సమూ హము; కిన్‌ = నకు; భారకుండు = భరించు వాడు; అగు = అయినటువంటి; కృష్ణుండు = కృష్ణుడు; ఆత్మ = 


తన; పద మునకు = లోకమునకు; ఏంగన్‌ = వెళ్ళగా; భారకుండు = భర్త; లేక = లేకపోవుటచే; ఎవ్వనిన్‌ = ఎవనిని; 
చేరును = చేరును; ధర్మంబు = ధర్మము; బలుపు = పుష్టిని; సెడి = కోల్పోయి; ముని = ముని అయిన; నాథా = 


న్‌ు 


ప్రభువా. 


భావము:- ఓ సూతమహర్షీ! ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న 
తరువాత, ఆధారంలేని ధర్మం దిక్కుమాలి, చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయిస్తుందో వివరించు.” 


కథా సూచనంబు 
1-54-వ. 
అని యిట్లు మహనీయగుణగరిష్టు లయిన, శౌనకాది మునిశ్రేష్టు లడిగిన, 
ఆగ త్న ను చ్‌, ను 

రోమహర్షణ పుత్తుం డయి, యుగ్రశ్రవసుం డను పర నొప్పి, నిఖిల పురాణ 
వ్యాఖ్యాన వైఖరీ సమేతుం డైన సూతుండు. 

టీక:- అని = అని పలికి; ఇట్లు = ఈ విధముగా; మహనీయ = మిక్కిలి గొప్ప; గుణ = గుణవంతులలో; 
గరిష్టులు = శ్రేష్ణులు; అయిన = అయినట్టి; శౌనక = శౌనకుడు; ఆది = మొదలగు; ముని = మునులలో; శ్రేష్టులు = 
శ్రేష్టమైనవారు; అడిగిన = అడుగగా; రోమహర్షణ = రోమహర్షణుని; పుత్తుండు = పుత్రుడు; అయి = అయి; 
ఉగ్రశ్రవసుండు = ఉగ్రశ్రవసుడు; అను = అనే; పేరన్‌ = పేరుతో; ఒప్పి = ప్రసిద్ధుడైనట్టియు; నిఖిల = సమస్త; 
పురాణ = పురాణములను; వ్యాఖ్యాన = వ్యాఖ్యానము చేయు; వైఖరీ = మంచి నేర్చు; సమేతుండు = కలిగినవాడు; 
ఐన = అయినటువంటి; సూతుండు = సూతుడు. 

భావము:- ఈ విధంగా సద్గుణాలనిధి అయిన శౌనకుడు మొదలైన మునీంద్రులు అడిగారు. 


రోమహ ర్నుని కుమారుడు, సమస్త పురాణాలను చక్కగా వివరించి చెప్పే నేర్చు కలవాడు అయిన ఉగ్రశ్రవసు డని 
ప్రసిద్ధుడైన సూతుడు ఇలా ఉపక్రమించాడు. 


ప్రథమ స్కంధము 41 


1-55-మ. 
"సముండై, యెవ్వండు ముక్తకర్మచయుండై, సన్న్యాసియై యొంటిం బో 
వ మహాభీతి నొహోకుమార! యనుచున్‌ వ్యాసుండు చీరంగ, వృ 
క్షములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కం జేసె, మున్నట్టి భూ 
తమయున్‌, మ్రొక్కెద బాదరాయణిం దపోధన్యాగ్రణిన్‌, ధీమణిన్‌. 


టీక:- సముడు = సర్వ సమత్వము సిద్ధించిన వాడు; ఐ = అయి; ఎవ్వండు = ఎవడు; ముక్త = విమోచ 
నము చెందిన; కర్మ = కర్మల; చయుండు = సమూహము గలవాడు; ఐ = అయి; సన్న్యాసి = సన్యాసి; ఐ = అయి; 
ఒంటిన్‌ = ఒంటరిగా; పోవ = వెళ్ళగా; మహా = మిక్కిలి; భీతిన్‌ = భయముతో; ఓహో = ఓ; కుమార = కుమారా; 
అనుచున్‌ = అనుచు; వ్యాసుండు = వ్యాసుడు; చీరంగన్‌ = పిలువగా; వృక్షములున్‌ = చెట్లు సైతము; తన్మయతన్‌ 
= తన్మయత్వంతో; ప్రతిధ్వనులు = ప్రతిధ్వనులను; సక్కన్‌ = చక్కగా; చేసెన్‌ = చేసినవి; మున్ను = పూర్వము; అట్టి 
= అటువంటి; భూతమయున్‌ = సకలభూతములు తానైనవానికి; మ్రైక్కెద = నమస్కరిం చెద; బాదరాయణిన్‌ = 
శుకుని (బాదరాయణి - బాదరాయణుడైన వ్యాసుని కుమారుడు, శుకుడు); తపస్‌ = తపస్సుచేత; ధన్య = 
ధన్యమైనవారిలో; అగ్రణిన్‌ = శ్రేష్టమైనవాడిన; ధీమణిన్‌ = బుద్ధిశాలిని (ధీమణి - జ్ఞానము కలవారి అందు మణి 
వంటి వాడు (లేదా) బుద్ధి యను మణి కలవాడు). 

భావము:- “సర్వభూతము లందు సమభావంతో సంచరించే మహాత్ముడు శుకమహర్షి సర్వసంగ 
పరిత్యాగియై, విరాగియై, మహాయోగియై, ఒంటరిగా అరణ్యంలో వెళ్తున్న సమయంలో తండ్రియైన 
వ్యాసులవారు అత్యంత వాత్సల్యంతో ఓ కుమారా! అని పెద్దగా పిలుస్తుంటే, అడవిలోని చెట్లన్నీ 
తన్మయత్వంలో"ఓయ్‌ ఓయ్‌"అంటూ ప్రత్యుత్తర రూపంగా ప్రతిధ్వనులు చేశాయి. అట్టి సకలభూతములు 
తానైనవాడు, తపోధనులలో అగ్రేసరుడు, మహామనీషి, మహానుభావుడు, బాదరాయణుడైన వ్యాసుని పుత్రుడు 
అయిన శుకునికి నమస్కారం చేస్తున్నాను. 


1-56-సీ. 

కార్యవర్గంబును, గారణ సంఘంబు- 

_ నధికరించి చరించు నాత్మతత్త్య 

మధ్యాత్మ మనంబడు, నట్టి యధ్యాత్మము.- 
దెలియం జేయగ జాలు దీప మగుచు, 

సకలవేదములకు సారాంశమై, యేక- 

_ మై, యసాధారణమగు ప్రభావ 


ప్రథమ స్కంధము 42 


రాజకంబైన పురాణ మర్మంబును,- 

గాఢ సంసారాంధకార పటలి 

1-56.1-తే. 

దా(టం గోరెడివారికి దయ దలిర్చ 

నే తపోనిధి వివరించె నేర్పడంగ, 

నట్టి శుకనామధేయు, మహాత్మగేయు, 

విమల విజ్ఞాన రమణీయు, వేడ్క గొలుతు.H63 


టీక:- కార్య = కార్యముల యొక్క; వర్గంబునున్‌ = సమూహమునూ; కారణ = కారణముల; 
సంఘంబున్‌ = సమూహమునూ; అధికరించి = అతీతముగ; చరించు = వర్తించునట్టి; ఆత్మతత్ల్యము = ఆత్మ 
యొక్క తత్త్వము; అధ్యాత్మము = అధ్యాత్మము); అనంబడున్‌ = అని చెప్పబడుతుంది; అట్టి = అటువంటి; 
అధ్యాత్మమున్‌ = అధ్యాత్మమును; తెలియన్‌ = తెలియునట్లు; చేయ(గజాలు = చేయగలిగినట్టి; దీపము = దీపము; 
అగుచు = అవుతూ; సకల = సమస్త; వేదములకు = వేదాలకు; సారాంశము = సారాంశము; ఐ = అయి; ఏకము 
= ప్రత్యేకమైనది, అనన్యమైనది; ఐ = అయ్యి; అసాధారణము = అసాధారణము; అగు = అయినటువంటి; ప్రభావ 
= ప్రభావముతో; రాజకంబు = ప్రకాశించునది; ఐన = అయినట్టి; పురాణ = పురాణములలోని; మర్మంబును = 
మూలసూత్రమును; గాఢ = దట్టమైన; సంసార = సంసారమనే; అంధకార = చీకటి; పటలి = సమూహము; 
దా(టన్‌ = తరించాలని; కోరెడి = కోరుకొను; వారి = వారి; కిన్‌ = కి; దయ = దయ; తలిర్చన్‌ = చిగురించగా; ఏ = ఏ; 
తపస్‌ = తపస్సు అను; నిధి = నిధి కలవాడు; వివరించెన్‌ = వివరించాడో; ఏర్పడంగన్‌ = అర్థమయ్యేటట్లు; అట్టి = అటువంటి; 
శుక = శుకుడనే; నామ = పేరు; ధేయు = ధరించిన; మహా = గొప్ప; ఆత్మ = ఆత్మకలవారి చేత; గేయున్‌ = కీర్తింపబదగువానిని; 
విమల = నిర్మలమైన; విజ్ఞాన = విజ్ఞానము గల; రమణీయు = మనోహారుని; వేడ్కన్‌ = ఆసక్తితో; కొలుతున్‌ = ఆరాధిస్తున్నాను. 
భావము:- కార్యకారణాలను వశీకరించుకొని అలరారే ఆత్మతత్తాన్ని పెద్దలు అధ్యాత్మికం అంటారు. అటువంటి 
అధ్యాత్మతత్వాన్ని సమగ్రంగా సాక్షాత్కరింపజే సేటట్టిది, సకలవేదాలసారభూతమైనట్టిది, అనన్యము, అసామాన్య, 
మహాప్రభావ సంపన్నము, సమస్త పురాణ రహస్యము అయినట్టి మహాభాగవతాన్ని సంసారమనే గాఢాంధకార 
సమూహాన్ని తరించగోరే విపన్నులకు ఉపదేశించిన అపారకృపాపయోనిధి, తపోనిధి, విశేష వివేక విజ్ఞానాల 
పెన్నిధి, వేదవ్యాసుల పుత్రుడు, సుధీజనస్తుతిపాత్రుడు అయినట్టి శ్రీశుకులవారిని ఆసక్తితో ఆరాధిస్తున్నాను. 


1-57-క. 

నారాయణునకు, నరునకు, 

భారతికిని మ్రొక్కి; వ్యాసు పదములకు నమ 
స్కారము సేసి, వచింతు ను 
దారగ్రంథంబు, దళిత తను బంధంబున్‌." 


ప్రథమ స్కంధము 43 


టీక:- నారాయణున = నారాయణున; కున్‌ = కు;నరున = నరున;కున్‌ = కు; భారతి = సరస్వతీ దేవి; 
కిని = కి; మైక్కి = నమస్కరించి; వ్యాసు = వ్యాసుని; పదముల = పాదముల; కున్‌ = కు; నమస్కారము = 
నమస్కారము; చేసి = చేసి; వచింతున్‌ = చెప్పెదను; ఉదార = ప్రకాశించే; గ్రంథంబు = గ్రంథము; దళిత = 
ఖండింపబడిన; తను = జన్మ; బంధంబున్‌ = బంధములు కలది. 


భావము:- నరనారాయణలకు నమస్కారం చేసి; సరస్వతీదేవికి మ్రొక్కి; వ్యాసులవారి పాదపద్మా లకు ప్రణామం 
కావించి;జనన మరణ బంధాలను పటాపంచలు చేసే పవిత్ర గ్రంథం అయిన భాగవతాన్ని వినిపిస్తాను.” 


1-58-వ. 

అని యిట్లు దేవతాగురు నమస్కారంబుసేసి యిట్లనియె "మునీంద్రు లారా! నన్ను 
మీరు నిఖలలోకమంగళంబైన ప్రయోజనం బడిగితిరి; ఏమిటం కృష్ణ సంప్రశ్నంబు 
సేయం బడు? నెవ్విధంబున నాత్మ ప్రసన్నం బగు? నిర్విఘ్నయు నిర్హేతుకయునై 
హరిభక్తి యేరూపంబునంగలుగు? నది పురుషులకుంబరమధర్మంబగు, వాసు 
దేవునియందు. బ్రయోగింపంబడిన భక్తి యోగంబు వైరాగ్య విజ్ఞానంబులం 
బుట్టించు; నారాయణ కథలవలన నెయ్యేధర్మంబులు దగులువడవవి నిరర్థకంబు; 
లపవర్గపర్యంతం బయిన పరధర్మంబునకు దృష్ట శ్రుత ప్రపంచార్భంబు ఫలంబు 
గాదు; ధర్మంబు నందవ్యభిచారి యైన యర్థంబునకు( గామంబు ఫలంబు గాదు; 
విషయభోగంబైన కామంబున కింద్రియప్రీతి ఫలంబుగాదు; నెంతతడవు జీవించు 
నంతియ కామంబునకు ఫలంబు; తత్తజిజ్ఞాసగల జీవునకు. గర్మంబులచేత 
నెయ్యది సుప్రసిద్ధం బదియు నర్ధంబు గాదు; తత్తజిజ్ఞాస యనునది ధర్మజిజ్ఞాస 
యగుట గొందటు ధర్మంబె తత్త్వం బని పలుకు దురు. తత్తవిదులు జ్ఞానంబను 
పేర నద్వయంబైనయది తత్త్వమని యెజుంగుదు; రా తత్త్వంబు నౌపనిషదులచేత 
బ్రహ్మమనియు, హైరణ్యగర్భులచేతం బరమాత్మయనియు, సాత్వతులచేత భగవం 
తుండనియును బలుకంబడు; వేదాంత శ్రవణంబున గ్రహింపంబడి, జ్ఞాన వైరా 
గ్యంబులతోడంగూడిన భక్తిచేతందత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన యాత్మ 
యందు. బరమాత్మం బొడగందురు; ధర్మంబునకు భక్తి ఫలంబు; పురుషులు వర్దా 
శ్రమధర్మ భేదంబులం జేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయె సిద్ధి; 
ఏకచిత్తంబున నిత్యంబును గోవిందునాకర్ణింపనుంవర్ణింపనుందగు(; జక్రాయుధ 


ప్రథమ స్కంధము 44 


ధ్యానంబను ఖడ్గంబున వివేకవంతు లహంకారనిబద్ధంబైన కర్మంబు ద్రుంచి 
వైతురు; భగవంతుని యందలి శ్రద్ధయు; నపవర్గదం బగు తత్కథాశ్రవణాదుల 
యందత్యంతాసక్తియు.; బుణ్యతీర్ణావగాహన మహత్సేవాదులచే సిద్ధించు కర్మ 
నిర్మూలన హేతువులైన కమలలోచనుకథలం దెవ్వండు రతి సేయువిననిచ్చగించు, 
వాని కితరంబు లెవ్వియు రుచి పుట్టింపనేరవు; పుణ్యశ్రవణకీర్తనుం డైన కృష్ణుండు 
తనకథలు వినువారి హృదయంబు లందు నిలిచి, శుభంబు లాచరించు; నశుభం 
బులు పరిహరించు; నశుభంబులు నష్టంబులయిన భాగవతశాస్త్రసేవా విశేషంబు 
న నిశ్చలభక్తి యుదయిం చు; భక్తి కలుగ రజస్తమోగుణ ప్రభూతంబులైన కామ 
లోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్త్యగుణంబునం బ్రసన్నం బగు; ప్రసన్నమన 
స్కుండైన ముక్తసంగుం డగు; ముక్తసంగుం డైన నీశ్వరతత్తజ్ఞానంబు సిద్ధించు; 
నీశ్వరుండు గానంబడినం జిజ్జడ గ్రథనరూపం బైన యహంకారంబు భిన్నం బగు; 
నహంకారంబు భిన్నంబైన నసంభా వనాది రూపంబు లగు సంశయంబులు విచ్చి 
న్నంబులగు; సంశయవిచ్చేదంబైన ననారబ్ధఫలంబులైన కర్మంబులు నిశ్శేషంబులై 
నశించుం గావున. 

టీక:- అని = అని; ఇట్లు = ఈవిధంగా; దేవతా = దేవతలకు; గురు = గురువులకు; నమస్కారంబున్‌ 
= నమస్కారము; చేసి = చేసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను; ముని = మునులలో; ఇంద్రులారా = 
శ్రేష్టులారా; నన్ను = నన్ను; మీరు = మీరు; నిఖిల = అన్ని; లోక = లోకములకు; మంగళంబు = శుభకరము; ఐన 
= అయినట్టి; ప్రయోజనంబు = ప్రయోజనము; అడిగితిరి = అడిగారు; ఏమిటన్‌ = దేనివలన; కృష్ణ = కృష్ణుని; 
సంప్రశ్నంబు = ఆశ్రయము, శరణు; సేయంబడున్‌ = కలుగుతుందో; ఏ = ఏ; విధంబునన్‌ = విధము వలన; ఆత్మ 
= ఆత్మ; ప్రసన్నంబు = సంతుష్టము; అగున్‌ = అవుతుంది; నిర్విఘ్నయు = ఆటంకములు లేనిది; నిర్హేతుకయున్‌ 
= కారణములేనిది; ఐ = అయి; హరి = హరియందు; భక్తి = భక్తి; ఏ = ఏ; రూపంబునన్‌ = విధము వలన; కలుగున్‌ 
= కలుగుతుందో; అది = అది; పురుషుల = మానవుల; కున్‌ = కు; పరమధర్మంబు = పరమ ధర్మము; అగు = 
అయిన; వాసుదేవుని = భగవంతుని; అందున్‌ = గురించి; ప్రయోగింపంబడిన = నడప బడిన; భక్తి = భక్తి; 
యోగంబు = యోగము; వైరాగ్య = వైరాగ్యమును; విజ్ఞానంబులన్‌ = విజ్ఞానములను; పుట్టించు = కలిగించును; 
నారాయణ = భగవంతుని; కథల = కథల; వలనన్‌ = వలన; ఎయ్యే = ఏఏ; ధర్మంబులు = ధర్మములు; 
తగులువడవు = పట్టు బడవో; అవి = అవి; నిరర్థకంబులు = ప్రయోజనము లేనివి; అపవర్గ = మోక్షము; 
పర్యంతంబు = వరకు; అయిన = వ్యాపించిన; పరధర్మంబున్‌ = పరధర్మమున; కున్‌ = కు; దృష్ట = చూడబడు; 
శ్రుత = వినబడు; ప్రపంచ = ప్రాపంచిక; అర్థంబు = విషయములు; ఫలంబు = ప్రయోజనము; కాదు = కాదు; 


ప్రథమ స్కంధము 45 


ధర్మంబున్‌ = ధర్మము; అందున్‌ = లో; అవ్యభిచారి = అతిక్రమించనిది (అవ్యభిచారి - (అది తప్ప) 
మరియొకదానియందు చరించనిది }; ఐన = అయిన; అర్థంబు = విషయము;కున్‌ = కు; కామంబు = కామము; 
ఫలంబు = ప్రయోజనము; కాదు = కాదు; విషయ = ఇంద్రియార్థములను; భోగంబు = అనుభవించుట; ఐన = 
అయినట్టి; కామంబు = కామము; కున్‌ = కు; ఇంద్రియ = ఇంద్రియములకు; ప్రీతి = ప్రియము కలుగ జేయుట; 
ఫలంబు = ప్రయోజనము; కాదు = కాదు; ఎంత = ఎంత; తడవు = కాలము; జీవించున్‌ = జీవించునో; అంతియ 
= అంత వరకు మాత్రమే; కామంబు = కామము; కున్‌ = కు; ఫలంబు = ప్రయోజనము; తత్త్వ = సృష్టిలోని 
సత్యమును, పరబ్రహ్మను; జిజ్ఞాస = తెలిసికొను కోరిక; కల = ఉన్నటువంటి; జీవుడు = మానవుడు; కున్‌ = కు; 
కర్మంబుల = కర్మల; చేతన్‌ = చేత; ఎయ్యది = ఏదయితే; సుప్రసిద్ధంబు = బాగా ప్రసిద్ధమైనదో; అదియున్‌ = అది 
కూడా; అర్థంబు = ప్రయోజనము; కాదు = కాదు; తత్త్వ = తత్త్వ; జిజ్ఞాస = జిజ్ఞాస; అనునది = అనునది; ధర్మ = 
ధర్మమును; జిజ్ఞాస = తెలిసికొను కోరిక; అగుటన్‌ = అగుట చేత; కొందటు = కొందటు; ధర్మంబె = ధర్మమే; 
తత్తంబు = తత్త్వము; అని = అని; పలుకుదురు = అందురు; తత్త్యవిదులు = తత్త్వము తెలిసినవారు; జ్ఞానంబు = 
జ్ఞానము; అను = అను; పేరన్‌ = పేరుతో; అద్వయంబు = అదితప్ప మరింకొకటి లేనిది; అయిన = అయినట్టి; అది 
= అది; తత్వము = తత్వము; అని = అని; ఎజుంగుదురు = తెలియుదురు; ఆ = ఆయొక్క; తత్తంబు = తత్త్వము; 
బెపనిషదుల = ఉపనిషత్తులను అనుసరించువారి; చేతన్‌ = చేత; బ్రహ్మము = బ్రహ్మము; అనియు = అనీ; 
హైరణ్యగర్భుల = హిరణ్యగర్భుని వివరించువారి (హిరణ్యగర్భుడు - బంగారు గ్రుడ్డు నందు పుట్టిన చతుర్ముఖ 
బ్రహ్మ); చేతన్‌ = చేత; పరమాత్మ = పరమాత్మ; అనియు = అనీ; సాత్వతుల = భాగవత మతము నవలంభిం 
చినవారి; చేతన్‌ = చేత; భగవంతుండు = భగవంతుండు; అనియును = అనీ; పలుకంబడు = తెలుప బడు 
చున్నది; వేదాంత = వేదాంతమును; శ్రవణంబున = వినుట వలన; గ్రహింపంబడి = తెలిసికొని; జ్ఞాన = జ్ఞానము; 
వైరాగ్యంబుల = వైరాగ్యముల; తోడన్‌ = తో; కూడిన = కలిసియున్న; భక్తి = భక్తి; చేతన్‌ = చేత; తత్పరులు = దాని 
యందు నిష్ట గలవారు; ఐన = ఐన; పెద్దలు = మహాత్ములు; క్షేత్రజ్ఞుండు = శరీరమును ధరించిన జీవుడు; ఐన = 
అయిన; ఆత్మ = జీవాత్మ; అందున్‌ = లో; పరమాత్మన్‌ = పరమాత్మను; పొడగందురు = దర్శించెదరు; ధర్మంబు = 
ధర్మము; కున్‌ = కు; భక్తి = భక్తి; ఫలంబు = ప్రయోజనము; పురుషులు = మానవులు; వర్ణ = వివిధ వర్ణముల 
(చతుర్వర్జములు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర.); ఆశ్రమ = వివిధ ఆశ్రమముల (చతురాశ్రమములు- 
బ్రహ్మచర్య, గృహస్తు, వానప్రస్త, సన్యాసము); ధర్మ = ధర్మములులోని; భేదంబులన్‌ = భేదముల ప్రకారము; చేయు 
= చేయు; ధర్మంబు = ధర్మముల; కున్‌ = కు; మాధవుండు = లక్ష్మీదేవి భర్త హరి; సంతోషించుటయె = 
సంతోషించుటే; సిద్ధి = ప్రయోజనము; ఏక = ఏకాగ్ర; చిత్తంబున = మనసుతో; నిత్యంబును = నిత్యమూ; 
గోవిందుని = కృష్ణుని; ఆకర్ణింపనున్‌ = వినుటయును; వర్ణింప నున్‌ = కీర్తించుటయును; తగున్‌ = తగినది; 
చక్రాయుధ = హరి (చక్రాయుధుడు - చక్రము ఆయుధము గా కలవాడు]; ధ్యానంబు = ధ్యానము; అను = అనే; 
ఖడ్గంబున = కత్తితో; వివేకవంతులు = వివేకవంతులు; అహంకార = అహంకారమునందు; నిబద్ధంబు = 
బంధింపబడినది; ఐన = అయిన; కర్మంబు = కర్మములను; త్రుంచివైతురు = త్రుంచివైతురు; భగవంతుని = 
భగవంతుని; అందలి = మీది; శ్రద్ధయున్‌ = శ్రద్ద; అపవర్గదంబు = మోక్షమిచ్చునవి; అగు = అయినటువంటి; తత్‌ 
= అతని; కథా = కథలు; శ్రవణ = వినుట; ఆదులు = మొదలగు వాటి; అందున్‌ = అందు; అత్యంత = మిక్కిలి; 
ఆసక్తియు = కుతూహలమును; పుణ్యతీర్థ = పుణ్యతీర్థములలో; అవగాహన = స్నానముచేయుట; మహత్‌ = 
మహాత్ములను; సేవ = సేవించుట; ఆదుల = మొదలగువాని; చేన్‌ = చేత; సిద్ధించు = కలుగును; కర్మ = కర్మలను; 


ప్రథమ స్కంధము 46 


నిర్మూలన = నశింపచేయుటకు; హేతువులైన = కారణములైన; కమలలోచను = భగవంతుని {కమలలోచనుడు 
- కమలముల వంటి కన్నుల వాడు, విష్ణువు}; కథలు = కథల; అందున్‌ = లో; ఎవ్వండు = ఎవడు; రతిసేయు = 
కుతూహలపడునో; వినన్‌ = వినుటను; ఇచ్చగించు = ఇష్టపడతాడో; వాని = అతని; కిన్‌ = కి; ఇతరంబులు = 
మిగిలినవి; ఎవ్వియు = ఏవీకూడా; రుచి = ఇష్టమును; పుట్టింపన్‌ = కలుగ; నేరవు = జేయలేవు; పుణ్య = 
పుణ్యమును కలుగజేయు; శ్రవణ = తన కథలు వినబడువాడు, శ్రుతి; కీర్తనుండు = కీర్తింపబడు వాడు, స్తోత్రము 
చేయబడు వాడు; ఐన = అయిన; కృష్ణుండు = కృష్ణుడు; తన = తనయొక్క; కథలు = కథలు; వినువారి = వినే వారి; 
హృదయంబులు = మనసుల; అందున్‌ = లో; నిలిచి = నివసించి; శుభంబులు = శుభములు; ఆచరించున్‌ = 
సమకూర్చును; అశుభంబులు = అశుభములను; పరిహరించున్‌ = నశింపజేయును; అశుభంబులు = 
అశుభములు; నష్టంబులు = నాశనము; అయిన = అయినచో; భాగవత = భాగవత; శాస్త్ర = పురాణాల; సేవ = 
సేవయొక్క; విశేషంబున = విశిష్టత వలన; నిశ్చల = అచంచలమైన; భక్తి = భక్తి; ఉదయించున్‌ = ప్రాప్తించును; 
భక్తి = భక్తి; కలుగ = కలుగుట వలన; రజస్‌ = రజస్‌; తమో = తమో; గుణ = గుణముల నుండి; ప్రభూతంబులు = 
పుట్టినవి; ఐన = ఐనటువంటి; కామ = కామము; లోభ = లోభము; ఆదులు = మొదలగు; కున్‌ = వాటికి; 
వశంబుగాక = లొంగక; చిత్తంబు = చిత్తము; సత్య = సత్వ; గుణంబునన్‌ = గుణములో; ప్రసన్నంబు = 
ప్రశాంతమైనది; అగున్‌ = అవుతాడు; ప్రసన్న = ప్రసన్నమైన; మనస్కుండు = మనసుగలవాడు; ఐన = అయిన; 
ముక్తసంగుండు = బంధవిముక్తుడు (ముక్తసంగుడు - మనసునకు పట్టిన విషయ బంధాలు విడివిడినవాడు ); 
అగు = అవుతాడు; ముక్తసంగుండు = బంధవిముక్తుడు; ఐనన్‌ = అయినచో; ఈశ్వర = భాగవత; తత్తజ్ఞానంబు 
= పరతత్త్వ జ్ఞానము; సిద్ధించున్‌ = సిద్ధించును; ఈశ్వ రుండు = భగవంతుడు; కానంబడినన్‌ = దర్శనము జరిగిన; 
చిత్‌ = చైతన్య రూపమైన జ్ఞానము; జడ = అచేతన రూపమైన అజ్ఞానములు; గ్రథన = గ్రంథి (గ్రథన - ముడి 
పెట్టబడినది); రూపంబు = రూపము; ఐన = అయినటువంటి; అహంకారంబు = అహంకారము; భిన్నంబగు = 
బ్రద్ధలగును; అహంకారంబు = అహంకారము; భిన్నంబు = బ్రద్దలు; ఐనన్‌ = అయితే; అసంభావన = చక్కగా 
భావింప కుండుట; ఆది = మొదలైన; రూపంబులు = రూపములు; అగు = అయిన; సంశయంబులు = 
సంశయములు; విచ్చిన్నంబులగు = నశించిపోతాయి; సంశయ = సంశయముల; విచ్చేదంబు = నాశనము; 
ఐనన్‌ = అయినచో; అనారబ్ధ = అనారబ్ధి (అనారబ్ధములు - ఇంకనూ ప్రారంభింపనివి (ప్రభావము చూపనివి)); 
ఫలంబులు = ఫలితములు ఇచ్చేటివి; ఐన = ఐనటువంటి; కర్మంబులు = కర్మములు; నిశ్శేషంబులు = శేషము 
మిగలనవి; ఐ = అయి; నశించున్‌ = నశించి పోవును; కావున = అందువలననే. 


భావము:- అని దేవతలకు, గురువులకు ప్రణామాలు చేసి సూతుడు శౌనకాదులతో ఇలా చెప్ప 
సాగాడు మునీంద్రులారా! సమస్త విశ్వానికి శ్రేయోదాయకమైన పరమార్ధాన్ని చెప్పమని నన్ను మీరడిగారు. 
దేనివల్ల నిర్విరామము నిర్వ్యాజము నయిన హరిభక్తి ప్రాప్తిస్తుందో అదే మానవులకు పరమధర్మం అవుతుంది. 
గోవిందుని యందు సమర్పితమైన భక్తియోగంవలన వైరాగ్యము, ఆత్మజ్ఞానము లభిస్తాయి. ముకుందుని 
కథాసుధలకు దూరమైన ధర్మాలు సారహీనాలు. కైవల్యమే గమ్యస్థానమైన పరమధర్మానికి ఫలం. కనబడుతూ 
వినబడుతూ ఉన్న ఈ ప్రాపంచిక సుఖం సుఖం కాదు. ధర్మాన్ని అతిక్రమించని అర్థానికి ఫలం కామం కాదు. 
విషయభోగరూపమైన కామానికి ఫలం ఇంద్రియసంతుష్టి కాదు. జీవించి ఉన్నంత వరకే కామానికి 
ప్రయోజనం. తత్త్యవిచారం ఉన్నవాడికి నిత్య నైమిత్తిక కర్మల వల్ల లభించే స్వర్గాది సుఖాలు నిరర్థకాలు, 


ప్రథమ స్కంధము 47 


తత్త్యవేత్తలైన వారు అద్వెతజ్ఞానమే తత్త్యమని తలుస్తారు. ఆ తత్వాన్ని బెపనిషదులు బ్రహ్మం అంటారు. 
హైరణ్యగర్భులు పరమాత్మ అంటారు. సాత్త్వతులు భగవంతుడు అంటారు. ఉపనిషత్తుల శ్రవణంచేత 
సంప్రాప్తమై, జ్ఞానంతోనూ, వైరాగ్యంతోనూ కూడిన భక్తి యందు ఆసక్తులైన మహాత్ములు జీవాత్మ యందే 
పరమాత్మను దర్శిస్తారు. ధర్మానికి భక్తియే ఫలం. వర్ణాశ్రమ ధర్మాలను అనుష్టించే మానవ ధర్మానికి భగవంతుడు 
సంతోషించుటయే ప్రయోజనం. వకాగ్రమైన చిత్తంతో నిత్యము పురుషోత్తముని లీలలు ఆకర్షించటం, 
అభివర్ణించటం అవశ్య కర్తవ్యం. వివేకంగల మానవులు హరిస్మరణమనే కరవాలంతో అహంకార పూరితమైన 
కర్మబంధాన్ని కోసివేస్తారు. ముకుందుని మీది శ్రద్ధ ముక్తిని ప్రసాదిస్తుంది. పుణ్యతీర్ణాలనూ, పుణ్యపురుషులనూ 
సేవించటం వల్లనే భగవంతుని కథలు వినాలనే ఉత్కంఠ ఉదయిస్తుంది. కర్మ బంధాలను నిర్మూలించే 
కమలాక్షుని కథలను ఆసక్తితో ఆకర్థించేవానికి మరేవీ రుచించవు. పుణ్యశ్రవణకీర్తనుడైన పురుషోత్తముడూ తన 
కథలు ఆలకించే భక్తుల అంతరంగాలలో నివసించి వారికి సర్వశుభాలూ సమకూర్చి అశుభాలు పోగొట్టుతాడు. 
అశుభ పరిహారంవల్ల భాగవతసేవ లభిస్తుంది, భాగవతసేవ వల్ల అచంచలభక్తి ప్రాప్తిస్తుంది. భక్తివల్ల రజస్తమో 
గుణాలతో చెలరేగిన కామలోభాదులకు లొంగక చిత్తం సత్త్వగుణాయత్తమై ప్రసన్నమౌతుంది. చిత్తం ప్రస 
న్నమైతే బంధాలు విడిపోతాయి. బంధరహితుడైన వానికి తత్తజ్ఞానం సిద్ధించి ఈశ్వరదర్శనం లభిస్తుంది. 
ఈశ్వరదర్శనం వల్ల అజ్ఞానరూపమైన అహంకారం దూరమౌతుంది. అహంకారం దూరం కాగానే సమస్త 
సంశయాలూ పటాపంచలౌతాయి. సంశయాలు తొలిగిపోగానే అశేషకర్మలూ నిశ్శేషమై నశిస్తాయి. 


1-509-5. 

గురుమతులు తపసు లంతః 
కరణంబుల శుద్ధి సేయ ఘనతరభక్తిన్‌ 
హరియందు సమర్పింతురు 
పరమానందమున భిన్నభవబంధనులై. 


టీక:- గురు = గొప్ప; మతులు = జ్ఞానము కలవారు; తపసులు = తాపసులు; అంతఃకరణంబులన్‌ = 
లోపలి ఇంద్రియములను (చతురంతఃకరణములు -మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.}; శుద్ధి = పరిశుద్ధి; 
సేయ = చేయు; ఘనతర = మిక్కిలి గొప్పదైన; భక్తిన్‌ = భక్తిని; హరి = హరి, భగవంతుని; అందున్‌ = కొరకు; 
సమర్పింతురు = సమర్పింతురు, నివేదింతురు; పరమ = పరమమైన, ఉత్మష్టమైన; ఆనందమున = 
ఆనందముతో; భిన్న = బ్రద్దలైన; భవ = సంసార,జన్మజన్మల; బంధనులు = బంధనములు కలవారు; ఐ = అయి. 

భావము:-  విజ్ఞాననిధులు, తపోధనులు తమ అంతరంగాలను శుద్ధి చేసుకోవటం కోసం 


సంసారబంధాలను త్రోసిపుచ్చి; అచంచలమైన అనురక్తితో కూడిన తమ భక్తినంతా పరమానందంతో 
భగవంతునికే సమర్పించుకుంటారు. 


ప్రథమ స్కంధము 48 


1-60-త. 
పరమపూరుషు., డొక్కం డాఢ్యు(డు, పాలనోద్భవ నాశముల్‌ 
సొరిది. జేయు; ముకుంద, పద్మజ, శూలి సంజ్ఞల బ్రాకృత 
స్ఫురిత సత్త రజస్తమంబులం బొందు; నందు శుభస్థితుల్‌ 
హరి చరాచరకోటి కిచ్చు ననంత సత్త్వ నిరూఢు(డై. 

టీక:- పరమ = ఉత్మష్టమైన; పూరుషుడు = పురుషోత్తముడు (పూరుషుడు - కారణభూతుడు, 
విష్ణువు; ఒక్కండు = ఒకడే అయిన వాడు; ఆఢ్యు(డు = శ్రేష్టమైనవాడు; పాలన = పాలనము (స్థితి; ఉద్భవ = 
ఉద్భవించుట (సృష్టి; నాశముల్‌ = నశింపజేయుట (లయము); సారిదిన్‌ = వరుసగా; చేయు = చేసేటటువంటి; 
ముకుంద = ముకుందుడు, విష్ణువు; పద్మజ = పద్మజ, బ్రహ్మ; శూలి = శూలి, శివుడు; సంజ్ఞలన్‌ = పేర్లతో; ప్రాకృత 
= ప్రకృతి నుండి; స్ఫురిత = వ్యక్తమైన; సత్య = సత్యము; రజస్‌ = రజస్సు; తమంబులన్‌ = తమస్సులను; పొందున్‌ 
= పొందును; అందున్‌ = వానిలోనే; శుభస్థితుల్‌ = శుభమైన స్థితులు, భోగమోక్షములు; హరి = హరి; చరా = 
కదిలే జీవులు; అచర = కదలనివియైన జీవులు; కోటి = అనేకము; కిన్‌ = నకు; ఇచ్చున్‌ = ఇచ్చును; అనంత = 
అంతములేని; సత్త = సత్తగుణముతో; నిరూఢుండై = స్థిరముగా నున్నవాడై. 


భావము:- పరమపురుషుడు ఒక్కడే; ఆయనే ఈ అనంత విశ్వానికి అధీశ్వరుడు; ఆయనే 
సత్వరజస్తమోగుణాలను స్వీకరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే మూడు రూపాలు ధరించి ఈ లోకాలను 
సృష్టిస్తు, రక్షిస్తూ అంతం చేస్తూ ఉంటాడు; అందులో అనంత సత్త్వగుణ సంపన్నుడైన శ్రీహరి చరాచర 
ప్రపంచానికి అపార శుభాలను అనుగ్రహిస్తాడు. 


1-61-వ. 

మజియు నొక్క విశేషంబు గలదు; కాష్టంబుకంటె ధూమంబు, ధూమంబుకంటెం 
ద్రయీ మయం బయిన వహ్ని యెట్లు విశేషంబగు నట్లు తమోగుణంబుకంటె 
రజోగుణంబు, రజోగుణంబుకంటె బ్రహ్మ ప్రకాశకం బగు సత్యగుణంబు విశిష్టం 
బగు; తొల్లి మునులు సత్త మయుం డని భగవంతు, హరి, నధోక్షజుం, గొలిచిరి; 
కొందటు సంసార మందలి మేలుకొజకు నన్యుల సేవింతురు; మోక్షార్థు లయిన 
వారలు ఘోరరూపు లైన భూతప తుల విడిచి దేవతాంతర నిందసేయక శాంతు 
అయి నారాయణ కథల యందే ప్రవర్తిం తురు; కొందజు రాజస తామసు లయి 
సిరియు, నైశ్వర్యంబును(, బ్రజలనుం గోరి పితృ భూత ప్రజేశాదుల నారాధింతురు; 
మోక్ష మిచ్చుటం జేసి నారాయణుండు సేవ్యుండు; వేద, యాగ, యోగక్రియా, 


ప్రథమ స్కంధము 49 


జ్ఞాన, తపోగతి, ధర్మంబులు వాసుదేవ పరంబులు; నిర్గుణుం డయిన పరమేశ్వ 
రుండు గలుగుచు, లేకుండుచు త్రిగుణం బుల తోడం గూడిన తన మాయచేత 
నింతయు సృజియించి, గుణవం తుని చందంబున నిజమాయా విలసి తంబు 
లయిన గుణంబులలో. బ్రవేశించి, విజ్ఞానవిజృంభితుండై వెలుంగు; నగ్ని యొక్క 
రుండయ్యుం బెక్కు వూంకు లందు. దేజరిల్లుచు. బెక్కండ్డై తోంచు తెజింగున; 
విశ్వాత్మకుం డైన పురుషుం డొక్కండ, తనవలనం గలిగిన నిఖిల భూతంబు 
లందు నంతర్యామి రూపంబున దీపించు; మహాభూత సూక్ష్మేంద్రియం బులతోడం 
గూడి, గుణమయంబు లయిన భావంబులం దనచేత నిర్మితంబు లైన భూతంబు 
లందు దగులు వడక తద్గుణంబు లనుభవంబు సేయుచు, లోకకర్త యైన 
యతండు దేవతిర్యజ్మనుష్యాది జాతులందు లీల నవతరించి లోకంబుల రక్షించు" 


నని, మణీయు సూతు( డిట్లనియె. 

టీక:-  మటీయు = ఇంకను; ఒక్క = ఒక; విశేషంబు = విషయము; కలదు = ఉన్నది; కాష్టంబు = కట్టె; 
కంటెన్‌ = కన్నను;ధూమంబు = పొగ; ధూమంబు = పొగ; కంటెన్‌ = కన్నను; త్రయామయంబు = వేదమయము, 
మూడు తత్త్వములతో కూడినది (త్రితత్త్వ్వములు - వేడిమి, వెలుగు, శక్తి.}; అయిన = అయినటువంటి; వహ్ని = 
అగ్ని; ఎట్లు = ఏ విధముగనైతే; విశేషంబు = విశిష్టము; అగున్‌ = అగునో; అట్లు = ఆ విధముగనే; తమోగుణంబు 
= తమోగుణంబు; కంటెన్‌ = కంటెను; రజోగుణంబు = రజోగుణము; రజోగుణంబు = రజోగుణము; కంటెన్‌ = 
కంటెను; బ్రహ్మ = బ్రహ్మమును; ప్రకాశకంబు = ప్రకాశింప జేయునది; అగు = అయినటువంటి; సత్తగుణంబు = 
సత్యగుణము; విశిష్టంబు = విశేషము; అగు = అగును; తొల్లి = పూర్వము; మునులు = మునీశ్వరులు; సత్త = 
సత్తగుణములుతో; మయుండు = నిండినవాడు; అని = అని; భగవంతు = భగవంతుడైన (భగవంతుడు - 
మహిమాన్వితుడు); హరిన్‌ = హరిని; అధోక్షజున్‌ = విష్ణువుని; కొలిచిరి = పూజించిరి; కొందజు = కొంతమంది; 
సంసారము = సంసారము; అందలి = లోని; మేలు = కలసివచ్చుట, మంచి; కొజకున్‌ = కోసము; అన్యుల = 
ఇతరులను; సేవింతురు = పూజింతురు; మోక్ష = ముక్తి; అర్భులు = కోరెడివారు; అయిన = అయిన; వారలు = 
వారు; ఘోర = ఘోరమైన; రూపులు = రూపములుగలవారు; ఐన = అయినటువంటి; భూత = భూతములకు; 
పతుల = నాయకులను; విడిచి = విడిచిపెట్టి; దేవత = దేవతలలో; ఇతర = ఇతరమైనవారిని; నింద = దూరుట; 
చేయక = చేయకుండా; శాంతులు = శాంతస్వభావులు; అయి = అయి; నారాయణ = హరి; కథల = కథలు; అందే 
= లోనే; ప్రవర్తింతురు = నడచెదరు; కొందజు = కొంతమంది; రాజస = రజోగుణము; తామసులు = 
తామసగుణములు గలవారు; అయి = అయి; సిరియున్‌ = ధనమును; ఐశ్వర్యంబును = ఐశ్వర్యమును; ప్రజలన్‌ 
= సంతతిని; కోరి = ఆశించి; పితృ = పితృదేవతలు; భూత = ప్రకృతిశక్తులు; ప్రజేశ = ప్రజాపతులు; ఆదులన్‌ = 
మొదలైనవారిని; ఆరాధింతురు = పూజింతురు; మోక్షము = ముక్తిని; ఇచ్చుటన్‌ = ఇచ్చుట; చేసి = వలన; 
నారాయణుండు = నారాయణుడు {నారాయణుడు - నారము లందు వసించువాడు); సేవ్యుండు = సేవించ 


ప్రథమ స్కంధము 50 


దగినవాడు; వేద = వేదములు; యాగ = యాగములు; యోగ = యోగములు; క్రియ = క్రియలు; జ్ఞాన = 
జ్ఞానములు; తపోగతి = తపస్సులు; ధర్మంబులు = ధర్మములు; వాసుదేవ = భగవంతుని (వాసుదేవ - ఆత్మ 
యందు వసించే దేవుడు); పరంబులు = గమ్యముగా కలవి; నిర్గుణుండు = గుణముల కతీతడు; అయిన = 
అయినటువంటి; పరమేశ్వరుండు = శ్రేష్టమైన ఈశ్వరుడు; కలుగుచున్‌ = ఉండుచును; లేకుండుచున్‌ = 
లేకుండగను ; త్రిగుణంబుల = త్రిగుణముల; తోడన్‌ = తో; కూడిన = కూడినటువంటి; తన = తనయొక్క; మాయ 
= మాయ; చేతన్‌ = చేత; ఇంతయు = ఇదంతా; సృజియించి = సృష్టించి; గుణవంతుని = గుణములతో కూడిన 
వాని; చందంబున = విధముగ; నిజ = తన; మాయా = మాయవలన; విలసితంబులు = ప్రకాశించుచున్నవి; 
అయిన = అయినటువంటి; గుణంబుల = త్రిగుణముల (త్రిగుణములు- సత్య, రజస్‌, తమస్‌); లోన్‌ = లోనికి; 
ప్రవేశించి = ప్రవేశించి; విజ్ఞాన = విజ్ఞానము యొక్క; విజృంభితుండు = విశేషము గలవాడు, చెలరేగినవాడు; ఐ 
= అయి; వెలు(గున్‌ = ప్రకాశించును; అగ్ని = అగ్ని; ఒక్కరుండు = ఒక్కడే; అయ్యున్‌ = అయినప్పటికిని; పెక్కు = 
అనేకమైన; మా(కులు = కట్టెలు; అందున్‌ = లోపల; తేజరిల్లుచున్‌ = విరాజిల్లుతూ; పెక్కండై = అనేకులుగా; 
తోంచు = కనిపించు; తెజింగున = విధముగా; విశ్వాత్మకుండు = విశ్వమునకు ఆత్మ ఐనవాడు (విశ్వాత్మాః- 
విశ్వమునకు ఆత్మ యైనవాడు,విష్ణువు శ్రీశంకరభాష్యం విష్ణుసహస్రనామములలో 225వ నామం); ఐన = 
అయినటువంటి; పురుషుండు = పరమపురుషుడు; ఒక్కండ = ఒక్కడే; తన = తన; వలనన్‌ = వలన; కలిగిన = 
సృష్టింప బడిన; నిఖిల = సర్వ; భూతంబులు = జీవులు; అందున్‌ = లోపల; అంతర్యామి = అంతర్యామి 
(అంతర్యామి - లోపలంతా వ్యాపించినవాడు); రూపంబున = రూపముతో; దీపించు = ప్రకాశించును; 
మహాభూత = మహాభూతములు (మహాభూతములు - మనస్సు, పంచభూతములు); సూక్షేంద్రియంబుల = 
సూక్ష్మములైన ఇంద్రియములు; తోడన్‌ = తో; కూడి = కలిసి; గుణ = గుణములతో; మయంబులయిన = 
నిండినటువంటి; భావంబులన్‌ = భావముల ద్వారా; తన = తన; చేతన్‌ = చేత; నిర్మితంబులైన = సృష్టింపబడిన; 
భూతంబులందున్‌ = భూతములలో; తగులు = చిక్కు; వడక = పడకుండా; తత్‌ = ఆ; గుణంబుల = గుణములను; 
అనుభవంబుసేయుచు = అనుభవించుచూ; లోకకర్త = లోకములను సృష్టించినవాడు; ఐన = అయినట్టి; 
అతండు = అతడు; దేవ = దేవత; తిర్యక్‌ = పశుపక్ష్యాదులు (తిర్యక్‌ - చలనము గలవి, జంతువులు); మనుష్య = 
మానవులు; ఆది = మొదలగు; జాతులు = జీవుల; అందున్‌ = లోపల; లీలన్‌ = లీలతో, క్రీడతో; అవతరించి = 
అవతరించి; లోకంబులన్‌ = లోకములను; రక్షించును = రక్షించును; అని; మటియు = ఇంకను; సూతుండు = 
సూతుడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = చెప్పెను. 

భావము:- ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. కట్టె కంటే పొగ విశిష్టమైనది. పొగ కంటే 
యజ్ఞసాధకమైన అగ్ని విశిష్టమైనది. అదే విధంగా తమోగుణం కన్నా రజోగుణము, రజోగుణం కన్నా 
పరమాత్మను దర్శింపజేసే సత్త్యగుణమూ ఉత్తమమైనది. పూర్వం మహర్షులు భగవంతుని సత్త్వగుణ 
స్వరూపునిగా కొలిచారు. కొంతమంది సంసార సుఖాలను వాంఛించి ఇతరులను ఆరాధిస్తారు. మోక్షాన్ని 
కోరినవారు మాత్రం వికృతాకారులైన భూతపతులను వదలి, శాంతభావులైన ఇతర దేవతలను నిందించకుండా 
శ్రీహరినే ఆశ్రయిస్తారు. మోక్షప్రదాత అయిన వాసుదేవుడే సేవింప దగ్గవాడు. వేదాలూ, యాగాలూ, యోగాలు 
క్రియలూ, జ్ఞానాలూ, తపస్సులూ, ధర్మాలూ అన్నీ వాసుదేవుని స్వరుపాలే. త్రిగుణాతీతుడైన భగవంతుడు 
వ్యక్తావ్యక్త స్వరూపుడై త్రిగుణాత్మకమైన నిజమాయ వల్ల విశ్వమంతా సృష్టించి, సత్తరజస్తమో గుణాలను 


ప్రథమ స్కంధము 51 


అంగీకరించి, గుణసహితుని లాగా విజ్ఞాన విశేషంతో విరాజిల్లుతాడు. ఒకే అగ్ని అనేక కట్టెలలో విరాజిల్లుతూ 
పెక్కు రూపాలుగా కన్నిస్తున్నట్లు, విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే తాను సృజించిన ప్రాణులన్నింటి యందు 
అంతర్యామియై ప్రకాశిస్తుంటాడు. మనస్సు వంటి సూక్ష్మేంద్రియాలతో కూడినవాడై గుణాత్మకాలైన భావాల 
ద్వారా తాను సృష్టించిన ప్రాణులలో ఉండి కూడ త్రిగుణాలకు తగులుబడకుండా ఆ యా గుణాలను 
అనుభవిస్తుంటాడు. లోకాలను సృష్టించిన ఆ పరమాత్మ దేవ మనుష్య పశుపక్ష్యాదులలో లీలావతారుడై జన్మించి 
లోక రక్షణం చేస్తుంటాడు” అని చెప్పి సూతుడు మళ్లీ ఇలా చెప్పసాగాడు. 

1-62-సీ. 

మహదహంకార తన్మాత్ర సంయుక్తు(డై- 

చారు షోడశ కళాసహితుండగుచుం 

బంచమహాభూత భాసితుండై శుద్ధ- 

 సత్తుడై సర్వాతిశాయి యగుచుం 

జరణోరు భుజ ముఖ శ్రవణాక్షి నాసా శి- 

 రములు నానాసహస్రములు వెలుంగ, 

నంబర కేయూర హార కుండల కిరీ- 

__ టాదులు పెక్కువేలమరుచుండ(, 

1-62.1-తే. 

బురుషరూపంబు ధరియించి పరు6 డనంతు(, 

డఖిల భువనైకవర్తన యత్నమమర 

మానితోదార జలరాశి మధ్యమునను 

యోగ నిద్రా విలాసియై యొప్పుచుండు." 


టీక:- మహత్‌ = మహత్తు; అహంకార = అహంకారము; తన్మాత్ర = తన్మాత్రలతో (తన్మాత్రలు - శబ్ద 
స్పర్శ రస, రూప గంధములు]; సంయుక్తుండై = కూడినవాడై; చారు = అందమైన; షోడశ = పదహారు; కళా = 
కళలతో; సహితుండు = కూడినవాడు; అగుచున్‌ = అగుచూ; పంచ = ఐదు;మహాభూత = మహాభూతములలోను 
(మహాభూతములు - మనస్సు, పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశము.); భాసితుండు = వెలుగొందుచున్న 
వాడు; ఐ = అయ్యి; శుద్ధ = నిర్మలమైన; సత్వుండు = సత్యగుణము కలవాడు; ఐ = అయ్యి; సర్వ = సర్వమును; 
అతిశాయి = అతిశయించినవాడు; అగుచున్‌ = అగుచూ; చరణ = పాదములు; ఊరు = తొడలు; భుజ = 
భుజములు; ముఖ = ముఖములు; శ్రవణ = చెవులు; అక్షి = కళ్లు; నాస = ముక్కులు; శిరములు = తలలు; నానా = 
అనేకమైన; సహస్రములు = వేనవేలు; వెలు(గన్‌ = ప్రకాశించుచుండగా; అంబర = వస్త్రములు; కేయూర = 


ప్రథమ స్కంధము 52 


భుజకీర్తులు; హార = హారములు; కుండల = కుండలములు; కిరీట = కిరీటములు; ఆదులు = మొదలగునవి; 
పెక్కు = అనేకమైన; వేలు = వేలు; అమరుచుండన్‌ = ధరింపబడియుండగా; పురుష = పరమ పురుష, 
విశ్వరూపము; రూపంబు = రూపము; 
ధరియించి = ధరించి; పరుండు = అన్నిటికంటె వేరైన వాడు; అనంతుడు = అంతము లేనివాడు; అఖిల = సమస్త; భువన = 
లోకములందు; ఏక = ఒకేమాజు; వర్తన = ఉండు; యత్నము = ప్రయత్నము; అమర = సిద్ధించగ; మానిత = పూజనీయమైన; 
ఉదార = పెద్ద; జలరాశి = సముద్రము; మధ్యమునను = నడుమ; యోగ = యోగ; నిద్రా = నిద్రతో; విలాసియై = విరాజిల్లుతూ; 
ఒప్పుచుండు = ఒప్పియుండును. 

భావము:- “పరాత్పరుడు, అనంతుడు ఐన ఆ భగవంతుడు సమస్త భువనాలనూ సృష్టింప దలచి; 
మహదహంకారాలతో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే తన్మాత్రలతో కూడి షోడశకళా పరిపూర్ణుడై; పృథివి, 
జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో ప్రకాశమానుడై; శుద్ధసత్వ్వస్వరూపుడై; సర్వేశ్వరుడై; 
వేలకొలది పాదాలు, తొడలు, భుజాలు, ముఖాలు, చెవులు, కన్నులు, శిరస్సులతో అలరారుతూ; వేలకొలది 
వస్త్రాలు, భుజకీర్తులు, హారాలు, మకరకుండలాలు, మణికిరీటాలు ధరించి; పరమపురుష రూపం ధరించి; 
యోగనిద్రా ముద్రితుడై మహా సముద్ర మధ్యంలో శయనించి ఉంటాడు. 


ఏకవింశత్యవతారములు 
1-63-వ. 
అది సకలావతారంబులకు మొదలి గని యైన శ్రీమన్నారాయణ దేవుని విరాజ 
మానంబయిన దివ్యరూపంబు; దానిం బరమ యోగీంద్రులు దర్శింతురు; అప్పర 
మేశ్వరు నాభీకమలంబువలన సృష్టికర్తలలోన శ్రేష్ణుండైన బ్రహ్మ యుదయించె; 
నతని యవయవ స్థానంబుల యందు లోకవిస్తారంబులు గల్పింపంబడియె; 
మొదల నద్దేవుండు కౌమా రాఖ్య సర్గంబు నాశ్రయించి బ్రహ్మణ్యుండై దుశ్చరంబైన 
బ్రహ్మచర్యంబున( జరియించె; రెండవ మాటు జగజ్జననంబుకొజకు రసాతలగత 
యయిన భూమి నెత్తుచు యజ్ఞేశుం డయి వరాహదేహంబు. దాల్చె; మూడవ 
తోయంబున నారదుండను దేవర్షియై కర్మ నిర్మోచకంబైన వైష్ణవ తంత్రంబు సెప్పె; 
నాలవపరి ధర్మభార్యా సర్గంబునందు నర నారాయణాభిధానుం డై దుష్కరంబైన 
తపంబు సేసె; బంచమావతారంబునం గపిలుం డను సిద్ధేశుం డయి యాసురి 
యను బ్రాహ్మణునకు( దత్త గ్రామ నిర్ణయంబు గల సాంఖ్యంబు నుపదేశించె; 
నాజివ శరీరంబున ననసూయాదేవి యందు నత్రిమహా మునికిం గుమారుండై 


ప్రథమ స్కంధము 53 


యలర్ము నికి. బ్రహాద ముఖ్యులకు నాత్మవిద్యం దెలిపె; నేడవ విగ్రహంబున 
నాకూతి యందు రుచికి జన్మించి,యజ్ఞాూం డన( ప్రకాశమానుండై యామాది 
దేవతల తోడం గూడి, స్వాయంభువమన్వంతరంబు రక్షించె; అష్టమ మూర్తిని 
మేరుదేవియందు నాభికి జన్మించి యురుక్రముండనం బ్రసిద్ధుండై విద్వజ్ఞను 
లకు( బరమహంస మార్గంబుం బ్రకటించె; బుషులచేత( గోరంబడి; తొమ్మిదవ 
జన్మంబున( బృథు చక్రవర్తియై భూమిని ధేనువుం జేసి సమస్త వస్తువులం బదికె; 
చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమంబైన మీనావతారంబునొంది మహీ 
రూపంబగు నావనెక్కించి వైవస్వతమనువు నుద్ధరించె; సముద్రమథన కాలం 
బునం బదునొకొండవమాటు కమఠాకృతిని మందరాచలంబు. దన పృష్ట కర్పరం 
బున నేర్చరియై నిలిపె; ధన్వంతరి యను పండ్రెం డవ తనువున సురాసుర మధ్య 
మాన క్షీరపాథోధి మధ్యభాగంబున నమృతకలశహస్తుండై వెడలె; బదమూ(డ 
వది యయిన మోహినీవేషంబున నసు రుల మోహితులం జేసి సురల నమృతాహా 
రులం గావించె.; బదునాలుగవది యైన నరసింహ రూపంబునం గనకకశిపుని 
సంహరించె(; బదునేనవదియైన కపటవామనావతారంబున బలిని బదత్రయంబు 
యాచించి మూండులోకంబుల నాక్రమించె(; బదునాజువదియైన భార్గవరామా 
కృతిని గుపితభావంబు. దాల్చి బ్రాహ్మణ ద్రోహు లయిన రాజుల నిరువదియొక్క 
మాటు వధియించి భూమి నిఃక్షత్తంబు గావించె; బదునేడవది యైన వ్యాస గాత్రం 
బున నల్పమతు లయిన పురుషులం గరుణించి వేదవృక్షంబునకు శాఖ లేర్పజచెం; 
బదునెనిమిదవ దైన రామాభిధానంబున దేవకార్యార్థంబు రాజత్వంబునొంది 
సముద్రనిగ్రహాది పరాక్ర మంబు లాచరించె; నేకోనవింశతి వింశతితమంబు లైన 
రామకృష్ణ రూపంబులచే యదువంశంబునందు సంభవించి; విశ్వంభరా భారం 
బు నివారించె; నేకవింశతితమంబైన బుద్ధనామధేయంబునం గలియు గాద్యవస 
రంబున రాక్షససమ్మోహనంబుకొజికు మధ్యగయా ప్రదేశంబున జినసుతుండయి 
దేజరిల్లు యుగసంధి యందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప 
విష్ణుయశుండను విప్రునికి( గల్కి యను పేర నుద్భవింపంగలం"డని; యిట్లనియె. 


ప్రథమ స్కంధము 54 


టీక:- అది = అది (ఈవిధముగనుండే రూపము); సకల = అన్ని; అవతారంబులు = అవతారములు; 
కున్‌ =కు; మొదలిగని = మూలవిరాట్టు; ఐన = అయినటువంటి; శ్రీమన్నారాయణదేవుని = శ్రీమన్నారాయణుని 
(శ్రీమన్నారాయణదేవుడు - అత్యంత శుభకరమైన నారాయణు డగు దేవుడు ); విరాజమానంబు = విశేషముగ 
ప్రకాశించుచున్నది; అయిన = అయిన; దివ్య = దివ్యమైన; రూపంబు = రూపము; దానిన్‌ = దానిని; పరమ = గొప్ప; 
యోగి = యోగులలో; ఇంద్రులు = శ్రేష్టులు; దర్శింతురు = దర్శించెదరు; ఆ = ఆ యొక్క; పరమేశ్వరు = భగవం 
తుని; నాభీ = బొడ్డు; కమలంబు = కమలము; వలనన్‌ = నుండి; సృష్టికర్తల = సృష్టికర్త లందరి; లోనన్‌ = లోను; 
శ్రేష్టండైన = ఆద్యుడైన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఉదయించె = పుట్టెను; అతని = అతని యొక్క; అవయవ = 
అవయవముల; స్థానంబులు = స్థానముల; అందున్‌ = లో; లోక = లోకముల యొక్క; విస్తారంబులు = విస్తరణలు; 
కల్పింప బడియెన్‌ = పుట్టింప బడినవి; మొదలన్‌ = మొదట(1); ఆ = ఆ యొక్క; దేవుండు = దేవుడు (ఆదినారా 
యణమూర్తి; కౌమార = కౌమార (కౌమార ఆఖ్యలు - సనకుడు, సనందనుడు, సనత్‌ కుమారుడు, సనత్‌ 
సుజాతుడు); ఆఖ్య = అను పేరుగల; సర్గంబున్‌ = సృష్టి (సంఘము) నందు; ఆశ్రయించి = అవతరించి; 
బ్రహ్మణ్యుండు = బ్రాహ్మణ హితుడు; ఐ = అయి; దుశ్చరంబు = ఆచరించుటకు మిక్కిలి కష్టమైనది; ఐన = అయి 
నటువంటి; బ్రహ్మచర్యంబునన్‌ = బ్రహ్మచర్యమున; చరియించె = నడిచెను; రెండవ = రెండవ(2); మాటు = సారి; 
జగత్‌ = జగత్తులయొక్క; జననంబు = పుట్టుక; కొజకున్‌ = కోసము; రసాతల = రసాతలమున; గత = ఇమిడినది; 
అయిన = అయిన; భూమిని = భూమండలమును; ఎత్తుచున్‌ = ఉద్దరిస్తూ; యజ్జేశుండు = యజ్ఞమునకు 
అధిపతి; అయి = అయి; వరాహ = వరాహ; దేహంబున్‌ = రూపమును; తాల్చెన్‌ = ధరించెను; మూడవ = 
మూడవ(3); తోయంబునన్‌ = సారి; నారదుండు = నారదుడు; అను = అను పేర; దేవర్షి = దేవలోకబుషి; ఐ = 
అయి; కర్మ = కర్మబంధాలను; నిర్మోచకంబు = విడిపించగలిగినవి; ఐన = అయిన; వైష్ణవ = విష్ణుమూర్తి 
ఆరాధనమనే; తంత్రంబు = తంత్రము, సిద్ధాంతమును; సెప్పెన్‌ = చెప్పెను; నాలవ = నాల్గవ(4); పరి = సారి; ధర్మ 
= ధర్ముడు; భార్యా = (అతని) భార్యల; సర్గంబునందు = సృష్టి యందు, కలయిక యందు; నరనారాయణ = 
నరనారాయణులనే; అభిధానుండు = పేర్లు గలవాడు; ఐ = అయి; దుష్కరంబైన = చేయుటకు మిక్కిలి కష్టమైన; 
తపంబు = తపస్సు; చేసెన్‌ = చేసెను; పంచమ = ఐదవ(5); అవతారంబునన్‌ = అవతారములో; కపిలుండు = 
కపిలుడు; అను = అనే; సిద్ధేశుండు = సిద్ధులలో శ్రేష్టుడు; అయి = అయి; ఆసురి = ఆసురి; అను = అను; బ్రాహ్మణు 
= బ్రాహ్మణున; కున్‌ = కు; తత్త = తత్తముల (తత్త్వములు - ప్రకృతి మహత్తాదు లిరువదినాల్లు); గ్రామ = 
సమూహము యొక్క; నిర్ణయంబు = నిర్ణయము; కల = కలిగినటువంటి; సాంఖ్యంబున్‌ = సాంఖ్యమును 
(సాంఖ్యము - తత్తదర్శనములలో నొకటి); ఉపదేశించెన్‌ = ఉపదేశించెను; ఆజవ = ఆరవ(6); శరీరంబున = 
అవతారమున; అనసూయాదేవి = అనసూయాదేవి; అందున్‌ = వలన; అత్రిమహాముని = అత్రిమహాముని; కిన్‌ = 
కిని; కుమారుండు = పుత్రుడు; ఐ = అయి; అలర్ముని = అలర్మున; కిన్‌ = కును; ప్రహ్లాద = ప్రహ్లాద; ముఖ్యులు = 
మొదలగు ముఖ్యమైనవారల; కున్‌ = కు; ఆత్మవిద్యన్‌ = ఆత్మవిద్యను; తెలిపెన్‌ = తెలియజేసెను; ఏడవ = ఏడవ(7); 
విగ్రహంబునన్‌ = అవతారమున; ఆకూతి = ఆకూతి; అందున్‌ = కిని; రుచి = రుచి; కిన్‌ = కిని; జన్మించి = పుట్టి; 
యజ్ఞూండు = యజ్ఞుడు; అనన్‌ = అనబడుతూ; ప్రకాశమానుండు = అవతరించినవాడు; ఐ = అయి; యామ = 
యామ (యామ- కాలవిభాగమైన యామమును నిర్ణయించినవాడు ); ఆది = మొదలైన; దేవతలన్‌ = దేవతలను; 
కూడి = కలిసి; స్వాయంభువ = స్వాయంభువు డనే; మన్వంతరంబున్‌ = మనువు కాలములో; రక్షించె = (సృష్టిని) 


ప్రథమ స్కంధము 55 


రక్షించెను; అష్టమ = ఎనిమిదవ(8); మూర్తిని = అవతారమునందు; మేరుదేవి = మేరుదేవి; అందున్‌ = కిని; నాభి 
= నాభి; కిన్‌ = కిని; జన్మించి = పుట్టి; ఉరుక్రముండు = ఉరుక్రముండు; అనన్‌ = అని; ప్రసిద్ధుండు = ప్రసిద్ధి 
పొందినవాడు; ఐ = అయి; విద్వజ్ఞనులు = పాండిత్యముగలవారల; కున్‌ = కు; పరమహంస = పరమహంస 
(పరమహంస - సర్వ పరిత్యాగము చేసి జ్ఞానమార్గమున చరించు వాడు); మార్గంబున్‌ శ మార్గమును; 
ప్రకటించెన్‌ = ఉపదేశించెను; బుషుల = బుషుల; చేతన్‌ = చేత; కోరంబడి = ప్రార్థింపబడి; తొమ్మిదవ = 
తొమ్మిదవ(9); జన్మంబునన్‌ = జన్మలో; పృథు = పృథుడనే; చక్రవర్తి = సార్వభౌముడు; ఐ = అయి; భూమిని = 
భూమండలమును; ధేనువున్‌ = గోవుగా; చేసి = చేసి; సమస్త = సమస్తమైన; వస్తువులన్‌ = వస్తువులను; పిదికెన్‌ = 
పిదికెను; చాక్షుష = చాక్షుష అనే (చాక్షుషమన్వంతరము - చాక్షుషుడను మనువు కాలం కనుక చాక్షుష 
మన్వంతరము); మన్వంతర = మన్వంతరంలో (మన్వంతరము - మనువు పరిపాలన కాలము); సంప్లవంబునన్‌ 
= జలప్రళయమున; దశమంబు = పదవది(10); అయిన = అయినటువంటి; మీన = మీనముగా; అవతారంబు = 
అవతారమును; ఒంది = పొంది; మహీ = భూమియొక్క; రూపంబగు = రూపముగల; నావన్‌ = ఓడను; ఎక్కించి 
= ఎక్కించి; వైవస్వత = వైవస్వతుడనే; మనువున్‌ = మనువును; ఉద్ధరించెన్‌ = ఉద్ధరించెను; సముద్ర = సాగరము; 
మథన = మథించబడిన (చిలికే); కాలంబునన్‌ = కాలమున; పదునొకొండవ = పదుకొండవ(11); మాటు = సారి; 
కమఠ = కూర్మ; ఆకృతిని = అవతారములో; మందరాచలంబున్‌ = మందరపర్వతమును; తన = తనయొక్క; పృష్ట 
= వీపుపైనుండే; కర్పరంబున = వెన్నుచిప్పమీద; నేర్చరి = నేర్చుగలవాడు; ఐ = అయి; నిలిపెన్‌ = నిలిపెను; 
ధన్వంతరి = ధన్వంతరి; అను = అను; పండ్రెండవ = పండ్రెండవ(12); తనువునన్‌ = అవతారములో; సుర = 
దేవతలచేతను; అసుర = రాక్షసులచేతను; మధ్యమాన = మధింపబడుచున్న; క్షీరపాథోధి = పాలసముద్రము 
యొక్క; మధ్యభాగంబునన్‌ = మధ్యభాగములో; అమృత = అమృతము నిండిన; కలశ = బిందె, కలశము; 
హస్తుండు = హస్తమున ధరియించినవాడు; ఐ = అయి; వెడలెన్‌ = ఉద్భవించెను; పదమూండవది = 
పదమాడవది(13); అయిన = అయినట్టి; మోహినీ = మోహినీ; వేషంబునన్‌ = అవతారములో; అసురుల = 
రాక్షసులను; మోహితులన్‌ = మోహితులుగా; చేసి = చేసి; సురలన్‌ = దేవతలను; అమృత = అమృతమును; 
ఆహారులన్‌ = భుజించినవారిగా; కావించెన్‌ = చేసెను; పదునాలుగవది = పద్నాలుగవది(14); ఐన = అయినట్టి; 
నరసింహ = నరసింహ; రూపంబునన్‌ = అవతారములో; కనకకశిపుని = హిరణ్యకశిపుని (హిరణ్యకశిపుడు - 
బంగారు వస్త్రము ధరించు వాడు); సంహరించెన్‌ = రూపుమాపెను; పదునేనవది = పదిహేనవది(15); ఐన = 
అయినట్టి; కపట = మాయా; వామన = వామనుడు (వామనః పొట్టివానిగా మజుగుజ్ఞావానిగా) అవతరించిన 
విష్ణువు, చక్కగా సేవింపదగినవాడు, విష్ణుసహస్రనామములలో 152వ నామం); అవతారంబునన్‌ = అవతార 
ములో; బలినిన్‌ = బలి(చక్రవర్తిని; పద = అడుగులు; త్రయంబున్‌ = మూడు; యాచించి = దానముగా అడిగి; 
మూండు = మూడు; లోకంబులన్‌ = లోకములను; ఆక్రమించెన్‌ = ఆక్రమించెను; పదునాజువది = పదహారవది 
(16); ఐన = అయినటువంటి; భార్గవరామ = పరశురామ (భార్గవుని కుమారుడు - పరశురామ]; ఆకృతినిన్‌ = 
అవతారములో; కుపితభావంబున్‌ = కోపాన్ని; తాల్చి = పొంది; బ్రాహ్మణ = బ్రాహ్మణులకు; ద్రోహులు = ద్రోహము 
చేసినవారు; అయిన = ఐనటువంటి; రాజులన్‌ = రాజులను; ఇరువదియొక్క = ఇరవై ఒక్క(21); మాటు = సార్లు; 
వధియించి = సంహరించి; భూమిన్‌ = భూమిని; నిఃక్షత్తంబు = క్షత్రియులు లేనిస్థితి; కావించెన్‌ = కలుగ చేసెను; 
పదునేడవది = పదిహేడవది(17); ఐన = అయినట్టి; వ్యాస = వ్యాసుని; గాత్రంబునన్‌ = శరీరమున; అల్ప = మంద 
మైన; మతులు = ప్రజ్ఞానము కలవారు; అయిన = అయినట్టి; పురుషులన్‌ = మానవులమీద; కరుణించి = దయ 


ప్రథమ స్కంధము 56 


చూపి; వేద = వేదమనే; వృక్షంబునకున్‌ = వృక్షమునకు; శాఖలు = శాఖలు (వేదమునకు - బుక్‌ యజుస్‌ సామ 
అధర్వణ అని 4 శాఖలు); ఏర్పజచెన్‌ = ఏర్పాటుచేసెను; పదునెనిమిదవ = పద్దెనిమిదవది(18); ఐన = అయినట్టి; 
రామ = శ్రీరాముని; అభిధానంబునన్‌ = పేరుతో, అవతారముతో; దేవ = దేవతలయొక్క; కార్యార్థంబు = 
పనికొజకు; రాజత్వంబున్‌ = రాజత్వమును (రాజత్వము - రాజు అను తత్వము); ఒంది = స్వీకరించి; సముద్ర = 
సాగరమును; నిగ్రహ = నిగ్రహించుట; ఆది = మొదలైన; పరాక్రమంబులు = శౌర్యవంతము లైన పనులు; 
ఆచరించెన్‌ = చేసెను; ఏకోనవింశతి = పందొమ్మిదవది(19); వింశతితమంబు = ఇరువదవది(20); ఐన = 
అయినట్టి; రామ = బలరాముడు; కృష్ణ = శ్రీకృష్ణుడు; రూపంబుల = శరీరములు; చేన్‌ = తో; యదు = యాదవ; 
వంశంబు = కులము; అందున్‌ = లో; సంభవించి = అవతరించి; విశ్వంభర = భూదేవియొక్క; భారంబు = 
భారమును; నివారించెన్‌ = తప్పించెను; ఏకవింశతితమంబు = ఇరువదియొకటవ(21); ఐన = అయినట్టి; బుద్ధ 
= బుద్ద్ధుడనే (బుద్ధః- ప్రపంచాకారముతో భాసించువాడు, విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 351వ 
నామం); నామధేయంబునన్‌ = పేరుతో; కలియుగ = కలియుగముయొక్క; ఆది = మొదలు; అవసరంబునన్‌ = 
అగు కాలంబున; రాక్షస = రాక్షసులను; సమ్మోహనంబు = మోహితులుగాచేయుట; కొజకున్‌ = కోసము; 
మధ్యగయా = మధ్యగయ అను; ప్రదేశంబునన్‌ = స్థలములో; జిన = జినుడియొక్క; సుతుండు = పుత్రుడుగ; 
అయి = పుట్టి; తేజరిల్లున్‌ = ప్రకాశించు; యుగసంధి = యుగముల నడిమి కాలము (కలియుగం తరువాత, 
కృతయుగానికి ముందు); అందున్‌ = లో; వసుంధరాధీశులు = భూమిని పాలించువారు; చోరప్రాయులు = 
దొంగలు వంటివారు; ఐ = అయి; సంచరింపన్‌ = తిరుగుతుండగ; విష్ణుయశుండు = విష్ణుయశుడు; అను = 
అనే; విప్రుని = బ్రాహ్మణు; కిన్‌ = నకు; కల్కి = కల్కి; అను = అనే; పేరన్‌ = పేరుతో; ఉద్భవింపంగలండు = 
అవతరించును; అని = అని; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = చెప్పెను. 


భావము:- అది అన్ని అవతారాలకు మూలవిరాట్టయిన అదినారాయణుని దేదీష్యమానమైన 
దివ్యరూపం. ఆ దివ్యరూపాన్ని మహాత్ములైన యోగీంద్రులు దర్శిస్తారు. శ్రీమన్నారాయణ దేవుని నాభికమలం 
నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. శ్రీహరి అవయవ స్థానాలనుంచి లోకాలు 
సమస్తము ఆవిర్భవించాయి. 


1 ఆదినారాయణదేవుడు మొదట కౌమార మనే స్వర్గాన్ని ఆశ్రయించి సనకసనందనాది రూపాలతో కఠోరమైన 
బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తు బ్రహ్మణ్యుడై చరించాడు. 

2) రెండవసారి యజ్ఞవరాహదేహం ధరించి విశ్వసృష్టి నిమిత్తం రసాతలం నుంచి భూమండలాన్ని 
ఉద్ధరించాడు. 

3) మూడవ పర్యాయం నారదు డనే దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైన వైష్టవధర్మాన్ని బోధించాడు. 
4) నాలుగవ అవతారంలో ధర్ముడను వానికి మూర్తి యందు నరనారాయణ స్వరూపుడై ఆవిర్భవించి 
ఆత్మశాంతికోసం అపారమైన తపస్సు చేసాడు. 

5) ఐదవ అవతారం కపిలావతారం. దేవహూతి కర్టములకు జనించి ఆసురి అనే బ్రాహ్మణునికి 
తత్త్యనిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించాడు. 

6) ఆరవ అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలైనవారికి 
ఆత్మవిద్య ప్రబోధించాడు. 


ప్రథమ స్కంధము 57 


7) విడవ పర్యాయం యజ్ఞుడనే నామంతో రుచికి, ఆకూతికి కుమారుడై, యమాది దేవతలతో స్వాయంభువ 
మన్వంతరాన్ని సంరక్షించాడు. 

8) ఎనిమిదవ రూపంలో నాభికి మేరుదేవియందు ఉరుక్రముడను పేర ప్రభవించి పండితులకు పరమహంస 
మార్గాన్ని ప్రకటించాడు. 

9) తొమ్మిదవ జన్మలో బుషుల ప్రార్థన మన్నించి పృథుచక్రవర్తి యై భూదేవిని గోవు గావించి సర్వ ఓషధులను 
పిదికాడు. 

10) పదవదైన మత్స్యావతారం దాల్చి చాక్షుష మన్వంతరాంతంలో సంభవించిన జలప్రళయంలో నావపై 
నెక్కించి వైవస్వత మనువును కాపాడాడు. 

11) పదకొండవ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మున్నీటిలో మునగిపోతున్న మందరపర్వతాన్ని నేర్పుగా 
వీపుపై ధరించాడు. 

12) పన్నెండవ అవతారంలో ధన్వంతరి యై దేవదానవులు మథిస్తున్న పాలసముద్రంలో నుంచి అమృతకలశం 
హస్తాన ధరించి సాక్షాత్కరించాడు. 

13) పదమూడవ అవతారంలో మోహిని వేషంలో రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచి పెట్టాడు. 
14) పద్నాలుగవ సారి నరసింహమూర్తిగా అవతరించి ధూర్తుడైన హిరణ్యకశిపుణ్ణి రూపుమాపాడు. 

15) పదిహేనవ అవతారంలో మాయా వామనుడై బలిచక్రవర్తిని మూడడుగులు దానమడిగి ముల్లోకాలు 
ఆక్రమించాడు. 

16) పదహారవమారు పరశురాముడై రౌద్రాకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను, ఇరవై ఒక్కమారు 
సంహరించి ధాత్రిని క్షత్రియహీనం కావించాడు. 

17) పదిహేడవసారి వేదవ్యాసుడై అల్పప్రజ్ఞులైన వారికోసం వేదశాఖలను విస్తరింపజేశాడు. 

18) పద్ధెనిమిదవ పర్యాయం శ్రీరాముడై సముద్రబంధనాది వీరకృత్యాలు ఆచరించి దేవకార్యం నిర్వర్తించాడు. 
19) పందొమ్మిదవ అవతారంలో బలరాముడుగా, 

20) ఇరవయ్యో అవతారంలో శ్రీకృష్ణుడుగా సంభవించి భూభారాన్ని హరించాడు. 

21) ఇరవై ఒకటవసారి బుద్దుడై మధ్య గయా ప్రదేశంలో తేజరిల్లి రాక్షసులను సమ్మోహపరచి ఓడిస్తాడు. 

22) ఇరవై రెండవ పర్యాయం కల్కి రూపంతో విష్ణుయశుడనే విప్రునికి కుమారుడై జన్మించి కలియు 
గాంతంలో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు. 


*1-64-మ. 

"సరసిం బాసిన వేయు కాలువల యోజన్‌ విష్ణునం దైన శ్రీ 

కర నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్‌ 

సురలున్‌ బ్రాహ్మణసంయమీంద్రులు మహర్షుల్‌ విష్ణునంశాంశజుల్‌ 
హరి కృష్ణుండు బలానుజన్ముం డెడ లే; దా విష్ణుండౌ నేర్చడన్‌. 


ప్రథమ స్కంధము 58 


టీక:- _ సరసిన్‌ = సరస్సు నుండి; పాసిన = వెలువడిన; వేయు = అనేకము లైన, వెయ్యి: కాలువల = 
కాలువల; యోజన్‌ = వలె; విష్ణుని = హరి (విష్ణుః - విష్ణుసహస్రనామాలులో 2వ నామం, విశ్వ మంతయు 
వ్యాపించి ఉన్నవాడు); అందైన = నుండి ఉద్భవించిన; శ్రీకర = శుభములు కలిగించు, విష్ణుని (శ్రీకరః- 
శుభములు కలిగించువాడు, సిరులను ఇచ్చువాడు, విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 611వ నామం); 
నానా = అనేక విధముల; ప్రకట = కనబడిన; అవతారములు = అవతారాలు; అసంఖ్యాతంబులు = 
లెక్క పెట్టలేనివి; ఉర్వీశులు = రాజులు (భూమి పతులు, రాజులు); సురలున్‌ = దేవతలు; బ్రాహ్మణ = బ్రాహ్మణులు; 
సంయమ = జితేంద్రియులలో; ఇంద్రులు = శ్రేష్టులు; మహా = గొప్ప; బుషుల్‌ = బుషులు; విష్ణుని = హరియొక్క; 
అంశాంశ = సూక్ష్మృఅంశలతో; అజులు = పుట్టిన వారు; హరి = హరి; కృష్ణుండు = కృష్ణుడు; బల = బలరామునికి; 
అనుజన్ముండు = తోబుట్టువు వలె; ఎడల లేదా = వచ్చాడు కదా; విష్ణుండౌ = హరి యై; ఏర్పడన్‌ = ఉండగా. 
భావము:- ప్రపంచంలో సరస్సులనుండి ఎన్నోకాలవలు వెలువడి ప్రవహిస్తూ ఉంటాయి; అలాగే శ్రీమన్నా 
రాయణుని లోనుంచి విశ్వశ్రేయోదాయకములైన ఎన్నెన్నో అవతారాలు ప్రావిర్భవిస్తూ ఉంటాయి; రాజ్యాలేలే 
వాళ్ళు, దేవతలు, బ్రాహ్మణులు, బ్రహ్మర్షులు, మహర్షులు ఆ నారాయణుని సూక్ష్మ అంశలచే ఉద్భవించిన వారే; 
పూర్వం బలరామునిగా, అతని సోదరుడు శ్రీకృష్ణునిగా శ్రీమహావిష్ణువు తానే అవతరించాడు కదా. 


౫1-65-5. 

భగవంతుం డగు విష్ణుండు 

జగముల కెవ్వేళ రాక్షసవ్యధ గలుగుం 

దగ నవ్వేళల( దడయక 

యుగయుగమునం బుట్టి కాచు నుద్యల్లీలన్‌. 


టీక:- భగవంతుండు = భగవంతుడు; అగు = అయిన; విష్ణు(డు = హరి; జగములు = లోకములు;కు =కు; 
ఎవ్వేళ = ఏవేళ; రాక్షస = రాక్షసులవలన; వ్యధ = బాధ; కలుగున్‌ = కలుగుతుందో; తగన్‌ = తగినట్లుగ; ఆ = ఆ; 
వేళలన్‌ = సమయములలో; తడయక = ఆలస్యము చేయక; యుగయుగ మునన్‌ = ప్రతియుగములోను; పుట్టి = 
ఉద్భవించి; కాచున్‌ = రక్షించును; ఉద్యత్‌ = యత్నమనే; లీలన్‌ = మాయతో. 


భావము:- ప్రతి యుగంలో రాకాసుల చేష్టలతో లోకాలు చీకాకుల పాలయ్యే సమయాలలో, భగవంతు 
డైన శ్రీమహావిష్ణువు విడువక తగిన అవతారాలవతరించి దుష్టులశిక్షించి, శిష్టుల రక్షించి లోకాలను ఉద్ధరిస్తాడు. 


1-66-ఆ. 
అతిరహస్యమైన హరిజన్మ కథనంబు 
మనుజుండెవ్వం డేని మాపు రేపు. 
జాల భక్తితోడం జదివిన సంసార 
దుఃఖరాశిం బాసి తొలంిపోవు. 


ప్రథమ స్కంధము 59 


టీక:- ఆతి = మిక్కిలి; రహస్యము = రహస్యము (రహస్యము - దాచుకొనదగ్గది); ఐన = అయినట్టి; 
హరి = హరియొక్క; జన్మ = అవతారముల; కథనంబు = కథలు; మనుజుండు = మానవుడు; ఎవ్వండేని = 
ఎవరయిన; మాపు రేపున్‌ = రాత్రి+పగలు - అనునిత్యము; చాల = ఎక్కువ; భక్తి = భక్తి; తోడన్‌ = తో; చదివిన = 
పఠించినచో; సంసార = సంసారములోని; దుఃఖ = వ్యధల; రాశి = సమూహము; పాసి = దూరముగ; తొలగి = 
తొలగి; పోవున్‌ = పోవును. 

భావము:- అత్యంత రహస్య గాథలైన వాసుదేవుని అవతార గాథలు, ఏ మానవుడైతే ఉదయము 
సాయంకాలము అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము పఠిస్తాడో, అతడు దుఃఖమయమైన సంసార బంధాలకు 
దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు. 
1-67-వ. 
వినుం డరూపుం డయి చిదాత్మకుం డయి పరగు జీవునికిం బరమేశ్వరు మాయా 
గుణంబు లైన మహదాది రూపంబులచేత నాత్మస్థానంబుగా స్టూలశరీరంబు విరచితం 
బైన, గగనంబు నందు. బవనాశ్రిత మేఘ సమూహంబును, గాలి యందు. బార్థివధూళి 
ధూసరత్వంబును నేరీతి నారీతి ద్రష్ట యగు నాత్మ యందు దృశ్యత్వంబు బుద్ధిమంతులు 
గానివారిచేత నారోపింపంబడు; నీ స్టూలరూపంబు కంటె నదృష్టగుణం బయి యశ్రుతం 
బైన వస్తు వగుటం జేసి వ్యక్తంబు గాక సూక్ష్మం బై కరచరణాదులు లేక జీవునికి నొండొక 
రూపంబు విరచితంబై యుండు; సూక్ష్ముం డయిన జీవునివలన నుత్మాంతి గమనాగమ 
నంబులం బునర్జన్మంబు దోంచు; నెప్పు డీ స్థూల సూక్ష్మరూపంబులు రెండు స్వరూప 
సమ్యగ్జానంబున. బ్రతిషేధింప( బడు; నపుడ నవిద్యంజేసి యాత్మనుగల్పింపంబడు 
ననియుం దెలియు నప్పుడు జీవుండు బ్రహ్మ దర్శనంబున కధికారి యగు; దర్శనం బన 
జ్ఞానైక స్వరూపంబు; విశారదుం డైన యీశ్వరునిదై క్రీడించుచు నవిద్య యనంబడు 
చున్న మాయ యుపరతయై యెప్పుడు దాన విద్యారూపంబునం బరిణత యగు నప్పుడు 
జీవోపాధి యయిన స్టూల సూక్ష్మరూపంబు దహించి జీవుడు కాష్టంబు లేక తేజరిల్లు 
వహ్ని చందంబునం దాన యుపరతుం డయి బ్రహ్మస్వరూపం బునం బొంది పరమానం 
దంబున విరాజమానుం డగు; ఇట్లు తత్త్యజ్ఞాలు సెప్పుదు"రని సూతుం డిట్లనియె. 

టీక:- వినుండు = వినండి; అరూపుండు = రూపములేనివాడు; అయి = అయి; చిదాత్మకుండు = 
జ్ఞాని (చిదాత్మకుడు - చేతనా రూపమైన ఆత్మ కలవాడు, జ్ఞాని); అయి = అయి; పరంగు = ప్రవర్తిల్లు; జీవుని = 
జీవు; కిన్‌ = నకు; పరమేశ్వరు = పరమేశ్వరునియొక్క; మాయా = మాయతోకూడిన; గుణంబులు = గుణములు; 
ఐన = అయినట్టి; మహత్‌ = మహత్తు; ఆది = మొదలగు (మహత్తాదులు - మహత్తు అహంకారము, పంచభూత 
ములు, తన్మాత్రలు, పంచేంద్రియములు, అంతఃకరణములు. (వీటి సహాయ ముతోనే జీవులు ఉద్భవిస్తారు]; 


ప్రథమ స్కంధము 60 


రూపంబుల = రూపముల; చేతన్‌ = చేత; ఆత్మస్థానంబుగాన్‌ = స్వస్థానము గా; స్టూల = భౌతికమైన; శరీరంబు = 
శరీరము; విరచితంబు = వర్పాటుచేయబడినది; ఐన = అయినట్టి; గగనంబునందున్‌ = ఆకాశమునందు; పవన 
= వాయువును; ఆశ్రిత = ఆశ్రయించిన; మేఘ = మేఘముల; సమూహంబును = సమూహమును; గాలియందున్‌ 
= వాయువునందు; పార్థివ = భూమికి సంబంధించిన; ధూళి = ధూళితోను; ధూసరత్వంబును = దుమ్ముతోను 
కూడినట్టి; ఏ = ఏ; రీతి = విధమైతే; ఆ = ఆ; రీతి = విధముగ; ద్రష్ట = చూచువాడు; అగు = అయినట్టి; ఆత్మ = ఆత్మ; 
అందున్‌ = లోపల; దృశ్యత్వంబున్‌ = చూడబడు దాని తత్త్వము; బుద్ధిమంతులు = జ్ఞానము గలవారు; కానివారి 
= కాకుండా ఉండే వారి; చేతన్‌ = చేత; ఆరోపింపంబడున్‌ = లేనిది యన్నట్లు గా భావింపబడును; ఈ = 
ఈయొక్క; స్టూల = భౌతిక; రూపంబు = రూపము; కంటెన్‌ = కంటెను; అదృష్ట = చూడబడని; గుణంబు = 
గుణములు; అయి = కలిగి యుండినదై; అశ్రుతంబు = వినబడనిది; ఐన = అయినట్టి; వస్తువు = పదార్థము; 
అగుటన్‌ = అగుట; చేసి = వలన; వ్యక్తంబున్‌ = అభివ్యక్తము, తెలియబడునది; కాక = కాకుండ; సూక్ష్మంబై = 
సూక్ష్మమై;కర = చేతులు; చరణ = కాళ్లు; ఆదులు = మొదలగుని; లేక = లేని; జీవుని = జీవుని; కిన్‌ = కి; ఒండొక = 
ఇంకొక; రూపంబు = రూపము; విరచితంబు = ఏర్పరచబడినది; ఐ = అయి; ఉండున్‌ = ఉండును; సూక్ష్ము(డు = 
సూక్ష్మమైనవాడు; అయిన = అయినట్టి; జీవుని = జీవుని; వలనన్‌ = వలన; ఉత్మాంతి = వ్యక్తపరచ బడిన; గమన = 
వెడలుట; ఆగమనంబులన్‌ = వచ్చుటలను; పునర్జన్మంబున్‌ = మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నట్లు; తోంయన్‌ = అర్థమగును; 
ఎప్పుడు = ఎప్పుడు; ఈ = ఈ యొక్క; స్టూల = భౌతిక; సూక్ష్మ = సూక్ష్మ; రూపంబులు = రూపములు; రెండున్‌ = 
రెండును; స్వ=-తన; రూప = రూపము యొక్క; సమ్యక్‌ = పూర్తియైన; జ్ఞానంబునన్‌ = జ్ఞానమువలన; ప్రతి షేధింప( 
బడున్‌ = అడ్డగింపబడును; అపుడ = అప్పుడు; అవిద్యన్‌ = అజ్ఞానము; చేసి = వలన; ఆత్మను = ఆత్మయందు; 
కల్పింపంబడును = కల్పింపబడతాయి; అనియున్‌ = అనీ; తెలియున్‌ = తెలసిన; అప్పుడు = అప్పుడు; జీవుండు 
= జీవుడు; బ్రహ్మ = పరబ్రహ్మను; దర్శనంబు = దర్శించుట; కున్‌ = కు; అధికారి = తగినవాడు; అగున్‌ = అగును; 
దర్శనంబు = దర్శనము; అనన్‌ = అనగా; జ్ఞాన = జ్ఞానముయొక్క; ఏక = ప్రత్యేకమైన; స్వరూపంబు = స్వరూపము; 
విశారదుండు = నేర్చరియైనవాడు; ఐన = అయినట్టి; ఈశ్వరునిది = ఈశ్వరు యొక్క; ఐ = అయి; క్రీడించుచున్‌ 
= క్రీడిస్తూ, వినోదము గా చరిస్తూ; అవిద్య = అవిద్య; అనంబడుచున్‌ = అని పిలవబడుచు; ఉన్న = ఉన్నట్టి; మాయ 
= మాయ; ఉపరత = నిలచిపోయినది; ఐ = అయి; ఎప్పుడు = ఎపుడైతే; తాన = తానే; విద్య = విద్య యొక్క; రూపం 
బునన్‌ = రూపముగ; పరిణత = పరిణామము చెందినది; అగున్‌ = అగునో; అప్పుడు = అప్పుడు; జీవ = జీవునకు; 
ఉపాధి = ఆధారము; అయిన = అయినట్టి; స్థూల = భౌతికమైన; సూక్ష్మ = సూక్ష్మమైన; రూపంబున్‌ = రూపము; 
దహించి = నశించి; జీవుడు = జీవుడు; కాష్టంబు = కట్టె; లేక = లేకనే; తేజరిల్లున్‌ = ప్రకాశించు; వహ్ని = అగ్ని; 
చందంబునన్‌ = వలె; తాన = తనే; ఉపరతుండు = నిలిచిపోయినవాడు; అయి = అయి; బ్రహ్మ = బ్రహ్మయొక్క; 
స్వరూపంబునన్‌ = స్వరూపమును; పొంది = ప్రాప్తించి; పరమ = అన్నిటికంటె నుత్తమమైన; ఆనందంబునన్‌ = 
ఆనందములో; విరాజమానుండు = విశేషముగ ప్రకాశించువాడు; అగున్‌ = అగును; ఇట్లు = ఈవిధముగ; 
తత్తజ్ఞులు = తత్తజ్ఞానము గలవారు; చెప్పుదురు = చెబుతారు; అని = అని చెప్పి; సూతుండు = సూతుడు; ఇట్లు 
= ఈవిధముగ; అనియె = చెప్పెను. 

భావము:-వినండి, ప్రాకృత రూప రహితుడు చిదాత్మస్వరూప జ్ఞానస్వరూపుడు ఐన జీవునికి మహదాదు 
లైన మాయాగుణాల వల్ల ఆత్మస్థానమైన స్టూలశరీరం ఏర్పడింది; గగన మందు మేఘసమూహాన్ని ఆరోపించి 


ప్రథమ స్కంధము 61 


నట్లూ, గాలి యందు పైకి లేచిన దుమ్ముదుమారాన్ని ఆరోపించినట్లూ అజ్ఞానులైన వారు సర్వదర్శి అయిన ఆత్మ 
యందు దృశ్యత్వాన్ని ఆరోపించుతున్నారు; జీవునికి కనిపించే ఈస్టూలరూపంకంటే కనిపించనిది, వినిపించ 
నిది ఐన జీవాత్మ యొక్క ఉత్రాంతి గమనాగమనాల వల్ల మళ్లీ మళ్లీ జన్మిస్తున్నట్లు అనిపిస్తుంది; స్వస్వరూపజ్ఞానం 
వల్ల ఈ స్టూల సూక్షరూపాలు రెండు తొలగిపోతాయని, మాయవల్ల ఇవి ఆత్మకు కల్పింపబడతాయని గ్రహించి 
నప్పుడు జీవునికి బ్రహ్మసందర్శనానికి అధికారం లభిస్తుంది; సమ్యక్‌ జ్ఞానమే దర్శనం; సర్వజ్ఞుడైన ఈశ్వరునికి 
లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి, తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్తూల 
సూక్షరూపాలను దగ్ధం చేసి, కట్టె లేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా తానే బ్రహ్మస్వరూపాన్ని పొంది, 
పరమానందంతో విరాజిల్లుతాడని తత్త్వవేత్తలు వివరిస్తారు” అని సూతుడు మళ్లీ చెప్పసాగాడు. 

1-68-చ. 

"జననము లేక కర్మముల జాడల( బోక సమస్త చిత్త వ 

ర్తనుండగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మకర్మముల్‌ 

వినుతులు సేయుచుండుదురు వేదరహస్యములందు నెందు6 జూ 

చిన మటజిీ లేవు జీవునికి. జెప్పిన కైవడి జన్మకర్మముల్‌. 


టీక:- జననము = పుట్టుక; లేక = లేని; కర్మముల = కర్మల; జాడలన్‌ = వెంట; పోక = పోని; సమస్త = సర్వుల; 
చిత్త = చిత్తములలో; వర్తను(డు = చరించేవాడు; అగు = అయిన; చక్రి = చక్రధారియైన హరి (చక్రిః సుదర్శన 
మను చక్రమును ధరించినవాడు, విష్ణుసహస్రనామాలలో 908వ నామం}; కిన్‌ = కి; కవులు = కవులు; ఉదార = 
గొప్ప; పదంబుల = పదములతో; జన్మ = పుట్టుక; కర్మముల్‌ = నడతల; వినుతులు = పొగడ్తలు; సేయుచున్‌ = 
చేస్తూ; ఉండుదురు = ఉంటారు; వేద = వేదము లందలి; రహస్యములు = రహస్యములు {రహస్యములు - దాచు 
కొనదగ్గవి); అందున్‌ = లోపల; ఎందున్‌ = ఎందులోను కూడ; చూచిన = వెతికి చూచిన; మటీ = ఇంక; లేవు = 
లేవు; జీవుని = జీవుని; కిన్‌ = కొరకు; చెప్పిన = చెప్పబడిన; కైవడిన్‌ = విధమైన;జన్మ = జన్మలు; కర్మముల్‌ = కర్మలు. 
భావము:- “చక్రధారుడైన ఆ హరికి జన్మ అన్నది లేదు. ఏ కర్మలూ ఆయనని అంటవు. సమస్తజీవుల చిత్తముల 
లోను ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆ పరాత్పరునికి విద్వాంసులు జన్మలు కర్మలు కల్పించి, ఉదాత్తములైన 
పదజాలాలతో వర్ణిస్తున్నారు. స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెదకి చూసినా జీవునికి వలె దేవునికి 
జన్మలు కర్మలు లేనేలేవు. 


1-69-మ. 

భువనశ్రేణి నమోఘలీలు( డగుచుం బుట్టించు రక్షించు నం 
తవిధింజేయు మునుంగండందు; బహుభూతవ్రాతమం దాత్మతం 
త్రవిహారస్థితుడై షడింద్రియ సమస్తప్రీతియున్‌ దవ్వులన్‌ 

దివిభంగిం గొను. జిక్క6 డింద్రియములం ద్రిప్పున్‌ నిబంధించుచున్‌. 


ప్రథమ స్కంధము 62 


టీక:- భువన = లోకముల; శ్రేణిన్‌ = సమూహములో; అమోఘ = అమోఘమైన (అమోఘమైనది - వ్యర్థము 
కానిది); లీలుండు = లీల కలవాడు; అగుచున్‌ = అగుచూ; పుట్టించు = సృష్టించు, సృష్టి; రక్షించున్‌ = రక్షించు, 
స్థితి అంతవిధిన్‌ = అంతముచేయుటను, లయలను; చేయు = చేయును; మునుంగండు = లోనుకాడు; అందున్‌ 
= అందు; బహు = అనేక; భూత = జీవుల; వ్రాతము = సమూహము; అందున్‌ = లోపల; ఆత్మ = సయముగ అల్లు 
కొనిన; తంత్ర = తంత్రము, అల్లిక - స్వతంత్ర; విహార = విహారముచేయు; స్థితుడు = స్థితిగలవాడు; ఐ = అయి; 
షట్‌ = ఆరు; ఇంద్రియ = ఇంద్రియముల యొక్క (ఇంద్రియములు - మనసు, పంచేంద్రియాలు కలిసి 6};సమస్త 
= సమస్తమైన; ప్రీతియున్‌ = దగ్గరలు; దవ్వులన్‌ = దూరములను; దివి = ఆకాశము; భంగిన్‌ = వలె; కొనున్‌ = 
గ్రహించును; చిక్క(డు = చిక్కుకొనడు; ఇంద్రియములన్‌ = ఇంద్రియములను; త్రిప్పున్‌ = విహరింపచేయును; 
నిబంధించుచున్‌ = నియమించును. 


భావము:- ఈ సకల భువన జాలాన్నీ తన అమోఘమైన లీలావిలాసం చేత శ్రీమన్నారాయణుడు 


పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. కాని తాను మాత్రం ఆ జనన మరణాలలో నిమగ్నం 
కాడు. సర్వ ప్రాణి సమూహ మందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా 
స్వర్గంలాగా ఉండి, జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సమకూరుస్తూ, తాను మాత్రం ఇంద్రియాలకు 


అతీతుడుగా ఉండి, నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు. 
1-70-చ. 

జగదధినాథుండైన హరిసంతతలీలలు నామరూపముల్‌ 

దగిలి మనోవచోగతులం దార్మికచాతురి యెంత గల్లినన్‌ 

మిగిలి కుతర్మవాది తగ మేరలు సేసి యెజుంగ నేర్చునే? 

యగణిత నర్తనక్రమము నజ్ఞు. డెజింగి నుతింప నోపునే? 


టీక:- జగత్‌ = సృష్టికి; అధి = పై; నాథుడు = పతి - అధిపతి; ఐన = అయినట్టి; హరి = హరియొక్క; 
సంతత = ఎడతెగని; లీలలు = లీలలు; నామ = నామాలు; రూపముల్‌ = రూపములు; తగిలి = పూనుకొని; మనో 
= ఆలోచనల; వచో = వాక్కుల; గతులన్‌ = రీతులతో; తార్కిక = తర్కమునకు సంబంధించిన; చాతురి = నేర్చు; 
ఎంత = ఎంత; కల్గినన్‌ = కలిగి యున్నప్పుటికిని; మిగిలి = అతిశయించి; కు = చెడ్డ; తర్క = హేతు విమర్శ; వాది = 
వాదించువాడు - చెడ్డ వాదనలు వాదించువాడు; తగ = తగిన; మేరలు = హద్దులు; సేసి = చేసి; ఎజుంగ = 
తెలిసికొన; నేర్చునే = గలడా; అగణిత = లెక్కకందని; నర్తన = నాట్యము, నృత్యము; క్రమమున్‌ = విలువ; అజ్ఞుండు 
= అజ్ఞానము కలవాడు; ఎటింగి = అర్థము చేసికొని; నుతింపన్‌ = అభినందించుట; ఓపునే = చేయకలడా. 
భావము:- _ సర్వలోకేశ్వరుడైన శ్రీహరి లీలావిలాసంగా నానావిధాలైన నామరూపాలు ధరిస్తూ 
ఉంటాడు. కళా హృదయం లేని అజ్ఞుడు, నాట్యంలోని అందచందాలను అర్థంచేసికొని ఆనందించి 


అభినందించ లేనట్లే, వితర్మాలు కుతర్మాలు నేర్చినవాడు తర్క శాస్త్ర పాండిత్యం ఎంత ఉన్నా, భగవంతుని 
సత్యస్వరూపాన్ని మనస్సుచేత గానీ వాక్కుల చేతగానీ ఇంత అని గ్రహింపలేడు. 


ప్రథమ స్కంధము 63 


1-71-ఉ. 
ఇంచుక మాయలేక మది నెప్పుడు. బాయని భక్తితోడ వ 
ర్తించుచు నెవ్వండేని హరిదివ్యపదాంబుజ గంధరాశి సే 
వించు, నతం డెజుంగు నరవింద భవాదులకైన దుర్లభో 
దంచితమైన, యా హరి యుదార మహాద్భుత కర్మమార్గముల్‌. 


టీక:- ఇంచుక = కొంచెము కూడ; మాయ = మాయ, మర్మము; లేక = లేకుండా; మదిన్‌ = మనసులో; ఎప్పుడు 
= ఎల్లప్పుడూ; పాయని = విడువని; భక్తి = భక్తి తోడన్‌ = తో; వర్తించుచున్‌ = నడచు కొనుచు; ఎవ్వండేని = ఎవ 
రైతే; హరి = హరియొక్క; దివ్య = దివ్యమైన; పద = పాద; అంబుజ = పద్మముల యొక్క; గంధ = వాసన; రాశి = 
మొత్తములను; సేవించున్‌ = సేవించునో; అతండు = అతడు; ఎజుంగున్‌ = తెలియును; అరవిందభవ = బ్రహ్మ 
దేవుడు (అరవిందభవుడు- పద్మమున పుట్టినవాడు, బ్రహ్మ); ఆదులు=మొదలైనవారు; కున్‌=కి; ఐన= అయినను; 
దుర్లభ = లభించనిది; ఉదంచితము = విజృంభణము కలది; ఐన = అయినట్టి; ఆ = ఆ; హరి = హరియొక్క; ఉదార 
= చక్కటి; మహా = గొప్ప; అద్భుత = ఆశ్చర్యకరమైన; కర్మ = కర్మలయొక్క; మార్గముల్‌ = విధానములు. 
భావము:- మర్మము అన్నది కొంచం కూడ లేకుండ, ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ నారాయణ చరణార 
వింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు, బ్రహ్మాదులకు సైతం అందుకొన శక్యం కాని భగవంతుని అత్యద్భు 
తమైన లీలావిశేషాలను తెలుసుకొంటాడు” ఇలా చెప్పి సూతుడు శౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు. 


1-72-మ. 
హరిపాదద్వయభక్తి మీ వలన నిట్లారూఢమై యుండునే 
తిరుగంబాఅదు చిత్తవృత్తి హరిపై దీపించి మీలోపలన్‌ 
ధరణీదేవతలార! మీరలు మహాధన్యుల్‌ సమస్తజ్ఞులున్‌ 
హరిచింతన్‌ మిము. జెంద వెన్నడును జన్మాంతర్యధాయోగముల్‌ 


టీక:- హరి = హరియొక్క; పాద = పాదములు; ద్వయ = జంట మీది; భక్తి = భక్తి మీ = మీ; వలనన్‌ = 
వలన; ఇట్లు = ఈవిధముగా; ఆరూఢమై = నెలకొని, ఎంతగానో; ఉండున్‌ = ఉండును; ఏతిరుగన్‌ = ఇంకొక 
విధముగ; పాజిదు = విస్తరించదు; చిత్త = చిత్తము యొక్క; వృత్తి = ప్రవృత్తి; హరి = హరి; పై = మీద; దీపించి = 
ప్రకాశిస్తూ; మీ = మీ; లోపలన్‌ = అందు; ధరణీదేవతలారా = విఫ్రులులారా (ధరణీదేవతలు - భూమికి దేవతలు, 
బ్రాహ్మణులు); మీరలు = మీరు; మహా = మిక్కిలి, గొప్ప; ధన్యులు = సార్థకజీవులు; సమస్త = సర్వము; అజ్ఞూలున్‌ = 
తెలిసిన వారు; హరి = హరిమీది; చింతన్‌ = భక్తి వలన; మిమున్‌ = మిమ్ములను; చెందవు = అంటవు; ఎన్నడును 
= ఎప్పుడూ; జన్మాంతర = వివిధజన్మలలో; వ్యధ = బాధలయొక్క; యోగముల్‌ = యోగములు. 

భావము:- “ఓ బ్రహ్మణ్యులారా ! మీరు పుణ్యవంతులలో శ్రేష్టులు, సర్వం తెలిసిన మునివరేణ్యులు. 
మీలో శ్రీహరి చరణయుగంపై భక్తి ఇంతగా ఆరూఢమై ఉన్నది. మీ హృదయాలు శ్రీహరి యందు అసక్తములై 


ప్రథమ స్కంధము 64 


ఎడబాటు ఎరుగకుండా ఉన్నాయి. శ్రీమన్నారాయణ సంస్మరణ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుకల బాధలు 
ఎన్నడూ మీ సమీపానికి రాలేవు. 


శుకుడు భాగవతంబు జెప్పుట 

1-73-సీ. 
పుణ్యకీర్తనుండైన భువనేశు చరితంబు- 
- బ్రహ్మతుల్యంబైన భాగవతము 
సకలపురాణరాజము దొల్లి లోకభ- 
- ద్రముగ ధన్యముగ మోదముగ. బ్రీతి 
భగవంతుడగు వ్యాసభట్టారకుం డొనర్చి- 

శుకు(డనియెడు( తన సుతునిచేత. 
జదివించె నింతయు సకలవేదేతి హా- 
__సములలోపల నెల్ల సారమైన 
1-73.1-ఆ. . 
యీ పురాణమెల్ల, నెలమి నా శుకయోగి 
గంగ నడుమ నిల్చి ఘన విరక్తి 
యొదవి మునులతోడ నుపవిష్టుం డగు పరీ 
క్షిన్నరేంద్రు( డడుగం జెప్పె వినుండు. 


టీక:- పుణ్య = పుణ్యాత్ములచే; కీర్తనుడు = కీర్తింప బడువాడు - భగవంతుడు; ఐన = అయినట్టి; భువన 
= లోకములకు; ఈశు = అధిపతి - భగవంతుని; చరితంబు = చరిత్ర; బ్రహ్మ = పరబ్రహ్మతో; తుల్యంబు = సమాన 
మైనది; ఐన = అయినట్టి; భాగవతము = భాగవతము; సకల = సమస్త; పురాణ = పురాణములలోను; రాజము = 
ఉత్తమమైనది; తొల్లి = పూర్వకాలము; లోక = లోకములకు; భద్రముగన్‌ = క్షేమముగ; ధన్యముగన్‌ = ధన్యత్వము 
పొందునట్లుగా; మోదముగన్‌ = సంతోషముగా; ప్రీతిన్‌ = ఇష్టంగా; భగవంతు(డు = మహిమ కలవాడు, 
పూజ్యుడు; ఐన = అయినట్టి; వ్యాస = వ్యాస; భట్టారకు(డు = ముని, పండితోత్తముడు; ఒనర్చి = పొందికగ కూర్చి; 
శుకుండు = శుకుడు; అనియెడున్‌ = అనబడే; తన = తనయొక్క; సుతుని = పుత్రుని; చేతన్‌ = చేత; చదివించెన్‌ = 
చదివించాడు; ఇంతయున్‌ = ఇది(ఈభాగవతము) ఎల్లను; సకల = సమస్త; వేద = వేదముల; ఇతిహాసముల = 
ఇతిహాసముల (ఇతిహాసము - (ఇతి+హా+ఆసీత్‌) - ఇది ఈ విధముగా జరిగినది, పూర్వరాజుల చరిత్రము 
గలది, భారతము మొదలగునవి); లోపలన్‌ = లోపలి; ఎల్ల = సమస్తమైన; సారము = సారము; ఐన = అయినట్టి; 


ప్రథమ స్కంధము 65 


ఈ = ఈ; పురాణము = పురాణము; ఎల్లన్‌ = అంతటిని; ఎలమిన్‌ = సంతోషముతో; ఆ = ఆ; శుక = శుకుడనే; యోగి = ముని; 
గంగ = గంగానది; నడుమ = మధ్యభాగములో; నిల్చి = నిలకడగా ఉండి; ఘన = గొప్ప; విరక్తి = వైరాగ్యము; ఒదవి = ఉద్భవించి; 
మునుల = మునుల; తోడన్‌ = తో కలిసి; ఉపవిష్టుండు = కూర్చున్నవాడు; అగు = అయినట్టి; పరీక్షిత్‌ = పరీక్షిత్తు అనే; నర = 
రాజులలో; ఇంద్రుడు = ఉత్తముడు; అడుగన్‌ = అడుగగా; చెప్పెన్‌ = చెప్పెను; విను(డు = వినండి. 

భావము:-  పుణ్యకీర్తనుడైన విశ్వేశ్వరుని చరిత్రం శ్రీమద్భాగవతం. ఇది పరబ్రహ్మకు ప్రతిరూప 
మైనది. సర్వ పురాణాలలోను మేలుబంతి. ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోకకల్యాణం కోసం భగవంతుడైన 
వ్యాసభట్టారకుడు అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగ పూర్వకంగా రచించాడు. అలా రచించిన 
ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన తన కుమారుడైన శ్రీశుకునిచేత చదివింపచేసాడు. సమస్తవేదాల, ఇతిహాసాల 
సారభూతమైన ఈ భాగవతాన్ని ఆ శుకయోడీంద్రుడు గంగానది మధ్యలో మునిగణ సహితుడై, అత్యంత 
విరక్తుడై, ప్రాయోపనిష్టుడై ఉన్న పరీక్షిన్మహారాజు అడుగగా చెప్పాడు. 


1-74-వ. 
కృష్ణుండు ధర్మజ్ఞానాదులతోడం దన లోకంబునకుం జనిన పిమ్మట గలికాల 
దోషాం ధకారంబున నష్టదర్శను లైన జనులకు నిప్పు డిప్పురాణంబు కమల 
బంధుని భంగి నున్నది; నాండందు భూరి తేజుండయి కీర్తించుచున్న విప్రర్షివలన 
నేంబఠించిన క్రమంబున నామదికి గోచరించి నంతయ వినిపించెద "ననిన 
సూతునకు ముని వరుండయిన శౌనకుం డిట్లనియె. 


టీక:- కృష్ణుండు = కృష్ణుడు; ధర్మ = ధర్మము; జ్ఞాన = జ్ఞానము ఆదుల = మొదలగువాని; తోడన్‌ = 
తో;తన = తన యొక్క; లోకంబు = లోకమున (వైకుంఠము); కున్‌ = కు; చనిన = వెళ్ళిన; పిమ్మటన్‌ = తరువాత; 
కలికాల = కలికాలము యొక్క; దోష = దోషమనే; అంధకారంబున = చీకట్లో; నష్ట = నశించిన; దర్శనులు = 
జ్ఞానము, దర్శ్మము కలవారు; ఐన = అయిన; జనులు = జనులు; కున్‌ = కు; ఇప్పుడు = ఇప్పుడు; ఈ = ఈ; 
పురాణంబు = పురాణము; కమలబంధుని = సూర్యుని {కమలబంధువు - పద్మాలకు మిత్రుడు, సూర్యుడు]; 
భంగిన్‌ = వలె; ఉన్నది = ఉన్నది; నాండు = ఆసమయము; అందున్‌ = అక్కడ; భూరి = మిక్కిలి గొప్ప; తేజుండు = 
తేజస్సు కలవాడు; అయి = అయి; కీర్తించుచున్న = స్తుతిస్తున్న (భాగవత పఠనము); విప్రర్షి = బ్రహ్మర్షి (శుకుని); 
వలనన్‌ = ద్వారా; నే6న్‌ = నేను; పఠించిన = చదివిన; క్రమంబునన్‌ = ప్రకారముగా; నా = నాయొక్క; మది = 
మనసు; కిన్‌ = నకు; గోచరించినన్‌ = దర్శించ గలిగిన; అంతయ = అంత వరకు; వినిపించెదన్‌ = చెప్పెదను; 
అనిన = అని పలికిన; సూతు = సూతున; కున్‌ = కు; ముని = మునులలో; వరుండు = ఉత్తముడు; అయిన = 
అయిన; శౌనకుండు = శౌనకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = అన్నాడు. 

భావము:- ధర్మము, జ్ఞానములతోపాటు శ్రీకృష్ణుభగవానుడు తన లోకమైన వైకుంఠానికి వెళ్లి పోయిన 
తరువాత లోకంలో కలియుగం ప్రవేశించింది. కలికాల దోషాలనే చిమ్మచీకటిలో గ్రుడ్డివారు అయిపోయి దిక్కు 
తెలియక చిక్కుపడి ఉన్న మానవులకు ఇప్పుడీ మహాపురాణం పద్మాలకు ఇష్టుడైన సూర్యుడిలా వెలుగులు 
పంచుతోంది. ఆనాడు మునుల ముందు మహాతేజస్వియై శ్రీహరి లీలలు కీర్తిస్తూ ఉన్న బ్రహ్మర్షి శ్రీశుకయోగివల్ల 


ప్రథమ స్కంధము 66 


నేను నేర్చుకొన్న విధంగా, నా మనస్సుకు స్ఫురించినంతవరకు మీకు వినిపిస్తాను” అన్నాడు సూతుడు. అప్పుడు 
ఆయనను ముని శ్రేష్ణుడైన శౌనకుడు ఇలా అడిగాడు. 


1-75-శా. 

"సూతా! యే యుగవేళ నేమిటికి నెచ్చోటన్‌ మునిశ్రేష్టు నే 

శ్రోతల్‌ గోరిరి? యేమి హేతువునకై, శోధించి లోకైక వి 

ఖ్యాతిన్‌ వ్యాసుడు. మున్ను భాగవతముం గల్పించెం? దత్పుత్తు(డే 
ప్రీతిన్‌ రాజునకీ పురాణకథ( జెప్పెం? జెప్పవే యంతయున్‌. 


టీక:- సూతా = సూతుడా; ఏ = ఏ; యుగ = యుగపు; వేళన్‌ = సమయములో; ఏమిటి = ఎందు; కిన్‌ 
=కు;ఏ =ఏ; చోటన్‌ = ప్రదేశములో; ముని = మునులలో; శ్రేష్టున్‌ = గొప్పవానిని;ఏ = ఏ; శ్రోతల్‌ = వినగోరువారు; 
కోరిరి = అడిగిరి; ఏమి = ఏమి; హేతువు = కారణము; కై = కొరకు; శోధించి = పరిశోధించి; లోక = లోకములకు; 
ఏక = ఎల్ల; విఖ్యాతిన్‌ = విశేషమైన ఖ్యాతిగలదిగా; వ్యాసుడు = వ్యాసుడు; మున్ను = పూర్వము; భాగవతమున్‌ = 
భాగవతమును; కల్పించెన్‌ = రచించెను; తత్‌ = అతని; పుత్తుండు = కుమారుడు; ఏ = ఏ; ప్రీతిన్‌ = ఆదరముతో; 
రాజు = రాజు; కున్‌ = కి; ఈ = ఈ; పురాణ = పురాణము యొక్క; కథన్‌ = కథను; చెప్పెన్‌ = చెప్పెనో; చెప్పవే = 
చెప్పుము; అంతయున్‌ = సమస్తమును. 
భావము:-“సూతమహామునీ! ఏ యుగంలో ఏ ప్రదేశంలో ఏ ఉద్దేశంతో వ్యాసుల వారిని భాగవతాన్ని 
రచించమని ఎవరు అడిగారు? ఆ వ్యాసభగవానుడు దేనికోసం వేద, ఇతిహాసాదుల సారం అంతా ఎంతో 
పరిశోధించి ఈ మహాగ్రంథాన్ని రచించాడు? ఆయన కుమారుడైన శుకుబ్రహ్మ ఎటువంటి ప్రీతితో, ఏ విధంగా 
పరీక్షిన్మహారాజుకి భాగవతకథ వినిపించాడో? అదంతా మాకు సమగ్రంగా వివరించి చెప్పు. 


1-76-వ. 
బుధేంద్రా! వ్యాసపుత్తుండైన శుకుండను మహాయోగి సమదర్శనుం, డేకాంతమతి, 
మాయాశయనంబువలనం దెలిసిన వాండు, గూఢుండు మూఢునిక్రియ నుండు 
నిరస్తఖేదుం డదియునుంగాక. 

టీక:- బుధ = జ్ఞానులలో; ఇంద్రా = శ్రేష్టుడా; వ్యాస = వ్యాసుని యొక్క; పుత్తుండు = కుమారుడు; ఐన = 
అయినట్టి; శుకుండు = శుకుడు; అను = అనే; మహా = గొప్ప; యోగి = యోగి; సమదర్శనుండు = (సర్వమును) 
సమానముగా చూచువాడు; ఏకాంత = ఏకాంతముగా, ఒంటరిగా; మతి = ఉండగోరువాడు; మాయ = మాయ; 
శయనంబు = దాగిన తావు; వలనన్‌ = గురించిన; తెలిసినవాండు = మర్మము తెలిసినవాడు; గూఢుండు = 
గూఢుడు (గూఢుడు - సాధరణముగ వ్యక్తము కాక యుండువాడు); మూఢుని = తెలియని వాని; క్రియన్‌ = వలె; 
ఉండున్‌ = ఉండును; నిరస్త = తిరస్కరింపబడిన; ఖేదుండు = దుఃఖము గలవాడు; అదియునున్‌ = అదికూడా; 


కాక = కాకుండా. 


ప్రథమ స్కంధము 67 


భావము:- సుధీమణి! సూతా! వ్యాసుభగవానుని పుత్రుడైన శుకుడు మహా గొప్పయోగి, విరాగి, 
సమదర్శనుడు, బ్రహ్మజ్ఞాడు, మాయాతీతుడు, సర్వజ్ఞుడు. ఆయన నిగూఢ వర్తన కలవాడు. మూఢునిలా 
లోకానికి కనిపిస్తాడు, భేదాలు ఖేదాలు అంటని నిత్యానందుడు. అంతేకాకుండా, 


*1-77-త. 

శుకు(డు గోచియు లేక పై(.జన6 జూచి తోయములందు ల 
జ్ఞకు( జలింపక చీర లొల్లక చల్లులాడెడి దేవక 

న్యకలు హా! శుక! యంచు వెన్క జనంగ వ్యాసుని. జూచి యం 
శుకములన్‌ ధరియించి సిగ్గున స్రుక్కి రందటు ధీనిధీ! 


టీక:- శుకుండు = శుకుడు; గోచియున్‌ = గోచీ కూడా; లేక = లేకుండా; పైన్‌ = బయట; చనన్‌ = 
వెళ్ళుచుండగా; చూచి = చూచి కూడ; తోయములు = నీటి; అందున్‌ = లోపల; లజ్జ = సిగ్గు; కున్‌; చలింపక = 
ఓడకుండా; చీరలు = చీరలను; ఒల్లక = కోరక; చల్లులాడెడి = జలకాలాడే; దేవ = దేవలోకపు; కన్యకలు = కన్యలు; 
హా = ఓహో; శుక = శుకుడా; అంచున్‌ = అనుచు; వెన్మన్‌ = వెనకాతలే; చనంగన్‌ = వెళ్ళుచుండగా; వ్యాసునిన్‌ = 
వ్యాసుని; చూచి = చూచుట వలన; అంశుకములన్‌ = సన్నని వస్త్రములను; ధరియించి = కట్టుకొని; సిగ్గునన్‌ = 
సిగ్గుతో; స్రుక్కిరి = జంకారు; అందటు = అందరును; ధీనిధీ = బుద్ధిమంతుడా. 

భావము:- _ ఓ విజ్ఞానఖనీ! సూతమహర్నీ! ఒకమారు వ్యాసుని పుత్రు డయిన శుకమహాముని కనీసం 
గోచీకూడా లేకుండ దిగంబరంగా వెళ్తున్నాడు. ఆ పక్క దేవకన్యలు ఒక సరస్సులో బట్టలులేకుండా స్నానాలు 
చేస్తున్నారు. వారు శుకుని చూసి కూడ చీరలు ధరించలేదు. ఏమాత్రం సిగ్గుకి చలించకుండా ఉల్లాసంగా 
జలకాలాడుతూనే ఉన్నారు. శుకుడి వెనకాతలే, వయోవృద్దుడు, పరమజ్ఞాన స్వరూపుడు అయిన వ్యాసమహర్షి, 
కుమారుణ్ణి పిలుస్తూ అటుగా వచ్చాడు. ఆయనను చూసి ఆ దేవకాంతలు అందరు ఎంతో సిగ్గుతో గబగబ 
చీరలు కట్టేసుకున్నారు. 
1-78-వ. 
మజియు నగ్నుండు. దరుణుండునై చను తన కొడుకుం గని వస్త్ర పరిధానం 
బొనరిం పక వస్త్రధారియు వృద్ధుండునునైన తనుంజూచి చేలంబులుధరియించు 

అ అ "Su అ 

దేవరమణులంగని వ్యాసుండు కారణం బడిగిన వారలు, నీ పుత్రుండు "స్త్రీ పురుషు 
లనెడుభేదదృష్టిలేక యుండు; మజియు నతండు నిర్వికల్పుండుగాన నీకు నతనికి 
మహాంతరంబు గల"దని రట్టి శుకుండు కురుజాంగల దేశంబుల సొచ్చి హస్తినా 
పురంబున( బౌరజనంబులచే నెట్లుజ్ఞాతుండయ్యె? మణియు నున్మత్తుని క్రియ 


మూగ తెజింగున జడునిభంగినుండు నమ్మహాయోగికి రాజర్నియైన పరీక్షిన్మహా 


ప్రథమ స్కంధము 68 


రాజుతోడ సంవాదంబెట్లుసిద్ధించె? బహుకాలకథనీయంబయిన శ్రీభాగవత 
నిగమ వ్యాఖ్యానంబేరీతిసాగె? నయ్యోగిముఖ్యుండు గృహస్థుల గృహంబుల 
గోవును(బదికిన యంతదడవుగానినిలువంబడం; డతండు గోదోహన మాత్ర 
కాలంబు సంచరించిన స్థలంబులు తీర్థంబు లగు నండ్రు; పెద్దకాలం బేక ప్రదేశం 
బున నెట్లుండె? భాగవతోత్తముం డైన జనపాలుని జన్మ కర్మంబు లే ప్రకారంబు? 
వివరింపుము. 


టీక:- మఖియున్‌ = ఇంకనూ; నగ్నుండున్‌ = వస్త్రములు దాల్బనివాడు; తరుణుండును = మంచి 
వయసులో న నున్నవాడు; ఐ = అయి; చను = వెళ్ళుచున్న; తన = తనయొక్క; కొడుకున్‌ = పుత్రుని; కని = చూచి; 
వస్త్ర = దుస్తులను; పరిధానంబు = ధరియించుటను; ఒనరింపక = చేయకుండా; వస్త్ర = దుస్తులు; ధారియున్‌ = 
ధరించినవాడు; వృద్ధుండును = ముసలివాడును; ఐన = అయినట్టి; తనున్‌ = తనను; చూచి = చూసి; చేలంబులు 
= దుస్తులు; ధరియించు = ధరిస్తున్న; దేవ = దేవలోకపు; రమణులన్‌ = కన్యలను; కని = చూసి; వ్యాసుండు = 
వ్యాసుడు; కారణంబు = కారణమును; అడిగినన్‌ = అడగగా; వారలు = వారు; నీ = నీయొక్క; పుత్రుండు = 
పుత్రుడు; స్త్రీ = స్త్రీలు; పురుషులు = పురుషులు; అనెడు = అనే; భేదదృష్టి = భేదమునుచూచుట; లేక = లేకుండా; 
ఉండున్‌ = ఉండును; మటియున్‌ = ఇంకనూ; అతండు = అతను; నిర్వికల్పుండు = భ్రాంతి లేని వాడు; కాన = 
కావున; నీకున్‌ = నీకు; అతని = అతని; కిన్‌ = కిని; మహ = గొప్ప; అంతరంబు = భేదము; కలదు = ఉన్నది; అనిరి 
= అన్నారు; అట్టి = అటువంటి; శుకుండు = శుకుడు; కురు = కురురాజ్యంలో; జాంగల = మెటిక; దేశంబులన్‌ = 
ప్రదేశములలో; సొచ్చి = ప్రవేశించి; హస్తినాపురంబునన్‌ = హస్తినాపురములోని; పౌరజనంబుల = పురజనుల, 
పౌరులు; చేన్‌ = చేత; ఎట్లు = ఏవిధముగా; జ్ఞాతుండు = గుర్తింపబడ్డాడు; అయ్యెన్‌ = అయినాడు; మఖియున్‌ = 
ఇంకనూ; ఉన్మత్తుని = పిచ్చివాని; క్రియన్‌ = వలె; మూగ = మూగవాని; తెజంగునన్‌ = వలె; జడుని = తెలివితక్కువ 
వాని; భంగిన్‌ = వలె; ఉండున్‌ = ఉండువాడు; ఆ = ఆయొక్క; మహా = గొప్ప; యోగి = యోగి; కిన్‌ = కి; రాజ = 
రాజులలో; బుషి = బుషి వంటి వాడు {రాజర్షి - వేదశాస్తానుయాయి అగు రాజు); ఐన = అయినట్టి; పరీక్షిత్‌ 
= పరీక్షిత; మహారాజు = మహారాజు; తోడన్‌ = తో; సంవాదము = సంభాషణము; ఎట్లు = ఏవిధముగ; సిద్ధించెన్‌ 
= జరిగినది; బహు = చాలా; కాల = కాలము; కథనీయంబు = చెప్పదగినది; అయిన = అయినటువంటి; శ్రీ = శ్రీ; 
భాగవత = భాగవతమనే; నిగమ = వేదమునకు; వ్యాఖ్యానంబున్‌ = వ్యాఖ్యానము; ఏ = ఏ; రీతిన్‌ = విధముగ; 
సాగెన్‌ = నడచినది; ఆ = ఆ; యోగి = యోగులలో; ముఖ్యుండు = ముఖ్యమైన వాడు; గృహస్థుల = గృహస్తాశ్రమ 
వాసుల; గృహంబులన్‌ = ఇళ్ళల్లో; గోవును = ఆవును; పిదికిన = (పాలు) పితికిన; అంత = అంతమాత్రము; తడవు 
= సమయము; కాని = కంటే ఎక్కవ కాలం; నిలువంబడండు = నిలబడడు; అతండు = అతను; గో = గోవును; 
దోహన = పితికినయంత; మాత్ర = మాత్రము; కాలంబు = సమయము; సంచరించిన = తిరిగిన; స్థలంబులు = 
ప్రదేశములు; తీర్థంబులు = పుణ్యస్థలములు; అగున్‌ = అగును; అండ్రు = అందురు; పెద్ద = ఎక్కువ; కాలంబు = 
సమయము; ఏక = ఒకే; ప్రదేశంబునన్‌ = తావున; ఎట్లు = ఏవిధముగ; ఉండెన్‌ = ఉండెను; భాగవత = భాగవతు 
లలో; ఉత్తముండు = ఉత్తముడు; ఐన = అయినట్టి; జనపాలుని = రాజు (జనపాలుడు - జనులను పాలించు 


ప్రథమ స్కంధము 69 


వాడు, రాజు); జన్మ = పుట్టుక; కర్మంబులు = ప్రవర్తనములు; ఏ = ఏ; ప్రకారంబు = విధమో; వివరింపుము = 
వివరముగాచెప్పుము. 


భావము:- అప్పుడు నగ్నంగా స్నానాలు చేస్తున్న దేవకాంతలు, దిగంబరుడు, నవయువకుడు ఐన 
తన కొడుకును చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా, వస్త్రధారి వృద్ధుడు ఐన తనను చూసి లజ్జతో వస్తాలు 
కట్టుకొన్న దేవకాంతలను చూసి ఆశ్చర్యపడి, వ్యాసుడు అందుకు కారణ మేమిటని అడిగాడు; అప్పుడు వారు'నీ 
కుమారుడికి స్త్రీపురుషబేధభావము లేదు; అంతేకాక ఆయన నిర్వికల్పుడు; మరి నీలో స్త్రీ పురుష భేదభావం 
ఇంకా పోలేదు; నీకు, ఆయనకు ఎంతో భేదం ఉంది” అన్నారట; అటువంటి శుకబ్రహ్మ కురుజాంగల దేశాలు 
ఎలా ప్రవేశించారు; హస్తినాపురంలోని పౌరులు ఆయన్ని ఎలా గుర్తుపట్టారు; పిచ్చివాడిలా, మూగవాడిలా, 


డ 


జడునిలా ఉండే ఆ మహర్షి, రాజర్షియైన పరీక్షిన్మహారాజుల మధ్య సంభాషణ ఏ విధంగా కుదిరింది; 
శ్రీమహాభాగవత సంహితను చెప్పడానికి ఎంతో కాలంపడుతుంది; దానిని శుకబ్రహ్మ వచించటం ఎలా 
జరిగింది; అంతేగాక మహావిరాగి యైన ఆ శుకయోగి గృహస్థుల ఇండ్లలో గోవు పాలు తీసేటంత సేపు మాత్రమే 
నిలుస్తాడని, ఆయన గో దోహన మాత్ర సమయం నిలిచిన చోట్లు అన్నీ పుణ్యతీర్ణాలౌతాయని పెద్దలు అంటారు; 
అట్టి మహానుభావుడు అన్నాళ్ళు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు? భగవద్భక్తులలో శ్రేష్టుడైన ఆ పరీక్షిన్నరేంద్రుడి 
జన్మ ప్రకారం ఏమిటి, ఏమేమేం చేసాడు? దయతో ఈ విశేషాలన్నీ వివరంగా తెలుపుము. 


1-79-సీ. 

పాండవ వంశంబు బలము మానంబును- 

_ వర్ధిల్లం గడిమి నెవ్వాండు మనియె(; 

బరిపంథిరాజులు భర్మాది ధనముల- 

- నర్చింతు రెవ్వని యంఘ్రియుగముం 

గుంభజ కర్ణాది కురు భట వ్యూహంబు- 
సొచ్చి చెండాడెనే శూరు తండ్రి; 

గాంగేయ సైనికాక్రాంత గోవర్గంబు- 
విడిపించి తెచ్చె నే వీరుతాత; 

1-79.1-ఆ. న్‌ 

యట్టి గాఢకీర్తి యగు పరీక్షిన్మహా 

రాజు విడువరాని రాజ్యలక్ష్మిం 

బరిహరించి గంగ బ్రాయోపవిష్టుండై 

యసువు లుండ, నేల యడ(గి యుండె? 


ప్రథమ స్కంధము 70 


టీక:- పాండవ= పాండవుల యొక్క; వంశంబు = వంశమునకు; బలము = శక్తియు; మానం బును 
= గౌరవమును; వర్ణిల్లన్‌ = అధికమగునట్లు; కడిమిన్‌ = పరాక్రమముతో; ఎవ్వాండు = ఎవడైతే; మనియెన్‌ = 
జీవించాడో; పరిపంథి = శత్రు; రాజులు = రాజులు; భర్మ = బంగారము; ఆది = మొదలగు; ధనములన్‌ = 
సంపదలతో; అర్చింతురు = పూజిస్తారో; ఎవ్వని = ఎవనియొక్క; అంఘ్రి=పాద; యుగమున్‌ = ద్వ్యయమును; 
కుంభజ = ద్రోణుడు (ద్రోణుడు - కుంభములో(ద్రోణిలో) పుట్టినవాడు ); కర్ణ = కర్ణుడు; ఆది = మొదలగు (వారి); 
కురు = కౌరవ; భట =సైనిక; వ్యూహంబున్‌ = వ్యూహమును; సొచ్చి = ప్రవేశించి; చెండాడెన్‌ = ఖండించాడో; ఏ = 
ఏ; శూరు = శూరుని; తండ్రి = తండ్రి; గాంగేయ = భీష్ముని {గాంగేయుడు - భీష్ముడు - గంగ యొక్క పుత్రుడు); 
సైనిక = సైనికులచే; ఆక్రాంత = ఆక్రమింపబడిన; గో = ఆవుల; వర్గంబు = మందను; విడిపించి = విడిపించి; 
తెచ్చెన్‌ = తెచ్చాడో; ఏ = ఏ; వీరు = వీరుని; తాత = పితామహుడు; 
అట్టి = అటువంటి; గాఢ = గాఢమైన, దట్టమైన; కీర్తి = కీర్తికలవాడు; అగు = అయిన; పరీక్షిత్‌ = పరీక్షిత్తు అను; మహా = గొప్ప; 
రాజు = రాజు; విడువన్‌ = విడుచుటకు; రాని = తగని; రాజ్య = రాజ్యమను; లక్ష్మిన్‌ = మహా సంపదను; పరిహరించి = విసర్జించి; 
గంగన్‌ = గంగలో; ప్రాయోపవిష్టుండు = ప్రాయోపవేశమున ఉన్నవాడు, మరణాయత్త దీక్షుడు; ఐ = అయ్యి; అసువులు = 
ప్రాణములు; ఉండన్‌ = ఉండగనే; ఏల = ఎందులకు; అడ(గి = అణగి; ఉండెన్‌ = ఉండెను. 

భావము:- ఆ పరీక్షిన్మహారాజు సామాన్యుడు కాడు; తన పరాక్రమంతో పాండవుల వంశం, బలం, 
గౌరవప్రతిష్టలు వర్థిల్లునట్లు ప్రవర్తించిన వాడు; పరరాజ్యపాలకులు అందరు బంగారురాసులు తీసికొచ్చి ఆయన 
కాళ్ల ముందు క్రుమ్మరించి ఆయన పాదపద్మాలను సేవించారు; ఆ మహావీరుని తండ్రి అయిన అభిమన్యుడు 
అసహాయశూరుడై, ద్రోణ కర్ణాదులచే పరిరక్షితమైన కౌరవసేవావ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడాడు; 
ఆయన తాత యైన అర్జునుడు మహారథుడైన భీష్ముని రక్షణలో ఉన్న కురుసేనావాహినిని పారద్రోలి గోవులను 
మరలించి తెచ్చాడు; అటువంటి అఖండ కీర్తి సంపన్నుడైన పరీక్షిత్తు మహారాజు విడువరాని రాజ్యలక్షిని విడిచి, 
గంగానదిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలను బిగట్టుకొని ఎందుకు ఉండవలసి వచ్చింది. 


1-80-ఉ. 
ఉత్తమకీర్తులైన మనుజోత్తము లాత్మహితంబు లెన్నడుం 
జిత్తములందు( గోరరు హసించియు, లోకుల కెల్ల నర్ధ సం 
పత్తియు భూతియున్‌ సుఖము భద్రము. గోరుదు రన్యరక్షణా 
త్యుత్తమమైన మేను విభుం డూరక యేల విరక్తి. బాసెనో? 


టీక:- ఉత్తమ = ఉత్తమమైన; కీర్తులు = కీర్తిగలవారు; ఐన = అయినట్టి; మనుజ = మానవులలో; 
ఉత్తములు = ఉత్తములు; ఆత్మ = స్వంత; హితంబులు = మేలు; ఎన్నడున్‌ = ఎప్పుడును; చిత్తము = మనస్సుల; 
అందున్‌ = లోపల; కోరరు = కోరుకొనరు; హసించియు = నవ్వులకైనా; లోకుల = లోకుల; కున్‌ = కు; ఎల్లన్‌ = 
సమస్తమైన; అర్థ = ధన; సంపత్తియున్‌ = సంపదను; భూతియున్‌ = వైభవమును; సుఖమున్‌ = సౌఖ్యమును; 
భద్రమున్‌ = క్షేమమును; కోరుదురు = వాంఛింతురు; అన్య = ఇతరులను; రక్షణ = రక్షించుట అనే; అతి = మిక్కిలి; 


ప్రథమ స్కంధము 71 


ఉత్తమము = ఉత్తమము; ఐన = అయినట్టి; మేనున్‌ = శరీరము; విభుండు = రాజు; ఊరక = ఊరికే; ఏల = 
ఎందుకు; విరక్తిన్‌ = వైరాగ్యముతో; పాసెనో = విసర్జించెనో. 

భావము:- అత్యుత్తమ కీర్తి ప్రతిష్టలు కల మానవోత్తములు నవ్వులాటకైనా ఆత్మ సుఖాన్ని 
అంతరాత్మలోనైనా అభిలషించరు; అట్టి వారు ఎల్లప్పుడూ లోకంలో అందరికీ అర్థసంపద, ఐశ్వర్యం, సౌఖ్యం, 
శ్రేయస్సూ చేకూర్చాలని ఆకాంక్షిస్తూ ఉంటారు; పరోపకార పారీణమైన తన దేహాన్ని ఆ ప్రభువరేణ్యుడు 
ఆవిధంగా ప్రాయోపవేశం చేసి ఎందుకు పరిత్యజించాడో? 
1-81-5. 
సారముల నెల్ల నెజఖుగుదు 
పారగుండవు భాషలందు బహువిధ కథనో 
దారుండవు మాకు సర్వము. 
బారము ముట్టంగ6 దెలియంబలుకు మహాత్మా!" 


టీక:- _సారములన్‌ = సారాంశములను; ఎల్లన్‌ = సమస్తమును; ఎజుగుదు = తెలిసికొన్నవాడివి; 
పారగు(డవు = పారంగతుడవు; భాషలు = వ్యాఖ్యానముల; అందున్‌ = లో; బహు = అనేక; విధ = విధములైన; 
కథన = కథలు చెప్పుటలో; ఉదారు(డవు = ఉదారముగా ఉండువాడవు; మాకు = మాకు; సర్వమున్‌ = అన్నీ; 
పారము = మూలము; ముట్టంగన్‌ = చిక్కునట్లుగ; తెలియన్‌ = తెలియునట్లుగ; పలుకుము = చెప్పుము; మహా = 
గొప్ప; ఆత్మా = ఆత్మ కలవాడా. 

భావము:- ఓ మహానుభావా! సూతా! నీవు సమస్త గ్రంథాల సారం తెలిసినవాడివి; భాషణలు అన్నీ 
బాగా తెలిసినవాడివి; అనేక విధాల కథలను చక్కగా చెప్పటంలో మిక్కిలి నేర్పరివి; ఇప్పుడు మేము అడిగిన 
విషయాలన్ని, ఆ మూలాగ్రంగా మాకు సవివరంగా వివరించు.” 


వ్యాసచింత 
1-82-వ. 
అని యడిగిన, శౌనకాది మునిశ్రేష్ణులకు సూతుం డిట్లనియెదృతీయంన ద్వాపర 
యుగంబు దీఖు సమయంబున నుపరిచరవసువు వీర్యం బున జన్మించి, వాసవి 
నాందగు సత్యవతి యందు. బరాశరునికి హరికళం జేసి, విజ్ఞానియయిన వేద 
వ్యాసుండు జన్మించి యొక్కనాండు బదరికాశ్రమంబున సరస్వతీనదీజలంబుల 
స్నానాది కర్మంబులం దీర్చి శుచియై, పరులు లేనిచోట నొంటింగూర్చుండి సూర్యో 
దయవేళ నతీతానాగతవర్త మానజ్ఞుం డయిన యా బుషి వ్యక్తంబుగానివేగంబు 


ప్రథమ స్కంధము 72 


గలకాలంబునంజేసి యుగధర్మం బులకు భువిసాంకర్యంబువొందు; యుగ 


యుగంబుల భౌతికశరీరంబులకు శక్తిసన్నం బగు6 బురుషులు నిస్స త్ల్యులు, 


ధైర్యశూన్యులు, మందప్రజ్ఞా, లల్పాయువులు, దుర్చలులు, నయ్యెదరని, తన 
దివ్యదృష్టింజూచి, సర్వ వర్ణాశ్రమంబులకు హితంబుసేయం దలంచి, నలుగురు 
హోతల చేత ననుష్టింపం దగి ప్రజలకు శుద్ధికరంబులైన వైదికకర్మంబులగు, 
యజ్ఞంబులెడతెగకుండుకొజకు నేకంబయిన వేదంబు, బుగ్యజుస్సా మాధర్వ 
ణంబులను నాలుంగునామంబుల విభాగించి, యితిహాస పురాణంబు లన్నియు. 
బంచమవేదం బని పల్కె నందు. 


టీక:- అని = ఆవిధంగ; అడిగిన = అడుగినప్పుడు; శౌనక = శౌనకుడు; ఆది = మొదలగు; ముని = 
మునులలో; శ్రేష్టుల = శ్రేష్టమైనవారల; కున్‌ = కు; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్‌ = 
పలికెను; తృతీయంబు = మూడవది; ఐన = అయినట్టి; ద్వాపరయుగంబు = ద్వాపర యుగము; తీజు = 
పూర్తియగు; సమయంబునన్‌ = సమయములో; ఉపరిచర = ఉపరిచరుడు అను; వసువు = వసువుయొక్క; 
వీర్యంబునన్‌ = వీర్యమునందు; జన్మించి = పుట్టిన; వాసవి = వాసవి; నాందగు = నామముకలదైన; సత్యవతి 
యందున్‌ = సత్యవతికి; పరాశరు = పరాశర బుషి; కిన్‌ = కి; హరి = హరియొక్క; కళన్‌ = అంశ; చేసి = చేత; 
విజ్ఞాని = విజ్ఞాని; అయిన = అయినట్టి; వేద = వేదములకు సంబంధించిన; వ్యాసుండు = వ్యాసుడు; జన్మించి = 
అవతరించి; ఒక్క = ఒక; నాడు = దినమున; బదరిక = బదరిక అను (బదరిక = రేగి చెట్లు); ఆశ్రమంబున = 
ఆశ్రమములో; సరస్వతీ = సరస్వతీ; నదీ = నదియొక్క; జలంబులన్‌ = నీటిలో; స్నాన = స్నానము; ఆది = 
మొదలగు; కర్మంబులన్‌ = పనులను; తీర్చి = పూర్తిచేసి; శుచి = శుభ్రముగను; ఐ = అయి; పరులు = ఇతరులు; 
లేని = లేని; చోటన్‌ = ప్రదేశమున; ఒంటిన్‌ = ఒంటరిగ; కూర్చుండి = కూర్చుని; సూర్యోదయ = ఉదయపు; వేళన్‌ 
= సమయములో; అతీత = జరిగినది, భూత; అనాగత = జరుగబోవునది, భవిష్య; వర్తమాన = జరుగుచున్నది, 
వర్తమాన; అజ్ఞాండు = తెలిసినవాడు; అయిన = అయినట్టి; ఆ = ఆ; బుషి = బుషి; వ్యక్తంబు = తెలియ; కాని = 
రానంత; వేగంబు = వేగము; కల = కలిగిన; కాలంబునన్‌ = కాలమున; చేసి = చేసి; యుగ = యుగములయొక్క; 
ధర్మంబులు = ధర్మముల; కున్‌ = కు; భువి = భూమిని; సాంకర్యంబున్‌ = సంకరత్వము, కల్తీ; పొందున్‌ = 
కలుగును; యుగయుగంబులన్‌ = యుగయుగాలకి; భౌతిక = భూతములకు సంబంధించిన; శరీరంబులు = 
(జీవుల) శరీరములు; కున్‌ = కు; శక్తి = బలము; సన్నంబు = తక్కువ; అగున్‌ = అగును; పురుషులు = మానవులు; 
నిస్సత్యులు = సత్తువలేనివారు; ధైర్యశూన్యులు = ధైర్యము లేనివారు; మందప్రజ్ఞాలు = సామర్థ్యము 
మందగించినవారు; అల్పాయువులు = అల్పమైన ఆయువు గలవారు; దుర్చలులు = బలము తక్కువ గలవారును; 
అయ్యెదరు = పుట్టెదరు; అని = అని; తన = తనయొక్క; దివ్యదృష్టిన్‌ = దివ్యదృష్టితో; చూచి = గమనించి; సర్వ = 
సమస్త; వర్ణ = నాలుగు వర్ణాలకు (చాతుర్వర్ణములు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర); ఆశ్రమంబులు = నాలుగు 
ఆశ్రమాల (చాతురాశ్రమములు - బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస) ; కున్‌ = కు; హితంబున్‌ = మేలు; 


ప్రథమ స్కంధము 73 


సేయన్‌ = చేయాలి అని; తలంచి = తలచి; నలుగురు = నలుగురు; హోతలు = హోమము చేయు వారల; చేతన్‌ 
= చేత; అనుష్టింపన్‌ = నిర్వహించుటకు; తగి = తగినట్టి; ప్రజలు = లోకులు; కున్‌ = కు; శుద్ధి = పరిశుద్ధి; 
కరంబులు = కలుగజేయునవి; అయిన = అయినట్టి; వైదిక = వేద; కర్మంబులు = కర్మములు; అగు = అయినట్టి; 
యజ్ఞంబులు = యజ్ఞములు; ఎడతెగక = ఆగకుండగ; ఉండు = ఉండుట; కొజుకున్‌ = కోసము; ఏకంబు = 
అవిభక్తము; ఐన = అయిన; వేదంబున్‌ = వేదమును; బుక్‌ = బుగ్వేదము; యజుస్‌ = యజుర్వేదము; సామ = 
సామవేదము; అధర్వణంబులు = అధర్వణవేదములు; అను = అను; నాలు(గు = నాలుగు; నామంబులన్‌ = 
పేర్లతో; విభాగించి = విభజించి; ఇతిహాస = ఇతిహాసములు; పురాణంబులు = పురాణములు; అన్నియున్‌ = 
అన్నిటిని కలిపి; పంచమవేదంబు = పంచమ వేదము; అని = అని; పల్కెన్‌ = పలికెను; అందున్‌ = వాటిలో. 
భావము:- అలా అడుగుతున్న శౌనకాది మునీంద్రులతో సూతమహర్షి ఇలా చెప్పసాగాడు "మూడో 

యుగమైన ద్వాపరం పూర్తి అవుతున్న సమయంలో ఉపరిచర వసువు వీర్యం వల్ల ఉద్భ వించి వాసవి అనబడే 
సత్యవతికి పరాశరుని వల్ల నారాయణాంశతో వేదవ్యాసుడు జన్మించాడు. ఒకనాడు ఆయన బదరికాశ్రమంలో, 
సరస్వతీనదిలో స్నానాది నిత్యకృత్యాలు పూర్తిచేసుకొని శుచియై, సూర్యోదయ సమయంలో ఏకాంతస్థలంలో 
ఒంటరిగా కూర్చున్నాడు. భూత భవిష్య ద్వర్తమానాలు తెలిసిన ఆ మహర్షి అవ్యక్తమైన కాల వేగానికి లోకంలో 
యుగ ధర్మాలు సాంకర్యం పొందుతాయని, పాంచ భౌతిక శరీరాలకు శక్తి సన్నగిల్లుతుందని, మానవులు 
సారహీనులు, ధైర్యరహితులు, మంద బుద్దులు, అల్పాయుష్ములు, దుర్చలులు అవుతారనీ తన దివ్య దృష్టితో 
తెలుసుకొన్నాడు. అన్ని వర్ణాలకి, అన్ని ఆశ్రమాలకి మేలు కలిగించాలనే ఆశయంతో హోత, ఉద్గాత, అధ్వర్యుడు. 
బ్రహ్మ అనే నలుగురు బుత్విక్కులచే అనుష్టింపదగి ప్రజలకు క్షేమం చేకూర్చే వైదికకర్మలైన యజ్ఞాలు నిరంతరం 
అవిచ్చిన్నంగా సాగటం కోసం ఒకటిగా ఉన్న వేదాన్ని బుక్కు, యజస్సు, సామము, అథర్వణము అనే నాలుగు 
వేదాలుగా విభజించాడు. ఇతిహాస పురాణాలన్నీ కలిపి పంచమ వేదంగా పేర్కొన్నాడు. 
1-83-సీ. 
పైలుండు బుగ్వేద పఠనంబు దొరంకొనె,- 

సామంబు జైమిని సదువుచుండె, 
యజువు వైశంపాయనాఖ్యుండు రగైకొనె(,- 

దుది నధర్వము సుమంతుండు పఠించె, 
నఖిల పురాణేతిహాసముల్‌ మా తండ్రి- 

రోమహర్షణు(డు నిరూఢి. దాల్చె(, 
దమతమ వేద మా తపసులు భాగించి- 
శిష్యసంఘములకు. జెప్పి రంత 


ప్రథమ స్కంధము 74 


1-83.1-తే, 
శిష్యు లెల్లను నాత్మీయశిష్యజనుల 
కంత బహుమార్గములు సెప్పి యనుమతింప; 
బెక్కుశాఖలు గలిగి యీ పృథివిలోన 
నిగమ మొప్పారె భూసుర నివహమందు. 
టీక:- _ పైలుండు = పైలుడు; బుగ్వేద = బుగ్వేదము యొక్క; పఠనంబు = చదువుకొనుట; 

దొరంకొనెన్‌ = పూనుకొన్నాడు; సామంబు = సామవేదము; జైమిని=జైమిని; సదువుచున్‌ =పరిస్తూ; ఉండెన్‌ = 
ఉన్నాడు; యజువు = యజుర్వేదము; వైశంపాయన = వైశంపాయనుడు; ఆఖ్యుండు = అనుపేరు గలవాడు; 
కైకొనెన్‌ = తీసుకొన్నా; తుదిన్‌ = చివరకు; అధర్వంబు = అధర్వణవేదము; సుమంతు(డు = సుమంతుడు; 
పఠించెన్‌ = చదువుకొన్నాడు అఖిల = సమస్తమైన; పురాణ = పురాణములు; ఇతిహాసముల్‌ = ఇతిహాసములు; 
మా = మా; తండ్రి = తండ్రి; రోమహర్షణు(డు = రోమహర్షణుడు; నిరూఢిన్‌ = నిష్టగా; తాల్చెన్‌ = ధరించాడు; 
తమతమ = వారివారి; వేదము = వేదములను; ఆ = ఆ; తపసులు = తాపసులు; భాగించి = విభజించి; శిష్య = 
శిష్యులయొక్క; సంఘములు = సమూహములు; కున్‌ = కు; చెప్పిరి = బోధించారు; అంతన్‌ = అంతట; 
శిష్యులు = శిష్యులు; ఎల్లను = అందరును; ఆత్మీయ = తమయొక్క; శిష్యజనులు = శిష్యులు; కున్‌ = కు; అంత = అంతట; 
బహు = పెక్క; మార్గములు = విధములు; చెప్పి = చెప్పి; అనుమతింపన్‌ = అనుమతింపగా; పెక్కు = అనేక; శాఖలు = శాఖలు; 
కలిగి = ఏర్పడి; ఈ = ఈ; పృథివి = భూప్రపంచము; లోనన్‌ = లోపల; నిగమము = వేదము; ఒప్పారెన్‌ = ప్రకాశించెను; భూసుర 
= బ్రాహ్మణుల; నివహమందు = సమూహములో. 

భావము:-పైలుడు బుగ్వేదాన్ని చదవటం మొదలు పెట్టాడు. జైమిని సామవేదం చదువసాగాడు. 
వైశంపాయనుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేయటం మొదలు పెట్టాడు. సుమంతుడు అథర్వ వేదాన్ని 
ఆరంభించాడు. మా తండ్రిగారైన రోమహర్షణుడు పట్టుదలతో సమస్త పురాణాలూ, ఇతిహాసాలూ పఠించటం 
ప్రారంభించాడు. ఇలా తాము నేర్చుకొన్న వేదాలూ, పురాణాలూ, ఇతిహాసాలూ ఆ తపోధనులు తమ శిష్యులకు 
వేరువేరుగా విభజించి చెప్పారు. ఆ శిష్యు లందయా తమ తమ శిష్యులకు అనేక విధాలూగా ఉపదేశించారు. 
అలా వేదం భూమి మీద అనేక శాఖలతో బ్రాహ్మణ సమాజంలో ప్రకాశించింది. 


1-84-వ. 
ఇట్లు మేధావిహీనులయినపురుషులచేత నట్టివేదంబులు ధరియింపబడుచున్నవి; 
మజియు దీనవత్సలుండయిన వ్యాసుండు స్త్రీశూద్రులకుం ద్దైవర్ణికాధములకు 
వేదంబులు విననర్హంబులుగావుగావున మూఢులకెల్ల మేలగునని భారతాఖ్యానం 
బుచేసియు నమ్ముని భూతహితంబునందు. దనహృదయంబు సంతసిం పకున్న 
సరస్వతీతటంబున నొంటియుండి, హేతువువితర్మించుచు. దనలో నిట్లనియె. 


ప్రథమ స్కంధము 75 


టీక:- ఇట్లు = ఈవిధముగ; మేధా = ప్రజ్ఞ; విహీనులు = లేనివారు; అయిన = అయినట్టి; పురుషులు = మానవులు; 
చేతన్‌ = చేత; అట్టి = అట్టి; వేదంబులు = వేదములు; ధరియింపబడుచున్‌ = స్వీకరింపబడుతూ; ఉన్నవి = ఉన్నవి; 
మటియున్‌ = ఇంకను; దీన = దీనులందు; వత్సలుండు = దయగలవాడు; అయిన = అయినట్టి; వ్యాసుండు = 
వ్యాసుడు; స్త్రీ = స్త్రీలకు; శూద్రులు = శూద్రులు; కున్‌ = కును; తై = మూడు; వర్ణిక = వర్ణములలోని; అధములు = 
అధములు; కున్‌ = కున్‌; వేదంబులు = వేదములు; వినన్‌ = వినుటకు; అర్హంబులు = సమర్థంబులు; కావు = కావు; 
కావునన్‌ = అందువలన; మూఢులు = మూఢులు; కున్‌ = కు; ఎల్లన్‌ = అందరికిని; మేలు = మేలు; అగును = 
కలుగును; అని = అని; భారత = భారతము; ఆఖ్యానంబు = రచన; చేసియున్‌ = చేసినప్పటికిని; ఆ = ఆ; ముని = 
ముని; భూత = జీవులకు; హితంబు = మేలు చేయుట; అందున్‌ = లో; తన = తనయొక్క; హృదయంబు = 
హృదయము; సంతసింపక = సంతోషింపకుండా; ఉన్న = ఉండగా; సరస్వతీ = సరస్వతీనదియొక్క; తటంబునన్‌ 
= ఒడ్డుమీద; ఒంటి = ఒంటరిగా, ఏకాంతముగ; ఉండి = నిలిచి; హేతువు = కారణము; వితర్మించుచున్‌ = 
చింతించుచు; తనలోన్‌ = తనలోతాను, స్వగతంగా; ఇట్లు = ఈవిధంగా; అనియెన్‌ = అనుకొన్నాడు. 

భావము:- ఈ విధంగా వేదములు విభజింపబడి మందబుద్దు లైన మానవులచే పఠింపబడుతూ 
ఉన్నాయి. బ్రహ్మ బంధువులు, స్త్రీలు, శూద్రులు, వేద శ్రవణానికి సమర్ధులు కారు కనుక, సామాన్యు అందరికీ 
క్షేమం కలగాలని దీనవత్సలుడైన వ్యాసభగవానుడు మహాభారతాన్ని రచించాడు. అయినప్పటికీ విశ్వశ్రేయస్సు 
కోసం తాను చేసిన కృషిలో ఆయన హృదయం సంతుష్టి చెందలేదు. అందువల్ల ఆ మహర్షి సరస్వతీ 
నదీతీరంలో ఏకాంతంగా కూర్చుండి తన అసంతుష్టికి కారణం ఏమిటా అని ఆలోచించసాగాడు. 


1-85-సీ. 
"వ్రతధారినై వేదవహ్ని గురుశ్రేణి- 

_ మన్నింతు, విహితకర్మములం గొజుంత 
పడకుండ నడుపుదు, భారతమిషమున(- 
- బలికితి వేదార్థభావ మెల్ల, 
మునుకొని స్తీశూద్రముఖ్యధర్మము లందు(- 
- దెలిపితి నేంజెల్ల, దీనం జేసి 
యాత్మ సంతస మంద, దాత్మలో నీశుండు- 
- సంతసింపక యున్న జాడ దోయచె, 


ప్రథమ స్కంధము 76 


1-85.1-ఆ. 
హరికి యోగివరుల కభిలషితంబైన 
భాగవత విధంబుం బలుకనైతి 
మోసమయ్యెం దెలివి మొనయదు మజచితి" 
ననుచు వగచుచున్న యవసరమున. 


టీక:- వ్రతధారిని = నిష్టలో నున్న వానిగ; ఐ = అయ్యి; వేద = వేదముల (వేదములు - 4 బుక్‌ ,యజు, సామ, 
అధర్వణ వేదములు); వహ్ని = అగ్నుల (త్రేతాగ్నులు - 1ఆహవనీయము 2దక్షిణాగ్ని, 4గార్హపత్యము); గురు = 
గురువుల (గురువులు - కన్నతండ్రి, పెంచినతండ్రి, ఉపాధ్యాయుడు, బృహస్పతి, కులముపెద్ద, తండ్రితోడ 
పుట్టిన వాడు, తాత, అన్న, మామ, మేనమామ, రాజు, కాపాడినవాడు.); శ్రేణి = సమూహమును; మన్నింతున్‌ = 
గౌరవింతును; విహిత = వేదములలో విధింపబడిన; కర్మములన్‌ = పనులలో; కొజ6త = లోపము; పడకుండన్‌ 
= లేకుండా; నడుపుదు = నడిపిస్తాను; భారత = భారతమనే; మిషమునన్‌ = వంకతో; పలికితి = వెల్లడించితిని; 
వేద = వేదములయొక్క; అర్ధ = ప్రయోజనము; భావము = సారాంశము; ఎల్లన్‌ = అంతటిని; మునుకొని = 
పూనుకొని; స్త్రీ = స్త్రీలకు; శూద్ర = శూద్రులకు; ముఖ్య = ముఖ్యమైన; ధర్మములు = ధర్మములు; అందున్‌ = 
అందులో; తెలిపితిన్‌ = తెలియ జేసితిని; నేన్‌ = నేను; చెల్లన్‌ = చెలగి, ఉత్సాహముతో; దీనంన్‌ = దీని; చేసి = 
వలన; ఆత్మ = ఆత్మ; సంతసము = సంతోషము; అందదు = పొందదు; ఆత్మ = ఆత్మ; లోన్‌ = లోని; ఈశుండున్‌ = 
ఈశ్వరుడు; సంతసింపక = సంతోషింపకుండగ; ఉన్న = ఉన్న; జాడన్‌ = విధముగ; తో(చెన్‌ = తోచుచున్నది; 

హరి = శ్రీహరి; కిన్‌ = కి; యోగి = యోగులలో; వరులు = శ్రేష్టులు; కున్‌ = కు; అభిలషితంబు = అత్యంత 
ప్రియము; ఐన = అయినట్టి; భాగవత = భాగవతము యొక్క (భాగవతము - భగవంతునికి సంబంధించినదైన); 
విధంబున్‌ = విషయమును; పలుకన్‌ = వివరింపలేని వాడను; ఐతిన్‌ = అయితిని; మోసము = ప్రమాదము; 
అయ్యెన్‌ = జరిగెను; తెలివి = తెలివి; మొనయదు = చేకూరలేదు; మజచితిన్‌ = మరచిపోయితిని; అనుచు = 
అనుకొనుచు; వగచుచున్న = బాధపడుతున్న; అవసరమునన్‌ = సమయములో. 


భావము:- “దీక్ష చేపట్టిన వాడినై, వేదాలను విభజించాను. అగ్నులను అర్చించాను. ఆచార్యులను 
గౌరవించాను. శాస్తోక్తాలైన కర్మలన్నీ ఏ మాత్రం లోపం లేకుండా నడుపుతున్నాను. వేదాల్లోని అర్భాన్నంతా 
మహాభారత రూపంలో వెల్లడించాను. ఈ రూపంగా స్త్రీలు శూద్రాదులు సహితం తమ తమ ధర్మకర్మలు 
గుర్తించేటట్లు చేశాను. ఇంత చేసినా ఎందుకో గాని నా అంతరాత్మకు సంతోషం కలగటం లేదు. నా మనస్సులో 
ఉన్న పరమేశ్వరుడు సంతుష్టుడు కానట్లే తోస్తున్నది. కారణం ఏమిటో. అన్నీ చేశాను కాని హరికీ, హరిభక్తులైన 
పరమ హంసలకూ అత్యంత ప్రియమైన భాగవత స్వరూపాన్ని చెప్పటం మాత్రం మరచిపోయాను. ఎంత 
పొరపాటు చేశాను ఎంత తెలివి తక్కువ పని చేశాను ఎంతటి విస్మతి పాలయ్యాను” అని వ్యాసమహర్షి 
విచారిస్తూ కూర్చున్నాడు. 


ప్రథమ స్కంధము 77. 


నారదాగమనంబు 
1-86-సీ. 
తన చేతి వల్లకీతంత్రీ స్వనంబున- 
సతత నారాయణశబ్ద మొప్ప, 
నానన సంభూత హరిడీతరవ సుధా- 
ధారల యోగీంద్రతతులు సొక్కం 
గపిల ఈ జటాభార కాంతిపుంజంబుల- 
దిశలు ప్రభాత దీధితి వహింపం 
దనులగ్న తులసికా దామగంధంబులు- 
__గగనాంతరాళంబు గప్పికొనంగ, 
1-86.1-=. 
వచ్చె మింటనుండి వాసవీనందను 
కడకు మాటలాడ( గడ(కతోడ, 
భద్రవిమలకీర్తిపారగుం డారూఢ 
నయవిశారదుండు, నారదుండు. 


టీక:- తన = తన; చేతి = చేతిలో ఉండే; వల్లకీ = వీణ; తంత్రీ = తీగల; స్వనంబునన్‌ = శబ్దమువలన; 
సతత = ఎడతెగని; నారాయణ = నారాయణ యనే; శబ్దము = శబ్దము; ఒప్పన్‌ = అలంకరింపగా; ఆనన = నోటి 
నుంచి; సంభూత = వెలువడే; హరి = విష్ణువు యొక్క; గీత = పాటల; రవ = ధ్వని (యనే); సుధా = అమృత; ధారలన్‌ 
= ధారల వలన; యోగ = యోగులలో; ఇంద్ర = శ్రేష్టమైనవారి; తతులు = సమూహము; సొక్కన్‌ = పరవశించగ; 
కపిల = కపిల (రాగి) రంగుతో; జటా = జడల; భార = చుట్టల యొక్క; కాంతి = కాంతి; పుంజంబులన్‌ = 
సమూహములతో; దిశలు = దిక్కులు; ప్రభాత = ఉదయపు; దీధితి = వెలుగు; వహింపన్‌ = నింపుకొనగ; తను = 
శరీరమున; లగ్న = ధరింపబడిన; తులసికా = తులసి; దామ = దండ యొక్క; గంధంబులు = సువాసనలు; గగన 
= ఆకాశము; అంతరాళంబున్‌ = లోపలంతా; కప్పుకొన6గ = వ్యాపించగ; 

వచ్చెన్‌ = వచ్చెను; మింట = ఆకాశము; నుండి = నుండి; వాసవీనందను = వాసవి యొక్క (వాసవీనందనుడు - వాసవి 
యొక్క పుత్రుడు, వ్యాసుడు); కడ = దగ్గర; కున్‌ = కు; మాటలాడన్‌ = మాట్లాడాలనే; గడంక = ఉద్ధేశ్యము; తోడన్‌ = తో; భద్ర = 
క్షేమము; విమల = నిర్మలము యైన; కీర్తి = కీర్తి; పారగు(డు = పొందినవాడు; ఆరూఢ = ప్రసిద్ధమైన; నయ = మేలైన; 
విశారదుండు = విద్వాంసుడు; నారదుండు = నారదుడు; కనియెన్‌ = చూసాడు; నారదుండు = నారదుడు. 


ప్రథమ స్కంధము 78 


భావము:- ఆ సమయంలో తన చేతిలో ఉన్న మహతి అనే వీణ తీగలో నుంచి నారాయణ నామం 
నిరంతరంగా ప్రతిధ్వనిస్తూ ఉండగా, నోటివెంట వెలుపడే హరినామ సంకీర్తనం అనే అమృత ప్రవాహంలో 
మహాయోగులందరూ పరవశించిపోతు ఉండగా, బంగారు రంగు జటాజూట కాంతి సమూ హాలకు దిక్కులన్నీ 
ప్రభాత కాంతులతో మెరుస్తుండగా, ఒంటినిండా ధరించిన తులసిమాలల సుగంధాలు ఆకాశం నిండా 
వ్యాపిస్తుండగా ముల్లోకాలలో అఖండమైన పేరు ప్రతిష్టలు గలవాడు, సకల శాస్త్రపురాణ విశారదుడు ఐన 
నారదుడు వ్యాసుని దగ్గరకు ఆకాశ మార్గాన వచ్చాడు. 


1-87-5. 

కనియెన్‌ నారదు( డంతన్‌ 

వినయైక విలాసు, నిగమ విభజన విద్యా 

జనితోల్లాసున్‌, భవదుః 

ఖనిరాసున్‌, గురుమనోవికాసున్‌, వ్యాసున్‌. 

నే టీక:- కనియెన్‌ = చూసాడు; నారదుండు = నారదుడు; అంతన్‌ = అంతట; వినయ = వినయముతో; ఏక = 
కూడిన; విలాసు = నడవడిక కలిగినవాడిని; నిగమ = వేదములను; విభజన = విభజించు; విద్యా = విద్యవలన; 


జనిత = పుట్టిన; ఉల్లాసున్‌ = ఉల్లాసము గలవాడిని; భవ = సంసారపు; దుఖ = దఃఖములను; నిరాసున్‌ = 
తిరస్కరించినవాడిని; గురు = అధికముగ; మనస్‌ = మనస్సు; వికాసున్‌ = వికసించినవాడిని; వ్యాసున్‌ = వ్యాసుని. 


భావము:- అలా వచ్చిన నారదమహర్షి వినయశీలుడూ, వేదాలను విభజించిన ఉల్లాసం కలవాడు, 
సంసార దుఃఖం లేనివాడూ, మనోవిజ్ఞానం పూర్తిగా కలిగినవాడూ అయిన వ్యాసమునీంద్రుణ్ణి చూసాడు. 
1-88-వ. 
ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదు నెజింగి లేచి వ్యాసుండు విధివత్‌ క్రమం 
బునం బూజించిన, నతండు లేనగవు నెగడెడి మొగంబుతోడ విపంచికా తంత్రి 
వ్రేల మీటుచు నిట్లనియె. 


టీక:- ఇట్లు = ఈవిధముగా; నిజ = తన; ఆశ్రమంబు = ఆశ్రమము; కున్‌ = కు; వచ్చిన = వచ్చినట్టి; 
నారదున్‌ = నారదుని; ఎజింగి = గమనించి; లేచి = లేచి; వ్యాసుండు = వ్యాసుడు; విధివత్‌ క్రమంబునన్‌ = 
యధావిధిగా; పూజించినన్‌ = పూజించగా; అతండు = అతడు; లేనగవున్‌ = లేతనవ్వు; ఎగడెడి = మొలచు; 
మొగంబు = ముఖము; తోడన్‌ = తో; విపంచిక = వీణ; తంత్రి = తీగలు; వ్రేల = వేలుతో; మీటుచున్‌ = మీటుచు; 
ఇట్లు = ఈవిధముగ; అనియెన్‌ = పలికెను. 

భావము:- ఈ విధంగా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుడిని చూసి, లేచి వ్యాసుమహర్షి 
యథావిధిగా పూజించాడు. అప్పుడు నారదుడు మధుర మందహాస సుందర వదనారవిందంతో 
మహతీవిపంచిని మెల్లగా మీటుతూ ఇలా ప్రశ్నించాడు. 


ప్రథమ స్కంధము 79 


1-89-ఉ. 
"ధాతవు, భారతశ్రుతివిధాతవు, వేదపదార్థజాతవి 
జ్ఞాతవు, కామముఖ్యరిపుషట్కవిజేతవు, బ్రహ్మతత్త్యని 
ర్లేతవు, యోగినేతవు, వినీతు(డ వీవు చలించి చెల్లరే! 
కాతరుకైవడిన్‌ వగవ( గారణ మేమి? పరాశరాత్మజా!" 


టీక:- _ ధాతవు = బ్రహ్మ దేవుడివి; భారత = భారతమనే; శ్రుతి = వేదము; విధాతవు = సృష్టించిన 
వాడివి; వేద = వేదము లందలి; పదార్థ = విషయముల నుండి;జాత = పుట్టిన; విజ్ఞాతవు = విజ్ఞానము కలవాడివి; 
కామ = కామము (అరిషడ్వర్గములు - 1కామము 2క్రోధము ౩లోభ 4మోహ 5మద రమాత్సర్యములు; ముఖ్య = 
మొదలగు; రిపు = శత్రు; షట్క = షట్కమును (6); విజేతవు = జయించినవాడివి; బ్రహ్మ = బ్రహ్మజ్ఞానము యొక్క; 
తత్త = స్వభావమును; నిర్జేతవు = నిర్ణయించిన వాడవు; యోగి = యోగులలో; నేతవు = నాయకుడవు; 
వినీతు(డవు = జితేంద్రియుడవు; ఈవు = నీవు; చలించి = చలించి పోయి; చెల్లరే = తగునా; కాతరు = దీనుని; 
కైవడిన్‌ = వలె; వగవన్‌ = దుఃఖ పడుటకు; కారణము = కారణము; ఏమి = ఏమిటి; పరాశరాత్మజా = వ్యాసా 
(పరాశరాత్మజుడు - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు). 

భావము:- “పరాశరుని పుత్రుడా! వ్యాసమునీంద్రా! నీవు బ్రహ్మదేవుడివి. కామ, క్రోధ, లోభ, మోహ, 
మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల్ని జయించిన వాడివి. పరబ్రహ్మ తత్తాన్ని నిర్ణయించిన వాడివి, యోగులలో 
అగ్రేసరుడివి, వినయసంపన్నుడివి. ఇటువంటి నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాడి లాగ విచారించటం 
ఆశ్చర్యంగా ఉంది. కారణమేమిటయ్యా?” 


1-90-వ. 
అనిన బారాశర్యుం డిట్లనియె. 


టీక:- డఅనినన్‌ = అని పలికిన; పారాశర్యుండు = వ్యాసుడు (పారాశర్యుడు - పరాశరుని పుత్రుడు, 
వ్యాసుడు]; ఇట్లు = ఈవిధముగ; అనియెన్‌ = పలికెను. 


భావము:- అలా అడిగిన నారదమహర్షితో వ్యాసమహర్షి ఇలా అన్నాడు. 
1-91-క. 
"పుట్టితి వజు తనువున, జే 
పట్టితివి పురాణపురుషు భజనము, పదముల్‌ 
మెట్టితివి దిక్కులం, దుది 
ముట్టితివి మహాప్రబోధమున మునినాథా! 


ప్రథమ స్కంధము 80 


టీక:- పుట్టితివి = జన్మించావు; అజు = బ్రహ్మయొక్క; తనువునన్‌ = శరీరము వలన; చేపట్టితివి = 
స్వీకరించావు; పురాణ = పూర్వముల కెల్ల పూర్వమైన; పురుషు = వ్యక్తి - భగవంతుని; భజనము = సంకీర్త నము; 
పదముల్‌ = దారులను; మెట్టితివి = దాటావు; దిక్కులన్‌ = దిక్కులను; తుది = సారాంశము; ముట్టితివి = 
దర్శించావు; మహా = ఉత్తమమైన; ప్రబోధమునన్‌ = జ్ఞానమున; ముని = మునులలో; నాథా = శ్రేష్టుడా. 
భావము:- “నారదమునీంద్రా! నీకు తెలియనిది ఏముంది. బ్రహ్మమానస పుత్రుడవు. శ్రీమన్నారాయణ 
సంకీర్తనాన్ని స్వీకరించావు. దశదిశలందు తిరిగావు. మహత్తరమైన తత్త్యజ్ఞానంలో అందెవేసిన చేయ్యి 
అనిపించుకొన్నావు. 
1-92-వ. 
అదియునుం గాక, నీవు సూర్యునిభంగి మూ(డు లోకములం జరింతువు; 


వాయువు పగిది నఖలజనులలోన మెలంగుదువు; సర్వజ్ఞ ౦డ వగుటం జేసి. 

టీక:- _అదియునున్‌ = అంతే; కాక = కాకుండా; నీవు = నీవు; సూర్యుని = సూర్యుని; భంగిన్‌ = వలె; 
మూండు = మూడు; లోకములన్‌ = లోకములలోను; చరింతువు = తిరుగుతూ ఉంటావు; వాయువు = గాలి; 
పగిదిన్‌ = వలె; అఖిల = సమస్త; జనుల = మానవుల మనసుల; లోనన్‌ = లోను; మెలంగుదువు = మెలగుతూ 
ఉంటావు; సర్వజ్ఞాండవు = సర్వ జ్ఞానములు గలవాడివి; అగుటన్‌ = అగుట; చేసి = వలన. 

భావము:- అంతేకాకుండా, నీవు సూర్యభగవానుడిలా ముల్లోకాలలోను సంచరిస్తూ ఉంటావు. 
వాయుదేవుడిలాగా సర్వమానవుల మనస్సులలో మెలగుతూ ఉంటావు. సమస్తమూ తెలిసినవాడివి. 
1-93-క. 
నీ కెటుంగరాని ధర్మము 
లోకములను లేదు, బహువిలోకివి నీవున్‌, 
నా కొత యెట్టి దంతయు - 


నాకున్‌ వివరింపవయ్య నారద! కరుణన్‌." 
టీక నీకు = నీకు; ఎజఖుంగరాని = తెలియని; ధర్మము = ధర్మం; లోకములను = లోకాలలో; 
లేదు=లేదు; బహు =అనేకవిషయాలు; విలోకివి=దర్శించినవాడవు; నీవున్‌ = నీవు; నా = నాకు కలిగిన; కొజంతన్‌ 
= లోపము; ఎట్టిది = ఎటువంటిది; అది = అది; అంతయున్‌ = అంతా; నాకున్‌ = నాకు; వివరింపవయ్య = 
వివరముగా చెప్పుము; నారద = నారదుడా; కరుణన్‌ = కరుణతో. 

భావము:- నారదా! నీకు తెలియని ధర్మం ఏ లోకంలోను లేదు. అనేక విషయాలను దర్శించిన 
వాడివి. నాకు ప్రాప్తించిన కొరతకి కారణం ఏమిటో అదంతా దయతో నాకు వివరంగా చెప్పు." 


1-94-వ. 
అనిన నారదుం డిట్లనియె. 


ప్రథమ స్కంధము 81 


టీక:-అనిన = అనిపలికిన; నారదుండు=నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = అన్నాడు. 
 భావము:- అని అడిగిన వ్యాసమునీంద్రుడితో నారదుడు ఇలా అన్నాడు. 

1-95-ఉ. 

"అంచితమైన ధర్మచయ మంతయు. జెప్పితి వందులోన నిం 

చించుక గాని విష్ణు కథ లేర్పడం జెప్పవు; ధర్మముల్‌ ప్రపం 

చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నినంగాక; నీకు నీ 

కొంచెము వచ్చుటెల్ల హరిం గోరి నుతింపమి నార్యపూజితా! 


టీక:- అంచితము = పూజింప తగినవి; ఐన = అయినట్టి; ధర్మ = ధర్మముల; చయము = సమూహము; 
అంతయున్‌ = సమస్తమును; చెప్పితివి = వివరించితివి; అందున్‌ = వాని; లోనన్‌ = లో; ఇంచించుక = 
కొంచెములో కొంచెము; కాని = కూడ; విష్ణు = హరియొక్క; కథలు = కథలు; ఏర్పడన్‌ = తేటపడునట్లు; చెప్పవు = 
చెప్పవు; ధర్మముల్‌ = ధర్మములను; ప్రపంచించిన = వివరణములతో చెప్పిన; మెచ్చునే = మెచ్చుకొనునా; గుణ = 
గుణముల యొక్క; విశేషములు = విశిష్టతలు; ఎన్నిన(న్‌ = పొగడుటచే; కాక = కాకుండా; నీకున్‌ = నీకు; ఈ = 
ఈ; కొంచెము = లోటు, న్యూనత; వచ్చుట = కలుగుట; ఎల్లన్‌ = సమస్తమూ; హరిన్‌ = విష్ణుమూర్తిని; కోరి = కోరి; 
నుతింపమిన్‌ = స్తుతింపక పోవుటచేత; ఆర్య = ఆర్యులచే; పూజితా = పూజింపబడువాడా. 

భావము:- “ఆర్యులచే పూజితుడా! వ్యాసా! పవిత్రమైన అనేక ధర్మవిశేషాలను నీవు వెల్లడించావు. 
సరే కానీ, పొరపా టేమిటంటే దానిలో కొంచెం మాత్రమే విష్ణుకథలు చెప్పావు. చక్కగా సమగ్రంగా చెప్పలేదు. 
వాసుదేవుని గుణవిశేషాలు వర్ణించి చెప్తే సంతోషించినట్లు, ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు 
సంతోషించడు. నీ మనస్సుకు ఈ లోటు రావటానికి కారణం నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం 
ప్రధానంగా చేయకపోవటమే. 


౫*1-96-మ. 

హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ 

సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్‌ వెలుంగొందు; శ్రీ 

హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు, శ్రీ 

కరమై యుండ; దయోగ్యదుర్మదనదత్కాకోల గర్తాకృతిన్‌. 

= టీకూ హరి= శ్రీహరి; నామ = నామములను; స్తుతిసేయు = స్తుతించు; కావ్యము = కావ్యము; సువర్ణ 
= మంచిరంగుగల, బంగారు; అంభోజ = తామర పూవులు; హంస = హంసల; ఆవళీ = పంక్తులతో; సు = మంచి; 


రుచి = ప్రకాశముతో; భ్రాజితము = వెలుగుతున్నది; ఐన = అయినట్టి; మానస = మానస; సరస్‌ = సరోవరము; 
స్ఫూర్తిన్‌ = తీరుగ; వెలుంగొందు = ప్రకాశించును; శ్రీహరి = మహావిష్ణువు యొక్క; నామ = నామముల; స్తుతి = 


ప్రథమ స్కంధము 82 


స్తుతించుట; లేని = లేనట్టి; కావ్యము = కావ్యము; విచిత్ర = విశేషముగ చిత్రింపబడిన; అర్థ = అర్థములు; 
ఆన్వితంబు = కూడుకొన్నది; అయ్యున్‌ = అయినప్పటికిని; క్రీకరమై = శుభంకరమై; ఉండదు = ఉండదు; 
అయోగ్య = యోగ్యముకానిది; దుర్మద = దుర్గంధపూరితమైన; నదత్‌ = మోతతో కూడుకున్న; కాకోల = 
బొంతకాకుల; గర్తము = గుంట; ఆకృతిన్‌ = వలె. 


భావము:- పరాశరపుత్రా! వ్యాసా! హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో, 
కలహంస పంక్తులతో శోభాయమానమైన మానససరోవరం లాగ విరాజిల్లుతుంది. హరినామ సంకీర్తనం లేని 
కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడినప్పటికీ అది శుభకరంగా ఉండదు. పైగా కంపుకొడుతూ బొంతకాకుల 
గోలతో కూడిన చెత్తగుంటలా అయోగ్యమై ఉంటుంది. 


*1-97-మ. 

అపశబ్దంబులం గూడియున్‌ హరి చరిత్రాలాపముల్‌ సర్వపా 
పరిత్యాగము సేయు; గావున హరిన్‌ భావించుచుం, బాడుచున్‌, 
ముల్‌ సేయుచు, వీనులన్‌ వినుచు, నశ్రాంతంబు గీర్తించుచుం, 
పసుల్‌ సాధులు ధన్యులౌదురుగదా తత్త్యజ్ఞ! చింతింపుమా. 


| ల 


es 


జ 


|| 


టీక:- _అపశబ్దంబులన్‌ = తప్పుమాటలతో; కూడియున్‌ = కలిసి ఉన్నప్పటికి; హరి = విష్ణుమూర్తి; 
చరిత్ర = చరిత్రల; ఆలాపముల్‌ = పలుకులు; సర్వ = సమస్త; పాప = పాపములను; పరిత్యాగమున్‌ = పూర్తిగ 
విడిచిపోవుటను; చేయున్‌ = చేయును; కావున = అందువలన; హరిన్‌ = విష్ణువుని; భావించుచున్‌ = ధ్యానము 
చేస్తూ; పాడుచున్‌ = (లీలలు) గానము చేస్తూ; జపముల్‌ = జపాలు; చేయుచున్‌ = చేయుస్తూ; వీనులన్‌ = 
చెవులారా; వినుచున్‌ = వింటూ; అశ్రాంతంబు = ఎడతెగకుండగ; కీర్తించుచున్‌ = పొగుడుతూ; తపసుల్‌ = 
తాపసులు; సాధులు = మంచివారు; ధన్యులు = సార్థకులు; బెదురు = బెతారు; కదా = కదా; తత్త్వజ్ఞ = 
తత్త్యజ్ఞానము గలవాడా; చింతింపుమా = ఆలోచించుకోవయ్యా. 

భావము:- _తత్త్యవిశారదా! వ్యాస మునీంద్రా! పవిత్రమైన హరి చరిత్రలు కలిగిన కావ్యాలు తప్పులతో 
కూడుకొన్నప్పటికీ, సకల పాపాలను పటాపంచలు చేస్తాయి. అందువల్లనే సజ్జనులైన తపోధనులు శ్రీహరిని 
భావిస్తూ, శ్రీహరి లీలలు గానం చేస్తూ, నామం జపం చేస్తూ, కథలు చెవులారా ఆలకించుట చేస్తూ, ఎప్పుడూ 
ఆయననే కీర్తిస్తూ తమ జన్మలు సార్థకం చేసుకొంటారు కదా. 


1-98-వ. 

మునీంద్రా! నిర్ణతకర్మంబై నిరుపాధికంబైన జ్ఞానంబు హరిభక్తిలేకున్న విశేషంబుగ 
శోభితంబు గాదు, ఫలంబు గోరక కర్మం జీశ్వరునకు సమర్పణంబు సేయకున్న 
నది ప్రశస్తంబై యుండదు; భక్తిహీనంబు లయిన జ్ఞాన వాచాకర్మ కౌశలంబులు 
నిరర్ధంబులు; గావున, మహానుభావుండవు, యథార్థదర్శనుండవు, సకలదిగంత 


ప్రథమ స్కంధము 83 


ధవళకీర్తివి, సత్యరతుం డవు, ధృతవ్రతుండవునగు నీవు నిఖిల బంధమోచనంబు 
కొకు వాసుదేవుని లీలావిశే షంబులు భక్తితోడ వర్ణింపుము; హరివర్ణనంబు 
సేయక ప్రకారాంతరంబున నర్ధాంతరంబులు వీక్షించి తద్వివక్షాకృత రూపనామం 
బులంజేసి పృథగ్గర్శనుండైనవాని మతి పెను గాలిచేతం ద్రిప్పంబడి తప్పంజను 
నావ చందంబున నెలవు సేర నేరదు; కామ్య కర్మంబు లందు రాగంబు గల ప్రాకృత 
జనులకు నియమించిన ధర్మంబులుసెప్పి శాసకుండవగు నీవు వగచుట తగ; దది 
యెట్టులనిన, వారలదియే ధర్మంబని జుగుప్పితంబులగు కామ్య కర్మంబులు 
సేయుచు దత్త్యజ్ఞానంబు మటితురు; గావున, బుద్ధిమోహంబు జనియింపక 
తత్వజ్ఞాండవై వ్యధావియోగంబు సేయు"మని మజియు నిట్లనియె. 


టీక:- మునీంద్రా = మునులలో శ్రేష్ణుడా; నిర్గ్ణత = విడచిన; కర్మంబు = కర్మకలది;ఐ = అయి; నిరుపాధికంబు 
= ఉపాధి లేనిది; ఐన = అయినట్టి; జ్ఞానంబు = జ్ఞానము; హరి = హరి; భక్తి = భక్తి; లేకున్న = లేకపోయిన చో; 
విశేషంబుగ = ప్రత్యేకముగా; శోభితంబు = ప్రకాశించునది; కాదు = కాదు; ఫలంబున్‌ = ఫలితమును; కోరక = 
ఆశించక; కర్మంబు = కర్మము; ఈశ్వరు = హరి; కున్‌ = కి; సమర్పణంబు = సమర్పించుట; చేయక = చేయక; 
ఉన్నన్‌ = పోయినచో; అది = అది; ప్రశస్తంబు = మంచిది; ఐ = అయి; ఉండదు = ఉండదు; భక్తి = భక్తి; హీనం 
బులు = లేనివి; అయిన = అయినట్టి; జ్ఞాన = జ్ఞానములోని; వాచా = వాక్కులోని; కర్మ = కర్మలోని; కౌశలంబులు 
= నేర్చరితనము; నిరర్ధంబులు = ప్రయోజనం లేనివి; కావున = అందువలన; మహా = గొప్ప; అనుభావుండవు = 
అనుభవము పొందినవాడవు; యథార్థ = సత్యమును; దర్శనుండవు = దర్శించువాడవు; సకల = సమస్త; దిక్‌ = 
దిక్కుల; అంత = అంతట; ధవళ = మెరుస్తున్న, తెల్లని;కీర్తివి = తీర్తి గలవాడవు; సత్య = సత్యమునందు; రతుండవు 
= ఆసక్తి గలవాడవు; ధృత = ధరించిన; వ్రతుండవున్‌ = వ్రతముగల వాడవును; అగు = అయినట్టి; నీవు = నీవు; 
నిఖిల = సమస్త; బంధ = బంధముల; మోచనంబు = విముక్తి; కొజకున్‌ = కోసము; వాసుదేవుని = భగవంతుని 
(వాసుదేవుడు - ఆత్మలో వసించే దేవుడు]; లీలా = లీలలయొక్క; విశేషంబులు = విశేషములు; భక్తి = భక్తి; తోడన్‌ 
= తో; వర్ణింపుము = వర్ణింపుము; హరి = హరియొక్క; వర్ణనంబు = వర్ణనము; చేయక = చేయకుండా; ప్రకార = 
విధములలో, విధానములలో; అంతరంబునన్‌ = బేధములతోను; అర్థ = అర్థములలో; అంతరంబులు = 
బేధములను; వీక్షించి = దర్శించి; తత్‌ = వాటిని; వివక్షా = చెప్పటంకోసం; కృత = చేసిన; రూప = రూపములును; 
నామంబులన్‌ = నామములును; చేసి = వలన; పృథక్‌ = పెక్కు విధములైన, మరల మరల; దర్శనుండు = 
దృష్టికలవాడు, చూచువాడు; ఐన = అయినట్టి; వాని = వానియొక్క; మతి = బుద్ధి; పెను = ప్రచండమైన (సుడి); 
గాలి = గాలివీచుట; చేతన్‌ = చేత; త్రిప్పంబడి = త్రిప్పబడుతూ; తప్పన్‌ = తప్పిపోయి; చను = వెళ్ళు; నావ = పడవ; 
చందంబున = వలె; నెలవు = రేవును; సేర = చేరుట; నేరదు = చేయలేదు; కామ్య = ఫలితము ను ఆశించి చేయు; 
కర్మంబులు = కర్మలు; అందున్‌ = లో; రాగంబు = ఆసక్తి; కల = కలిగినట్టి; ప్రాకృత = అజ్ఞాన, పామర; జనులు = 
జనములు; కున్‌ = కు; నియమించిన = విధించిన; ధర్మంబులు = ధర్మములు; చెప్పి = చెప్పి; శాసకుండవు = 


ప్రథమ స్కంధము 84 


శాసించినవాడవు; అగు = అయినట్టి; నీవు = నీవు; వగచుట = బాధపడుట; తగదు = తగదు; అది = అది; ఎట్టుల 
= ఏవిధముగా; అనినన్‌ = అన్నట్లెతే; వారలు = వారు; అదియే = అదే; ధర్మంబు = ధర్మము; అని = అనుకొని; 
జుగుప్పితంబులు = ఆసహ్యములు; అగు = అయినట్టి; కామ్య = ఫలితమును ఆశించి చేయు; కర్మం బులు = 
కర్మలు; చేయుచున్‌ = చేయుచు; తత్త్యజ్ఞానంబు = తత్త్యజ్ఞానమును; మజతురు = మరచి పోవుదురు; కావున 
=అందువలన; బుద్ధిన్‌=బుద్ధిలో; మోహంబున్‌= మోహము; జనియింపక = పుట్టకుండగ; తత్త్వ = తత్త్వము 
యొక్క; అజ్ఞాండవు = జ్ఞానము కలవాడవు; ఐ = అయి; వ్యధా = దుఃఖము యొక్క; వియోగంబు = ఎడబాటును; 
చేయుము = చేయుము; అని = అని పలికి; మజియున్‌ = ఇంకా; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = అన్నాడు. 

భావము:- వ్యాస మునివర్యా! కర్మవాసన లేనిది, ఆధారం లేనిది అయిన జ్ఞానం విష్ణుభక్తి లేకపోతే 
విశేషంగా ప్రకాశించదు. ఫలా పేక్షలేని నిష్కామకర్మమయినా భగవదర్చితం కాకపోతే అది ప్రశస్తం కాదు. జ్ఞానం 
కాని, వాక్కు కాని కర్మకాని అవి యెంత గొప్పవైనను భక్తిలేనినాడు నిరర్ధకాలే. అందువల్ల వ్యాసమహర్షీ! నీవు 
మహానుభావుడవు, సత్యదర్శనుడవు, దిగంత విశ్రాంతమైన కీర్తి కలవాడవు, సత్యనిష్టుడవు, నియమ 
పరాయణుడవు, మానవు లందరికీ భవబంధవిముక్తి కోసం భగవంతుడైన మాధవుని లీలలు భక్తితో విశేషంగా 
వర్ణించు. వాసుదేవుని వర్ణించని ఘట్టాలన్నిటిలో భావార్థ భేదాలు వెతుక్కుంటూ, ఆయా వివక్షల రూపాలు 
నామాలు పట్టుకు వేళ్ళాడేవాడి మనసు, ప్రచండమైన వాయువేగానికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పడవలా 
రేవు చేరలేదు. కామ్యకర్మలందు ఆసక్తులైన మూఢమానవులకు నియతాలైన ధర్మాలు చెప్పి అనుశాసించటం 
నీవంటి వానికి తగదు. ఎందుకంటే వారు అదే ప్రధానమని భావించి కలుషితాలైన కామ్యకర్మలకు అలవాటు పడి 
పరమార్గాన్ని విస్మరిస్తారు. అందువల్ల బుద్ధి పెడదారి పట్టించకుండా వారికి భగవత్తత్యాన్ని అందించి వారి 
వ్యథలు తొలగించు” అని చెప్పి నారదుడు ఇంకా ఇలా పలికాడు. 


1-99-చ. 
"ఎతీ(గెడువా(డు కర్మచయ మెల్లను మాని హరిస్వరూపమున్‌ 
నెజియ నెటింగి యవ్వలన నేరుపు6 జూపు; గుణానురక్తు(డై 
తెటికువ లేక క్రుమ్మరుచు దేహధనాద్యభిమాన యుక్తుండై 
యెజుంగని వానికిం దెలియ నీశ్వరలీల లెఖుంగ చెప్పవే. 


టీక:- _ఎటీ(గెడు = ఎరుక; వా(డు = కలవాండు; కర్మ = కర్మముల; చయము = సమూహము; ఎల్లను 
= సమస్తమును; మాని = మానేసి; హరి = హరియొక్క; స్వరూపమున్‌ = స్వరూపమును; నెజియన్‌ = నిండుగ; 
ఎటీంగి = తెలిసికొని; ఆ = దాని; వలన్‌ = మూలమున; నేరుపున్‌ = నేర్పును; చూపు = చూపును; గుణ = 
గుణములందు; అనురక్తుండు = ఆసక్తి కలిగినవాడు; ఐ = అయి; తెజికువ = వివేకము; లేక = లేకుండా; 
క్రుమ్మరుచున్‌ = తిరుగుచు; దేహ = దేహమును; ధన = ధనమును; ఆది = మొదలగు; అభిమాన = అభిమానము; 
యుక్తుండు = కూడినవాడు; ఐ = అయినప్పటికి; ఎజుంగని = తెలియని; వాని = వాని; కిన్‌; తెలియన్‌ = 
తెలియునట్లు; ఈశ్వర = ఈశ్వరుని; లీలలు = లీలలు; ఎజుంగ = తెలియ; చెప్పవే = చెప్పుము. 


ప్రథమ స్కంధము 85 


భావము:- “మునీంద్రా వ్యాసా ! కామ్యకర్మ లన్నింటినీ పరిత్యజించి ప్రాజ్ఞాడైనవాడు గోవిందుని 
గుణగణాలందు అనురక్తుడై, హరి స్వరూపాన్ని తెలిసికోవటం కోసం సమర్థమైన ప్రయత్నం చేస్తాడు. 
అజ్ఞుడైనవాడు వివేకహీనుడై దేహాభిమానం, ధనాభిమానం మొదలైనవి కలవాడై సంచరిస్తూ ఉంటాడు. 
అటువంటి అజ్ఞానులకి సైతం ఈశ్వరుని లీలావిలాసాలు తెలిసేటట్లుగా నీవు చెప్పాలి. 


1-100-చ. 
తన కులధర్మమున్‌ విడిచి దానవవైరి పదారవిందముల్‌ 
పనివడి సేవసేసి పరిపాకము( వొందక యెవ్వండేనిం జ 
చ్చిన, మటు మేన నైన నది సిద్ధి వహించు. దదీయ సేవం బా 
సిన( గుల ధర్మగౌరవము సిద్ధి వహించునె యెన్ని మేనులన్‌. 


టీక:- తన = తనయొక్క; కుల = కులముయొక్క; ధర్మమున్‌ = ధర్మమును; విడిచి = విడిచిపెట్టి; దానవ 
వైరి = విష్ణువు (దానవుల శత్రువు - హరి); పద = పాదములనే; అరవిందముల్‌ = పద్మములను; పనిపడి = పని 
గట్టుకు; సేవ=భక్తి చేసి = చేసి; పరిపాకమున్‌ = సిద్ధిని; పొందక = పొందకుండగ; ఎవ్వండేనిన్‌ = ఎవడైనా; చచ్చిన 
= చనిపోయిన; మటు = తరువాతి; మేనన్‌ = జన్మలో (శరీరంలో); ఐనన్‌ = అయినను; అది = అది; సిద్ధి = సిద్ధి; 
వహించున్‌ = పొందును; తదీయ = అతని; సేవన్‌ = భక్తిని; పాసినన్‌ = విడిచిన; కుల = కులము; ధర్మ = ధర్మము; 
గౌరవము = గౌరవము(లతో); సిద్ధి = సిద్ధి; వహించునె = పొందునా; ఎన్ని = ఎన్ని; మేనులన్‌ = జన్మలకైనా. 
భావము:- ఎవడైతే తన కులధర్మాలను వదలిపెట్టినా సరే, గోవింద పదారవిందాలను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ 
కృతార్థుడు కాకుండానే మృతి పొందుతాడో, అట్టివానికి నష్టమేమీకలుగదు. అతడు ఆ జన్మలో కాకపోయినా 
మరుజన్మలోనైనా తనసేవకు ఫలాన్నిపొందుతాడు. అలాకాకుండా విష్ణుసేవకి దూర మైనవాడు ఎట్టి 
కులధర్మాలను గౌరవించి ఆచరించినప్పటికీ వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడు. 


1-101-వ. 

అదిగావున నెఖుకగలవాండు హరిసేవకుం బ్రయత్నంబు సేయందగు(; గాలక్రమం 
బున సుఖదుఃఖంబులు ప్రాప్తంబులయినను హరిసేవ విడువందగదు; దానంజేసి 
యూర్థ్వం బున బ్రహ్మ పర్యంతంబు గ్రింద స్థావర పర్యంతంబు. దిరుగుచున్న జీవు 
లకు నెయ్యది వొందరా దట్టి మేలు సిద్ధించుకొజకు హరిసేవ సేయవలయు; హరి 
సేవకుం డగువాండు జననంబు నొందియు నన్యుని క్రియ సంసారంబునం 
జిక్కండు; క్రమ్మజి హరిచరణ స్మరణంబు( జేయుచు భక్తిరస వశీకృతుం డయి 
విడువ నిచ్చగింపండు; మజియును. 


ప్రథమ స్కంధము 86 


టీక:- అది= అందు;కావునన్‌ = వలన; ఎజుక = జ్ఞానము; కలవా(డు = ఉన్నవాడు; హరి = హరి;సేవ 
= భక్తి; కున్‌ = కి; ప్రయత్నంబు = ప్రయత్నము; చేయన్‌ = చేయుట; తగున్‌ = తగును; కాలక్రమంబున = కాలక్రమ 
ములో; సుఖ = సుఖమును; దుఃఖములు = దుఃఖమును; ప్రాప్తంబులు = ప్రాప్తములు; అయినను = అయినప్పటి 
కిని; హరి = విష్ణువు యొక్క; సేవ = భక్తి; విడువన్‌ = విడుచుట; తగదు = తగినదికాదు; దానన్‌ = దాని; చేసి = 
వలన; ఊర్థ్యంబునన్‌ = పైలోకములందు; బ్రహ్మ = బ్రహ్మము; పర్యంతంబున్‌ = వరకును; క్రింద = క్రింద; స్థావర = 
చైతన్యము (కదలిక) లేని జీవుల; పర్యంతంబున్‌ = వరకును; తిరుగుచున్న = చరించుచున్న; జీవులు = ప్రాణులు; 
కున్‌ = కును; ఎయ్యది = ఏదైతే; పొందన్‌ = పొందుటకు; రాదు = రాదో, కష్టసాధ్యమో; అట్టి = అటువంటి; మేలు 
= శుభములు; సిద్ధించు = కలుగుట; కొజికున్‌ = కోసము; హరి = హరియొక్క; సేవన్‌ = సేవించుట; సేయ 
వలయు = చేయవలయును; హరి = హరియొక్క; సేవకుండు = భక్తుడు; అగు = అయినట్టి; వాండు = వాడు;జన 
నంబున్‌ = జన్మను; ఒందియున్‌ = పొందినప్పటికిని; అన్యుని = ఇతరుల; క్రియన్‌ = వలె; సంసారంబునన్‌ = 
సంసారములో; చిక్కండు = చిక్కుకొనడు; క్రమ్మటిన్‌ = తిరిగి; హరి = హరియొక్క; చరణ = పాదముల; స్మరణం 
బున్‌ = సంస్మరణము; చేయుచున్‌ = చేయుచు; భక్తి = భక్తి; రస = రసమునకు; వశీకృతుండు = పరవశుడు, 
లొంగినివాడు; అయి; విడువన్‌ = విడుచుటకు; ఇచ్చగింపండు = ఇష్టపడడు; మణీయును = ఇంకనూ. 

భావము:- అందువల్ల సత్యం తెలుసుకున్నవాడు శ్రీహరి చరణ సేవాపరాయణుడు కావటా నికి 
ప్రయత్నం చేయటం మంచిది. కాలానుసారంగా కష్ట సుఖాలు సంప్రాప్తమైనా, శ్రీహరి సేవను విడిచిపెట్టటం 
తగినపని కాదు. ఆ హరిసేవ వల్ల బ్రహ్మలోకం నుండి స్థావర పర్యంతం పరిభ్రమిస్తున్న జీవులకు పొందశక్యంకాని 
ఆనందం ఏదైతే ఉందో, అది తప్పకుండా సిద్ధిస్తుంది. శ్రీహరి సేవాపరాయణు డైనవాడు నీచజన్మని 
పొందినప్పటికీ సంసారబంధాల్లో చిక్కుకోడు. పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తి పరవశుడై హరిచరణస్మరణం 
విడిచిపెట్టకుండా సాగిస్తూనే ఉంటాడు. 


1-102-సీ. 
విష్ణుండు విశ్వంబు, విష్ణునికంటెను- 
వేజీమియును లేదు విశ్వమునకు 
భవవృద్ధిలయము లా పరమేశుచే నగు- 
నీ వెఖుంగుదు కాదె నీ ముఖమున 
నెణి(గింప బడ్డది యేక దేశమున నీ- 
భువన భద్రమునకై పుట్టినట్టి 
హరికళాజాతుండ వని విచారింపుము,- 
రమణతో హరిపరాక్రమము లెల్ల 


ప్రథమ స్కంధము 87 


1-102.1-ఆ. 
వినుతిసేయు మీవు; వినికియు. జదువును, 
దాన, మతుల నయము. దపము, ధృతియుం 
గలిమి కెల్ల ఫలముగాదె పుణ్యశ్లోకుం 
గమలనాభుం బొగడ గలిగెనేని. 


టీక:- _ విష్ణుండు = శ్రీహరే; విశ్వంబు = విశ్వము; విష్ణుని = హరి; కంటెను = కంటే; వేజు = వేరైనది; 
ఏమియును = ఏమీకూడా; లేదు = లేదు; విశ్వము = విశ్వము; కున్‌ = కు; భవ = సృష్టి; వృద్ధి = స్థితి; లయములు 
= లయములు; ఆ = ఆ; పరమేశు = పరమమైన ఈశుని, భగవంతుని; చేన్‌ = చేతనే; అగున్‌ = అగును; నీవు = 
నీవు; ఎజుంగుదు = తెలియుదువు; కాదె = కదా; నీ = నీ; ముఖమునన్‌ = నోటిద్వారానే; ఎజింగింపబడ్డది = చెప్ప 
బడినది; యేకదేశమునన్‌ = అంశముగ; ఈ; భువన = లోకముల; భద్రమున = క్షేమము; కై=కొరకు; పుట్టినట్టి = 
అవతరించినట్టి; హరి = హరియొక్క; కళ = అంశతో; జాతుండవు = జన్మించినవాడవు; అని; విచారింపుము = తెలి 
సికొనుము;రమణ = ప్రీతి; తోన్‌ = తో; హరి = హరియొక్క; పరాక్రమములు = సామర్థ్యములు; ఎల్లన్‌ = సమస్తము; 
వినుతిసేయుము = కీర్తింపుము; ఈవు = నీవు; వినికియున్‌ = వినుటయు; చదువును = స్టోత్రమును; దానము = దానమును; 
అతుల = మిక్కిలి; నయమున్‌ = నీతియు; దపమున్‌ = తపస్సు; ధృతియున్‌ = ధైర్యమును; కలిమి = సంపద; కిన్‌ = కు; ఎల్లన్‌ 
= సమస్తమునకు; ఫలము = ఫలితము; కాదె = కాదా; పుణ్యశ్లోకున్‌ = భగవంతుని (పుణ్యశ్లోకుడు - పుణ్యాత్ములచే 
కీర్తింపబడువాడు, విష్ణువు); కమలనాభున్‌ = భగవంతుని (కమల నాభుడు - కమలము నాభియందు కలవాడు]; పొగడన్‌ 
= కీర్తించుట; కలిగెనేని = (చేయ) కలిగితే, జరిగినచో; 

భావము:- ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటె ఇతరమైనది ఏదీ లేదు. ఈ విశ్వమంతా 
విష్ణమయం. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి స్థితిసంహారాలు ఏర్పడుతుంటాయి. 
వ్యాస మహర్షీ! నీవు సర్వజ్ఞుడవు నీకు తెలియనిది ఏముంది. నీవే ఒక చోట ఈ విషయాన్ని చెప్పావు. ఈ 
విశ్వకల్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్మించావన్న మాట గుర్తు చేసుకో. అందువల్ల నీవు శ్రీహరి 
లీలావతారాలలోని విక్రమ విశేషాలను స్తుతించు మానవుని జ్ఞానానికీ, అధ్యయనానికీ, జెదార్యానికీ, అను 
ష్టానానికీ, తపస్సుకూ, ధైర్యానికీ, సంపదకూ ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముణ్ణి స్తుతించటమే. 


నారదుని పూర్వకల్పము 
1-103-వ. 
మహాత్మా! నేను పూర్వకల్పంబునం దొల్లింటిజన్మంబున వేదవాదులయింటిదాసికిం 
బుట్టి, పిన్ననాండు వారలచేంఎంపంబడి, యొక్క వానకాలంబున( జాతుర్మస్యం 
బుననేకస్థలనివాసంబు సేయ నిశ్చయించు యోగిజనులకుం బరిచర్య సేయుచు. 


ప్రథమ స్కంధము 88 


టీక:- మహా =గొప్ప; ఆత్మా = ఆత్మ కలవాడా; నేను = నేను; పూర్వ = ఇంతకు ముందటి; కల్పంబునన్‌ 
ఏ (3 PN AY స్స! 

= కల్పములో; తొల్లి(టి = పూర్వ; జన్మంబునన్‌ = జన్మలో; వేద = వేదము; వాదుల = చదువు వారి; ఇంటి = ఇంటిలో; 
దాసి = దాసి; కిన్‌ = కి; పుట్టి = జన్మించి; పిన్ననాండు = చిన్నతనమున; వారల = వారి; చేన్‌ = చేత; పంపంబడి = 
పంపబడి; ఒక్క = ఒక; వానకాలంబునన్‌ = వానాకాలమందు; చాతుర్మాస్యంబునన్‌ = చాతుర్మాస్యదీక్షలో 
(చాతుర్మాస్యము - యోగులు వర్షాకాలము 4 నెలలు ఒకే ప్రదేశమున ఉండు దీక్ష); ఏక = ఒకే;స్థల = స్థలములో; 
నివాసంబున్‌ = నివాసము; సేయ = చేయుటకు; నిశ్చయించు = నిశ్చయించుకొన్న; యోగి = యోగుల; జనుల = 
సమూహమున; కున్‌ = కు; పరిచర్య = సేవ; సేయుచున్‌ = చేయుచు. 

భావము:- మహానుభావా! నేను గడచిన కల్పంలో గత జన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ 
వేదవేత్తలైన వారి ఇంటిలో పని చేస్తూ ఉండేది. నన్ను చాతుర్మాస్యాలలో వానాకాలం నాలుగు నెలలూ ఒకే 
స్థానంలో నివాసం ఏర్పరచుకొనిన కొందరు యోగిజనుల సేవనిమిత్తమై వారు నియమించారు. ఆ పెద్దల ఆనతి 
శిరసా వహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. ఆ మహానుభావులకు పరిచర్యలు చేసేవాణ్ణి. 
1-104-5. 
ఓటమితో నెల్లప్పుడు. 
బాటవమునంబనులు సేసి, బాలురతో నే 
యాటలకు( బోక, యొక జం 
జాటంబును లేక, భక్తి సలుపుదు ననఘా! 
టీక ఓటమి =భయభక్తుల;తోన్‌ = తో; ఎల్లప్పుడున్‌ = ఎప్పుడూ; పాటవమునన్‌ = సామర్థ్యముతో; 
పనులు = పనులు; చేసి = చేసి; బాలుర = పిల్లల; తోన్‌ = తో; ఏ = ఏ; ఆటలు = ఆటలు; కున్‌ = కు; పోక = 
వెళ్ళకుండా; ఒక = ఒక;జంజాటంబును = బంధమును, తగులమును; లేక = లేకుండా; భక్తి = భక్తి; సలుపుదునన్‌ 
= చేయుచుంటిని; అనఘా = పాపములు లేనివాడా. 

భావము:- పుణ్యాత్ముడా! ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాణ్ణి. తోటిపిల్లలతో ఆటపాట 
లకు పోకుండా, ఎటువంటి ఇతర సంబంధాలూ పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముల్ని కొలిచేవాణ్ణి. 
1-105-5. 
మంగళమనుచును వారల 
యెంగిలి భక్షింతు, వాన కెండకు నోడన్‌, 
ముంగల నిలుతును నియతిని, 


వెంగలి క్రియంజనుదు నురు వివేకముతోడన్‌. 
టీక మంగళము = శుభము; అనుచును = అంటూ; వారల = వారి; ఎంగిలి = ఎంగిలి; భక్షింతు = 
తినెదను; వాన = వాన; కున్‌ = కు; ఎండ = ఎండ; కున్‌ = కు; ఓడన్‌ = జంకను; ముంగల = ఎదుట; నిలతును = 


ప్రథమ స్కంధము 89 


నిలిచెదను; నియతిని = నియమముతో; వెంగలి = తెలివిలేనివాని; క్రియన్‌ = వలె; చనుదున్‌ = చరించెదను; ఉరు 
= మిక్కిలి; వివేకము = వివేకము; తోడన్‌ = తో. 
భావము:- నే నా యోగిజనులు భుజించిన అనంతరం భిక్షాపాత్రలలో మిగిలి ఉన్న అన్నాన్ని 


భక్షించేవాణ్ణి: ఎండని, వానని లేకుండా వారి ముందు నిలబడి, ఎంతో జాగ్రత్తగా మారుమాటడకుండా వారి 
ఆజ్ఞలు పాలించేవాడిని. 


1-106-వ. 
ఇట్లేను వర్నాకాలశరత్క్మాలంబులు సేవించితి; వారును నాయందుంగృపసేసి రంత. 


టీక:- ఇట్లు = ఈవిధముగ; ఏను = నేను; వర్షాకాల = వానాకాలము; శరత్కాలంబులు = 
శరత్కాలములు; సేవించితిన్‌ = సేవించితిని; వారును = వారుకూడ; నాయందున్‌ = నాయందు; కృప = దయ; 
సేసిరి = చూపిరి; అంత = అంతట; 
భావము:- ఈ ప్రకారంగా వర్షాకాలం, శరత్కాలం గడచిపోయాయి. ఆ మహానుభావులకు నా మీద 
అనుగ్రహం కలిగింది. 


1-107-శా. 

వారల్‌ కృష్ణు చరిత్రముల్‌ చదువంగా, వర్ణింప6గాం బాడంగా, 
నా రావంబు సుధారసప్రతిమమై యశ్రాంతమున్‌ వీనులం 
దోరంబై పరిపూర్ణమైన, మది సంతోషించి నే నంతటం 
బ్రారంభించితి విష్ణుసేవ కితరప్రారంభ దూరుండనై. 


టీక:- _ వారల్‌ = వారు; కృష్ణు = కృష్ణుని; చరిత్రముల్‌ = చరితములు; చదువగా = చదువుచుండగా; 
వర్ణింప(గాన్‌ = వర్ణిస్తుండగా; పాడ(గాన్‌ = పాడుతుండగా; ఆ = ఆ; రావంబు = శబ్దము, రాగము; సుధా = 
అమృతపు; రస = రుచితో; ప్రతిమము = సాటిది; ఐ = అయి; అశ్రాంతమున్‌ = ఎడతెగక; వీనులన్‌ = చెవులలో; 
దోరంబు = బలిష్టము , అధికము; ఐ = అయి; పరిపూర్ణమైన = నిండిపోవ; మది = మనసున; సంతోషించి = 
సంతోషించి; నేను = నేను; అంతటన్‌ = అప్పుటినుండి; ప్రారంభించితిన్‌ = సంకల్పించితిని; విష్ణు = హరియొక్క; 
సేవ = భక్తి; కిన్‌ = కి; ఇతర = ఇతరమైన; ప్రారంభ = సంకల్పాలకి; దూరుండను = దూరమైనవానిని; ఐ = అయి. 


భావము:- ప్రాజ్ఞాలైన ఆ బ్రహ్మజ్ఞూలు శ్రీ కృష్ణుని కథలు చదువుతూ, హరి లీలలు వర్ణిస్తు హరినామ 
సంకీర్తనం చేస్తూ ఉండేవారు. అనుక్షణం ఆ పుణ్యాత్ముల నోటినుండి వెడలి వచ్చే ఆ పలుకులు అమృత 
రసప్రవాహాలై నా వీనులవిందు చేసేవి. నా హృదయం ఆనందంతో నిండిపోయేది. క్రమక్రమంగా నేను ఇతర 
విషయా లన్నింటికి స్వస్తి చెప్పి భగవంతుడైన హరిని ఆరాధించటం ఆరంభించాను. 


ప్రథమ స్కంధము 90 


1-108-వ. 

ఇట్లుహరి సేవారతింజేసి ప్రపంచాతీతుండనై, బ్రహ్మరూపకుండనయిన నాయందు 
స్ఫ్టూలసూక్షంబయిన యీశరీరంబు నిజమాయాకల్పితంబని యెజింగితి; యమ్మ 
హాత్ము లగు యోగిజనుల మూలం బున రజస్తమోగుణ పరిహారిణి యయిన భక్తి 
సంభవించె; నంత జాతుర్మాస్యంబు నిండిన నయ్యోగిజనులు యాత్ర సేయువార 
లై; రివ్విధంబున. 


టీక:- ఇట్లు = ఈవిధముగ; హరి = హరియొక్క; సేవా = భక్తియందలి; రతిన్‌ = ఆసక్తి; చేసి = వలన; 
ప్రపంచ = ప్రకృతికి; అతీతుండన్‌ = అతీతమైనవాడిని; ఐ = అయి; బ్రహ్మ = పరబ్రహ్మయొక్క; రూపకుండన్‌ = 
రూపము దాల్చినవాడను; అయిన = అయిన; నా = నా; అందున్‌ = అందలి; స్థూల = స్టూలమూ; సూక్ష్మంబు = 
సూక్ష్మమూ; అయిన = అయినట్టి; ఈ = ఈ; శరీరంబున్‌ = శరీరము; నిజ = తన;మాయా = మాయచే; కల్పితంబు 
= కల్పింపబడినది; అని = అని; ఎణీంగితిన్‌ = తెలిసికొన్నాను; ఆ = ఆ; మహా = గొప్ప; ఆత్ములు = ఆత్మగలవారు; 
అగు = అయినట్టి; యోగి = యోగుల; జనుల = సమూహము; మూలంబునన్‌ = వలన; రజస్‌ = రజోగుణము; 
తమోగుణ = తమోగుణముల; పరిహారిణి = పరిహరించునది; అయిన = అయినట్టి; భక్తి = భక్తి; సంభవించెన్‌ = 
కలిగినది; అంతన్‌ = అంతలో; చాతుర్మాస్యంబున్‌ = (వారి) చాతుర్మాస్య దీక్ష; నిండినన్‌ = పూర్తికాగా; ఆ = ఆ; 
యోగి = యోగుల; జనులు = సమూహము; యాత్ర = యాత్ర {యాత్ర - యోగుల నియమమును అనుసరించి 
ఏకస్థలమున ఉండరాదు కనుక వారు చేయు ప్రయాణములు.); చేయువారలు = చేయువారు; ఐరి = 
అయినారు; ఈ = ఈ; విధంబునన్‌ = విధముగ; 


భావము:- అప్పుడు నాకు హరి సేవలో అమితమైన ఆసక్తి ఏర్పడింది. అందువల్ల నేను 
ప్రపంచాతీతుణ్ణి బ్రహ్మ స్వరూపుణ్ణి అయి, యట్టి నా యందు స్ఫూలం సూక్ష్మం అయిన ఈ శరీరం కేవలం మాయా 
కల్పితమని తెలుసుకున్నాను. మహానుభావులైన ఆ యోగీంద్రుల అనుగ్రహంవల్ల రజస్తమోగుణాలను 
రూపుమాపే అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. చాతుర్మాస్య వ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక 
ప్రదేశానకి వెళ్లటానికి ఉద్యుక్తులైనారు. 


1-109-మ. 

అపచారంబులు లేక, నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై, 
పలత్వంబును మాని, నేం గొలువంగా సంప్రీతులై వారు ని 
ష్మపటత్వంబున, వీనవత్సలతతో., గారుణ్య సంయుక్తులై 
యుపదేశించిరి నాకు నీశ్వరరహస్యోదారవిజ్ఞానమున్‌. 


PE 


టీక:- అపచారంబులు = తప్పులు, పొరపాట్లు; లేక = లేకుండ; నిత్య = ప్రతిదినము; పరిచర్యా = 
ఉపచారములు; భక్తి; ఉక్తుండను = కూడినవాడను; ఐ = అయి; చపలత్వంబును = చపలతను; మాని = మానివేసి; 


ప్రథమ స్కంధము 91 


నేన్‌ = నేను; కొలువ(గా = ఆరాధించగా; సంప్రీతులు = సంతోషించినవారు; ఐ; వారు; నిష్కప టత్వంబునన్‌ = 
కపటత్వము లేకుండగను; దీన = దీనుల యెడ చూపెడి; వత్సలత = వాత్సల్యము; తోన్‌ = తో; కారుణ్య = దయ; 
సంయుక్తులు = తో కూడినవారు; ఐ = అయి; ఉపదేశించిరి = ఉపదేశించిరి; నాకున్‌ = నాకు; ఈశ్వర = 
హరియొక్క; రహస్య = రహస్యమైన; ఉదార = చక్కటి; విజ్ఞానమున్‌ = విజ్ఞానమును. 

భావము:- ఈ విధంగా ఎట్టి ఒడుదుడుకులూ రాకుండా, చాంచల్యం లేకుండా ముప్పూటలా భక్తితో 
ఆరాధించి నందుకు ఆ సాధుపుంగవులు సంప్రీతు లైనారు. ఎంతో సంతోష కారుణ్య వాత్సల్యాలతో 
అతిరహస్యము, అమోఘము అయిన ఈశ్వరవిజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు. 
1-110-వ. 
ఏనును వారి యుపదేశంబున వాసుదేవుని మాయానుభావంబు దెలిసితి; నీశ్వ 
రుని యందు సమర్పితం బయిన కర్మంబు దాప త్రయంబు మానుప నాషధం 
బగు; నే ద్రవ్యంబువలన నే రోగంబు జనియించె నా ద్రవ్యం బా రోగంబు మానుప 
నేరదు; ద్రవ్యాంతరంబులచేతనైన చికిత్సమానుపనోపు; నివ్విధంబున( గర్మంబు 
లు సంసార హేతుకంబు లయ్యు నీశ్వరార్పితంబు లై తాము తమ్ము. జెజుపుకొన 
నోపి యుండు; నీశ్వరునియందు(జేయంబడు కర్మంబు విజ్ఞానహేతుకంబై, 
యీశ్వర సంతోషణం బును, భక్తియోగంబునుం బుట్టించు; నీశ్వరశిక్షం జేసి 
కర్మంబులు సేయువారలు కృష్ణగుణనామ వర్ణన స్మరణంబులు సేయుదురు; 
ప్రణవపూర్వకంబులుగా వాసుదేవ ప్రద్యుమ్నసంకర్షణానిరుద్ధ మూర్తి నామం 
బులు నాలుగు భక్తింబలికి, నమస్కారం బుసేసి, మంత్రమూర్తియు మూర్తి 
శూన్యుండు నయిన యజ్ఞపురుషుం బూజించు పురుషుండు సమ్యరగ్ధర్శనుండగు. 

టీక:- _ఏనును = నేనును; వారి = వారి; ఉపదేశంబునన్‌ = ఉపదేశమువలన; వాసుదేవుని = భగవం 
తుని (వాసుదేవుడు - ఆత్మలోవసించే దేవుడు); మాయ = మాయ; అను = అనే; న్‌ = ను; తెలిసితిన్‌ = తెలిసి 
కొంటిని; ఈశ్వరుని = భగవంతుని; అందున్‌ = ఎడ; సమర్పితంబు = సమర్పింపబడినది; అయిన = అయినట్టి; 
కర్మంబు = కర్మము; తాప = తాపములు (తాపత్రయములు - ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము.); 
త్రయంబు = మూడు; మానుపన్‌ = మానుపుటకు; బెషధంబు = బెషధము, మందు; అగున్‌ = అగును; ఏ = ఏ; 
ద్రవ్యంబు = పదార్థము; వలనన్‌ = వలన; ఏ = ఏ; రోగంబు = రోగము; జనియించెన్‌ = పుట్టినదో; ఆ = ఆ; ద్రవ్యంబు 
= పదార్థమునకు; ఆ = ఆ; రోగంబున్‌ = రోగమును; మానుపన్‌ = మానుపుటను; నేరదు = చెయ్యలేదు; ద్రవ్య = 
పదార్థముకంటె; అంతరంబుల = ఇతరమైన వాటి; చేతన్‌ = చేత; ఐన = అయినట్టి; చికిత్స = వైద్యము; మానుపన్‌ 
= మాపునట్లు; ఓపు = చేయగలదు; ఈ = ఈ; విధంబునన్‌ = విధముగనే; కర్మంబులు = కర్మములు; సంసార = 
సంసారమునకు; హేతుకంబులు = కారణములు; అయ్యున్‌ = అయినప్పటికిని; ఈశ్వర = భగవంతునికి; అర్చి 


ప్రథమ స్కంధము 92 


తంబులు = సమర్పింపబడినవి; ఐ =అయి; తాము=తమను; తమ్మున్‌ = తమనే; చెటుపుకొనన్‌ = నశింపచేసికొన; 
ఓపి = శక్తి కలిగి; ఉండున్‌ = ఉండును; ఈశ్వరుని = భగవంతుని; అందున్‌ = ఎడ; చేయంబడు = చేయబడు; 
కర్మంబు = కర్మము; విజ్ఞాన = విజ్ఞానమునకు; హేతుకంబు = కారణము; ఐ = అయి; ఈశ్వర = భగవంతునికి; 
సంతోష ణంబును = సంతోషమును; భక్తి = భక్తి; యోగంబునున్‌ = యోగమును; పుట్టించున్‌ = పుట్టించును; 
ఈశ్వర = భగవద్భక్తి వలన; శిక్షన్‌ = పొందిన నేర్పు; చేసి = వలన; కర్మంబులు = కర్మములు; చేయు = చేయు; 
వారలు = వారు;కృష్ణ = కృష్ణుని, భగవంతుని; గుణ = గుణములు; నామ = నామములను; వర్ణన = తీర్తించుటలు; 
స్మరణంబులు = జపించుటలు; చేయుదురు = చేయుదురు; ప్రణవ = ఓంకారము; పూర్వకంబులుగాన్‌ = 
ముందు న్నట్టివిగా; వాసుదేవ = వాసుదేవ (వాసుదేవః - వసుదేవుని పుత్రుడు, అంతటను నిండి ఉండువాడు, 
తన మాయాశక్తిచే సర్వము ఆవరించిన వాడు, కృష్ణుడు, విష్ణుసహస్రనామాలలో 332వ నామం, 695వ నామం, 
709వ నామం); ప్రద్యుమ్న = ప్రద్యుమ్న (ప్రద్యుమ్నః- విశేషధనము కలవాడు, విష్ణుసహస్రనామాలు 640వ 
నామం); సంకర్షణ = సంకర్షణ; అనిరుద్ధ = అనిరుద్ధ (అనిరుద్ధః- శత్రువులకు అడ్డగింపరానివాడు, 
విష్ణుసహస్రనామాలు 185వ నామం, 638వ నామం); మూర్తి = స్వరూపముల; నామంబులు = నామములు; 
నాలుగున్‌ = నాలుగును; భక్తిన్‌ =భక్తితో; పలికి = పలికి; నమస్కారంబున్‌ = నమస్కారము; చేసి = చేసి; మంత్ర = 
మంత్ర; మూర్తియు = స్వరూపుడును; మూర్తి = ఆకారము; శూన్యుండును = లేనివాడును; అయిన = అయినట్టి; 
యజ్ఞపురుషున్‌ = యజ్ఞపురుషుని; పూజించు = పూజించుచుండెడి; పురుషుండు = మానవుడు; సమ్యక్‌ = 
చక్కగా; దర్శనుండు = దర్శించినవాడు, తెలిసికొన్నవాడు; అగు = అగును. 

భావము:-దేవాదిదేవుడైన వాసుదేవుని మాయాప్రభావాన్ని నేను కూడా ఆ మహనీయుల 
మహోపదేశం వల్ల తెలుసుకున్నాను. తాపత్రయాన్ని రూపుమాపే పరమౌషధం ఈశ్వరార్పణం చేసిన కర్మమే. 
లోకంలో ఏ పదార్థం వల్ల రోగం ఉద్భవించిందో ఆ పదార్థం ఆ రోగాన్ని పోగొట్టలేదు. మరో పదార్థం చేత చికిత్స 
జరిగితేనే కాని ఆ రోగం శాంతించదు. ఈ ప్రకారంగా కర్మలు భవబంధ కారణాలే అయినప్పటికీ, ఈశ్వరార్పణం 
చేయటం మూలాన తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే కార్యం విశిష్టమైన జ్ఞానాన్ని 
ప్రసాది స్తుంది. అందువల్ల ఈశ్వరుడు సంతోషించి అచంచల భక్తిని అనుగ్రహిస్తాడు. భగవంతుని ప్రబోధం వల్ల 
కర్మలు కావించేవారు శ్రీ కృష్ణ గుణ నామాలను కీర్తించటంలో, సంస్మరించటంలో ఆసక్తులౌతారు. 
ఓంకారపూర్వకంగా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ నామాలు నాలుగింటిని భక్తితో ఉచ్చరించి 
నమస్కరించి చిన్మయ స్వరూపుడైన యజ్జేశ్వరుణ్ణి ఆరాధించే మానవుడు సమ్యగ్దర్శనుడై సమదృష్టి 
కలవాడౌతాడు. 


1-111-5. 

ఏ నవ్విధమునం జేయంగ, 

దానవకులవైరి నాకు. దనయందలి వి 

జ్ఞానము నిచ్చెను, మదను 

ష్టానము నతం డెజుంగు, నీవు సలుపుము దీనిన్‌. 


ప్రథమ స్కంధము 93 


టీక:- ఏను = నేను; ఆ = ఆ; విధమునన్‌ = ప్రకారముగా; చేయంగన్‌ = చేయగా; దానవకుల వైరి = 
భగవంతుడు (దానవకులవిరోధి - దానవులందరికి శత్రువు, విష్ణువు); నాకున్‌ = నాకు; తన = తన; అందలి = 
ఎడలి; విజ్ఞానమున్‌ = విజ్ఞానమును; ఇచ్చెను = ఇచ్చెను; మత్‌ = నా యొక్క; అనుష్టానమున్‌ = అనుష్టానమును; 
అతండు = అతడు; ఎజుంగు = తెలియును; నీవున్‌ = నీవు కూడా; సలుపుము = ఆచరింపుము; దీనిన్‌ = దీనిని. 
భావము:- నేనీ విధంగా ప్రవర్తించుటవల్ల విష్ణుభగవానుడు విశిష్టమైన ఈశ్వరజ్ఞానాన్ని నాకు 
అనుగ్రహించాడు. నా నడవడి ఆ శ్రీమన్నారాయణునికి తెలుసు. ఓ వ్యాసా! నీవు కూడా శ్రీహరిని సంకీర్తించు. 
1-112-క, 
మునికులములోన మిక్కిలి 
వినుకులు గలవాండ వీవు, విభుకీర్తులు నీ 
వనుదినము. బొగడ వినియెడి 
జనములకున్‌ దుఃఖమెల్ల శాంతిం బొందున్‌." 


టీక:- ముని = మునుల;కులము = వంశము; లోనన్‌ = లో; మిక్కిలి = ఎక్కువగ; వినుకులు = (అనేక విషయ 
ములను) వినుటలు; కలవా(డవు = కలిగిన; వాండవు; ఈవు = నీవు; విభు = ప్రభు యొక్క, భగవంతుని; కీర్తులు 
=కీర్తనలు; నీవు; అనుదినమున్‌=ప్రతిదినమును; పొగడ=కీర్తించుచుండగ; వినియెడి = వినెడు; జనముల = 
మానవులు; కున్‌ = కు; దుఃఖము = దుఃఖము; ఎల్లన్‌ = సమస్తము; శాంతిన్‌ = శాంతిని; పొందున్‌ = పొందును. 

భావము:- వ్యాసా! నీవు మునులలో ఎంతో ప్రసిద్ధుడవు. వినేవారి దుఃఖాలన్నీ దూరమై వారి 

స్వాంతనాలకు శాంతి లభించేటట్లు, చక్కగా వాసుదేవుని కీర్తించుము.” 
1-113-వ. 
ఇట్లు నారదు జన్మకర్మంబులు విని క్రమ్మజ వ్యాసుం డిట్లనియె. 


టీక:- ఇట్లు = ఈ విధముగ; నారదు = నారదుని; జన్మ = పూర్వజన్మ; కర్మంబులు = కర్మములు; విని = 
ఆలకించి; క్రమ్మజన్‌ = మరల; వ్యాసుండు = వ్యాసుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. 

భావము:- ఇలా నారదమహర్షి తన పుట్టు పూర్వోత్తరాలు వినిపించగా ఆలకించిన, వ్యాసముని 
నారదుణ్ణి మళ్లీ ఇలా ప్రశ్నించాడు. 


1-114-మ. 

"విను మా భిక్షులు నీకు నిట్లు కరుణన్‌ విజ్ఞానముం జెప్పి పో 
యిన, బాల్యంబున వృద్ధభావమున నీ కే రీతి సంచారముల్‌ 
సనె? నీకిప్పుడు పూర్వకల్పమతి యే జాడం బ్రదీపించెం? ద 
త్తనువుం బాసిన చందమెట్లు? చెపుమా దాసీసుతత్వంబుతోన్‌." 


ప్రథమ స్కంధము 94 


టీక:- _వినుము = వినుము; ఆ = ఆ; భిక్షులు = యోగులు; నీకున్‌ = నీకు; ఇట్లు = ఈ విధముగ; 
కరుణన్‌ = దయతో; విజ్ఞానమున్‌ = విజ్ఞానమును; చెప్పి = తెలిపి; పోయిన = వెళ్ళిపోయిన; బాల్యంబున = 
బాల్యములో; వృద్ధ = పెద్దవాడు, జ్ఞాని; భావమున = అయినప్పుడు; నీకు = నీకు; ఏ = ఏ; రీతి = విధమైన; 
సంచారముల్‌ = సంచరించుటలు; చనెన్‌ = జరిగెను; నీకు = నీకు; ఇప్పుడు = ఇప్పుడు; పూర్వ = పూర్వ; కల్ప = 
జన్మ; మతి = జ్ఞాపకములు; ఏ = ఏ; జాడన్‌ = మార్గమున; ప్రదీపించెన్‌ = ప్రకాశించెను; తత్‌ = ఆ; తనువున్‌ = 
శరీరమును; పాసిన = విడిచిన; చందము = విధము; ఎట్లు = ఏది; చెపుమా = చెప్పుము; దాసీ = దాసీ; సుతత్వంబు 
= పుత్రతత్వము; తోన్‌ = తో. 

భావము:- “ఆయ్యా! నీకు ఆ మహానుభావులైన సాధువులు ఎంతో దయతో ఈశ్వరజ్ఞానాన్ని 
ఉపదేశించి వెళ్లిపోయారు గదా. అటు పిమ్మట నీ బాల్యం ఎలా గడిచింది. పెద్దవాడ వయ్యాక ఎక్కడెక్కడ 
సంచరించావు. ఈ జన్మలో ఇప్పుడు నీకు పూర్వ జన్మస్మతి ఏ విధంగా కలిగింది. దాసీపుత్రుడవైన నీవు ఏ విధంగా 
నీ దేహాన్ని త్యజించావు దయచేసి వివరించు.” 
1-115-వ. 
అని యిట్లు వ్యాసుం డడిగిన నారదుం డిట్లనియె "దాసీపుత్తుండ నయిన యేను 


భిక్షులవలన హరిజ్ఞానంబు గలిగి యున్నంత. 
టీక:- అని =అని; ఇట్లు = ఈ విధముగ; వ్యాసుండు = వ్యాసుడు; అడిగిన = అడిగిన; నారదుండు = 
నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను; దాసీ = దాసీ; పుత్తుండన్‌ = పుత్రుడను; అయిన = 
అయినట్టి; ఏను = నేను; భిక్షుల = భిక్షువులు; వలనన్‌ = వలన; హరి = హరియొక్క; జ్ఞానంబు = జ్ఞానము; కలిగి = 
కలిగి; ఉన్నంత = ఉండగ. 
భావము:- డవ్యాసులవారి ప్రశ్నలకు నారదులవారు ఇలా సమాధానం చెప్పారు"ఆ విధంగా నేను ఆ 
సాధుపుంగవుల వల్ల ఈశ్వర పరిజ్ఞానాన్ని పొంది యున్నాను. 
1-116-సీ. 
మమ్ము నేలినవారి మందిరంబునం గల- 
__ పనులెల్లంగ్రమమున భక్తిం జేసి 
తన పరాధీనత. దల(పదు; సొలసితి- 
_ నలసితినాణొంటి ననుచు వచ్చి 
మాపును రేపును మా తల్లి మోహంబు- 
సొంపారముదా(డు, చుంచు దువ్వు 
ల ద కాలాలు 
దేహంబు నివురు, మోదించు. గౌంగిటం జేర్చు,- 
- నర్మిలినన్నిట్లు లరసి మనుప, 
జ్‌ ద గా 


ప్రథమ స్కంధము 95 


1-116.1-™=. 

నేను విడిచి పోక యింట నుండితినయ్య, 
మోహింగాక, యెజుక మోసపోక, 

మాటు చింత లేక, మౌనినై యేనేండ్ల 


వాండ నగుచు. గొన్ని వాసరములు. 
టీక మమ్ము=మా; ఏలినవారి=యజమానుల; మందిరంబునన్‌ = ఇంటిలో; కల = ఉన్న; పనులు; ఎల్లన్‌ 
= అన్నియు; క్రమమున = పద్ధతిగ; భక్తిన్‌ = భక్తితో; చేసి = చేసి; తన = తన యొక్క; పరాభీనతన్‌ = దాస్యమును; 
తల(పదు = తలుచుకొనదు; సొలసితిన్‌ = సోలిపోతిని; అలసితిన్‌ = అలసిపోతిని; ఆంకొంటిన్‌ = ఆకలితో ఉంటి 
నని; అనుచున్‌ = అనుకొనుచు; వచ్చి; మాపును = రాత్రిని; రేపును = పగలును; మా = మాయొక్క; తల్లి = తల్లి; 
మోహంబు = మోహము; సొంపార = అతిశయించగా; ముద్దాండున్‌ = ముద్దాడును; చుంచు = జుట్టు; దువ్వున్‌ 
= దువ్వును; దేహంబున్‌ = దేహము; నివురున్‌ = నిమురును; మోదించున్‌ = తట్టును; కౌగిటన్‌ = కౌగిట్లో; చేర్చున్‌ 
= చేర్చుకొనును; అర్మిలిన్‌ = ఆపేక్షతో;నన్‌ = నన్ను; ఇట్టుల = ఈ విధముగ; అరసి = సాకి;మనుపన్‌ = పోషింపగ; 
నేను = నేను; విడిచి = విడిచిపెట్టి; పోకన్‌ = వెళ్ళిపోక; ఇంటన్‌ = ఇంటిలో; ఉండితిని = ఉన్నాను; అయ్య = అయ్య; మోహిన్‌ 
= మోహి;కాక = కాకుండగ; ఎటుకన్‌ = జ్ఞానముయందు; మోసపోకన్‌ = వంచింపబడక; మాటు = మరొక; చింత = ఆలోచన; 
లేకన్‌ = లేకుండగ; మౌనిని = మౌనమువహించినవాడను; ఐ = అయ్యి; ఏను = ఐదు; ఏండ్లవాండన్‌ = ఐదుసంవత్సరముల 
వాడిని; అగుచున్‌ = అగుచూ; కొన్ని = కొన్ని; వాసరములు = దినములు; 

భావము:- మా తల్లిది చాలా జాలిగుండె. ఉత్త అమాయకురాలు. తల వంచుకొని యజమానుల 
గృహాల్లో పనులన్నీ క్రమం తప్పకుండ చేసేది. తన దాస్యాన్ని గూర్చి కించిత్తు కూడా కించపడేది కాదు. నేనంటే 
ఆమెకు పంచప్రాణాలు. అయ్యో నా బిడ్డ అలసిపోయాడు. సొలసిపోయాడు, ఆకలి గొన్నాడు. అని అంటూ 
ప్రతిరోజూ అల్లారుముద్దుగా ఆదరించి నన్ను పెంచి పెద్దచేసింది. ఎంతో ప్రేమగా మాటిమాటికీ నా బుగ్గలు 
ముద్దుపెట్టుకొనేది. నా జట్టు దువ్వేది. నాఒళ్లు నిమిరేది. నన్ను ఆప్యాయంగా అక్కున చేర్చుకొనేది. ఈ విధంగా 
తల్లి ప్రేమతో పెరిగిన నేను ఆమెను విడిచి పోలేక ఇంట్లోనే ఉండిపోయాను. అయితే నేను 
సంసారవ్యామోహంలో చిక్కుబడలేదు. జ్ఞానాన్ని విడువలేదు. అయిదేళ్ళు వచ్చేదాక అలా మౌనిగ ఉన్నాను. 


1-117-వ. 

అంత. టీక:- అంత = అంతట. భావము: అప్పుడు. 
1-118-5. . 

సదనము వెలువడి తెరువునC 

జెదరక మాతల్లి రాత్రి. జీ(కటివేళన్‌ 

మొదవుం బిదు(కగ, నొకఫణి 

పదభాగము. గజిచె. ద్రొక్కంబడి మునినాథా! 


ప్రథమ స్కంధము 96 


టీక:- సదనమున్‌ = ఇంటినుండి; వెలువడి = బయల్పడి; తెరువునన్‌ = దారిలో; చెదరక = బెదరక; 
మా = మా; తల్లి = తల్లి; రాత్రిన్‌ = రాత్రి; చీంకటివేళన్‌ = చీకటిలో; మొదవున్‌ = ఆవుకు; పిదు(కగన్‌ = 
పాలుపిండుటకు పోవుచుండగా; ఒక = ఒక; ఫణి = పాము; పదభాగమున్‌ = పాదమును; కజిచెన్‌ = కరచినది; 
త్రొక్కంబడి = త్రొక్కబడి; మునినాథా = మునులలోశ్రేష్టుడా. 

భావము:-  వ్యాసమహర్నీ! ఒకనాడు ఏమి జరిగిందంటే, మా అమ్మ రాత్రివేళ కటిక చీకటిలో ఆవు 
పాలు పిండటం కోసం ఇల్లు వదలి బయటికి వెళ్లింది. త్రోవలో ఆమె ఒకపామును త్రొక్కింది. ఆ సర్పం ఆమె 
పాదాన్ని కరచింది. 
1-119-క. 
నీలాయతభోగఫణా 
వ్యాళానలవిష మహోగ్రవహ్నిజ్వాలా 
మాలావినిపాతితయై 


వ్రాలెన్‌ నను గన్నతల్లి వసుమతి మీందన్‌. 
టీక నీల =నల్లనిఆయత = పొడవైన; భోగ = శరీరము; ఫణా = పడగలుగల; వ్యాళ= పాము; ఆనల 
= జఠరాగ్నిని పుట్టిన; విష = విషముయొక్క; మహా = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; వహ్ని = అగ్ని; జ్వాలా = 
జ్వాలల; మాలా = మాలల వలన; వినిపాతిత = పడవేయబడినది; ఐ = అయి; వ్రాలెన్‌ = పడిపోయెను; ననున్‌ = 
నన్ను; కన్న = కన్నటువంటి; తల్లి = తల్లి; వసుమతి = భూమి; మీందన్‌ = మీద. 

భావము:-అత్యంత భయంకరమైన ఆ త్రాచుపాము కోరలలోని విషాగ్ని జ్వాలల వల్ల అమ్మ నేల మీద 
పడిపోయింది. 
1-120-ఉ. 
తల్లి ధరిత్రిపై నొజిగి తల్లడపాటును. జెంది చిత్తముం 
బల్లటిలంగ6 బ్రాణములు వాసిన6 జూచి, కలంగ కేను నా 
యుల్లములోన మోహరుచి నొందక, సంగము వాసె మేలు రా 


జిల్లె, నటంచు విష్ణుపదచింత యొనర్పంగ బుద్ధి: జేర్చుచున్‌. 
a > 


టీక:- తల్లి = తల్లి; ధరిత్రి = భూమి; పైన్‌ = మీద; ఒజిగి = పడిపోయి; తల్లడపాటునున్‌ = వణుకి 
పోవుటను; చెంది = చెంది; చిత్తమున్‌ = మనసు; పల్లటిలంగన్‌ = కలవరపడగా; ప్రాణములు = ప్రాణము లను; 
పాసినన్‌ = వదలగా; చూచి = చూచియు; కలంగక = కలతపడక; ఏను = నేను; నా = నా; ఉల్లము = మనసు; 
లోనన్‌ = లోపల; మోహ = మోహపు; రుచిన్‌ = భావమును, లేశమును; ఒందక = పొందక; సంగము = బంధము; 
పాసె = తొలగినది; మేలు = మంచి; రాజిల్లెన్‌ = సిద్ధించెను; అట = అట; అంచున్‌ = అనుకొనుచు; విష్ణు = హరి; 
పద = పాద; చింత = భక్తి; ఒనర్పంగన్‌ = చక్కచేయవలెనని; బుద్ధిన్‌ = బుద్ధిలో; చేర్చుచున్‌ = నిర్ణయించుకొనుచు. 


ప్రథమ స్కంధము 97 


భావము:- అలా మా అమ్మ క్రిందపడి విలవిల తన్నుకొని వివశురాలై ప్రాణాలు వదిలింది. అప్పుడు 
నేనుఆ విషాదదృశ్యాన్ని చూసి ఏ మాత్రం కలవరపడకుండా, నాచిత్తం శోకాన్నిపొందకుండా, నిబ్బరించుకొని 
నిలబడ్డాను. "మంచిది, బంధం తెగిపోయింది"అనుకొన్నాను. ఇక నాకు హరిచరణ స్మరణమే అవశ్యకర్తవ్యమని 
నిర్ణయించుకొన్నాను. 


1-121-వ. 

ఉత్తరాభిముఖుండ నై యేను వెడలి జనపదంబులు. బురంబులుం బట్టణంబు 
లు, గ్రామంబులుం బల్లెలు, మందలు. గిరాత పుళింద నివాసంబులు, నుపవనం 
బులు జిత్రధాతు విచిత్రితంబు లయిన పర్వతంబులు, సమద కరికర విదళిత 
శాఖలుగలశాఖులును, నివారిత పథికజనశ్రమాతిరేకంబు లైన తటాకంబులు, 
బహువిధ విహంగ నినద మనోహరంబు లై వికచారవింద మధు పాన పరవశ 
పరిభ్రమద్భమర సుందరంబులైన సరోవరంబులు దా6టిచనుచు; క్షుత్సిపాసాసమే 
తుండ నై యొక్క నదీహ్రదంబునం గ్రుంకులిడి శుచినై, నీరుద్రావి గతశ్రముండనై. 


టీక:- ఉత్తర = ఉత్తరదిక్కుకు; అభిముఖుండన్‌ = తిరిగినవాడిని; ఐ = అయి; ఏను = నేను; వెడలి = 
బయలుదేరి; జనపదంబులున్‌ = నగరములు; పురంబులున్‌ = పురములు; పట్టణంబులున్‌ = పట్టణములు; 
గ్రామంబులున్‌ = గ్రామములు; పల్లెలున్‌ = పల్లెటూళ్ళు; మందలున్‌ = మందలు (సంచార జాతుల వారి); కిరాత = 
కిరాతులయొక్క; పుళింద = పుళిందులయొక్క; నివాసంబులున్‌ = నివాసములు; ఉపవనంబులున్‌ = 
ఉద్యానవనములు; చిత్ర = చిత్రమైన; ధాతు = ఖనిజాలతో; విచిత్రితంబులు = విచిత్రములు; అయిన = అయినట్టి; 
పర్వతంబులు = పర్వతములు; సమద = మదమెక్కిన; కరి = ఏనుగు; కర = తొండములచే; విదళిత = విరవబడ్డ; 
శాఖలు = కొమ్మలు; కల = కలిగిన; శాఖులును = (కొమ్మలతో నుండేవి) చెట్లు; నివారిత = వారింపబడిన; పథికజన 
= బాటసారుల; శ్రమ = అలసటయొక్క; అతిరేకంబులు = విజృంభణలు, చెలరేగుటలు; ఐన = కలిగిన; 
తటాకంబులు = చెరువులు; బహువిధ = వివిధరకముల; విహంగ = పక్షుల; నినద = కలకలారావముతో, 
అరపులతో; మనోహరంబులై = మనోహరములై; వికచ = వికసించిన; అరవింద = పద్మముల; మధు = తేనె; పాన 
= తాగుటవలన; పరవశ = పరవశించి; పరిభ్రమత్‌ = తిరుగుచున్న; భ్రమర = తుమ్మెదలతో; సుందరంబులు = 
అందమైన; ఐన = అయినట్టి; సరోవరంబులు = సరస్సులు; దా(టి = దాటుకొనుచు; చనుచున్‌ = వెళ్ళుచుండగ; 
క్షుత్‌ = ఆకలి; పిపాసా = దాహములుతో; సమేతుండను = కూడుకొన్నవాడను; ఐ = అయి; ఒక్క = ఒక; నదీ = 
నదియొక్క; హ్రదంబునన్‌ = మడుగులో; క్రుంకులిడి = స్నానముచేసి; శుచిని = శుభ్రపడినవాడను; ఐ = అయి; 
నీరు = నీరు; త్రావి = తాగి; గత = పోగొట్టబడిన; శ్రముండన్‌ = అలసటకలవాడను; ఐ = అయి. 


ప్రథమ స్కంధము 98 


భావము:- అలా అనుకొన్న నేను ఉత్తర దిక్కుగా బయలుదేరి జనపదాలు, పురాలు, పట్టణాలు, 
గ్రామాలు, పల్లెలు, వ్రేపల్లెలు, భిల్లవాటికలు, తోటలు దాటుకొంటూ; ఖనిజాలతో చిత్రమైన రంగులద్దుకున్న 
పర్వతాలూ; మదపూరితమైన ఏనుగులు తొండాలతో విరపబడ్డ కొమ్మలు గల వృక్షాలూ; బాటసారుల 
మార్గాయాసాన్ని పోగొట్టే తటాకాలు; నానావిధాలైన పక్షుల కలకలారావాలతో రమణీయమై, వికసించిన 
తామరపూలతో అలరారుతూ వాటి మకరందాన్ని త్రాగి పరవశించి పరిభ్రమించే తుమ్మెదలతో అందగిస్తున్న 
సరస్సులూ దాటుతూ ముందుకు సాగాను. అప్పుడు నాకు ఆకలీ దప్పికా ఎక్కువయ్యాయి. ఒక యేటి మడుగులో 
శుభ్రంగా స్నానం చేసి నీరు త్రాగి నా మార్గాయాసాన్ని తగ్గించుకొన్నాను. అంతట... 


*1-122-క, 

సాలావృక, కపి, భల్లుక, 

కోలేభ, లులాయ, శల్య, ఘూక, శరభ, శా 
ర్టూల, శశ, గవయ, ఖడ్గ, 
వ్యాళాజగరాది భయద వనమధ్యమునన్‌ 


టీక:- _సాలావృక = పెద్దతోడేళ్ళు; కపి = కోతులు; భల్లుక = ఎలుగుబంట్లు; కోల = అడవిపందులు; 
ఇభ = ఏనుగులు; లులాయ = అడవిదున్నలు; శల్య = ముళ్ళపందులు; ఘూక = గుడ్లగూబలు; శరభ = శరభమృగ 
ములు (శరభము - సింహములను తినే ఒక జాతి జంతువు); శార్దూల = పెద్దపులులు; శశ = కుందేళ్ళు; గవయ 
= ఎనుబోతులు; ఖడ్గ = ఖడ్గమృగములు; వ్యాళ = పాములు; అజగర = కొండచిలువలు; ఆది = మొదలగువానితో; 
భయద = భయంకరమైన; వన = అడవి; మధ్యమునన్‌ = నడుమ. 

భావము:- తోడేళ్ళు, కోతులు, ఎలుగుబంట్లు, అడవివరాహాలు, ఏనుగులు, దున్నపోతులు, ముళ్ళ 
పందులు, గుడ్లగూబలు, శరభమృగాలు, శార్టూలాలు, కుందేళ్లు, మనుబోతులు, ఖడ్గమృగాలు, క్రూరసర్పాలు, 
కొండచిలవలు నిండిన భయంకరారణ్యాల గుండా మళ్లీ ప్రయాణించాను. 


1-123-వ. 

దుస్తరంబులైన నీలవేణు, కీచక, గుల్మ, లతాగహ్వరంబుల పొంత నొక్క రావిమాని 
డగ్గజం గూర్చుండి యే విన్న చందంబున నా హృదయగతుం బరమాత్మ స్వరూపు 
హరిం జింతించితి. 


టీక:-దుస్తరంబులు = దాటుటకు మిక్కిలి కష్టమైనవి; ఐన = అయినట్టి; నీల = నీలి; వేణు = వెదురు; 
కీచక = బొంగువెదురు; గుల్మ = పొదలు; లత = తీగలు; గహ్వరంబుల = పొదరిళ్ళ; పొంతన్‌ = ప్రక్కన; ఒక్క= ఒక; 
రావి = రావి; మాని = మానుకు; డగ్గజన్‌ = దగ్గర; కూర్చుండి = కూర్చొని; ఏన్‌ = నేను; విన్న = వినిన; చందంబున 
= విధముగ; నా = నా; హృదయ = హృదయమున; గతున్‌ = ఉన్నవాడైన; పరమాత్మ = పరమాత్మయొక్క; స్వరూపు 
= స్వరూపముగలవాడైన; హరిన్‌ = హరిని; చింతించితిన్‌ = ధ్యానించాను. 


ప్రథమ స్కంధము 99 


భావము:- _ దాటశక్యంకాని నీలితుప్పలు, వెదురుపొదరిండ్లు దగ్గరగాగల ఒక రావిచెట్టుకింద 
కూర్చు న్నాను. నేను విన్న విధంగా నా హృదయంలో పదిలం చేసికొన్న పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం 
చేశాను. 


నారదునికి దేవుడు దోచుట 
1-124-శా. 
ఆనందాశ్రులు గన్నులన్‌ వెడల, రోమాంచంబుతో. దత్సద 
ధ్యానారూఢుండ నైననా తలపులో నద్దేవుండుం దోంచెనే 
నానందాబ్ధిగతుండనై యెటు(గలేనైతిన్‌ ననున్నీశ్వరున్‌, 
నానాశోకహమైన యత్తనువు గానన్‌ లేక యట్లంతటన్‌. 


టీక:- ఆనందాశ్రులు = ఆనందబాష్పములు; కన్నులన్‌ = కళ్లవెంట; వెడల = కారగ; రోమాంచంబు = 
వెంట్రుకల గగుర్పాటు; తోన్‌ = తో; తత్‌ = వాని; పద = పాదముల; ధ్యాన = ధ్యానములో; ఆరూఢు(డన్‌ = 
మునిగినవాడను; ఐన = అయిన; నా = నా;తల(పు = భావము; లోన్‌ = లో; ఆ = ఆ; దేవు(డున్‌ = దేవుడు; తోంచెన్‌ 
= తోచెను; నేన్‌ = నేను; ఆనంద = సంతోష; అజ్ఞ = సాగరములో; గతుండన్‌ = మునిగినవాడను; ఐ = అయి; 
ఎజుంగ = తెలిసికొన; లేనైతిన్‌ = లేకపోతిని; ననున్‌ = నన్నూ; ఈశ్వరున్‌ = ఈశ్వరుని; నానా = సమస్త; శోక = 
శోకములను; అహము = పోగొట్టునది; ఐన = అయినట్టి; ఆ = ఆ; తనువున్‌ = రూపమును; కానన్‌ = చూడ, 
కనుగొన; లేక = లేక; అట్లు = ఆవిధముగ; అంతటన్‌ = అప్పుడు. 
భావము:- నా కళ్ళల్లో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి. నా శరీరమంతా పులకించింది. ఆ భక్తి పారవ శ్యంలో 
భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరచి 
చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది. 


1-125-వ. 

లేచి నిలుచుండి, క్రమ్మజ నద్దేవుని దివ్యాకారంబు( జూడ నిచ్చించుచు, హృదయం 
బున నిలుపుకొని యాతురుండునుంబోలె జూచియుం గాన లేక, నిర్మనుష్యంబైన 
వనంబునం జరియించుచున్న నన్ను నుద్దేశించి వాగగోచరుం డైన హరి గంభీర 
మధురంబులైన వచనంబుల శోకంబుపశమింపంజేయు చందంబున నిట్లనియె. 


టీక:- లేచి = లేచి; నిలుచుండి = నిలబడి; క్రమ్మజన్‌ = మరల; ఆ = ఆ; దేవుని = దేవుని యొక్క; దివ్య 
= దివ్యమైన; ఆకారంబున్‌ = ఆకారమును; చూడన్‌ = చూచుటను; ఇచ్చించుచున్‌ = కోరుతూ; హృదయంబున 
= హృదయములో; నిలుపుకొని = నిలుపుకొని; ఆతురుండునున్‌ = ఆతురతతో యున్నవాడు; పోలెన్‌ = వలె; 
చూచియున్‌ = వెతికి చూచి కూడ; కాన = కనుగొన; లేక = లేక; నిర్మనుష్యంబు = మనుష్య సంచారము లేనిది; 


ప్రథమ స్కంధము 100 


ఐన = అయినట్టి; వనంబునన్‌ = అరణ్యములో; చరియించుచున్న = తిరుగుతున్న; నన్నున్‌ = నన్ను; ఉద్దేశించి జ 
ఉద్దేశించి; వాక్‌ = వాక్కువలన (వాగగోచరుడు - వాక్కు వలన తెలియరానివాడు); అగోచరుండు = తెలుప 
సాధ్యం కాని వాడు; ఐన = అయినట్టి; హరి = హరి; గంభీర = గంభీరమైనవియును; మధురంబులు = 
మధురమైనవియును; ఐన = అయినట్టి; వచనంబులన్‌ = మాటలతో; శోకంబున్‌ = విచారమును; ఉపశమింపన్‌ 
= ఉపశమించునట్లు; చేయు = చేయు; చందంబునన్‌ = విధముగ; ఇట్లు = ఈవిధముగ; అనియెన్‌ = పలికెను. 


భావము:- నేను విచారంతో లేచి నిల్చున్నాను. మళ్లీ ఆ దేవదేవుని దివ్యస్వరూపాన్ని దర్శించాలనే 
ఉత్కంఠతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటూ ఇటూ తిరుగసాగాను. కాని నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం 
కలుగలేదు. అంతలో మాటలలో వివరించ సాధ్యం కాని వాడు అయిన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా 
శోకాన్ని ఉపశమింపజేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి. 


1-126-6. 

"ఏల కుమార! శోషిలంగ? నీ జననంబున నన్ను. గానంగా. 
జాలవు నీవు, కామముఖషట్కము నిర్దళితంబు సేసి ని 
ర్మూలితకర్ములైన మునిముఖ్యులు గాని, కుయోగిం గానంగాం 
జాలండు, నీదు కోర్కి కొనసాంగుటకై నిజమూర్తి. జూపితిన్‌. 


టీక:- ఏల = ఎందుకు; కుమార = కుమారా; శోషిలంగన్‌ = అయాసపడుట; ఈ = ప్రస్తుత; 
జననంబునన్‌ = జన్మలో; నన్నున్‌ = నన్ను; కాన(గాంన్‌ = దర్శించ; చాలవు = లేవు, సరిపడవు; నీవు = నీవు; కామ 
= కామము (కామముఖషట్కము - అరిషడ్వర్గములు -శత్రువులు 6 - కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, 
మోహములు)); ముఖ = మొదలగు; షట్కమున్‌ = ఆరుగురు; నిర్దళితంబున్‌ = ఖండితముగ; చేసి = చేసి; 
నిర్మూలిత = నిర్మూలింపబడిన; కర్ములు = కర్మములుగలవారు; ఐన = అయినట్టి; ముని = మునులలో; ముఖ్యులు 
= ముఖ్యమైనవారు; కాని = కాని; కుయోగి = చెడ్డవాడైన యోగి; కానంగాన్‌ = దర్శించను; చాలండు = సరిపోడు, 
చేయలేడు; నీదు = నీ యొక్క; కోర్కి = తపన, ఇచ్చ; కొనసాంగుట = కొనసాగుట;కై = కై; నిజ = నాయొక్క; మూర్తిన్‌ 
= ఆకారమును; చూపితిన్‌ = చూపించితిని. 

భావము:- “నాయనా! ఎందుకలా వృథాగా ఆయాసపడతావు. నీవు ఎంత ప్రయత్నించినా ఈ 
జన్మలో నన్ను దర్శించలేవు. కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి నిర్మూలితకర్ములైన ముని ముఖ్యులే నన్ను 
చూడ గల్గుతారు. అంతే కాని జితేంద్రియులు కానివారు నన్ను దర్శించలేరు. అయినా నీ మనసులోని కోరికను 
కొనసాగించటం కోసం క్షణ కాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను. 


ప్రథమ స్కంధము 101 


1-127-క. 

నావలని కోర్కి యూరక 

పోవదు, విడిపించు దోషపుంజములను, మ 
త్సేవం బుట్టును వైళమ 

భావింప(గ నాదు భక్తి బాలక! వింటే. 


టీక:- _నావలని = నామీద; కోర్కి = భక్తి; ఊరక = ఊరికే; పోవదు = పోదు; విడిపించున్‌ = 
విడిపించును; దోష = పాపపు; పుంజములను = సమూహములను; మత్‌ = నాయొక్క; సేవన్‌ = సేవవలన; 
పుట్టును = కలుగును; వైళమ = శ్రీఘ్రముగ; భావింప6గ = ఎంచిచూస్తే; నాదు = నాయొక్క; భక్తి = భక్తి; బాలక = 
కుమారా; వింటే = వింటున్నావా 


భావము:- వత్త్సా!నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలూ దూరమౌతాయి. 
నన్ను సేవించటం వల్ల నాభక్తి అచిరకాలంలోనే నీమదిలో పదిలమౌతుంది. 


1-1268-క, 

నాయందు గలుగు నీ మది 

వాయదు జన్మాంతరముల బాలక! నీ వీ 
కాయంబు విడిచి మీదట 

మా యనుమతిం. బుట్ట(గలవు మద్భక్తుండవై. 


టీక:- నా=నా;అందున్‌ = మీద; కలుగు = కలుగును; నీ = నీ; మది = మనసు; పాయదు = విడువదు; 
జన్మ = జన్మముల; అంతరములు = ఇతరములుకును; బాలక = కుమార; నీవు = నీవు; ఈ = ఈ; కాయంబున్‌ = 
శరీరమును; విడిచి = విడిచిన; మీందటన్‌ = తరువాత; మా = మా యొక్క; అనుమతిన్‌ = అనుమతితో; పుట్టన్‌ = 
(మరల) పుట్ట; కలవు = కలవు; మత్‌ = నాయొక్క; భక్తుండవు = భక్తుడవు; ఐ = అయి. 

భావము:- కుమారా నాయందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకొని 
ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదలిన అనంతరం నా అనుజ్ఞతో మరు జన్మలో నా భక్తుడివై ఉద్భవిస్తావు. 


1-129-మ. 

విను; మీ సృష్టిలయంబు నొంది యుగముల్‌ వేయైన కాలంబు యా 
మినియైపోయెడి( బోవంగాం గలుగుంజూమీందం బునఃసృష్టి, యం 
దు నిరూఢస్మృతితోడం బుట్టెదవు నిర్ణోషుండవై నా కృపన్‌, 

ఘనతం జెందెదు శుద్ధ సాత్తికులలో గణ్యుండవై యర్భకా!" 


ప్రథమ స్కంధము 102 


టీక:- విను =వినుము; ఈ = ప్రస్తుత; సృష్టి = సృష్టి (మొత్తము); లయంబున్‌ = అంతము (ప్రళయము); 
ఒంది = పొంది; యుగముల్‌ = యుగములు; వేయి = వెయ్యి; ఐన = అయిన; కాలంబు = కాలము; యామిని = 
రాత్రి (బ్రహ్మ); ఐపోయెడిన్‌ = అయిపోవుట; పోవంగాన్‌ = (అది) గడిచిపోగా; కలుగుంన్‌ = జరుగును; సుమీ = 
సుమా; మీందన్‌ = ఆపైన; పునః = మరల; సృష్టి = సృష్టి; అందున్‌ = అందు; నిరూఢ = గట్టి; స్మృతి = జ్ఞాపకశక్తి; 
తోడన్‌ = కలిగి; పుట్టెదవు = జన్మించెదవు; నిర్జోషుండవు = దోషములు లేనివాడవు; ఐ = అయి; నా = నాయొక్క; 
కృపన్‌ = కృప వలన; ఘనతన్‌ = గొప్పతనమును; చెందెదు = పొందెదవు; శుద్ధ = పరిశుద్ధమైన; సాత్తికుల = 
సత్త్వగుణసంపన్నులు; లోన్‌ = లో; గణ్యుండవు = గొప్పవాడవు; ఐ = అయి; అర్భకా = బాలకుడా. 
భావము:-విను చిట్టితండ్రి! ఈ సృష్టియావత్తూ లయమైపోయిన పిమ్మట వేయి యుగాలు చీకటి రాత్రిగా 
గడిచిపోతుంది. అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది. నీవు మళ్లీజన్మిస్తావు. నీకు పూర్వస్మృతి ఉంటుంది. నా అను 
గ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్వ గుణసంపన్నులైన హరిభక్తులలో అగ్రగణ్యుడవై ప్రసిద్ధుడవు అవుతావు.” 


1-130-వ. 

అని యిట్లాకాశంబు మూర్తియు, బుగ్వేదాదికంబు నిశ్వాసంబునుగా నొప్పి, సర్వ 
నియామకం బైన మహాభూతంబు వలికి యూరకున్న; నేను మస్తకంబువంచి 
మ్రొక్కి, తత్కరుణకు సంతసించుచు, మదంబు దిగనాడి, మచ్చరంబు విడిచి, 
కామంబు నిర్దించి, క్రోధంబు వర్ణించి, లోభమోహంబుల వెడల నడిచి, సిగ్గు 
విడిచి యనంత నామంబులు పఠించుచు6 బరమ భద్రంబు లయిన తచ్చరిత్రం 
బులం జింతించుచు, నిరంతర సంతుష్టుండనై కృష్ణుని బుద్ధి నిలిపి, నిర్మలాంతః 
కరణంబుల తోడ విషయవిరక్తుండ నై, కాలంబున కెదురు సూచుచు భూమిం 
దిరుగుచు నుండ; నంతం గొంతకాలంబునకు మెజుంగు మెజిసిన తెజంగున 
మృత్యువు దోంచినం, బంచభూతమయం బయి కర్మ స్వరూపం బైన పూర్వ 
దేహంబు విడిచి హరికృపావశంబున శుద్ధసత్త మయం బైన భాగవతదేహంబు 
సొచ్చితి; నంతం ద్రైలోక్యంబు సంహరించి ప్రళయకాల పయోరాశి మధ్యంబున 
శయనించు నారాయణమూర్తి యందు నిదురవోవ నిచ్చగించు బ్రహ్మనిశ్వాసంబు 
వెంట నతని లోపలం బ్రవేశించితి; నంత సహస్ర యుగ పరిమితంబైన కాలంబు 
సనిన లేచి లోకంబులు సృజియింప నుద్యోగించు బ్రహ్మ నిశ్వాసంబు వలన మరీచి 
ముఖ్యులగు మునులును నేనును జనియించితిమి; అందు నఖండిత బ్రహ్మచ 
ర్యుండనై యేను మూండులోకంబుల బహిరంతరంబు లందు మహావిష్ణుని యను 


ప్రథమ స్కంధము 103 


గ్రహంబున నడ్డంబు లేక యీశ్వరదత్తమై బ్రహ్మాభివ్యంజకంబు లైన సప్తస్వరం 
బులు దమ యంతన మైయుచున్న, యీ వీణాలాపన రతింజేసి నారాయణకథా 
గానంబు సేయుచు. జరియించు చుందు. 


టీక:- అని = అని; ఇట్లు = ఈవిధముగ; ఆకాశంబు = ఆకాశము; మూర్తియు = రూపముగను; బుగ్వేద = 
బుగ్వేదము; ఆదికంబు = మొదలగునవి; నిశ్వాసంబునున్‌ = ఊపిరియును; కాన్‌ = కాగా; ఒప్పి = అమరి; సర్వ 
= సర్వమును; నియామకంబు = నియమించునది; ఐన=అయినట్టి; మహా=బృహత్‌; భూతంబు = ప్రకృతి; పలికి = 
పలికి; ఊరక = ఊరక; ఉన్నన్‌ = ఉండిన; నేను = నేను; మస్తకంబున్‌ = శిరస్సు; వంచి = వంచి; మ్రైక్కి = నమస్క 
రించి; తత్‌ = ఆయొక్క; కరుణ = దయ; కున్‌ = కు; సంతసించుచున్‌ = సంతోషిం చుచు; మదంబున్‌ = 
గర్వమును; దిగనాడి = వదిలివేసి; మచ్చరంబున్‌ = మాత్సర్యమును; విడిచి = విడనాడి; కామంబున్‌ = 
కామమును; నిర్జించి = అణచి; క్రోధంబున్‌ = కోపమును; వర్ణించి = వదిలిపెట్టి; లోభ = లోభమును; 
మోహంబులన్‌ = మోహములను; వెడలనడిచి = గెంటి వేసి; సిగ్గున్‌ = సిగ్గును; విడిచి = విడిచి; అనంత = 
అనంతుని, భగవంతుని అనంతమైన; నామంబులున్‌ = నామములను; పఠించుచున్‌ = చదు వుతూ; పరమ = 
అన్నిటికంటె ఉత్తమమైన; భద్రంబులు = క్షేమకరములు; అయిన = అయినట్టి; తత్‌ = అతని; చరిత్రంబులన్‌ = 
చరిత్రలను; చింతించుచు = తలుస్తూ; నిరంతర = ఎడతెగని; సంతుష్టుండను = సంతో షము కలవాడను; ఐ = 
అయి; కృష్ణుని = విష్ణువుని; బుద్ధిన్‌ = బుద్ధిలో; నిలిపి = స్థిరపరుచుకొని; నిర్మల = మలినములేని; అంతఃకరణం 
బుల= లోపలిఇంద్రియముల {అంతఃకరణములు- శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసనలు వాని స్థానములు); 
తోడన్‌ = తో; విషయ = విషయములమీద (విషయములు - ఇంద్రియాలకు సంబంధించి నవి); విరక్తుండను 
= ఆసక్తిలేనివాడను; ఐ = అయి; కాలంబు = (మరణ)కాలము; కున్‌ = కు; ఎదురు = ఎదురు; సూచుచు = చూస్తూ; 
భూమిన్‌ = భూమిమీద; తిరుగుచున్‌ = తిరుగుతూ; ఉండన్‌ = ఉండగా; అంతన్‌ = అంతట; కొంత = కొంత; 
కాలంబు = కాలము; కున్‌ = తరువాత; మెఖుంగు = మెరుపు; మెజిసిన = మెరిసిన; తెజింగునన్‌ = విధముగ; 
మృత్యువు = మరణము; తో(చినన్‌ = ప్రత్యక్షము కాగా; పంచభూత = పంచభూతములతో; మయంబు = కూడి 
నది; అయి = అయినట్టి; కర్మ = కర్మము యొక్క; స్వరూపంబు = స్వరూపము; ఐన = కలిగిన; పూర్వ = పూర్వజన్మ 
లోని; దేహంబు = దేహమును; విడిచి = విడిచిపెట్టి; హరి = హరియొక్క; కృపా = దయ; వశంబునన్‌ = వలన; శుద్ధ 
= పరిశుద్ధమైన; సత్త్వ = సత్తగుణముల; మయంబు = కూడినది; ఐన = అయినట్టి; భాగవత = భగవంతుని 
యొక్క; దేహంబు = దేహము, రూపము; చొచ్చితిన్‌ = ప్రవేశించితిని, లీనమైతిని; అంతన్‌ = అంతట; 
త్రైలోక్యంబున్‌ = మూడు లోకములను; సంహరించి = నాశనము చేసి; ప్రళయ = కల్పాంత; కాల = కాలములో; 
పయోరాశి = సముద్ర; మధ్యంబున = మధ్యభాగమున; శయనించు = పండుకొను; నారాయణ మూర్తి = విష్ణు 
మూర్తి; అందున్‌ = లోపల; నిదుర = నిద్ర; పోవ = పోవుటకు; ఇచ్చగించు = నిశ్చయించు; బ్రహ్మ = బ్రహ్మ యొక్క; 
నిశ్వాసంబు = ఊపిరి; వెంటన్‌ = వెనకన; అతని; లోపలన్‌ = లోపలికి; ప్రవేశించితిన్‌ = చొచ్చితిని; అంత = 
అంతట; సహస్ర = వెయ్యి; యుగ = యుగముల; పరిమితంబు = పర్యంతము; ఐన = అయినట్టి; కాలంబు = 
కాలము; చనిన = గడచిన; లేచి = లేచి; లోకంబులున్‌ = లోకములను; సృజియింపన్‌ = సృష్టించవలెనని; 
ఉద్యోగించు = ప్రయత్నము చేయు; బ్రహ్మ = బ్రహ్మయొక్క; నిశ్వాసంబు = ఊపిరి; వలనన్‌ = ద్వారా; మరీచి = 


ప్రథమ స్కంధము 104 


మరీచి; ముఖ్యులగు = మొదలగు; మునులును = మునులును; నేనును = నేనును; జనియించితిమి = పుట్టితిమి; 
అందున్‌ = వారిలో; అఖండిత = ఎడతెగని; బ్రహ్మచర్యుండన్‌ = బ్రహ్మచర్య వ్రతధారుడను; ఐ = అయి; ఏను = 
నేను; మూండు = మూడు; లోకంబులన్‌ = లోకముల యొక్క; బహిర్‌ = బయటి భాగములు; అంతరంబులు = 
లోపటి భాగములు; అందున్‌ = అందును; మహా = గొప్ప వాడైన; విష్ణుని = భగవంతుని యొక్క; అనుగ్రహం 
బునన్‌ = అనుగ్రహము వలన; అడ్డంబు = అడ్డము; లేక = లేకుండగ; ఈశ్వర = ఈశ్వరునిచే; దత్త = ఇవ్వబడినది; 
ఐ = అయినట్టి; బ్రహ్మ = పరబ్రహ్మమును; అభివ్యంజకంబులు = అభివ్యక్తము చేయునవి; ఐన = అయినట్టి; 
సప్తస్వరంబులు = సప్తస్వరములు; తమయంతన = తమంతతామే; మైయుచున్న = మగు; ఈ = ఈ; వీణ = వీణ; 
ఆలాపన = రాగముతో, నాదముతో; రతిన్‌ = కూడినదాని, ఆసక్తి; చేసి = వలన; నారాయణ = నారాయణుని; కథ 
= కథల; గానంబు = గానము; చేయుచున్‌ = చేయుచు; చరియించుచున్‌ = తిరుగుతూ; ఉందున్‌ = ఉందును; 


భావము:- ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి, సర్వనియంత, వేదమయమూ అయిన ఆ 
మహాభూతానికి నేను తలవంచి మ్రైక్కాను. భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను. మదాన్ని వీడాను. 
మాత్సర్యాన్ని దిగనాడాను. కామాన్ని అణచి పెట్టాను. క్రోధాన్ని వదలిపెట్టాను. లోభాన్ని, మోహాన్ని వదలి వేసాను. 
సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ, పరమపవిత్రాలయిన హరి 
చరిత్రలనుస్మరిస్తూ, నిత్యసంతుష్టుడనై వాసుదేవుని హృదయంలోపదిలపరచుకొన్నాను. ప్రశాంతమైన 
అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్నినిరీక్షిస్తూతిరుగసాగాను. కొన్నాళ్లకు మెరుపుమెరిసిన 
ట్లుగామృత్యుదేవత నాముందుప్రత్యక్షమయింది. అప్పుడు నేను పంచభూతాత్మకమైనపూర్వదేహాన్ని పరి త్య 
జించి భగవంతునిదయవల్ల సత్తగుణాత్మకమైనభాగవతదేహంలో ప్రవేశించాను. తర్వాత కల్పాంతకాలం లో 
ఏకార్ణవమైన జలమధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన, బ్రహ్మదేవుని నిశ్వాసం తోపాటు 
నేనూ భగవానుని ఉదరంలోప్రవేశించాను. వెయ్యియుగాలుగడిచిపోయిన తర్వాతలేచి లోకాలు 
సృష్టించతలచెడి బ్రహ్మదేవునినిశ్వాసంనుంచి మరీచిమొదలైన మునులు, నేను జన్మించాము. ఈ జన్మలో నేను 
అస్థలితబ్రహ్మచారినై, భగవంతుని అనుగ్రహంవల్లత్రిలోకసంచారినై, పరబ్రహ్మముచేత సృష్టిం పబడిన 
సప్తస్వరాలు తమంతతామే మ్రోగే ఈ మహతి అనే వీణమీద విష్ణుకథలు గానంచేస్తూ ఇలా విహరిస్తున్నాను 
1-131-™. 
తీర్థ్రపాదుండయిన దేవుండు విష్ణుండు 
తన చరిత్ర మేను దవిలి పాడం 
జీరంబడ్డవాని చెలువున నేతెంచి 
ఘనుండు నామనమునం( గానవచ్చు. 


టీక:- తీర్థ = తరింపజేయు; పాదు(డు = పాదములు గలవాడు; అయిన = అయినట్టి; దేవుండు = 
దేవుడు; విష్ణుండు = విష్ణువు; తన = తనయొక్క; చరిత్ర = చరిత్రను; మేను = శరీరము; దవిలి = పులకరించి; పాడన్‌ 
= పాడగా; చీరంబడ్డవాని = పిలువబడినవాని; చెలువునన్‌ = విధంగా; ఏతెంచి = వచ్చి; ఘనుండు = గొప్పవాడు - 
భగవంతుడు; నా = నాయొక్క; మనమునన్‌ = మనసులో; కానవచ్చున్‌ = కనిపిస్తాడు. 


ప్రథమ స్కంధము 105 


భావము:- నేను విష్ణుమూర్తి లీలలను గానం చేసినప్పుడు, తీర్థపాదుడు, దేవాదిదేవుడు, 
వాసుదేవుడు అయిన హరి పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనస్సులో దర్శనము ఇచ్చేవాడు. 
1-132-5. 
విను మీ సంసారంబను 
వననిధిలో మునిగి కర్మవాంఛలచే వే 
దనం బొందెడువానికివి = 


ష్టుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్రా! 
టీక వినుము = వినుము; ఈ = ఈ; సంసారంబు = సంసారము; అను = అనే; వననిధి = 
సముద్రము; లోన్‌ = లోపల; ముని(గి = మునిగిపోయి; కర్మ = కర్మములందు; వాంఛల = కోరికల; చేన్‌ = చేత; 
వేదనన్‌ = బాధను; పొందెడువాని = పడేవాడి; కిన్‌ = కి; విష్ణుని = హరియొక్క; గుణ = గుణముల; వర్ణనము = 
కీర్తించుట; తెప్ప = పడవ; సుమ్ము = సుమా; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్టుడా. 

భావము:- ఓ వ్యాసమహర్నీ! ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయవాంఛలచే 
క్రిందుమీదై బాధపడేవానికి గోవింద గుణకీర్తనం గట్టుకు చేర్చే తెప్ప లాంటిది. 
1-133-చ. 
యమనియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యు. గామరో 
షములఈ బ్రచోదితంబ యగు, శాంతి వహింపదు, విష్ణుసేవచేం 
గ్రమమున శాంతి. గైకొనిన కైవడి; నాదు శరీర జన్మ క 
ర్మముల రహస్య మెల్ల మునిమండన। చెప్పితి నీవు గోరినన్‌." 
టీక యమ=యమము;నియమ= నియమము; ఆది = మొదలగు; యోగములన్‌ = యోగా భ్యాస 
మార్గముల; ఆత్మ = ఆత్మ; నియంత్రితము = నియమింపపడినది; అయ్యున్‌ = అయినప్పటికిని; కామ = కామము; 
రోషములన్‌ = రోషములచే; ప్రచోదితంబు = ప్రేరేపింప బడినది; అగు = అగును; శాంతి = శాంతిని; వహింపదు 
= పొందదు; విష్ణు = హరియొక్క; సేవ = భక్తి; చేన్‌ = చేత; క్రమమున = క్రమముగా; శాంతిన్‌ = శాంతిని; కైకొనిన 
= పొందిన; కైవడిన్‌ = విధముగా; నాదు = నాయొక్క; శరీర = శరీరము; జన్మ = జన్మ; కర్మముల = కర్మముల 
(పుట్టుపూర్వోత్తరముల); రహస్యము = రహస్యము, మర్మము; ఎల్లన్‌ = అంతా; ముని = మునులకు; మండన = 
ప్రకాశించేవాడా; చెప్పితిన్‌ = చెప్పితిని; నీవు = నీవు; గోరినన్‌ = కోరగా. 

భావము:- మునికులభూషణా! యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహారాది అష్టాంగముల ద్వారా 
మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకొన్నప్పటికీ కామం, రోషం మొదలైన వానిచే అది మాటిమాటికీ 


రెచ్చిపోతూనే ఉంటుంది. కానీ శాంతించదు. అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది. నా పుట్టు 
పూర్వోత్తరాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను." 


ప్రథమ స్కంధము 106 


1-134-వ. 
అని యిట్లు భగవంతుం డగు నారదుండు వ్యాసమునీంద్రుని వీడ్కొని, వీణ 
వాయించుచు, యదృచ్చామార్గంబునం జనియె"నని,,సూతుం డిట్లనియె. 


టీక:- అని = అనిచెప్పి; ఇట్లు = ఈవిధముగ; భగవంతుండు = భగవంతుడు; అగు = అయినట్టి; 

నారదుండు = నారదుడు; వ్యాస = వ్యాసుడు అనే; మునీంద్రుని = మునులలో శ్రేష్టుని; వీడ్కొని = సెలవు తీసుకొని; 

క | = =సే ఏ జ్‌ శ 

వీణ = వీణను; వాయించుచున్‌ = వాయించుచు; యదృచ్చా = స్వేచ్చా, ఇచ్చవచ్చిన; మార్గంబునన్‌ = మార్గమున; 
చనియెన్‌ = వెళ్ళెను; అని = అనిచెప్పి; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్‌ = పలికెను. 


భావము:- అని ఈప్రకారంగా భగవంతుడయిన నారదుడు వ్యాసమునీంద్రునితో పలికి 
వీడ్కోలందు కొని వీణను మోగించుకుంటూ వెళ్లిపోయాడు. అనంతరం సూతమహాముని శౌనకాదులతో ఇలా 
అన్నాడు. 


1-135-క. 

"వాయించు వీణ నెప్పుడు, 

మ్రాయించు ముకుందగీతములు, జగములకుం 
జేయించు( జెవుల పండువు, 

మాయించు నఘాళి నిట్టి మతి మణి గలండే" 


టీక:- వాయించున్‌ = వాయించును; వీణన్‌ = వీణను; ఎప్పుడున్‌ = ఎల్లప్పుడు; మైోయించున్‌ = 
మ్రోగించును; ముకుంద = హరియొక్క; గీతములు = పాటలు; జగములు = లోకాల; కున్‌ = కు; చేయించు/న్‌ = 
కలుగజేయును; చెవుల = చెవులకు; పండువు = పండుగ; మాయించున్‌ = మాయము చేయును; అఘాళిన్‌ = 
పాపములను; ఇట్టి = ఇటువంటి; మతి = బుద్ధిమంతుడు; మటీ = మరియొకడు; కలండే = ఉన్నాడా. 


భావము:- “నారదమహర్షి సర్వదా మహతీ విపంచి వాయిస్తు, ముకుందగీతాలు మోయిస్తు, సకల జగత్తులకు 
వీనులవిందు చేస్తు, లోకుల పాపసమూహాలను మాయిస్తు సంచరించే మేటి భక్తుడు. ఆయనకు ఆయనే సాటి.” 


1-136-వ. 
అని నారదుం గొనియాడిన సూతునిం జూచి "'నారదు మాటలు విన్న వెనుక 
భగవంతుండైన బాదరాయణుం డేమి సేసె?"నని శౌనకుం డడిగిన సూతుం 
డిట్లనియె "బ్రహ్మదైవత్య యైన సరస్వతి పడమటి తీరంబున బుషులకు సత్రకర్మ 
వర్థనంబై బదరీ తరుషండ మండితం బయి "శమ్యాప్రాసం"బనం బ్రసిద్ధంబగు 
నాశ్రమంబు గల; దందు జలంబుల వార్చి కూర్చుండి, వ్యాసుండు తన మదిం 


ప్రథమ స్కంధము 107 


దిరంబుసేసికొని భక్తియుక్తంబయిన చిత్తంబునం బరిపూర్ణుండయిన యీశ్వరుం 
గాంచి, యీశ్వరాధీన మాయావృతం బైన జీవుని సంసారంబు. గని, జీవుండు 
మాయచేత మోహితుం డయి గుణవ్యతిరిక్తుండయ్యు మాయాసంగతిం దాను 
ద్రిగుణాత్మకుం డని యభిమానించుచు. ద్రిగుణత్వాభిమానంబునం గర్తయు 
భోక్తయు నను ననర్థంబు నొందు ననియు; నయ్యనర్థంబునకు నారాయణ భక్తి 
యోగంబు గాని యుపశమనంబు వేజొకటి లేదనియు నిశ్చయించి. 


టీక:- అని = అని; నారదున్‌ = నారదుని; కొనియాడిన = స్తుతించిన; సూతునిన్‌ = సూతుని; చూచి = చూసి; 
నారదు = నారదుని; మాటలు = ఉపదేశములు; విన్న = ఆలకించిన; వెనుక = తరువాత; భగవంతుండు = భగవం 
తుడు; ఐన = అయిన; బాదరాయణుండు = వ్యాసుడు {బాదరాయణుడు - బదరీవనములో నుండు వాడు, 
వ్యాసుడు); ఏమి = ఏమి; సేసెన్‌ = చేసెను; అని = అని; శౌనకుండు = శౌనకుడు; అడిగిన = ప్రశ్నించగా; 
సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను; బ్రహ్మదైవత్య = బ్రహ్మ తనకు అధిదైవముగా 
గలది; ఐన = అయినట్టి; సరస్వతి = సరస్వతీనది; పడమటి = పశ్చిమ; తీరంబునన్‌ = తీరమున; బుషులు = 
బుషులు; కున్‌ = కు; సత్ర = యాగములయొక్క; కర్మ = కర్మలను; వర్ధనంబు = వృద్ధిచేయునది; ఐ= అయి; బదరీ 
= రేగుపళ్ళ; తరు = చెట్ల; షండ = గుంపుతో; మండితంబు = అలంకరింపడినది; అయి = అయి; శమ్యాప్రాసంబు 
= శమ్యాప్రాసము (శమ్యాప్రాసము - శమము యను ఆహారము గలది); అనన్‌ = అనేపేరుతో; ప్రసిద్ధంబు = 
ప్రసిద్ధమైనది; అగు = అయినట్టి; ఆశ్రమంబు = ఆశ్రమము; కలదు = ఉన్నది; అందున్‌ = అక్కడ; జలంబులన్‌ = 
నదిలో; వార్చి = సంధ్యవార్చి; కూర్చుండి = కూర్చొని; వ్యాసుండు = వ్యాసుడు; తన = తనయొక్క; మదిన్‌ = 
మనసును; తిరంబు = స్థిరముగ: చేసికొని = చేసికొని; భక్తి = భక్తితో; యుక్తంబు = కూడినది; అయిన = అయినట్టి; 
చిత్తంబునన్‌ = చిత్తములో; పరిపూర్ణుండు = పరిపూర్ణుడు; అయిన = అయినట్టి; ఈశ్వరున్‌ = ఈశ్వరుని; కాంచి 
= దర్శించి; ఈశ్వర = ఈశ్వరునియొక్క; అధీన = అధీనములో ఉండే; మాయ = మాయతో; ఆవృతంబు = 
కప్పబడినది; ఐన = అయినట్టి; జీవుని = జీవునియొక్క; సంసారంబున్‌ = సంసారమును; కని = చూసి; జీవుండు 
= జీవుడు; మాయ = మాయ; చేతన్‌ = చేత; మోహితుండు = మోహింపబడినవాడు; అయి = అయి; గుణ = గుణ 
ములకంటెను; వ్యతిరిక్తుండు=వేరైనవాడు; అయ్యు=అయినప్పటికిని; మాయ=మాయతో; సంగతిన్‌= సహవా 
సము వలన; తాను = తాను; త్రి = మూడు; గుణ = గుణములు; ఆత్మకుండు = తనవిగా కలవాడు; అని = అనుకొని; 
అభిమానించుచున్‌ = (ఆ గుణములను) అభిమానించుచు; త్రి = మూడు; గుణత్‌ = గుణముల యందు; 
అభిమానంబునన్‌ = అభిమానమువలన; కర్తయున్‌ = కర్తను; భోక్తయున్‌ = భోక్తను; అను = అను; అనర్థంబు = 
అనర్థమును (అర్థము లేని అభిప్రాయము); ఒందును = పొందును; అనియున్‌ = అనియూ; ఆ = ఆ; అనర్థంబు 
= అనర్థమున; కున్‌ = నకు; నారాయణ = భగవంతుని; భక్తి = భక్తి; యోగంబు = యోగము; కాని = తప్ప; 
ఉపశమనంబు = అణగింపగలది; వేజొకటి = మరొకటి; లేదు = లేదు; అనియు = అనీ; నిశ్చయించి = నిర్ణయించి. 


భావము:- అంటూ నారదమహర్షిని సూతుడు స్తుతించగా "నారదుని మాటలు ఆలకించిన అనం 
తరం వ్యాసభగవానుడు ఏం చేసాడో చెప్ప” మని శౌనకుడు అడిగాడు. సూతుడు ఇలా చెప్పాడు. "బ్రహ్మదేవతాక 


ప్రథమ స్కంధము 108 


మైన సరస్వతీనది పడమటి తీరాన బుషులు యజ్ఞాలు చేసుకోటానికి అనుకూలమై అనేక రేగుచెట్లతో నిండి 
శమ్యాప్రాసమనే ఆశ్రమం ఉంది. వ్యాసుడు ఆ ఆశ్రమానికి వెళ్లి తన చిత్తంలో భగవంతుణ్ణి దర్శించాడు. ఈశ్వరుని 
మాయ ఆవరించి ఉన్న జీవుని సంసారాన్ని చూశాడు. మాయా మోహితుడైన జీవుడు త్రిగుణాతీతుడై కూడా 
మయా ప్రభావం వల్ల గుణాభిమానం కలవాడై, తానే కర్తను భోక్తను అనే అనర్థభావనలు చేస్తాడని, ఈ అనర్థాన్ని 
ఉపశమింప చేయటానికి విష్ణుభక్తి అనే యోగం తప్ప మరొకటి ఏదీ లేదని నిశ్చయించాడు. 


1-137-మ. 
అవనీచక్రములోన నే పురుషు. డే యామ్నాయమున్‌ విన్నమా 
ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పింప6గా6 జాలు భ 
క్రివిశేషంబు జనించు నట్టి భువనక్షేమంకరంబైన భా 
గవతామ్నాయము బాదరాయణుండు దాం గల్పించె నేర్పొప్పగన్‌. 


టీక:- అవనీ = భూ; చక్రము = మండలము; లోనన్‌ = లోపల; ఏ = ఏ; పురుషుండు = పురుషుడైనా; ఏ 
= ఏ;ఆమ్నాయమున్‌ = వేదమును; విన్న = విన్నచో; మాధవు = విష్ణువు; పైన్‌ = మీద; లోక = లోకములకు; శరణ్యు 
= శరణమైనవాని; పైన్‌ = మీద; భవములన్‌ = మళ్ళీపుట్టుటలను; తప్పింపంగాన్‌ = తప్పించుటకు; చాలు = 
సామర్థ్యములు కల; భక్తి = భక్తి యనే; విశేషంబు = విశిష్టమైనది; జనించున్‌ = పుడుతుందో; అట్టి = అటువంటి; 
భువన = లోకములకు; క్షేమంకరంబు = శ్రేయస్సును కలిగించునది; ఐన = అయినట్టి; భాగవత = భాగవతము 
అనే; ఆమ్నాయమున్‌ = వేదమును; బాదరాయణుండు = వ్యాసుడు; తాన్‌ = తాను; కల్పించెన్‌ = సృష్టించెను; 
నేర్పు = నేర్చు; ఒప్పగన్‌ = అమరగా. 

భావము:- ఈ విశాల భూమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే సంసారబంధాలు 
సమసిపోయి జగన్నాథుడైన నారాయణునిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో, అట్టి లోకకల్యాణకరమైన 
మహాగ్రంథాన్ని, వేదస్వరూపమైన భాగవతాన్ని బాదరాయణ మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించాడు. 


1-138-వ. 
ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్థియైన శుకునిచే. జదివించె"నని చెప్పిన విని 
శౌనకుండు "నిర్వాణతత్పరుండును సర్వోపేక్షకుండును నైన శుకయోగి 
యేమిటికి భాగవతం బభ్యసించె?"ననవుడు; సూతుం డిట్లనియె. 


టీక:- ఇట్లు = ఈ విధముగ; భాగవతంబు = భాగవతమును; నిర్మించి = రచించి; మోక్ష = 
మోక్షమును; అర్థి = అర్థించువాడు; ఐన = అయినట్టి; శుకుని = శుకుని; చేన్‌ = చేత; చదివించెన్‌ = చదివించెను; 
అని = అని; చెప్పినన్‌ = చెప్పగా; విని = విని; శౌనకుండు = శౌనకుడు; నిర్వాణ = మోక్షమునందు; తత్పరుండును 
= నిష్టగలవాడును; సర్వ = సర్వము అందు; ఉపేక్షకుండును = ఉదాసీనత కలవాడును; ఐన = అయినట్టి; శుక = 


ప్రథమ స్కంధము 109 


శుకుడు అను; యోగి = యోగి; ఏమిటి = ఎందు; కిన్‌ = కొరకు; భాగవతంబు = భాగవతమును; అభ్యసించెన్‌ = 
అధ్యయనము చేసాడు; అనవుడు = అనగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = అన్నాడు. 


భావము:- ఈ విధంగా మహాభాగవత మనే సంహితను కల్పించి ముముక్షువైన శ్రీశుకునిచే 
చదివించాడు” అని సూతుడు చెప్పగానే శౌనకముని విని "మోక్ష మందు మాత్రమే అపేక్ష కలిగి, సమస్త మందు 
ఉపేక్ష కల శుకయోగీంద్రుడు భాగవతాన్ని ఎందుకోసం అధ్యయనం చేసాడు” అని ప్రశ్నించగా సూతమహర్షి 


ఇలా అన్నాడు- 

1-139-క. 

"ధీరులు, నిరపేక్షులు, నా 

త్మారాములునైన మునులు హరిభజనము ని 
ష్కారణమ చేయుచుందురు; 
నారాయణు( డట్టి వాం డనవ్యచరిత్రా! 


టీక:- _ ధీరులు = విద్వాంసులు; నిరపేక్షులున్‌ = దేనియందు ఆపేక్షలేని వారు; ఆత్మారాములున్‌ = 
ఆత్మయందు ఆనందించువారును; ఐన = అయినట్టి; మునులు = మునులు; హరి = విష్ణువు యొక్క; భజనమున్‌ 
= సంకీర్తనమును; నిష్కారణమ = కారణమేదీ లేకుండానే; చేయుచున్‌ = చేస్తూ; ఉందురు = ఉంటారు; నారాయ 
ణు(డు = నారాయణుడు; అట్టి = అటువంటి; వాండు = వాడు; అనవ్య = పురాతనమైన; చరిత్రా = చరిత్ర కలవాడా. 

భావము:-  “పురాణప్రవర్తకా! శౌనకా! జితేంద్రియులు, నిష్కాములు, ఆత్మారాములు అయిన మహా 
మునులు ఫలాపేక్ష లేకుండానే కారణములేకనే భక్తితో శ్రీహరిని భజిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు సైతం 
భక్తుల విషయంలో కారణము లేకుండానే కటాక్షిస్తూ ఉంటాడు. 


1-140-క. 

హరిగుణవర్ణన రతుండై 
హరితత్పరుండైన బాదరాయణి శుభత 
త్పరతంబఠించెం ద్రిజగ 
ద్వరమంగళమైన భాగవత నిగమంబున్‌. 


టీక:- హరి= హరియొక్క; గుణ = గుణముల; వర్ణన = వర్ణన యందు; రతుండు = ఆసక్తి గలవాడు; ఐ 
= అయి; హరి = హరి యందు; తత్పరుండు = నిష్టగలవాడు (హరి తత్పరుడు - తను కానిది హరి మాత్రమే అని 
నడచువాడు ); ఐన = అయినట్టి; బాదరాయణి = శుకుడు (బాదరాయణి - బాదరాయణుని పుత్రుడు, శుకుడు); 
శుభ = శుభమునందు; తత్పరతన్‌ = నిష్టతో; పఠించెన్‌ = చదివెను; త్రి = మూడు; జగత్‌ = లోకములకు; వర = 
శ్రేష్టమైన; మంగళము = శుభము; ఐన = అయినట్టి; భాగవత = భాగవతము అనే; నిగమంబున్‌ = వేదమును. 


ప్రథమ స్కంధము 110 


భావము:- శ్రీహరి గుణకీర్తన మందు ఆసక్తుడూ, ఉత్తమ విష్ణుభక్తుడూ అయిన శుకమహర్షి 
ముల్లోకాలకూ కల్యాణప్రదమైన భాగవతము అనే వేదమును విశ్వశ్రేయస్సును ఆకాక్షించి అధ్యయనం చేసాడు. 


*1-141-క. 

నిగమములు వేయు. జదివిన 

సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్‌. 
సుగమంబు భాగవత మను - 

నిగమంబు( బఠింప ముక్తినివసనము బుధా!" 


టీక:- నిగమములు = వేదములు; వేయున్‌ = వేలకొలది; చదివినన్‌ = పఠించినను; సుగమం బులు = 
సులభముగ అర్థము అగునవి; కావు = కావు; ముక్తి = ముక్తినిచ్చు; సుభగత్వంబుల్‌ = సౌభాగ్యములు; సుగమంబు 
= సులభము అగును; భాగవతము = భాగవతము; అను = అనబడే; నిగమంబున్‌ = వేదమును; పఠింప = 
చదివినచో; ముక్తి = ముక్తి; నివసనము = నివాసము, ఇల్లు; బుధా = జ్ఞానవంతుడా. 

భావము:- జ్ఞానవంతుడా! వేలకొద్దీ వేదాలను ఎంత చదివినా మోక్షసంపదలు అందుకోడం అంత 
సుళువు కాదు. అదే భాగవతము, అనే వేదాన్ని పఠిచటం ద్వారా అయితే మోక్షం అతి సుళువుగా 
దొరుకుతుంది." 


ద్రౌపది పుత్రశోకం 
1-142-వ. 
అని పలికి "రాజర్షియైన పరీక్షిన్మహారాజు జన్మ కర్మ ముక్తులును6 బాండవుల 
మహాప్రస్థానంబును(, గృష్టకథోదయంబును. జెప్పెదం; గౌరవ ధృష్టద్యుమ్నాదుల 
యుద్ధంబున వీరులైన వారలు స్వర్గంబు నకుం జనిన వెనుక, భీము గదాఘాతం 
బున దుర్యోధనుండు తొడలువిజిగికూలిన, నశ్వత్థామ దుర్యోధనునకుం బ్రియం 
బు సేయు వాండై నిదురవోవు ద్రౌపదీపుత్తుల శిరంబులు ఖండించి తెచ్చి సమ 
ర్పించె; నది క్రూరకర్మంబని లోకులు నిందింతురు. 


టీక:- అని = అని; పలికి = పలికి; రాజర్షి = రాజర్షి {రాజర్షి - వైదిక సంప్రదాయ అనువర్తి యైన 
రాజు); ఐన = అయిన; పరీక్షిత్‌ = పరీక్షిత్తు అను; మహా = గొప్ప; రాజు = రాజు; జన్మ = పుట్టుక; కర్మ = నడత; 
ముక్తులును = ముక్తిపొందిన విధములను; పాండవుల = పాండవులయొక్క; మహా = గొప్ప (తిరిగిరాని); 
ప్రస్థానంబును = ప్రయాణమును; కృష్ణ = కృష్ణుని; కథ = కథకు; ఉదయంబును = ప్రారంభమును; చెప్పెదన్‌ = 


ప్రథమ స్కంధము 111 


చెప్పెదను; కౌరవ = కౌరవులు; ధృష్టద్యుమ్న = ధృష్టద్యుమ్నుడు; ఆదుల = మొదలగువారల; యుద్ధంబునన్‌ = 
యుద్ధములో; వీరులైన = వీరమరణము పొందిన; వారలు = వారు; స్వర్గంబు = స్వర్గము; కున్‌ = కు; చనిన = 
పోయిన; వెనుక = తరువాత; భీము = భీముని; గద = గదయొక్క; ఆఘాతంబున = దెబ్బలవలన; దుర్యోధనుండు 
= దుర్యోధనుడు; తొడలు = తొడలు, ఊరువులు; విజిగి = విరిగి; కూలిన = పడిపోయిన; అశ్వత్థామ = అశ్వత్థామ; 
దుర్యోధను = దుర్యోధను; కున్‌ = కు; ప్రియంబు = సంతోషము; చేయువాండు = కలుగ చేయువాడు; ఐ = అయి; 
నిదురవోవు = నిద్రించుచున్న; ద్రౌపదీ = ద్రౌపదియొక్క; పుత్తుల = కొడుకుల; శిరంబులున్‌ = శిరస్సులు; ఖండించి 
= నరికి; తెచ్చి = తీసుకువచ్చి; సమర్పించెన్‌ = సమర్పించెను; అది = ఆపని; క్రూర = క్రూరమైన; కర్మంబు = పని; 
అని = అని; లోకులు = ప్రజలు; నిందింతురు = నిందిస్తారు. 

భావము:- రాజర్నియైన పరీక్షిత్తుజన్మవృత్తాంతాన్ని, ధర్మకార్యాలను, మోక్షప్రాప్తిని, పాండవుల 
మహాప్రస్థానాన్ని కృష్ణ కథోదయాన్ని నీకు వివరిస్తాను. కౌరవ పాండవులకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో 
వీరులైనవారు చాలామందిచనిపోయి స్వర్గానికివెళ్లారు. అనంతరం భీమసేనుని గదా దండం దెబ్బకు 
దుర్యోధనుడు తొడలు విరిగి నేల కొరిగాడు. గురుపుత్రుడైన అశ్వత్థామ దుర్యోధను నికి సంతోషం కలిగించటం 
కోసం నిద్రాక్తులైన ద్రౌపది కుమారుల శిరస్సులు ఖండించాడు. అది చాలా దారుణమైన పని అని, లోకు లందరు 
ఈ క్రూరకృత్యానికి అశ్వత్థామను నిందించారు. 


1-143-6. 

బాలుర చావు కర్ణముల( బడ్డం గలంగి, యలంగి, యోరువం 
జాలక, బాష్పతోయ కణజాలము చెక్కుల రాల నేడ్చి, పాం 
చాలతనూజ నేలంబడి జాలి. బడం గని, యెత్తి మంజువా 
చాలత( జూపుచుం, జికురజాలము దువ్వుచు. గ్రీడి యిట్లనున్‌. 


టీక:- బాలుర = కొడుకుల; చావు = మృతి; కర్ణములన్‌ = చెవులలో; పడ్డన్‌ = పడగా; కలంగి = 
కలతచెంది; అలంగి = శోకించి; ఓరువన్‌ = ఓర్చుకొన; చాలక = లేక; బాష్ప = కన్నీటి; తోయ = నీటి; కణ = 
బిందువుల; జాలము = సమూహము; చెక్కుల = చెంపల వెంట; రాలన్‌ = రాలునట్లుగ; ఏడ్చి = దుఃఖించి; 
పాంచాల = పాంచాల రాజు యొక్క; తనూజ = కూతురు; నేలన్‌ = నేలపై; పడి = పడినదై; జాలిన్‌ = బాధ; పడన్‌ 
= పడుతుండగ; కని = చూచి; ఎత్తి = పైకిలేపి; మంజు = మృదువైన; వాచాలతన్‌ = మాటల చాతుర్యము; 
చూపుచున్‌ = ప్రదర్శిస్తూ; చికురజాలమున్‌ = ముంగురుల సమూహము; దువ్వుచున్‌ = దువ్వుతూ; క్రీడి = 
అర్జునుడు; ఇట్లు = ఈ విధముగ; అనున్‌ = అన్నాడు. 

భావము:- కన్న కొడుకులంతా, అశ్వత్థామ ఖడ్గానికి బలైపోయారని విని ద్రౌపది దుఃఖాన్ని 
సహించలేకపోయింది. చెక్కిళ్లపై కన్నీళ్లు కాలువలు కట్టేలా ఏడ్చి జాలితో క్రింద పడి దొర్లుతున్న ద్రౌపదిని 
అర్జునుడు చూసాడు. ఆమెను ఓదార్చి, మధురమైన మాటలతో ధైర్యం చెప్పుతూ ఆమె ముంగురులు దువ్వుతూ 


ఇలా అన్నాడు- 


ప్రథమ స్కంధము 112 


1-144-మ. 

"ధరణీశాత్మజ వీవు, నీకు వగవన్‌ ధర్మంబె? యా ద్రౌణి ని 
ష్కరుణుండై విదళించె బాలకుల, మద్దాండీవ నిర్ముక్త భి 
కరబాణంబుల నేండు వానిశిరమున్‌ ఖండించి నే. దెత్తుం ద 
చ్చిరముం ద్రొక్కి జలంబు లాడు మిచటన్‌ శీతాంశుబింబాననా!" 


టీక:- ధరణీశ = రాజ; ఆత్మజవు = కుమారివి; ఈవు = నీవు; నీకు = నీకు; వగవన్‌ = దుఃఖించుట; 
ధర్మంబె = మంచిపనా; ఆ = ఆ; ద్రౌణి = ద్రోణుని కొడుకు (అశ్వత్థామ); నిష్కరుణుండు = కరుణలేనివాడు; ఐ = 
అయి; విదళించె = ఖండించెను; బాలకులన్‌ = బాలురను; మత్‌ = నాయొక్క; గాండీవ = గాండీవమునుండి; 
నిర్ముక్త = వదలబడు; భీకర = భీకరమైన; బాణంబులన్‌ = బాణములతో; నేడు = ఈదినము; వాని = అతని; 
శిరమున్‌ = శిరస్సును; ఖండించి = నరికి; నేన్‌ = నేను; దెత్తున్‌ = తెస్తాను; తత్‌ = ఆయొక్క; శిరమున్‌ = తలను; 
త్రొక్కి = త్రొక్కి జలంబులాడు = స్నానము చేయుము; ఇచటన్‌ = ఇక్కడ; శీతాంశు = చంద్రుని (శీతాంశుడు - 
చల్లని కిరణాలు కలవాడు, చంద్రుడు); బింబ = బింబము వంటి; ఆననా = ముఖము గలదానా. 

భావము:- “చంద్రుని వంటి మోముగల ద్రౌపది! నీవు రాజకుమారివి. క్షత్రియకాంతవు అయి నీకు, 
చనిపోయిన వారికోసం విచారించటం ధర్మం కాదు. ఇదిగో విను, ఆ అశ్వత్థామ దయాదాక్షిణ్యాలు లేనివాడై నీ 


బిడ్డలను చంపాడు. అందుకు ప్రతీకారంగా నా గాండీవం నుండి మహోగ్రబాణాలను వేసి వాని శిరస్సు ఖండించి 
నీకు కానుకగా తీసుకొని వస్తాను. ఆ తలను ఇక్కడ కాలితో తన్ని స్నానం చేద్దువు గాని.” 


1-145-వ. 
అని యిటొడంబజచి, తనకుమిత్రుండును, సారథియు నైన హరి 
మేలనుచుండం, గవచంబు దొడిగి, గాండీవంబు ధరియించి, కపిధ్వజుండై, 
గురుసుతుని వెంట రథంబు దోలించిన. 

టీక:- అని = పలికి; ఇట్లు = ఈ విధముగ; ఒడన్‌ = ఒప్పునట్లు; పజిచి = చేసి; తన = తన; కున్‌ = కు; 
మిత్తుండును = స్నేహితుడును; సారథియును = సారథియు; ఐన = అయినట్టి; హరి = కృష్ణుడు; మేలు = 
మంచిది; అనుచున్‌ = అని పలుకుచూ; ఉండన్‌ = ఉండగ; కవచంబు = కవచమును; తొడిగి = ధరించి; 
గాండీవంబు = గాండీవమును; ధరియించి = తీసుకొని; కపి = ఆంజనేయుని గుర్తు; ధ్వజుండు = జండాపై 
ధరించినవాడు (అర్జునుడు); ఐ = అయి; గురుసుతుని = అశ్వత్థామ (గురుసుతుడు - ద్రోణుని పుత్రుడు, 
అశ్వత్థామ]; వెంట = వెనుక తరిమి; రథంబు = రథమును; తోలించినన్‌ = నడిపించగ. 

భావము:- ఇలా ద్రౌపదికి నచ్చజెప్పి ఆత్మీయుడైన శ్రీకృష్ణుడు "మేలుమే"లని ప్రశంసిస్తుండగా, 
అర్జునుడు కవచాన్ని ధరించి గాండీవాన్ని చేతబట్టి, కపిధ్వజంతో కూడిన రథాన్ని సారథియై నారాయణుడు 
ముందుకు నడుపుతూ ఉండగా అశ్వత్థామను వెంటతరుముతూ వెళ్ళాడు. 


ప్రథమ స్కంధము 113 


1-146-శా. 

తన్నుం జంపెద నంచు వచ్చు విజయున్‌ దర్శించి, తద్దాణి యా 
పన్నుండై శిశుహంత గావున నిజప్రాణేచ్చ బాజెన్‌ వడిన్‌, 
మున్నాబ్రహ్మ మృగాకృతిం దనయకున్‌ మోహించి క్రీడింప, నా 
సన్నుండౌ హరు. జూచి పాటు పగిదిన్‌ సర్వేంద్రియభ్రాంతితోన్‌. 


టీక:- _తన్నున్‌ = తనను; చంపెదన్‌ = సంహరించెదను; అంచు = అనుచు; వచ్చు = వస్తూ ఉన్న; 
విజయున్‌ = అర్జునుని; దర్శించి = చూసి; తత్‌ = ఆయొక్క; ద్రౌణి = ద్రోణుని పుత్రుడు అశ్వత్థామ; ఆపన్నుండు = 
ఆపదచెందినవాడు; ఐ = అయి; శిశు = పిల్లలను; హంత = సంహరించినవాడు; కావున = కనుక; నిజ = తన; ప్రాణ 
= ప్రాణములమీది; ఇచ్చన్‌ = మమకారముతో; పాజిన్‌ = పారిపోయాడు; వడిన్‌ = వేగంగా; మున్న = పూర్వము; 
ఆ; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; మృగ = లేడి; ఆకృతిన్‌ = రూపముతో; తనయ = పుత్రిక; కున్‌; మోహించి = మోహించి; 
క్రీడింపన్‌ = క్రీడించగా; ఆసన్నుండు = సమీపించుతున్న వాడు; బె = అగు; హరున్‌ = శివుని; చూచి; పాణు = 
పారిపోవు; పగిదిన్‌ = విధముగా; సర్వ = సమస్త; ఇంద్రియ = ఇంద్రియములు; భ్రాంతి = భయము; తోన్‌ = తో. 

భావము:- డశిశుహంతకుడు అయిన అశ్వత్థామ తనను సంహరించటం కోసం సన్నద్దుడై వస్తున్న 
అర్జునుణ్ణి చూచి, విభ్రాంతుడై దిక్కు తోచక ప్రాణాలు కాపాడు కోవటం కోసం అలోచించాడు. పూర్వం 
బ్రహ్మదేవుడు లేడి రూపం దాల్చి, కామాతురుడై కన్న కూతుర్ని మోహించి; పరమశివుణ్ణి చూసి పారియిన 
విధంగా, అశ్వత్థామ పారిపోసాగాడు. 


1-147-వ. 

ఇట్లోపినంత దూరంబు బరువిడి వెనుక జూచి రథతురంగంబు లలయుట( 
దెలిసి నిలిచి ప్రాణరక్షంబునకు నొండుపాయంబు లేమి నిశ్చయించి, జలంబుల 
వార్చి, ద్రోణనందనుండు సమాహితచిత్తుండై ప్రయోగంబ కాని యుపసంహారం 
బు నేరకయుం బ్రాణసంరక్షణార్థంబు పార్థునిమీద బ్రహ్మశిరోనామకాస్త్రంబుం 
బ్రయోగించిన, నది ప్రచండ తేజంబున దిగంతరాళంబు నిండి ప్రాణి భయంకరం 
బై తోంచిన, హరికి నర్గునుం డిట్లనియె. 


టీక:-  ఇట్లు= ఈవిధముగా; ఓపిన = సాధ్యమైన; అంత = అంతట; దూరంబున్‌ = దూరము; పరువిడి 
= పరుగెత్తి; వెనుకన్‌ = వెనుకకు; చూచి = చూసి; రథతురంగంబులు = రథమునకు కట్టిన గుజ్జములు; 
అలయుటన్‌ = అలసట పొందుట; తెలిసి = తెలుసుకొని; నిలిచి = ఆగి; ప్రాణ = ప్రాణములను; రక్షంబు = 
రక్షించుకొనుట; కున్‌ = కు; ఒండు = మరొక; ఉపాయంబు = ఉపాయము; లేమిన్‌ = లేకపోవుటను; నిశ్చయించి 
= నిర్ణయించుకొని; జలంబులవార్చి = ఆచమనం చేసి (సంకల్పించుకొని); ద్రోణనందనుండు = అశ్వత్థామ 


ప్రథమ స్కంధము 114 


(ద్రోణనందనుడు - ద్రోణుని పుత్రుడు, అశ్వత్థామ]; సమాహిత = కూడతీసుకొన్న; చిత్తుండు = మనసుకలవాడు; 
ఐ = అయి; ప్రయోగంబ = ప్రయోగించుట; కాని = తప్ప; ఉపసంహారంబు = మరలించుట; నేరకయున్‌ = 
తెలియకపోయినను; ప్రాణ = ప్రాణములను; సంరక్షణార్థంబు = రక్షించుకొనుటకు; పార్గుని = అర్జునుని 
{పార్గుడు - పృథ పుత్రుడు, అర్జునుడు); మీదన్‌ = పైన; బ్రహ్మశిరస్‌ = బ్రహ్మశిరస్సు అనే; నామక = పేరుగల; 
అస్త్రంబున్‌ = అస్త్రమును; ప్రయోగించినన్‌ = వేసిన; అది = ఆ బ్రహ్మాస్తము; ప్రచండ = భయంకరమైన; తేజంబునన్‌ 
= వెలుగుతో; దిక్‌ = దిక్కులయొక్క; అంతరాళంబున్‌ = మధ్యభాగమంతా; నిండి = నిండిపోయి; ప్రాణి = 
జీవులకు; భయంకరంబు = భయము కలిగించునది; ఐ = అయి; తో(చినన్‌ = అనిపించగా; హరి = కృష్ణుని, హరి; 
కిన్‌ = కి; అర్జునుండు = అర్జునుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = అన్నాడు; 

భావము:-ఈప్రకారంగా ఓపికున్నంతవరకుపారిపోతున్న అశ్వత్థామ ఒక్కమాటు వెనక్కుతిరిగి చూశాడు; 
రథాశ్వాలు అలసిపోయినట్లుగా తెలిసికొన్నాడు; ఇక తన ప్రాణాల్ని రక్షించుకోవటానికి వేరే ఉపాయం లేదనే 
నిశ్చయంతో, అశ్వత్థామ ఆచమనం చేసి, ఏకాగ్ర చిత్తంతో ప్రయోగమే గాని ఉపసంహారం తెలియని బ్రహ్మశిరో 
నామకాస్తాన్ని పార్టునిపై ప్రయోగించాడు. ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రచండ తేజంతో సకల దిక్కులూ వ్యాపించి, 
సర్వప్రాణులకూ భయం కలిగిస్తూ, విజృంభించటం చూసి అర్జునుడు, కృష్ణుని ఇలా అర్థించాడు. 


1-148-సీ. 

"పద్మలోచన। కృష్ణ! భక్తాభయప్రద! - 
వినుము, సంసారాగ్నివే(గుచున్న 
జనుల సంసారంబు సంహరింపంగ నీవు- 

- దక్కనన్యులులేరు తలంచి చూడ, 
సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు,- 

- ప్రకృతికి నవ్వలి ప్రభుండ, వాద్య 
పురుషుండ వగు నీవు బోధముచే మాయ- 
 నడంతువునిశ్మేయసాత్మ యందు 
1-148.1-ఆ. _ 

మాయచేత ముని(గి మనువారలకు6 గృప 
సేసి ధర్మముఖ్యచిహ్నమయిన 

శుభము సేయు దీవు, సుజనుల నవనిలో. 
గావంబుట్టుదువు, జగన్నివాస! 


ప్రథమ స్కంధము 115 


టీక:- పద్మలోచన = హరీ (పద్మలోచనుడు - పద్మముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు); కృష్ణ = 
కృష్ణా, హరీ; భక్త = భక్తులకు; అభయ = అభయమును; ప్రద = ఇచ్చువాడా, హరీ; వినుము = విను; సంసార = 
సంసారమనే; అగ్నిన్‌ = అగ్నిలో; వేగుచున్న = వేగుచున్నట్టి; జనుల = మానవుల; సంసారంబున్‌ = సంసారము 
నందలి మాయను; సంహరింప6గ = హరించి వేయుటకు; నీవున్‌ = నువ్వు; తక్కన్‌ = తప్ప; అన్యులు = ఇతరులు; 
లేరు = లేరు; తలంచి = ఆలోచించుకొని; చూడన్‌ = చూడగా; సాక్షాత్కరించిన = సాక్షాత్తు; సర్వ = సమస్తమునకు; 
ఈశ్వరుండవు = భగవంతుడవు; ప్రకృతి = ప్రకృతి; కిన్‌ = కి; అవ్వలి = పరమైన; ప్రభుండవు = అధిపుడవు 
అయినవాడవు; ఆద్య = మూల కారణమైన; పురుషుండవు = పరమపురుషుడు; అగు = అయినట్టి; నీవు = నీవు; 
బోధము = జ్ఞానము; చేన్‌ = చేత; మాయన్‌ = మాయను; అడ(తువు = అణచి వేస్తావు; నిశేయస = ముక్తి పొందిన 
(నిశ్నేయస్సు - (ఇక పొందవలసిన) శ్రేయస్సులు లేనిది, ముక్తి}; ఆత్మ = ఆత్మ; అందున్‌ = లో; 
మాయ = మాయా; చేతన్‌ = కి; మునిగి = చిక్కుకొని; మను = జీవించు; వారలు = వారు; కున్‌ = కి; కృప = దయ; చేసి 
= చేసి; ధర్మ = ధర్మమునకు; ముఖ్య = ముఖ్యమైన; చిహ్నము = గుర్తు; అయిన = అయినట్టి; శుభము = శుభములను; చేయుదు 
= చేకూరుస్తావు; ఈవు = నీవు; సుజనులన్‌ = మంచివారిని; అవని = భూలోకము; లోన్‌ = లో; కావన్‌ = కాపాడుటకు; 
పుట్టుదువు = అవతరిస్తావు; జగన్నివాస = హరీ జగన్నివాసుడు - లోకాలకి నివాసమైనవాడు, విష్ణువు; 
భావము:-  “పద్మాక్షా! భక్తజనరక్షాపరాయణా! శ్రీకృష్ణా! సంసారాగ్నిలో తపించిపోతున్న జనుల 
కష్టాన్ని పోగొట్టటం నీకు తప్ప మరొకరికి శక్యం కాదు. నీవు సాక్షాత్తూ సర్వేశ్వరుడవు. ఈ ముల్లోకాలకు 
అవ్వలివాడవు. ఆదిపురుషుడవైన ప్రభుడవు నీవు ముముక్షువులకు జ్ఞానాన్ని ప్రసాదించి మాయను 
మటుమాయం చేస్తావు. నీవు మాయాజాలంలో మునిగిన వారికి ధర్మసమ్మతమైన తేజస్సును అనుగ్రహిస్తావు. ఓ 
జగన్నివాసా! శిష్టరక్షణ కోసమే నీవీ జగత్తులో అవతరిస్తావు. 


1-149-క, 

ఇది యొక తేజము, భూమియు. 
జదలును దిక్కులును నిండి, సర్వంకషమై 
యెదురైవచ్చుచునున్నది, = 
విదితముగా నెజుగ జెప్పవే దేవేశా!" 


టీక:- ఇది = ఇదిగో; ఒక = ఒక; తేజము = తేజో మయమైనది;భూమియున్‌ = భూమిని; చదలును = 
ఆకాశమును; దిక్కులును = దిక్కులను; నిండి = నిండిపోయి; సర్వంకషమై = అన్నిటిని ఒరుసుకు పోతూ; ఎదురై 
= ఎదురుగా; వచ్చుచున్‌ = వస్తూ; ఉన్నది = ఉంది; విదితముగాన్‌ = వివరముగా; ఎజుగన్‌ = తెలియునట్లు; 
చెప్పవే = చెప్పుము; దేవేశా = దేతలలో శ్రేష్టుడా. 

భావము:- దేవాదిదేవా! వాసుదేవా! ఇదేదో ఒక ప్రచండమైన తేజస్సు, భూమ్యాకాశాలు, దిక్కులు 
వ్యాపించి ఎదురుగా వస్తున్నది. దీని స్వరూప మేమిటో నాకు తెలియ జెప్పు” 


ప్రథమ స్కంధము 116 


1-150-వ. 
అనిన హరి యిట్లనియె. 
టీక:- _అనినన్‌ = అనగా; హరి = హరి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. 


భావము:- అర్జునుని మాటలు విని శ్రీకృష్ణు ఇలా పలికాడు- 


1-151-శా. 

"జిహ్మత్వంబున( బాటిీ ద్రోణజు(డు దుళ్శీలుండు ప్రాణేచ్చమై 
బ్రహ్మాస్త్రం బదె యేసె; వచ్చెనిదె తద్బాణాగ్ని, బీభత్స! నీ 
బ్రహ్మోస్త్రంబునం గాని దీని మరలింపన్‌ రాదు, సంహార మీ 
బ్రహ్మాపత్య మెఖుంగం, డేయుము వడిన్‌ బ్రహ్మాస్త్రమున్‌ దీనిపై." 


టీక:- జిహ్మత్వంబునన్‌ = వక్రబుద్ధితో; పాణీ = పారిపోవు; ద్రోణజు(డు = అశ్వత్థామ (ద్రోణజుడు - 
ద్రోణునికొడుకు, అశ్వత్థామ]; దుశ్ళీలుండు = చెడ్డ శీలముగలవాడు; ప్రాణ = ప్రాణములమీది; ఇచ్భ్చము = కోరిక; 
ఐ = కొరకు; బ్రహ్మాస్తంబు = బ్రహ్మాస్తము; అదె = అదిగో; ఏసెన్‌ = వేసెను; వచ్చెన్‌ = వస్తున్నది; ఇదె = ఇదిగో; తత్‌ 
= దాని; బాణ = బాణము యొక్క; అగ్ని = అగ్ని యొక్క; బీభత్స = అర్జునా (భీభత్సుడు - బీభత్సము (అతి 
క్రూరత్యము)గా యుద్ధము చేయువాడు, అర్జునుడు]; నీ = నీ; బ్రహ్మాస్తంబున్‌ = బ్రహ్మాస్తమువలన; కాని = తప్పించి; 
దీనిన్‌ = దీనిని; మరలింపన్‌ = మరలించుటకు; రాదు = వీలుకాదు; సంహారము = మరలించుట; ఈ = ఈ; 
బ్రహ్మాపత్యము = బ్రాహ్మణ వంశీయుడు; ఎజుంగండు = ఎరుగడు; ఏయుము = వేయుము; వడిన్‌ = తొందరగా; 
బ్రహ్మాస్తమున్‌ = బ్రహ్మాస్తమును; దీని = దీని; పైన్‌ = మీద. 

భావము:- “అర్జునా! నిప్పులు చెరుగుతూ ఆ వచ్చేది బ్రహ్మాస్త్రం. దీనిని పిక్కబలంతో పారిపోతున్న 
కుటిలాత్ముడు, ధూర్తుడు అయిన అశ్వత్థామ తన ప్రాణం రక్షించుకోడానికి ప్రయోగించాడు. దీన్ని త్రిప్పి 
కొట్టటానికి నీ బ్రహ్మాస్త్రం తప్ప మరొక్కటి సమర్థం కాదు. బ్రాహ్మణయువకుడైన ఈ అశ్వత్థామకు బ్రహ్మాస్త్ర 
ప్రయోగం తప్ప ఉపసంహారం తెలియదు. ఆలస్యం చేయకుండా దీనిపై నీ బ్రహ్మాస్త్రం ప్రయోగించు.” 


1-152-వ. 
అనిన నర్దునుండు జలంబుల వార్చి, హరికిం బ్రదక్షిణంబు వచ్చి, ద్రోణనందనుం 
డేసిన బ్రహ్మాస్తంబు మీద దన బ్రహ్మాస్తంబు. బ్రయోగించిన. 


టీక:- _అనినన్‌ = అని ఆదేశించిన; అర్జునుండు = అర్జునుడు; జలంబులవార్చి = సంక ల్పించుకొని; 
హరి = కృష్ణుని; కిన్‌ = కి; ప్రదక్షిణంబు = ప్రదక్షిణ; వచ్చి = చేసి; ద్రోణనందనుండు = ద్రోణుని కుమారుడు 
అశ్వత్థామ; ఏసిన = వేసినట్టి; బ్రహ్మాస్త్రంబు = బ్రహ్మాస్తము; మీదన్‌ = పైన; తన = తన యొక్క; బ్రహ్మాస్తంబున్‌ = 
బ్రహ్మాస్తమును; ప్రయోగించిన = ప్రయోగించగా; 


ప్రథమ స్కంధము 117 


భావము:- డ వాసుదేవుని వచనాలు వినగానే అర్జునుడు ఆచమనం చేసి, కృష్ణునికి ప్రదక్షిణం చేసి, 
అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం మీద తన బ్రహ్మాస్టాన్ని ప్రయోగించాడు. 
1-153-మ. 
అవనివ్యోమము లందు నిండి తమలో నా రెండు బ్రహ్మోస్త్రముల్‌ 
రవివహ్నిద్యుతి. బోరుచుం, ద్రిభువనత్రాసంబు. గావింపగా, 
వివశభ్రాంతి యుగాంతమో యని ప్రజల్‌ వీక్షింప నా వేళ మా 
ధవు నాజ్ఞన్‌ విజయుండు సేసె విశిఖద్వంద్వోపసంహారమున్‌. 

టీక:- అవని = భూమి; వ్యోమములు = ఆకాశముల; అందున్‌ = లో; నిండి = నిండిపోయి; తమలోన 
= తమలోతాము; ఆ = ఆ; రెండు = రెండు; బ్రహ్మోస్త్రముల్‌ = బ్రహ్మాస్తములు; రవి = సూర్యుని; వహ్ని = అగ్ని; ద్యుతిన్‌ 
= కాంతి కలిగి; పోరుచున్‌ = పోరాడుతూ; త్రి = మూడు; భువన = లోకములకు; త్రాసంబున్‌ = భయము కలుగు 
నట్లు; కావింపగా = చేయగా; వివశ = ఒడలు తెలియని; భ్రాంతిన్‌ = భ్రమతో; యుగ = యుగమునకు; అంతమో 
= అంతమేమో; అని = అనుకొనుచూ; ప్రజల్‌ = ప్రజలు; వీక్షింపన్‌ = చూస్తుండగా; ఆ = ఆ; వేళ = సమయములో; 
మాధవున్‌ = కృష్ణుని (మాధవుడు - మాధవి భర్త, విష్ణువు); ఆజ్ఞన్‌ = ఆదేశము ప్రకారము; విజయుండు = 
అర్జునుడు; చేసెన్‌ = చేసెను; విశిఖ = బాణముల; ద్వంద్వ = దయమును; ఉపసంహారమున్‌ = మరలించుట. 

భావము:- మిన్నూమన్నూ వకంచేస్తూ ఆబ్రహ్మాస్తాలు రెండూ, ఇద్దరు సూర్యులులాగా, 
అగ్నిహోత్రులు లాగ పరస్పరం ఘోరంగా పోరు సాగించాయి. అది చూసి భయంతో ముల్లోకాలూ 
కంపించాయి. ప్రళయకాలమేమోనని ప్రజలంతా భయభ్రాంతులతో పరికింపసాగారు. ఇదంతా శ్రీకృష్ణుడు 
చూచాడు. అర్జునునికి ఆజ్ఞ ఇచ్చాడు. బ్రహ్మాస్తాలు రెండింటినీ పారుడు ఉపసంహరించాడు. 
1-154-వ. 
ఇట్లస్తద్వయంబు నుపసంహరించి, ధనంజయుండు ద్రోణనందనుం గూడ నరిగి 
తటీమి పట్టుకొని, రోషారుణితలోచనుండై యాజ్ఞికుండు రజ్ఞువునం బశువు 
గట్టిన చందంబున బంధించి, శిబిరంబు కడకుం గొనిచని, హింసింతు నని 
తిగిచినం జూచి, హరి యిట్లనియె. 

టీక:- ఇట్లు = ఈ విధముగా; అస్త్ర = అస్త్రములు; ద్వయంబున్‌ = రెండింటిని; ఉపసంహరించి = 
మరల్చి; ధనంజయుండు = అర్జునుడు; ద్రోణనందనున్‌ = ద్రోణుని పుత్రుని, అశ్వత్థామ; కూడ = వెనుక; అరిగి = 
వెళ్లి; తజిమి = తరిమి; పట్టుకొని = పట్టుకొని; రోష = రోషముచే; అరుణిత = ఎజ్జిబారిన; లోచనుండు = కళ్ళు 
కలిగిన వాడు; ఐ = అయి; యాజ్ఞికుండు = యజ్ఞము చేయు వాడు; రజ్ఞూవునన్‌ = తాడుతో; పశువున్‌ = 
పశువును; కట్టిన = కట్టిన; చందంబునన్‌ = విధముగా; బంధించి = కట్టి; శిబిరంబు = గుడారము; కడ = దగ్గర; 


ప్రథమ స్కంధము 118 


కున్‌ = కు; కొని = తీసుకొని; చని = వెళ్ళి; హింసింతును = సంహరించెదను; అని = అని; తిగిచినన్‌ = 
లాక్కొస్తుండగా; చూచి = చూసి; హరి = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = అన్నాడు. 

భావము:- ఈ విధంగా అస్టాలు రెండింటిని ఉపసంహరించిన అనంతరం, పార్టుడు అశ్వత్థామను 
వెంటాడి పట్టుకొన్నాడు; యాజ్ఞికుడు యజ్ఞంలో పశువును బంధించినట్లు, కోపంతో ఎట్జిబడ్డ కళ్ళతో 
అర్జునుడు, అతణ్ణి త్రాళ్లతో బంధించాడు; అలా అర్జునుడు “శిబిరానికి లాగికొని వెళ్ళి ఈ ధూర్తుణ్ణి చిత్రహింస 


కలో గా 


పెడతా” నని, అశ్వత్థామను ఈడ్చుకుని రావడం చూసి, అధికమైన క్రోధంతో కృష్ణుడు ఇలా అన్నాడు- 
1-155-ఉ. 

"మాటజుపడంగలేని యసమర్ధుల సుప్పల నస్త్రవిద్యలం 

దేజిని పిన్న పాంపల వధించె నిశీథము నందు. గ్రూరుండై, 

పాటు(డె వీ(డు పాతకుండు, ప్రాణభయంబున వెచ్చనూర్చుచుం 

బాటెడి వీని గావుము కృపామతి నర్జున! పాపవర్ణనా! 


టీక:- _మాటు = తిరుగ; పడంగ = పడుటకు శక్తి; లేని = లేనట్టి; అసమర్థుల = సమర్థత లేనివారిని; 
సుప్తల = నిద్రించినవారిని; అస్త్ర = అస్త్ర ప్రయోగ; విద్యలన్‌ = విద్యలందు; తేజిని = ఆరితేరని; పిన్న = చిన్న; 
పాంపలన్‌ = పిల్లలను; వధించెన్‌ = చంపెను; నిశీథము = చీకటి రాత్రి; అందున్‌ = లో; క్రూరుండు = క్రూరమైన 
పనులు చేయువాడు; ఐ = అయి; పాజుండె = బ్రాహ్మణుడా; వీండు = ఇతడు; పాతకుండు = మహాపాపము 
చేసినవాడు; ప్రాణ = ప్రాణములమీద; భయంబునన్‌ = భయముతో; వెచ్చన్‌ = వేడి యైన; ఊర్చుచున్‌ = 
నిట్టూర్పులు నిగిడ్చుచు; పాటెడిన్‌ = పారిపోవుచున్నాడు; వీనిన్‌ = ఇతనిని; కావుము = కాపాడుము; కృపామతిన్‌ 
= దయాబుద్ధితో; అర్జున = అర్జునుడా; పాప = పాపములను; వర్ణనా = విడిచినవాడా. 

భావము:- “పరమ దుర్మార్లుడిలా తనను ఎదిరించే శక్తి లేని వారు, గాఢనిద్రలో ఉన్నవారు, 
అస్త్రవిద్యలలో నేర్చులేనివారు, చిన్నపిల్లలు అని కూడా చూడకుండా రాత్రి చీకటిలో చంపేసాడు. వీడు 
బ్రాహ్మణుడా కాదు, పాపిష్టివాడు. కానీ పార్థా! నీవు పాపాలను వదలగొట్టే వీరుడవు, వీడేమో ప్రాణాల మీది 
భయంతో ఒగర్చుకుంటూ పారిపోతున్నాడు కనుక క్షమించి వదలిపెట్టు. 


1-156-చ. 
వెజిచినవాని, దైన్యమున వే(దుటు నొందినవాని, నిద్ర మై 
మజిచినవాని, సౌఖ్యమున మద్యము ద్రావినవాని, భగ్నుడై 
పటిచినవాని, సాధు జడభావమువానిని, గావు మంచు వా 
చజచినవానిం గామినులం జంపుట ధర్మము గాదు, ఫల్లునా! 


ప్రథమ స్కంధము 119 


టీక:- _వెజిచిన = భయపడిన; వానిన్‌ = వాడిని; దైన్యమున = దీనత్వముతో; వేందుఖున్‌ = గాబరా; 
ఒందిన = పొందినట్టి; వానిన్‌ = వాడిని; నిద్రన్‌ = నిద్రలో; మై = మేను, ఒళ్ళు; మజిచిన = తెలియకుండా ఉన్న; 
వానిన్‌ = వాడిని; సౌఖ్యమున = సుఖంగా; మద్యము = మత్తు పానీయము; త్రావిన = తాగినట్టి; వానిన్‌ = వాడిని; 
భగ్నుడు = భంగపడినవాడు; ఐ = అయి; పజచిన = పారిపోయే; వానిన్‌ = వాడిని; సాధు = మంచివానిని; జడ = 
జడత్వ, మందబుద్ధి; భావము = భావముగల; వానిన్‌ = వాడిని; కావుము = కాపాడుము; అంచున్‌ = అనుచు; 
వాచటిచిన = మొరపెట్టుకొనే; వానిన్‌ = వాడిని; కామినులన్‌ = స్త్రీలను; చంపుట = సంహరించుట; ధర్మము = 
ధర్మము; కాదు = కాదు; ఫల్లునా = అర్జునా. 

భావము:- ఫల్గుణా! భయపడిన వాడిని, దిగులుతో మతిభ్రమించిన వాడిని, నిద్రపోయిన వాడిని, 
మద్యపానంచేసి మైమరచిన వాడిని, పరాజితుడై పారిపోయే వాడిని, కదలక మెదలక పడి ఉన్నవాడిని, 
రక్షించమని వేడినవాడిని, ఆడవారిని చంపటం ధర్మం కాదు గదా. 


1-157-శా. 

స్వప్రాణంబుల నెవ్వండేనిం గరుణాసంగంబు సాలించి య 
న్యప్రాణంబులచేత రక్షణము సేయన్‌ వాం, డధోలోక దుః 
ఖప్రాప్తండగురాజదండమున సత్కల్యాణుం డౌ, నైన నీ 

విప్రున్‌ దండితు( జేయ నేటికి మహావిభ్రాంతిచే నుండంగన్‌?" 


టీక:- స్వ= తనయొక్క; ప్రాణంబులన్‌ = ప్రాణములకొరకు; ఎవ్వండేనిన్‌ = ఎవడైనా; కరుణ = 
దయయొక్క; సంగంబు = స్పర్శ; చాలించి = విడిచిపెట్టి; అన్య = ఇతరులను; ప్రాణంబుల = ప్రాణముల; చేతన్‌ = 
వలన; రక్షణము = కాపాడుట; సేయన్‌ = చేయని; వా(డు = వాడు; అధః = క్రింది, నరక; లోక = లోకములలోని; 
దుఃఖ = దుఃఖములను; ప్రాప్తండు = పొందువాడు; అగున్‌ = అగును; రాజ = రాజుయొక్క; దండమున = 
శిక్షవలన; సత్‌ = మంచి; కల్యాణుండు = శుభమైన మార్గము పట్టినవాడు; జెను = అగును; ఐనన్‌ = ఐన; ఈ = ఈ; 
విఫ్రున్‌ = బ్రాహ్మణుని; దండితున్‌ = దండింపబడినవానిని; చేయన్‌ = చేయుట; ఏటి = ఎందుల;కిన్‌ = కు; మహా 
= మిక్కిలి; విభ్రాంతి = విభ్రాంతి; చేన్‌ = లో; ఉండంగన్‌ = ఉండగా. 

భావము:- ఎవడైతే కనికరం లేకుండా తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పరుల ప్రాణాలు 
తీస్తాడో, అటువంటి దుర్మార్గుడు నరకలోకంలో నానా దుఃఖాలూ అనుభవిస్తాడు; అయితే రాజు వాణ్ణి శిక్షిస్తే 
వాడి పాపం నశించి, వాడికి శ్రేయస్సు లభిస్తుంది; కాని ఈ అశ్వత్థామ భయభ్రాంతుడై యున్నాడు గదా, 
కఠినంగా శిక్షించకు.” 


1-158-వ. 
అని యివ్విధంబున. గృష్టు. డానతిచ్చిన, బ్రాహ్మణుండు కృతాపరాధుం డయ్యు 
వధ్యుండు గాండను ధర్మంబు. దలంచి చంపక, ద్రుపదరాజ పుత్తికిం దన చేసిన 


ప్రథమ స్కంధము 120 


ప్రతిజ్ఞం దలంచి, బద్ధుండైన గురునందనుందోడ్మొని, కృష్ణుండు సారథ్యంబు 
సేయ, శిబిరంబుకడకు వచ్చి. 


టీక:- అని = అని; ఈ = ఈ; విధంబునన్‌ = విధముగా; కృష్ణుండు = కృష్ణుడు; ఆనతి = ఆజ్ఞ; ఇచ్చినన్‌ 
= ఇవ్వగా; బ్రాహ్మణుండు = బ్రాహ్మణుడు; కృత = చేసిన; అపరాధుండు = అపరాధము చేసినవాడు; అయ్యు = 
అయినప్పటికిని; వధ్యుండు = చంప దగినవాడు; కాండు = కాడు; అను = అను; ధర్మంబున్‌ = ధర్మమును; తలంచి 
= తలచుకొని; చంపక = చంపకుండా; ద్రుపదరాజపుత్తిక = ద్రౌపది; కిన్‌ = కి; తన = తను; చేసిన = చేసినట్టి; 
ప్రతిజ్ఞన్‌ = వాగ్దానమును; తలంచి = జ్ఞాపకము చేసుకొని; బద్భుండైన = బంధింపడిన; గురునందనున్‌ = 
అశ్వత్థామని (గురునందనుడు - గురువు (ద్రోణుని) కొడుకు, అశ్వత్థామ]; తోడున్‌ = తనతోకూడా; కొని = 
తీసుకొని వెళ్ళి; కృష్ణుండు = కృష్ణుడు; సారథ్యంబు = రథము నడపుట; సేయన్‌ = చేయగా; శిబిరంబు = 
గుడారము; కడ = దగ్గర; కున్‌ = కు; వచ్చి = వచ్చి. 

భావము:- ఈ విధంగా కృష్ణుడు వివరించగా"అపరాధం చేసినప్పటికిని బ్రాహ్మణుణ్జి చంపకూడదు" 
అనే ధర్మాన్ని కూడా స్మరించి, అర్జునుడు అశ్వత్థామను సంహరించలేదు. పాంచాల రాజపుత్రి సమక్షంలో తాను 
పలికిన ప్రతిజ్ఞ పాటించడం కోసం కాళ్లూ చేతులూ కట్టేసి అశ్వత్థామను లాక్కునివచ్చి ఎత్తి రథం పైన పడవేశాడు. 
కృష్ణుడు అశ్వాలను అదలించాడు. రథం శిబిరం వద్దకు చేరింది. 


అశ్వత్థామని తెచ్చుట 
1-159-5. 
సురరాజసుతుండు చూపెను 
దురవధి సుతశోకయుతకు ద్రుపదుని సుతకుం 
బరిచలితాంగశ్రేణిం |. 
బరుష మహాపాశ బద్ధపాణిన్‌ ద్రౌణిన్‌. 


టీక:- సురరాజసుతు(డు = అర్జునుడు (సురరాజసుతుడు - ఇంద్రుని కొడుకు, అర్జునుడు); 
చూపెను = చూపించాడు; దురవధి = అంతులేని; సుత = పుత్ర; శోక = శోకంతో; యుత = కూడిన ఆమె; కున్‌ = 
కు; ద్రుపదునిసుత = ద్రౌపది (ద్రుపదునిసుత - దృపద మహారాజు పుత్రిక, ద్రౌపది); కున్‌ = కి; పరిచలిత = 
వణుకుతున్న; అంగ = అవయవములు; శ్రేణిన్‌ = సమూహముగల; పరుష = మోటైన; మహా = పెద్దది అయిన; 
పాశ = త్రాటితో; బద్ధ = కట్టబడిన; పాణిన్‌ = చేతులుకలవాడు; ద్రౌణిన్‌ = ద్రోణుని పుత్రుని, అశ్వత్థామని. 

భావము:- ఇచ్చిన మాట నెరవేర్చుకొన్న ఇంద్రనందనుడు, గట్టి త్రాళ్లతో కాళ్లూ చేతులూ బిగింపబడి 
గిలగిల కొట్టుకొంటున్న అశ్వత్థామను, పుత్ర శోకంతో పరితపిస్తున్న ద్రౌపది ముందు తెచ్చి పడేశాడు. 


ప్రథమ స్కంధము 121 


1-160-వ. 
ఇట్లర్జునుండు దెచ్చి చూపిన, బాలవధ జనిత లజ్జా పరాజ్ముఖుం డైన కృపి 
కొడుకుం జూచి మొక్కి, సుస్వభావ యగు ద్రౌపది యిట్లనియె. 


టీక:- ఇట్లు = ఈ విధముగా; అర్జునుండు = అర్జునుడు; తెచ్చి = తీసుకొని వచ్చి; చూపిన = 
చూపించగా; బాల = పిల్లలను; వధ = సంహరించుటచే; జనిత = పుట్టిన; లజ్ఞా = సిగ్గుచే; పరాన్‌ = పెడ; ముఖుండు 
= ముఖము వాడు; ఐన = అయినట్టి; కృపి = కృపి (కృపి - కృపాచార్యుని చెల్లెలు, ద్రోణుని భార్య); కొడుకున్‌ = 
కొడుకుని; చూచి = చూసి; మ్రొక్కి = నమస్కరించి; సు = మంచి; స్వభావ = స్వభావముగలది; అగు = అయినట్టి; 
ద్రౌపది = ద్రౌపది; ఇట్లు = ఈవిధముగ; అనియెన్‌ = పలికెను. 

భావము:- చిన్న పిల్లల ప్రాణాలు తీసిన తన నీచత్వానికి సిగ్గుతో అశ్వత్థామ ద్రౌపది ముందు తల 
ఎత్తలేకపోయాడు. సుగుణవతి అయిన ద్రౌపది పరాజ్ముఖుడైన అశ్వత్థామను చూసి, నమస్కరించి, ఇలా అన్నది 


*1-161-మ. 

"పరంగన్‌ మా మగవార లందటును మున్‌ బాణప్రయోగోపసం 
హరణాద్యాయుధవిద్యలన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం 
చిరి; పుత్తాకృతి నున్న ద్రోణుడవు; నీ చిత్తంబులో లేశముం 
గరుణాసంగము లేక శిష్యసుతులన్‌ ఖండింపంగాం బాడియే? 


టీక:- _పరంగన్‌ = ప్రసిద్ధముగా; మా = మా యొక్క; మగవారలు = భర్తలు; అందజును = అందరూ; 
మున్‌ = పూర్వము; బాణ = బాణములను; ప్రయోగ = ప్రయోగించుట; ఉపసంహరణ = మరల్బుట; ఆది = 
మొదలగు; ఆయుధ = అస్త్ర; విద్యలు = విద్యలు; అన్నియును = అన్నీ; ద్రోణ = ద్రోణుడు అను; ఆచార్యు = గురువు; 
చేన్‌ = వలన; అభ్యసించిరి = నేర్చుకొంటిరి; పుత్త = పుత్రుని యొక్క; ఆకృతిన్‌ = రూపముతో; ఉన్న = ఉన్నటువంటి; 
ద్రోణుడవు = ద్రోణుడవు; నీ = నీ; చిత్తంబు = మనసు; లోన్‌ = లో; లేశమున్‌ = కొంచెము కూడా; కరుణ = దయ 
యొక్క; సంగము = స్పర్శ; లేక = లేకుండా; శిష్య = శిష్యుల యొక్క; సుతులన్‌ = పుత్రులను; ఖండింపంగాన్‌ = 
చంపడం; పాడియే = న్యాయమా. 

భావము:- “ఇంతకుముందు గురువర్యులు ద్రోణాచార్యులవారి సన్నిధిలోనే కదా మా మగవాళ్ళు 
అందరూ బాణాలు ప్రయోగించటం ఉపసంహరించటం మొదలైన యుద్ధవిద్యలు అన్నీ అభ్యసించారు. 


అశ్వత్థామా! నీవు పుత్రరూపంలో ఉన్న ద్రోణాచార్యుడవు కదా. అలాంటి నీకు హృదయంలో కనికరం అన్నది 
ఇసుమంతైనా లేకుండా ఇలా శిష్యుల సంతానాన్ని చంపడం న్యాయమా చెప్పు? నాయనా! 


ప్రథమ స్కంధము 122 


*1-162-క., 

భూసురుండవు, బుద్ధిదయా! 
భాసురుండవు, శుద్ధవీరభటసందోహా 
గ్రేసరుండవు, శిశుమారణ, 
మాసురకృత్యంబు ధర్మ మగునే? తండ్రీ! 


టీక:- _భూసురు(డవు = బ్రాహ్మణుడవు; బుద్ధి = బుద్ధియందు; దయా = దయతో; భాసురుండవు = 
ప్రకాశించువాడవు; శుద్ధ = చక్కటి; వీర = వీరుల; భట = భటుల; సందోహ = సమూహములో; అగ్రేసరుండవు = 
పెద్దనాయకుడవు; శిశు = పిల్లలను; మారణము = సంహరించుట; అసుర = రాక్షసపు; కృత్యంబు = పని; ధర్మ = 
న్యాయము; అగునే = అవుతుందా; తండ్రీ = అయ్యా. 

భావము:- తండ్రీ! దివ్యమైన బ్రాహ్మణుడివి కదయ్యా; వివేక, దయాదాక్షిణ్యాలతో ప్రకాశించేవాడివి 
కదయ్యా; వీరాధివీరులందరిలో ఎన్నదగ్గ వాడివి కదయ్యా; అలాంటి నువ్వు బాలుర ప్రాణాలు తీసే ఇలాంటి 
రాక్షసకృత్యానికి పాల్పడడం ధర్మమా? చెప్పు. 


*1-163-శా. 

ఉద్రేకంబున రారు, శస్త్రధరులై యుద్దావనిన్‌ లేరు, కిం 
చిద్రోహంబును నీకు. జేయరు, బలోత్సేకంబుతో. జీ(కటిన్‌ 
భద్రాకారుల(, బిన్నపాంపల, రణప్రాఢక్రియాహీనులన్‌, 
నిద్రాసక్తుల సంహరింప నకటానీ చేతు లెట్లాడెనో? 


టీక:- ఉద్రేకంబున = ఉద్రేకముతో; రారు = రారు; శస్త్ర = శస్త్రములు; ధరులు = ధరించినవారు; ఐ = 
అయి; యుద్ధ = రణ; అవనిన్‌ = భూమిలో; లేరు = లేరు; కించిత్‌ = కొంచెముకూడా; ద్రోహంబును = ద్రోహమును; 
నీకున్‌ = నీకు; చేయరు = చేయరు; బల = బలమువలని; ఉత్సేకంబు = ఉద్రేకము; తోన్‌ = తో; చీకటిన్‌ = చీకట్లో; 
భద్ర = బంగారములాంటి; ఆకారులన్‌ = రూపమున్న వారిని; పిన్న = చిన్న; పాంపల = పిల్లలను; రణ = యుద్ధము; 
ప్రౌఢ = నేర్పుగా; క్రియా = చేయుట; హీనులన్‌ = రానివారిని; నిద్ర = నిద్రపోవుటందు; ఆసక్తులన్‌ = ఆసక్తితో 
ఉన్నవారిని; సంహరింపన్‌ = చంపుటకు; అకటా = అయ్యో; నీ = నీ యొక్క; చేతులు = చేతులు; ఎట్లు = ఎలా; 
ఆడెనో = వచ్చాయో. 

భావము:- ఉద్రేకంతో నీ పైకి దూకలేదే; యుద్ధరంగంలో ఆయుధపాణులై ఎదురు నిలువలేదే; 
లవలేకం కూడా నీకు అపకారం చేయలేదే; అటువంటి చిన్నవాళ్లను, అందాలు చిందే పిన్నవాళ్లను, యద్ధవిద్యలు 
ఇంకా సరిగా నేర్వని వాళ్లను, నిద్రలో ఆదమరచి ఉన్న వాళ్లను కారుచీకటిలో, వీరావేశంతో వధించటానికి 
అయ్యో! నీకు చేతు లెలా వచ్చాయయ్యా? 


ప్రథమ స్కంధము 123 


౫1-164-6. 
అక్కట! పుత్త శోక జనితాకులభార విషణ్ణచిత్తనై 
పొక్కుచు నున్న భంగి నిను బోరం గిరీటి నిబద్ధుం జేసి నేం 
డిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత, నే. 
డెక్కడ నిట్టి శోకమున నేక్రియ నేడ్చుచు. బొక్కుచున్నదో?" 

టీక:- అక్కట = అయ్యో; పుత్తశోక = పుత్రులు పోయిన దుఃఖం వలన; జనిత = పుట్టిన; ఆకుల = బాధ 
యొక్క; భార = భారముతో; విషణ్ణ = దుఃఖ పడిన; చిత్తన్‌ = మనసు కల దానను; ఐ = అయి; పొక్కుచున్‌ = 
కుమిలిపోతూ; ఉన్న = ఉన్నట్టి; భంగిన్‌ = విధంగానే; నినున్‌ = నిన్ను;పోరన్‌ = యుద్ధములో; కిరీటి = అర్జునుడు; 
నిబద్దున్‌ = బంధింపబడిన వానిగా; చేసి = చేసి; నేండు = ఇవాళ; ఇక్కడ = ఇక్కడ; కున్‌ = కు; ఈడ్చి = లాక్కొంటూ; 
తెచ్చుటన్‌ = తీసుకొచ్చుటను; సహింపనిది = ఓర్చుకో లేనిది;ఐ = అయి; భవదీయ = మీ యొక్క; మాత = తల్లి; 
నేండు = ఇవాళ; ఎక్కడన్‌ = ఎక్కడ; ఇట్టి = ఇలాంటి; శోకమున = దుఃఖముతో; ఏ = ఏ; క్రియన్‌ = విధంగా; 
ఏడ్చుచున్‌ = ఏడుస్తూ; పొక్కుచు = కుమిలిపోతూ; ఉన్నదో = ఉన్నదోకదా. 

భావము:- పుత్రశోకంతో బరువెక్కి వ్యాకుల మైన చిత్తంతో నేను ఇక్కడ ఏడుస్తు ఉన్నాను. అలాగే 
పోరాటంలో అర్జునుడు నిన్ను కట్టేసి ఈడ్చుకొచ్చాడన్న విషయం తెలిసి, అయ్యయ్యో! అశ్వత్థామా! అక్కడ మీ 
అమ్మ కూడా తట్టుకోలేక ఎంతటి దుఃఖంతో కుమిలి పోతూ ఉంటుందో కదా.” 
1-165-వ. 
అని కృష్ణార్ణునులం జూచి యిట్లనియె. 

ఖజ laa) 


టీక:- అని = అని పలికి; కృష్ణ = కృష్ణ; అర్జునులన్‌ = అర్జునులను; చూచి = చూసి; ఇట్లు = ఈ 
విధముగ; అనియెన్‌ = అన్నది. 

భావము:- ఈవిధంగా అశ్వత్థామతో పలికి ద్రౌపది కృష్ణార్శునులను చూసి ఇలా అన్నది- 
1-166-ఉ. 
"ద్రోణునితో శిఖింబడక ద్రోణకుటుంబిని యున్న దింట, న 
క్షీణతనూజ శోకవివశీకృతనై విలపించుభంగి నీ 
ద్రౌణిం దెరల్చి తెచ్చుటకు దైన్యము నొందుచు నెంత పొక్కునో? 
ప్రాణవియుక్తుండైన నతిపాపము బ్రాహ్మణహింస మానరే. 


టీక:- ద్రోణుని = ద్రోణుని; తోన్‌ = తో; శిఖన్‌ = అగ్నిలో; పడక = పడకుండా; ద్రోణ = ద్రోణునియొక్క; 
కుటుంబిని = భార్య; ఉన్నది = ఉన్నది; ఇంటన్‌ = ఇంటిలో; అక్షీణ = తరుగని; తనూజ = పుత్ర; శోక = శోకమున; 
వివశీకృతను = కలతచెందినబుద్ధి గలదానను; ఐ = అయి; విలపించు = ఏడ్చుచున్న; భంగిన్‌ = విధముగా; ఈ = 


ప్రథమ స్కంధము 124 


ఈ; ద్రౌణిన్‌ = ద్రోణుడి పుత్రుని; తెరల్చి = మరల్చి; తెచ్చుట = తీసుకొని వచ్చిన; కున్‌ = అందుకు; దైన్యమున్‌ = 
దీనత్వమును; ఒందుచున్‌ = పొందుతూ; ఎంత = ఎంతగా; పొక్కునో = కుమిలి పోవునో; ప్రాణ = ప్రాణములు; 
వియుక్తు(డు = విడిచినవాడు; ఐన = అయినచో; అతి = మిక్కిలి; పాపము = పాపము; బ్రాహ్మణ = బ్రాహ్మణులను; 
హింసన్‌ = హింసించుటను; మానరే = మానండి. 

భావము:- “ఆచార్య ద్రోణునితో సహగమనం చేయకుండా ఆచార్యుని పత్ని అయిన కృపి ఇంకా 
బ్రతికే ఉంది. ఇలా ఒంటరి జీవితం గడుపుతున్న ఆ యిల్లాలు తన ఏకైక పుత్రుణ్ణి బంధించి పట్టుకు వెళ్లారని విని 
భరింపరాని పుత్రశోకంతో నాలాగే గుండెలు పగిలేటట్లు ఎంత అక్రోశిస్తున్నదో? మీరు ఈ అశ్వత్థామను 
హింసించటం మానండి. పాపం ఇతడు ప్రాణాలు కోల్పోతే మనకు మహాపాపం చుట్టుకుంటుంది. 


*1-167-క. 
భూపాలకులకు విప్రుల 

గోపింపం జేయ( దగదు కోపించిన, ద 
త్కోపానలంబు మొదలికి = 
భూపాలాటవులం గాల్పు భూకంపముగన్‌." 


టీక:- _ భూపాలకులు = రాజుల; కున్‌ = కి; విస్తులన్‌ = బ్రాహ్మణులను; కోపింపన్‌ = కోపించుట; 
చేయన్‌ = చేయుటకు; తగదు = తగినది కాదు; కోపించినన్‌ = కోపము చేసినచో; తత్‌ = ఆ యొక్క; కోప = 
కోపము అనే; అనలంబు = అగ్ని; మొదలి = మొదలకి; కిన్‌ = అంటా; భూపాల = రాజులు అను; అటవులన్‌ = 
అడవులను; కాల్చు = కాల్చివేయును; భూ = భూమి; కంపముగన్‌ = కంపించునట్లుగా. 


భావము:-  ప్రజాపాలకులగు క్షత్రియులు బ్రాహ్మణులకు కోపం తెప్పించేలా చేయరాదు. అలా చేస్తే, 
విప్రుల కోపాగ్ని జ్వాల కార్చిచ్చులా భూకంపంలా వారి వంశాల నాశనానికి దారితీస్తుంది.” 


1-168-వ. 

అని యిట్లు ధర్మంబును, సకరుణంబును, నిర్వ్యళీకంబును, సమంజస మును, 
శ్లాఘ్యంబునుంగా. బలుకు ద్రౌపది పలుకులకు ధర్మనంద నుండు సంతసిల్లె; 
నకుల, సహదేవ, సాత్యకి, ధనంజయ, కృష్ణులు, సమ్మతించిరి; సమ్మతింపక 
భీముం డిట్లనియె. 


టీక:- అని= అని; ఇట్లు = ఈ విధంగా; ధర్మ్యంబును = ధర్మమునకు అనుకూలముగానూ; సకరుణం 
బును = దయతో కూడినవిగానూ; నిర్వ్యళీకంబును = కపటములేనివిగానూ; సమంజస మును = న్యాయబద్దము 
గానూ; శ్లాఘ్యంబునున్‌ = పొగడతగినదిగానూ; కా(న్‌ = అగునట్లు; పలుకు = పలికే; ద్రౌపది = ద్రౌపది (ద్రౌపది - 
దృపదుని కూతురు); పలుకులు = మాటలు; కున్‌ = కి; ధర్మనందనుండు = ధర్మరాజు (ధర్మనందనుడు - 


ప్రథమ స్కంధము 125 


ధర్మదేవతకొడుకు, ధర్మరాజు); సంతసిల్లెన్‌ = సంతోషించెను; నకుల = నకులుడు; సహదేవ = సహదేవుడు; 
సాత్యకి = సాత్యకి; ధనంజయ = అర్జున; కృష్ణులు = కృష్ణులు; సమ్మతించిరి = ఒప్పుకొన్నారు; సమ్మతింపక = 
ఒప్పుకొనక; భీముండు = భీముడు; ఇట్లు = ఈ విధంగా; అనియెన్‌ = అన్నాడు. 

భావము:-"ఇలా ద్రౌపది ధర్మసమ్మతంగా, దాక్షిణ్యసహితంగా నిష్కపటంగా, నిష్పక్షపాతంగా, న్యాయంగా, 
ప్రశంసనీయంగా పలికింది; ఆ పాంచాలి పలుకులకు ధర్మరాజు సంతోషించాడు; నకుల సహదేవులు, సాత్యకి, 
కృష్ణార్ణునులు సమ్మతించారు; భీమసేనుడు మాత్రం తన అసమ్మతి ప్రకటిస్తూ ఇలా అన్నాడు 


*1-169-చ. 
"కొడుకుల బట్టి చంపె నని కోపము నొందదు; బాలఘాతుకున్‌ 
విడువు మటంచు. జెప్పెడిని వెజ్టిది ద్రౌపది, వీడు విఫ్రండే? 
విడువంగ నేల? చంపు. డిటు వీనిని మీరలు సంపరేని నా 
పిడికిటిపోటునన్‌ శిరము భిన్నము సేసెద6 జూడు. డిందటున్‌." 


టీక:- _ కొడుకులన్‌ = కొడుకులను; పట్టి = పట్టుకొని; చంపెన్‌ = చంపేసాడు; అని; కోపమున్‌ = 
కోపం; ఒందదు = పొందదు; బాల = పిల్లలను; ఘాతుకున్‌ = సంహరించిన వానిని; విడువుము = వదిలిపెట్టండి; 
అటంచున్‌ = అంటూ; చెప్పెడిని = చెప్తోంది; వెట్టిది = వెజ్టిబాగులది; ద్రౌపది = ద్రౌపది; వీండు = ఇతడు; విప్రు(డే 
= బ్రాహ్మణుడా; విడువ(గన్‌ = వదలిపెట్టుట; ఏల = ఎందుకు; చంపుండు = చంపండి; ఇటు = ఇలా; వీనిని = 
ఇతనిని; మీరలు = మీరు; సంపరేని = చంపకపోతే; నా = నాయొక్క; పిడికిటి = పిడికిలి; పోటునన్‌ = పోటుతో; 
శిరము = తల; భిన్నము = బద్దలు; సేసెదన్‌ = కొడతాను; చూడుండు = చూడండి; ఇందజున్‌ = మీరు అందరూ. 

భావము:- “తన కన్నకొడుకులను చంపేసాడు అని తెలిసినా కూడ ఈ శిశుహంతకుడు అశ్వత్థామ 
మీద ఈ ద్రౌపది కోపం తెచ్చుకోటం లేదు; పైగా వదిలిపెట్టమంటోంది; ఎంత పిచ్చిదో చూడండి; బ్రాహ్మణుడు 
కదా వదలేయండి అంటోంది; ఇంతటి కసాయితనం చూపే వీడు బ్రాహ్మణుడా? చెప్పండి. వీడిని వదలవలసిన 
అవసరం ఏమీ లేదు; చంపెయ్యండి; మీరు కనుక చంపకపోతే నేనే ఓగుద్దు గుద్ది వీడి బుజ్జబద్దలుకొట్టేస్తాను; 
మీరంతా చూస్తూ ఉండండి.” 


1-170-వ. 

అని పలికిన, నశ్వత్థామకు ద్రౌపది యడ్డంబు వచ్చె; భీముని సంరంభంబు సూచి, 
హరి చతుర్భుజుం డయి, రెండు చేతుల భీముని వారించి, కడమ రెంటను ద్రుపద 
పుత్రికను దలంగించి, నగుచు భీముని కిట్లనియె 


టీక:- అని = అని; పలికినన్‌ = పలుకగా; అశ్వత్థామ = అశ్వత్థామ; కున్‌ = కి; ద్రౌపది = ద్రౌపది; అడ్డంబు = 
అడ్డం; వచ్చె = వచ్చింది; భీముని = భీముని యొక్క; సంరంభంబు = వేగిరి పాటు; సూచి = చూసి; హరి = కృష్ణుడు; 
చతుర్‌ = నాలుగు; భుజుండు = భుజములుగలవాడు; అయి = అయి; రెండు = రెండు; చేతుల = చేతులతో; 


ప్రథమ స్కంధము 126 


భీముని = భీముడిని; వారించి=ఆపి; కడమ = మిగిలిన; రెంటను = రెండింటితోను; ద్రుపదపుత్తికనున్‌ = 
ద్రౌపదిని; తలంగించి = తప్పించి; నగుచు = నవ్వుతూ; భీముని = భీముని; కిన్‌ = కి; ఇట్లు = ఈ విధంగా; అనియె 
= చెప్పాడు. 

భావము:- భీముడు అన్నంత పనీ చేస్తాడనే భయంతో పాంచాలి అశ్వత్థామకు అడ్డం వచ్చింది. 
భీముని తొందరపాటు చూసి శ్రీకృష్ణుడు తన చతుర్భుజత్వం సార్థకంగా ఈ ప్రక్క రెండు చేతులతో భీముణ్ణి 
గట్టిగా పట్టుకున్నాడు. ఆ ప్రక్క రెండు చేతులతో పాంచాలిని ప్రక్కకు తప్పిస్తూ భీమునితో నవ్వుతూ ఇలా 
చెప్పాడు. 


1-171-6. 
"అవ్యు(డు గాండు వీండు, శిశుహంత, దురాత్మకు(, డాతతాయి, హం 
తవ్యు:డు, బ్రహ్మబంధు( డగు దప్పదు నిక్కము "బ్రాహ్మణో నహ 
న్తవ్య" యటంచు వేదవిదితం బగుం గావున, ధర్మ దృష్టి గ 

ర్తవ్యము వీని. గాచుట; యథాస్థితిం జూడుము, పాండవోత్తమా!" 


టీక:- అవ్యుండు = రక్షింప ఈ తగ్గవాడు; కాండు = కాడు; వీండు = ఇతడు; శిశు = పిల్లలను; హంత = 
చంపినవాడు; దురాత్మకుడు = చెడ్డబుద్ధికలవాడు; ఆతతాయి = హత్యలుచేసేవాడు(ఆతతాయి - ఇంటికి 
నిప్పెట్టేవాడు, విషము పెట్టేవాడు, కత్తి పట్టుకొని నరికేవాడు, ధనము దోచుకొనే వాడు, నేల నపహరించువాడు, 
ఇతరుల భార్యను చెరపట్టేవాడు వీరు ఆరుగురుని ఆతతాయి అంటారు); హంతవ్యుండు = చంపదగినవాడు; 
బ్రహ్మబంధుండు = భ్రష్టబ్రాహ్మణుడు (బ్రాహ్మబంధువు - భ్రష్టుడైన బ్రాహ్మణునకు జాతీయము]; అగున్‌ = అగును; 
తప్పదు = తప్పదు; నిక్కము = నిజము; బ్రాహ్మణోనహన్తవ్య = బ్రాహ్మణులను చంపరాదు; అటంచు = అని అంటూ; 
వేద = వేదములలో; విదితంబు = తెలుపబడినది; అగున్‌ = అయ్యున్నది; కావున = అందుచేత; ధర్మ = 
ధర్మమునకు తగిన; దృష్టిన్‌ = దృష్టితో; కర్తవ్యము = చేయవలసినది; వీనిన్‌ = ఇతడిని; కాచుట = కాపాడుట; 
యథాస్థితిన్‌ = ఉన్నపరిస్థితిని చూడుము = చూడు; పాండవ = పాండవులలో; ఉత్తమా = ఉత్తముడా (భీమా). 


భావము:- “పాండుకులభూషణా! భీమా! శిశు ఘాతకుడు, దుష్టుడు, ఆతతాయి (ఇంటికి నిప్పెట్టే వాడు, 
విషము పెట్టేవాడు, కత్తిపట్టుకొనినరికేవాడు, ధనము దోచుకొనే వాడు, నేల నపహరించువాడు, ఇతరుల 
భార్యను చెరపట్టేవాడు వీరు ఆరుగురుని ఆతతాయి అంటారు) అయిన ఈ అశ్వత్థామ చంపదగినవాడే కాని 
రక్షింపదగిన వాడు కానేకాదు. ఇదిముమ్మాటికీసత్యం. అయితే”బ్రాహ్మణో న హంతవ్యః” అనే వేదవాక్యం వినవ 
స్తున్నది. ఈధర్మసూక్షం ప్రకారం ఇతణ్జి రక్షించటమే న్యాయంగా తోస్తున్నది. యథార్థం నీవే ఆలోచించు” 
అన్నాడు. 


ప్రథమ స్కంధము 127 


1-172-వ. 

అని సరసాలాపంబులాడి, పవన నందను నొడంబజచి యర్షునుం జూచి 
"ద్రౌపదికి, నాకు, భీమసేనునకు సమ్మతంబుగ మున్ను నీ చేసిన ప్రతిజ్ఞియు 
సిద్ధించునట్లు, నా పంపు సేయు"మని నారాయణుం డానతిచ్చిన నర్జునుండు 
నారాయణానుమతంబున. 


టీక:- అని = అని; సరస = సరసములైన; ఆలాపంబులు = మాటలు; ఆడి = చెప్పి; పవననందనున్‌ = 
భీముని (పవననందనుడు - వాయుదేవుని పుత్రుడు, భీముడు); ఒడంబజచి = ఒప్పించి; అర్జునున్‌ = అర్జుడిని; 
చూచి = చూసి; ద్రౌపది = ద్రౌపది; కిన్‌ = కిని; నాకు = నాకును; భీమసేనుడు = భీముడు; కున్‌ = కి; సమ్మతంబుగ 
= అంగీకారం అయ్యేటట్లుగా; మున్ను = ఇంతకుముందు; నీ = నీవు; చేసిన = చేసినట్టి; ప్రతిజ్ఞయు = ప్రతిజ్ఞకూడా; 
సిద్ధించున్‌ = నెరవేరే; అట్లు = విధంగా; నా = నా; పంపు = ఆజ్ఞ ప్రకారము; సేయుము = చెయ్యి; అని = అని; 
నారాయణుండు = కృష్ణుడు; ఆనతి = ఆదేశము; ఇచ్చిన = ఇవ్వగా; అర్జునుండు = అర్జునుడు; నారాయణ = 
కృష్ణుని; అనుమతంబున = సమ్మతితో. 

భావము:- ఈ విధంగా చతురోక్తులతో, భీముడిని చల్లపరచి, శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి చూసి "అర్జునా! 
ద్రౌపదికి, నాకు, భీముడికి సమ్మతమయ్యేలాగా, నీ ప్రతిజ్ఞ నెరవేరేలాగా ఈ విధంగా చెయ్యి.” అని కర్తవ్యం 
సూచించాడు; అర్జునుడు కృష్ణుని ఆజ్ఞ ప్రకారంగా... 


అశ్వత్థామ గర్వ పరిహారంబు 
1-173-శా. 
విశ్వస్తుత్యు(డు, శక్రసూను(డు, మహావీరుండు ఘోరాసిచే 
నశ్వత్థామ శిరోజముర్జిణి(గి, చూడాంతర్మహారత్నమున్‌ 
శశ్వకత్కీర్తి వెలుంగం బుచ్చుకొని, పాశవ్రాతబంధంబులన్‌ 
విశ్వాసంబున నూడ్చి త్రోచె శిబిరోర్వీభాగముం బాసిపోన్‌. 


టీక:- విశ్వ = లోకముచే; స్తుత్యుండు = స్తుతింప దగినవాడు; శక్రసూనుండు = అర్జునుడు 
(శక్రసూనుడు - ఇంద్రుని పుత్రుడు, అర్జునుడు }; మహా = గొప్ప; వీరుండు = వీరుడు; ఘోర = భయంకరమైన; 
అసి = పదునుకల కత్తి; చేన్‌ = తో; అశ్వత్థామ = అశ్వత్థామ; శిరోజముల్‌ = కేశములు; తజి(గి = తెగ్గోసి; చూడ = 
జుట్టు; అంతర = లోని; మహా = గొప్ప; రత్నమున్‌ = రత్నమును; శశ్వత్‌ = శాశ్వతమైన; కీర్తి = కీర్తి; వెలుంగన్‌ = 
ప్రకాశింపగా; పుచ్చుకొని = తీసికొని; పాశ = తాళ్ల; వ్రాత = సమూహము యొక్క; బంధంబులన్‌ = కట్లను; 


ప్రథమ స్కంధము 128 


విశ్వాసంబునన్‌ = నమ్మకముగ; ఊడ్చి = విప్పి; త్రోచెన్‌ = నెట్టెను; శిబిర = గుడారముయొక్క; ఉర్వి = భూమి; 
భాగమున్‌ = భాగమును (ప్రదేశము); పాసి = తొలగి; పోన్‌ = పోవునట్లుగా. 

భావము:- విశ్వమంతా కొనియాడ దగినవాడు, వీరాధివీరుడు, యింద్రపుత్రుడు అయిన 
అర్జునుడు శ్రీకృష్ణుని అభిప్రాయానుసారం పదునైన కత్తితో అశ్వత్థామ శిరోజాలు ఖండించి లోపల మెరుస్తున్న 
మహామణిని వశం చేసుకున్నాడు. విశాలమైన తీర్తిని పొందాడు. తరువాత కట్టిన త్రాళ్లన్నీ విప్పదీసి శిబిరం 
బయటికి గెంటేశాడు. 
1-174-క, 
నిబ్బరపు బాలహంతయు 
గొబ్బునం దేజంబు మణియు. గోల్పడి నతుండై 
ప్రబ్బన వగచే విప్రుడు 
సిబ్బితితో నొడలి గబ్బుసెడి వడి. జనియెన్‌. 

టీక:- _ నిబ్బరపు = నిస్సంకోచపు; బాల = పిల్లల; హంతయున్‌ = హంతకుడును; గొబ్బునన్‌ = వెంటనే; 
తేజంబు = ప్రకాశమును; మణియున్‌ = మణియు; కోల్పడి = పోగొట్టుకొని; నతుండు = వంగిపోయినవాడు; ఐ 
= అయి; ప్రబ్బన = అతిశయించిన; వగ = దుఃఖము; చేన్‌ = తో; విప్రుడు = బ్రాహ్మణుడు; సిబ్బతి = సిగ్గు; తోన్‌ = 
తో; ఒడలి = ఒళ్ళు; గబ్బు = పొగరు; సెడి = చెడిపోయి; వడిన్‌ = వేగముగా; చనియెన్‌ = వెళ్లిపోయెను. 


భావము:- బాలకులను నిర్భయంగా హత్యచేసిన అశ్వత్థామ భరింపరాని అవమానంతో మర్యాదను, 
మణిని కోల్పోయి, సిగ్గుతో తలవంచుకొని, అతిశయించిన ఆవేదనతో వెలవెలపోయి వేగంగా వెళ్లిపోయాడు. 


1-175-ఆ. 
ధనము. గొనుట యొండె, దల గొజుగుట యొండె, 
నాలయంబు వెడల నడచు టొండె, 

గాని చంపం దగిన కర్మంబు సేసినం 

జంపం దగదు విప్రజాతిం బతికి. 


టీక:- ధనమున్‌ = ధనమును; కొనుట = తీసికొనుట; ఒండెన్‌ = ఒకటో; తల = జుట్టు, గుండు; గొజుగుట 
= తీసివేయుట, చేయుట; ఒండెన్‌ = ఒకటో; ఆలయంబు = ఇల్లు; వెడలనడచుట = వెళ్ళగొట్టుట; ఒండెన్‌ = 
ఒకటో; కాని = అంతే కాని; చంపంన్‌ = చంపుటకు; తగిన = తగ్గ; కర్మంబు = కర్మము; చేసినన్‌ = చేసినప్పటికిని; 
చంపన్‌ = చంపుట; తగదు = తగినపని కాదు; విప్ర = బ్రాహ్మణ; జాతిన్‌ = జాతివానిని; పతికి = రాజునకు. 
భావము:- ధనం తీసికోవాలి, లేదా తల గొరిగించాలి, అదీ కాదంటే ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలి. 
అంతే గాని చంపదగిన దుష్కర్మం చేసినా బ్రాహ్మణ పుట్టుక పుట్టిన వానిని రాజైన వాడు చంపరాదు 


ప్రథమ స్కంధము 129 


1-176-వ. 

ఇ ట్లశ్వత్థామం బ్రాణావశిష్టుం జేసి వెడలనడచి, పాండవులు పాంచాలీ సహితులై 
పుత్తులకు శోకించి, మృతులైన బంధువుల కెల్ల దహనాది కృత్యంబులు సేసి 
యుదక ప్రదానంబు సేయు కొజకు స్త్రీల ముందట నిడుకొని గోవిందుండునుం 
దారును గంగకుం జని, తిలోదకంబులు సేసి, క్రమ్మజ విలపించి, హరి పాదపద్మ 
జాత పవిత్రంబు లయిన భాగీరథీ జలంబుల న్నాతులయి యున్న యెడం, బుత్త 
శోకాతురు లయిన గాంధారీ ధృతరాష్టులనుం గుంతీ ద్రౌపదులను( జూచి 
మాధవుండు మునీంద్రులుం దానును బంధుమరణశోకాతురు లయిన వారల 
వగపు మానిచి మన్నించె; నివ్విధంబున. 


టీక:- ఇట్లు = ఈ విధంగా; అశ్వత్థామన్‌ = అశ్వత్థామను; ప్రాణ = ప్రాణాలతో; అవశిష్టున్‌ = మిగిలిన 
వానిగ; చేసి = చేసి; వెడల = బయటికి; నడచి = పంపి; పాండవులు = పాండవులు (పాండు రాజు సంతానము - 
పాండవులు); పాంచాలీ = ద్రౌపది (పాంచాలి - పాంచాల దేశ రాకుమారి , ఐదుగురకు భార్య , ద్రౌపది); 
సహితులు = కూడినవారు; ఐ = అయి; పుత్తుల = కొడుకుల; కున్‌ = కొరకు; శోకించి = దుఃఖించి; మృతులైన = 
మరణించిన; బంధువులు = చుట్టాలు; కున్‌ = కు; ఎల్లన్‌ = అందరకు; దహన = శవ దహనము; ఆది = మొదలగు; 
కృత్యంబులు = కార్యములు; చేసి = పూర్తిచేసి; ఉదకప్రదానంబున్‌ = తర్పణములు, (బంధు మరణాంతర కర్మ); 
చేయు = చేయుట; కొజికున్‌ = కోసం; స్త్రీల = స్త్రీలను; ముందట = ముందర; ఇడుకొని = ఉంచుకొని; గోవిందుం 
డునున్‌ = కృష్ణుడును (గోవిందుడు-గోవులకు ఒడయుడు (స్వామి), కృష్ణుడు); తారును = తామును; గంగ = 
గంగానది; కున్‌ = కి; చని = వెళ్ళి; తిలోదకంబులు = తిలోదకములు (తిలోదకములు ఇచ్చుట - బంధు 
మరణాంతర కర్మ); చేసి = వదలి; క్రమ్మజన్‌ = మరల; విలపించి = ఏడ్చి; హరి = విష్ణుమూర్తి; పాద = పాదములనే; 
పద్మ = పద్మముల; జాత = పుట్టి; పవిత్రంబులు = పవిత్రములు; అయిన = అయినట్టి; భాగీరథీ = గంగానది 
(భాగీరథి - భగీరథుని ప్రయత్నము వలన భూలోకానికి వచ్చిన నది, గంగానది); జలంబులన్‌ = నీటిలో; 
స్నాతులు = స్నానము చేసినవారు; అయి = అయి; ఉన్న = ఉన్నటువంటి; ఎడన్‌ = సమయమున; పుత్త = 
కొడుకుల కోసం; శోక = దుఃఖముతో; ఆతురులు = బాధపడువారు; అయిన = అయినట్టి; గాంధారీ = గాంధారి; 
ధృతరాష్టులను = ధృతరాష్ట్రలను; కుంతీ = కుంతి; ద్రౌపదులను = ద్రౌపదులను; చూచి = చూసి; మాధవుండు = 
కృష్ణుడు; ముని = మునులలో; ఇంద్రులున్‌ = శ్రేష్టులును; తానును = తనూ; బంధు = చుట్టముల; మరణ = 
మరణానికి; శోకాతురులు = దుఃఖతులు; అయిన = అయినట్టి; వారల = వారియొక్క; వగపున్‌ = దుఃఖాన్ని; 
మానిచి = పోగొట్టి; మన్నించెన్‌ = ఆదరించెను; ఈ = ఈ; విధంబునన్‌ = విధంగా. 

భావము:- ఇలా అశ్వత్థామను ప్రాణాలతో గెంటేసి ద్రౌపదితోపాటు పాండవులు తమ కొడుకుల 


కోసం శోకించారు. అనంతరం చనిపోయిన బంధువు లందరికీ దహన సంస్కారాలు ఆచరించారు. స్తీలతోనూ, 
శ్రీకృష్ణునితోనూ గూడి గంగానదికి వెళ్లి, పొంగిపార్లే దుఃఖం దిగమింగి పవిత్ర గంగానదిలో తిలోదకాలు 


ప్రథమ స్కంధము 130 


ఇచ్చారు, తరువాత అందరూ శ్రీమహావిష్ణువు పాదాల నుండి పుట్టిన పవిత్ర గంగానదీ జలాలలో స్నానాలు 
చేశారు. తరువాత శ్రీకృష్ణుడు మునివరేణ్యులతో కూడి పుత్రశోకంతో వ్యాకుల మనస్కులై ఉన్న గాంధారీ 
ధృతరాష్టులను, కుంతీ ద్రౌపదులను సమీపించి ఎన్నో విధాల ఊరడించి ధైర్యం చెప్పాడు. 


*1-177-శా. 
పాంచాలీ కబరీవికర్షణమహాపాపక్షతాయుష్ములం, 
జంచద్ధర్వుల, ధార్తరాష్టుల ననిం జంపించి, గోవిందు డి 
ప్పించెన్‌ రాజ్యము ధర్మపుత్తునకు(, గల్పించెన్‌ మహాఖ్యాతి(, జే 
యించెన్‌ మూండు తురంగమేధములు దేవేంద్రప్రభావంబునన్‌. 

టీక:- పాంచాలీ = ద్రౌపదియొక్క; కబరీ = జుట్టును; వికర్షణ = పట్టుకొని తోసేసిన; మహా = 
ఘోరమైన; పాప = పాపం వలన; క్షత = క్షీణించిన; ఆయుష్ములన్‌ = ఆయుస్సు గలవారిని; చంచత్‌ = చెలరేగిన; 
గర్వులన్‌ = గర్వంతో ఉన్నవారిని; ధార్తరాష్ట్రులన్‌ = ధృతరాష్ట్ర పుత్రులని; అనిన్‌ = యుద్ధమున; చంపించి = 
చంపించి; గోవిందు(డు = కృష్ణుడు; ఇప్పించెన్‌ = ఇప్పించెను; రాజ్యమున్‌ = రాజ్యమును; ధర్మపుత్రుడు = 
ధర్మరాజు (ధర్మపుత్రుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు); కున్‌ = కి; కల్పించెన్‌ = కలిగించెను; మహా = 


గొప్ప; ఖ్యాతిన్‌ = కీర్తిని; చేయించెన్‌ = చేయించెను; మూండు = మూడు; తురంగమేధములు = 
అశ్వమేధయజ్ఞములు; దేవేంద్ర = దేవేంద్రుని; ప్రభావంబునన్‌ = వైభవంతో. 


భావము:- నిండుసభలో ద్రౌపదిని జుట్టుపట్టుకులాగిన మహాపాపం ఫలితంగా దుర్మదాంధులైన 
ధృతరాష్ట్రనందనులైన కౌరవుల ఆయుష్షులు క్షీణించాయి; వారందరినీ శ్రీకృష్ణుడు కరుక్షేత్రయుద్ధంలో 
చంపించి, ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు; విజయభేరి మోగించి మహేంద్రవైభవంతో మూడు అశ్వమేధ 
యాగాలు చేయించాడు; ధర్మరాజుకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెప్పించాడు. 
1-17ర-వ. 
అంత వాసుదేవుండు వ్యాసప్రముఖ భూసుర పూజితుం డయి, యుద్ధవ 
సాత్యకులు గొలువ ద్వారకాగమన ప్రయత్నంబునం బాండ వుల వీడ్కొని 
రథారోహణంబు సేయు సమయంబునం, దత్తజపడుచు నుత్తర సనుదెంచి 
కల్యాణగుణోత్తరుం డైన హరి కిట్లనియె. 

టీక:- అంత = అంతట; వాసుదేవుండు = కృష్ణుడు (వాసుదేవుడు - వసుదేవుని కుమారుడు, 

ఎర 

కృష్ణుడు); వ్యాస = వ్యాసుడు; ప్రముఖ = మొదలగు ప్రముఖమైన; భూసుర = బ్రాహ్మణులచే; పూజితుండు = 
పూజింపబడినవాడు; అయి = అయి; యుద్ధవ = యుద్ధవుడును; సాత్యకులు = సాత్యకియు; కొలువ = 
పూజించగా; ద్వారక = ద్వారకకు; ఆగమన = చేరు; ప్రయత్నంబునన్‌ = ప్రయత్నముతో; పాండవుల = పాండవుల; 
వీడ్కొని = సెలవుతీసుకొని; రథ = రథాన్ని; ఆరోహణంబు = ఎక్కుట; చేయు = చేసే; సమయంబునన్‌ = 


ప్రథమ స్కంధము 131 


సమయంలో; తత్తజ = ఖంగారు; పడుచున్‌ = పడుతూ; ఉత్తర = ఉత్తర; చనుదెంచి = వచ్చి; కల్యాణ = శుభ;గుణ 
= గుణములతో కూడిన; ఉత్తరుండు = ఉత్తముడు; ఐన = అయినట్టి; హరి = కృష్ణుని; కిన్‌ = కి; ఇట్లు = ఈ 
విధముగ; అనియెన్‌ = పలికెను. 


భావము:- అనంతరం వ్యాసాది మహర్షుల పూజలందుకొన్న శ్రీకృష్ణుడు ఉద్ధవ, సాత్యకులను 
వెంటబెట్టుకొని ద్వారకకు బయలు దేరాడు. పాండవు లందరికీ వీడ్కోలు చెప్పి రథం ఎక్కుతుండగా, ఉత్తర 
తత్తరపడుతూ పరుగెత్తుకు వచ్చి మంగళకరగుణాలప్రోవైన పురుషోత్తమునితో ఇలా మొరపెట్టుకొంది. 


1-179-మ. 

"ఇదె కాలానల తుల్యమైన విశిఖం బేతెంచె దేవేశ! నేం 
డుదరాంతర్గత గర్భ దాహమునకై యుగ్రప్రభన్‌ వచ్చుచు 

న్నది, దుర్గోక్యము మానుపన్‌ శరణ మన్యం బేమియున్‌ లేదు, నీ 
పదపద్మంబులె కాని యొండెజు6గ, నీ బాణాగ్ని వారింపవే. 


టీక:- ఇదె = ఇదిగో; కాల = మృత్యువు వంటి; అనల = అగ్ని; తుల్యము = తోసమానము; ఐన = 
అయినట్టి; విశిఖంబు = బాణము; ఏతెంచెన్‌ = వస్తోంది; దేవేశ = కృష్ణా (దేవేశుడు - దేవతలలో శ్రేష్టుడు, 
కృష్ణుడు); నేండు = ఇవాళ; ఉదర = గర్భము; అంతర్గత = లోపలి; గర్భదాహమున = పిండమును దహించుట; కై 
= కోసము; ఉగ్ర = భయంకరమైన; ప్రభన్‌ = ప్రభావంతో; వచ్చుచున్‌ = వస్తూ; ఉన్నది = ఉంది; దుర్గోక్యము = 
చూడశక్యంకానిది; మానుపన్‌ = నివారించే; శరణము = దిక్కు; అన్యమున్‌ = ఇంకోటి; ఏమియున్‌ = ఏదీ; లేదు 
= లేదు; నీ = నీయొక్క; పద = పాదములనే; పద్మంబులే = పద్మములే; కాని = తప్ప; ఒండు = ఇంకోటి; ఎజు(గన్‌ 
= ఎరుగను; ఈ = ఈ; బాణాగ్నిన్‌ = బాణాలనే అగ్నిని; వారింపవే = ఆపుము. 

భావము:- “దేవదేవా! శ్రీకృష్ణా! ప్రళయాగ్ని జ్వాలలతో భయంగొల్సే బాణ మొకటి ఎక్కటినుంచో 
కళ్లకు మిరుమిట్లు గొల్పుతూ వచ్చి, నా కడుపులో ఉన్న పిండాన్ని కాల్చేయాలని చూస్తోంది. ఈ భయంకర 
బాణాన్ని అడ్డుకొని నన్ను రక్షించేవారు వేరే ఎవరు లేరు. నీ చరణకమలాలనే నమ్మి శరణుజొచ్చాను. కరుణించి 
ఈ బాణాగ్నిని ఆపు. 


1-180-క. 

దుర్భరబాణానలమున 

గర్భములో నున్న శిశువు ఘనసంతాపా 
విర్భావంబునుం బొందెడి 
నిర్భరకృప( గావుమయ్య, నిఖిలస్తుత్యా! 


ప్రథమ స్కంధము 132 


టీక:- దుర్భర = భరింప శక్యంకాని; బాణానలమునన్‌ = బాణాలనే అగ్నివలన; గర్భము = (నా) గర్భం; 
లోన్‌ = లోపల; ఉన్న = ఉన్నట్టి; శిశువు = శిశువు; ఘన = అత్యధికమైన; సంతాప = బాధ; ఆవిర్భావంబునున్‌ = 
పుట్టుటను; పొందెడిన్‌ = పొందుతోంది; నిర్భర = నిండు; కృపన్‌ = దయతో; కావుము = కాపాడుము; అయ్య = 
తండ్రీ; నిణిలస్తుత్యా = శ్రీకృష్ణా (నిఖిలస్తుత్యుడు - సర్వులచే స్తుతింపబడువాడు, కృష్ణుడు); 

భావము:- భరింపరాని ఈ శరాగ్నికి నా కడుపులో ఉన్న పసిగందు కసుగంది పోతున్నాడు. 
దయతో రక్షించవయ్యా, సకల శరీరులచేత స్తుతింపబడువాడా! శ్రీకృష్ణా! 
1-181-క. 
చెల్లెలికోడల, నీ మే 
నల్లు(డు శత్రువులచేత హతుండయ్యెను సం 
పుల్లారవిందలోచన! 
భల్లాగ్ని నడంచి శిశువు బ్రతికింప6గదే. 
టీక:- చెల్లెలి = (నీ) చెల్లెలికి; కోడల = కోడల్ని; నీ = నీయొక్క; మేనల్లుండు = మేనల్లుడు (మేనల్లుడు - 
సోదరి కొడుకు); శత్రువుల = వైరుల; చేతన్‌ = వలన; హతుండు = చంపబడినవాడు; అయ్యెను = అయ్యెను; 
సంపుల్ల = చక్కగా వికసించిన; అరవింద = పద్మములవంటి; లోచన = కన్నులు గలవాడా; భల్ల = బాణముల 
యొక్క; అగ్నిన్‌ = అగ్నిని; అడంచి = అణచి; శిశువున్‌ = శిశువును; బ్రతికింప6గదే = బ్రతికింపుము. 

భావము:- నేను నీ చెల్లెలు సుభద్రాదేవికి కోడల్నయ్యా; నీ మేనల్లుడు అభిమన్యుడిని శత్రువులు 
సంహరించారయ్యా. చక్కగా వికసించిన పద్మాల వంటి నీ కన్నులెత్తి చూడవయ్యా! కృష్ణయ్య! ఈ అమ్మును 
వమ్ముచేసి నా కడుపుపంట ప్రాణాలు కాపాడవయ్యా, 


*1-182-ఆ. 
గర్భ మందు. గమలగర్భాండశతములు 
నిముడుకొన వహించు నీశ్వరేశ! 

నీకు నొక్క మానినీగర్భరక్షణ 

మెంత బరువు నిర్వహింతు గాక." 


టీక:- గర్భమందున్‌ = గర్భంలోపల; కమలగర్భఅండ = బ్రహ్మాండములు; శతములు = వందలకొలది; 
నిముడుకొనన్‌ = ఇముడ్చుకొని; వహించు = ధరించు; ఈశ్వర = దేవతలలో; ఈశ = శ్రేష్ణుడా; నీకు = నీకు; ఒక్క 
= ఒక్క; మానినీ = స్త్రీ యొక్క; గర్భ = గర్భాన్ని; రక్షణము = రక్షించటం; ఎంత = ఏపాటి; బరువు = భారము; 
నిర్వహింతుగాక = తప్పక చేయ్యి (నాగర్భరక్షణ). 


ప్రథమ స్కంధము 133 


భావము:- గర్భంలో వందలకొద్దీ బ్రహ్మాండాలను భద్రంగా భరించే దేవాధిదేవ! శ్రీకృష్ణా! నీకు ఒక 
ఆడదాని గర్భాన్ని రక్షించటం ఏమంత బ్రహ్మాండం. ఆపదలో ఉన్న నన్ను ఆదుకోవయ్యా! నా గర్భాన్ని 
రక్షించవయ్యా!” 
1-183-వ. 
అనిన నాశ్రితవత్సలుం డగు నప్పరమేశ్వరుండు సుభద్ర కోడలి దీనాలాపంబు 
లాలించి, యిది ద్రోణనందనుండు లోక మంతయు నపాండవం బయ్యెడు మని 
యేసిన దివ్యాస్త్రం బని యెజింగె; నంత. బాండవుల కభిముఖం బయి ద్రోణ 
నందను దివ్యాస్త్ర నిర్గత నిశిత మార్గణంబులు డగ్గణీన బెగ్గడిలక వారును 
బ్రత్యస్త్రంబు లందికొని పెనంగు సమయంబున. 

టీక:- అనినన్‌ = అని కోరగా; ఆశ్రిత = ఆశ్రయించిన వారిని; వత్సలుండు = రక్షించువాడు; అగు = 
అయిన; ఆ = ఆ; పరమేశ్వరుండు = కృష్ణుడు (పరమేశ్వరుడు - పరమమైన ఈశ్వరుడు, కృష్ణుడు); సుభద్ర = 
సుభద్ర యొక్క; కోడలి = కోడలి; దీన = దీనమైన; ఆలాపంబులు = పలుకులు; ఆలించి = విని; ఇది = ఇది; 
ద్రోణనందనుండు = అశ్వత్థామ (ద్రోణనందనుడు - ద్రోణునికొడుకు, అశ్వత్థామ); లోకము = ప్రపంచం; 
అంతయున్‌ = సమస్తమూ; అపాండవంబు = పాండవులు లేకుండా; అయ్యెడుము = అవుగాక; అని = అని; 
ఏసిన = వేసినట్టి; దివ్య = దివ్యమైన; అస్త్రంబు = అస్త్రము; అని = అని; ఎజింగెన్‌ = తెలుసుకొన్నాడు; అంతన్‌ = 
అంతలో; పాండవులు = పాండవులు; కున్‌ = కు; అభిముఖంబు = ఎదురు; అయి = అయి; ద్రోణనందను = 
అశ్వత్థామ; దివ్య = దివ్యమైన; అస్త్ర = అస్త్రమునుండి; నిర్ణత = వెలువడిన; నిశిత = వాడైన; మార్గణంబులు = 
బాణములు; డగ్గజినన్‌ = దగ్గరకురాగా; బెగ్గడిలక = చెదరకుండా; వారును = వారుకూడా; ప్రత్యస్త్రంబులు = 
ఎదురు అస్థాలు; అందికొని = తీసుకొని; పెనంగు = యుద్ధము చేయు; సమయంబున = సమయంలో. 


భావము:- ఆపన్నశరణ్యుడైన గోపాలుడు అనుంగు చెల్లెలి కోడలు ఉత్తర దీనాలాపాలు 
ఆలకించాడు. ఇది, లోకంలో పాండవ వంశం లేకుండా పోవాలని, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం అని 
తెలుసుకొన్నాడు. అంతలో, ఆ దివ్యాస్తం నుండి వెలువడుతున్న పదునైన బాణాలు పాండవులను 
చుట్టుముట్టాయి. వారు బెదరిపోకుండా ఎదురు నిలిచి శరపరంపరలతో సమరం సాగించసాగారు. 


1-184-మ. 

తన సేవారతిచింత గాని పరచింతాలేశమున్‌ లేని స 

జ్ఞనులం బాండుతనూజులన్‌ మనుచు వాత్సల్యంబుతో ద్రోణనం 
దను బ్రహ్మాస్తము నడ్డుపెట్టం బనిచెన్‌ దైత్యారి సర్వారి సా 

ధన నిర్వక్రము, రక్షితాఖిల సుధాంధశ్చక్రముం, జక్రమున్‌. 


ప్రథమ స్కంధము 134 


టీక:- తన = తనయొక్క; సేవ = భక్తితో; ఆరతి = తపించు; చింత = ఆలోచన; కాని = తప్ప; పర = 
ఇతర; చింతా = ఆలోచన; లేశమున్‌ = కొంచెముకూడా; లేని = లేని; సజ్జనులన్‌ = మంచివారిని; 
పాండుతనూజులన్‌ = పాండవులను; మనుచు = కాపాడాలనే; వాత్సల్యంబు = ఆపేక్ష; తోన్‌ = తో; ద్రోణనందను 
= అశ్వత్థామ యొక్క (ద్రోణుని కొడుకు - అశ్వత్థామ]; బ్రహ్మాస్తమున్‌ = బ్రహ్మాస్టాన్ని; అడ్డుపెట్టన్‌ = అడ్డుకోమని; 
పనిచెన్‌ = నియోగించాడు, ప్రయోగించాడు; దైత్యారి = కృష్ణుడు (దైత్యారి - దైత్యుల శత్రువు, కృష్ణుడు); సర్వ = 
సమస్తమైన; అరి = శత్రువులను; సాధన = సాధించుటలో, నశింపచేయుటలో; నిర్వక్రము = తిరుగులేనిది; రక్షిత 
= రక్షింపబడిన; అఖిల = సమస్త; సుధాంధస్‌ = దేవతలను గల (సుధాంధసులు - సుధా (అమృతమును) 
అంధసులు (అన్నముగా కలవారు), దేవతలు ); చక్రమున్‌ = చక్రమును. 


భావము:- తనను సేవించాలనే భావం తప్ప ఇతర భావం ఏమాత్రం ఎరుగని సచ్చరిత్రులు, 
సజ్జనులు అయిన పాండవులు ఆపదలో ఉన్నారు, వారిని ఆదరంతో ఆదుకోవాలని రాక్షసాంతకుడు అయిన 
శ్రీకృష్ణుడు భావించాడు: అశ్వత్థామ బ్రహ్మాస్టాన్ని త్రిప్పికొట్టటం కోసం, శత్రువుల ఆయుధాలకు చెక్కు చెదరనిది, 
దేవతలు అందరినీ కనురెప్పలా కాపాడేది అయిన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. 


*1-185-మ. 
సకలప్రాణిహృదంతరాళముల భాస్వజ్ఞో తియై యుండు సూ 
క్షకళుం డచ్యుతు( డయ్యెడన్‌ విరటజా గర్భంబు6 దా6 జక్రహ 
స్తకుండై, వైష్ణవమాయ గప్పి, కురు సంతానార్థియై యడ్డమై 
ప్రకటస్ఫూర్తి నడంచె ద్రోణతనయబ్రిహ్మోస్త్రమున్‌ లీలతోన్‌. 


టీక:- సకల = సమస్త మైన; ప్రాణి = ప్రాణుల యొక్క; హృద = హృదయముల; అంతరాళ ములన్‌ = 
లోలోపల; భాస్వత్‌ = ప్రకాశించే; జ్యోతి = దీపము; ఐ = అయి; ఉండు = ఉండే; సూక్ష్మ = సూక్ష్మ మైన; కళుండు = 
నేర్పున్న వాడు; అచ్యుతుండు = హరి (అచ్యుతుడు - చ్యుతము (దిగజారుట) లేని వాడు, విష్ణువు); ఆ = ఆ; ఎడన్‌ 
= సమయములో; విరటజా = ఉత్తర యొక్క (విరటజ - విరటుని సంతానము, ఉత్తర); గర్భంబున్‌ = గర్భమును; 
తాన్‌ = తాను; చక్ర = చక్రమును; హస్తకుండు = చేతిలో ధరించిన వాడు; ఐ = అయి; వైష్ణవ = విష్ణువు (విష్ణువు - 
విశ్వమంతా వ్యాపించి ఉండు వాడు, హరి} యొక్క; మాయన్‌ = మాయను; కప్పి = కప్పి; కురు = కురువంశ; 
సంతాన = సంతానం నిలబడుటను; అర్థి = కోరినవాడు; ఐ = అయి; అడ్డము = అడ్డముగా నిలబడిన వాడు; ఐ = 
అయి; ప్రకట = అభివ్యక్తమైన; స్ఫూర్తిన్‌ = స్ఫూర్తితో; అడంచెన్‌ = అణిచాడు; ద్రోణతనయు = అశ్వత్థామ 
(ద్రోణతనయుడు - ద్రోణుని కుమారుడు, అశ్వత్థామ); యొక్క; బ్రహ్మాస్త్రమున్‌ = బ్రహ్మాస్తమును; లీల = అవలీల, 
లీలావిలాసము; తోన్‌ = గా. 

భావము:- సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంతో సమస్త ప్రాణుల హృదయాంతరాళాల్లో జ్యోతిర్మూర్తియై 
ప్రకాశించే వాసుదేవుడు పాండవుల వంశాంకురాన్ని రక్షించటం కోసం చక్రాన్ని ధరించి, ఉత్తరాగర్భాన్ని 
యోగమాయతో కప్పివేసి, అమోఘమైన వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు. 


ప్రథమ స్కంధము 135 


1-186-వ. 
ఇట్లు ద్రోణతనయుం డేసిన ప్రతిక్రియారహితం బయిన బ్రహ్మశిరం బనియెడి 
దివ్యాస్త్రంబు వైష్ణవతేజంబున నిరర్థకం బయ్యె; నిజ మాయా విలసనమున సకల 
లోక సర్గస్థితి సంహారంబు లాచరించు నట్టి హరికి ధరణీసుర బాణ నివారణంబు 
విచిత్రంబు గాదు; తత్సమయంబున సంతసించి, పాండవ పాంచాలీ సహితయై 
గొంతి గమనోన్ముఖుం డైన హరిం జేర వచ్చి యిట్లనియె. 


టీక:- ఇట్లు = ఈ విధంగా; ద్రోణతనయుండు = అశ్వత్థామ (ద్రోణతనయుడు - ద్రోణుని కొడుకు, 
అశ్వత్థామ); ఏసిన = వేసిన; ప్రతిక్రియా = ఎదురు చేయటకు; రహితంబు = వీలు లేనట్టిది; అయిన = 
అయినటువంటి; బ్రహ్మశిరంబు = బ్రహ్మశిరము; అనియెడి = అనే; దివ్య = దివ్యమైన; అస్త్రంబు = అస్త్రం; వైష్ణవ = 
విష్ణువు యొక్క; తేజంబున = ప్రభావమువలన; నిరర్థకంబు = నిష్పయోజనం; అయ్యెన్‌ = అయిపోయింది; నిజ 
= తన;మాయా = మాయ యొక్క; విలసనమున = విలాసము వలన; సకల = సమస్త; లోక = లోకముల యొక్క; 
సర్గ = సృష్టి; స్థితి = పాలన; సంహారంబులు = సంహారములు; ఆచరించున్‌ = ఆచరిస్తూ ఉండు వాడు; అట్టి = 
అయినట్టి; హరి = కృష్ణుని; కిన్‌ = కి; ధరణీసుర = బ్రాహ్మణుని (ధరణీసుర - భూమికి దేవత, బ్రాహ్మణుని); బాణ 
= బాణమును; నివారణంబు = ఆపుట; విచిత్రంబున్‌ = విచిత్రమేమి; కాదు = కాదు; తత్‌ = ఆ; సమయంబున = 
సమయంలో; సంతసించి = సంతోషించి; పాండవ = పాండవులతోను (పంచపాండవులు - పాండురాజు 
సంతానము, 1ధర్మరాజు, 2భీముడు, ౩అర్జునుడు, 4నకులుడు, 5సహదేవుడు); పాంచాలీ = ద్రౌపదితోను 
(పాంచాలి - పాంచాల రాకుమార్తె, ద్రౌపది}; సహిత = కూడినది;ఐ = అయి; గొంతి = కుంతి; గమన = వెళ్ళుటకు; 
ఉన్ముఖుండు = సిద్ధపడినవాడు; ఐన = అయినట్టి; హరిన్‌ = కృష్ణుని (హరి - సర్వ దుఃఖములను హరించు వాడు, 
విష్ణువు); చేరన్‌ = చేరువకు; వచ్చి = వచ్చి; ఇట్లు = ఈ విధంగా; అనియెన్‌ = పలికెను. 

భావము:- అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాశిరాస్త్రం తిరుగులేనిది అయినప్పటికీ, వైష్ణవ తేజస్సు 
ముందు వ్యర్థం అయిపోయింది. ఒక బ్రాహ్మణ యువకుడి బాణాన్ని నివారించటం అన్నది, తన మాయా 
ప్రభావంతో నిఖిల జగత్తును నిర్మించి, భరించి, హరించే పరమాత్ముడికి విచిత్రమైన విషయమేమీ కాదు. అప్పుడు 
ఎంతో సంతోషంతో కుంతీదేవి కోడలు ద్రౌపది, కొడుకులు పాండవులతో వచ్చి ద్వారకకు ప్రయాణం అవుతున్న 
శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా స్తుతించింది- 


ప్రథమ స్కంధము 136 


కుంతి స్తుతించుట 

1-187-5. 
"పురుషుం, డాఢ్యు(డు, ప్రకృతికి 
బరు(, డవ్యయు(, డఖలభూత బహిరంతర్భా 
సురు(డును, లోకనియంతయుం 
బరమేశ్వరుండైన నీకు. బ్రణతులగు హరీ! 

టీక:- పురుషుండు = పరమ పురుషుడును (పురుషః - శరీరములు అను పురములు (లోకములు) 
సృష్టించి వానిలో నుండు వాడు, విష్ణుసహస్రనామాలులో 14వ నామం 406వ నామం, నవద్వారముల పురము 
నందు ఉండువాడు, పురము నందు శయనించు వాడు, సర్వము కంటెను పూర్వ మున్నవాడు]; ఆఢ్యు(డు = 
శ్రీమంతుడు (ఆఢ్యుడు - లక్షీదేవి యనే సంపద గలవాడు, సంపన్నుడు); ప్రకృతి = ప్రకృతి; కిన్‌ = కంటెను; 
పరుండు = పై నున్న వాడును; అవ్యయుండు = నాశనములేనివాడును (అవ్యయః- విష్ణుసహస్రనామాలులో 13వ 
నామం, 900వ నామం, అజరుడు, అమరుడు, వినాశము కాని, వికారము కాని లేని వాడు,); అఖిల = సమస్త; 
భూత = ప్రాణుల యందు; బహిర్‌ = బయట; అంతర్‌ = లోపల; భాసురుండును = ప్రకాశించువాడును; లోక = 
లోకములను; నియంతయున్‌ = పాలించువాడును; పరమేశ్వరు(డు = పరమమైన ఈశ్వరుడును (పరమేశ్వరః 
- విష్ణసహస్రనామాలలో 377వ నామం, ఉత్మష్టమైన వాడు, అత్యధికమైన శాసనము కలవాడు); ఐన = 
అయినట్టి; నీకున్‌ = నీకు; ప్రణతులు = నమస్కారములు; అగు = చేయుచున్నాము; హరీ = కృష్ణా (హరిః - 
విష్ణుసహస్రనామాలులో 650వ నామం, అజ్ఞాన జనితమైన సంసార దుఃఖము హరించు వాడు, సమూలముగా 
సంసారమును హరించువాడు). 


భావము:- “కృష్ణా! నువ్వు పరమపురుషుడవు, దేవాధిదేవుడవు, ప్రకృతికి అవ్వలివాడవు, 
అనంతుడవు, సకల ప్రాణులలో వెలుపల లోపల ప్రకాశిస్తూ ఉండేవాడవు. విశాల విశ్వాన్ని నడిపేవాడవు, 
పరమేశ్వరుడవు అయినట్టి నీకు నమస్కారములు. 


1-188-వ. 

మణీయు, జవనిక మఖుపున నాట్యంబు సలుపు నటుని చందంబున, మాయా 
యవనికాంతరాళంబున నిలువంబడి నీ మహిమచే. బరమహంసలు, నివృత్తరాగ 
ద్వేషులు, నిర్మలాత్ములునయిన మునులకు నదృశ్యమానుండవయి పరిచ్చిన్నుం 
డవు గాని, నీవు మూఢదృక్కులు.( గుటుంబవంతులు నగు మాకు నెట్లు దర్శనీ 
యుండ వయ్యెదు; శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద! 


ప్రథమ స్కంధము 137 


పంకజనాభ! పద్మమాలికాలంకృత! పద్మలోచన! పద్మసంకాశచరణ! హృషీకేశ! భక్తి 
యోగంబునం జేసి నమస్కరించెద, నవధరింపుము. 
టీక:-  మజియున్‌ = ఇంకను; జవనిక = తెర; మటుపున = చాటున; నాట్యంబు = నాట్యము; సలుపు 

= చేయు; నటుని = నటుని; చందంబునన్‌ = వలె; మాయా = మాయ అనే; యవనిక = తెర; అంతరాళంబున = 
చాటున; నిలువంబడి = నిలబడి ఉండి; నీ = నీ యొక్క; మహిమ = మహిమ; చేన్‌ = చేత; పరమహంసలు = 
మోక్షస్థితిని పొందినవారు; నివృత్త = నివారింపబడిన; రాగద్వేషులున్‌ = అనురాగము, ద్వేషములు కలవారును ; 
నిర్మల = నిర్మలమైన; ఆత్ములున్‌ = ఆత్మగలవారును; అయిన = అయినట్టి; మునులు = మునుల; కున్‌ = కు; 
అదృశ్య = కనుపించక; మానుండు = ఉండేవాడవును; అయి = అయి; పరిచ్చిన్నుండవుగాని = సీమ లేదా 
మితము లేనివాడు, అవిభాజ్యుడు నైన పరబ్రహ్మ స్వరూపమైనవాడవు; నీవు = నీవు; మూఢ = మోసము చెందిన; 
దృక్కులున్‌ = దృష్టి కలవారును; కుటుంబవంతులున్‌ = కుటుంబము గలవారును; అగు = అయినట్టి; మాకు = 
మాకు; ఎట్లు = ఏవిధంగ; దర్శనీయుండవు = కనబడువాడవు; అయ్యెదు = అవుతావు; శ్రీకృష్ణ = కృష్ణా; వాసుదేవ 
= కృష్ణా (వాసుదేవుడు - ఆత్మ యందు వసించే దేవుడు, విష్ణువు); దేవకీనందన = కృష్ణా (దేవకీనందన - 
దేవకీదేవి పుత్రుడు, కృష్ణుడు); నంద గోప కుమార = కృష్ణా (నందగోప కుమార - నందుడను గోపాలుని 
కుమారుడు, కృష్ణుడు); గోవింద = కృష్ణా (గోవింద - గోవులను పాలించు వాడు, కృష్ణుడు); పంకజనాభ = కృష్ణా 
(పంకజనాభుడు - పద్మము నాభిని గల వాడు, విష్ణువు}; పద్మమాలికాలంకృత = కృష్ణా (పద్మమాలికాలం 
కృతుడు- పద్మ మాలికలతో అలంకరింపబడిన వాడు, కృష్ణుడు); పద్మలోచన = కృష్ణా (పద్మలోచనుడు - పద్మ 
ములవంటి కన్నులు గలవాడు, కృష్ణుడు); పద్మసంకాశ చరణ = కృష్ణా (పద్మసంకాశ చరణుడు - పద్మముల వలె 
ప్రకాశించు పాదములు గలవాడు, కృష్ణుడు); హృషీ కేశ = కృష్ణా (హృషీకేశ - ఇంద్రియములకు ప్రభువు, 
విష్ణువు); భక్తి యోగంబునన్‌ = భక్తి యోగము వలన; చేసి = చేసి; నమస్మరించెదన్‌ = నమస్కరిస్తున్నాను; 
అవధరింపుము = స్వీకరింపుము. 

భావము:-మాయ అనే యవనిక మాటున వర్తించే నీ మహిమ, తెరచాటున వర్తించే నటునిలా అగోచరమైనది; 
పరమహంసలు, రాగద్వేషరహితులు, నిర్మలహృదయులు అయిన మునీశ్వరులకు సైతం దర్శింపశక్యంకానికాని 
వాడవూ, సీమ లేదా మితము లేనివాడు, అవిభాజ్యుడు నైన పరబ్రహ్మ స్వరూపమైనవాడవూ అయిన నిన్ను 
జ్ఞానహీనులమూ సంసార నిమగ్నులమూ అయిన మా వంటి వారం ఎలా చూడగలం; శ్రీకృష్ణా! వాసుదేవా! 
దేవకీనందనా! నందగోపకుమారా! గోవిందా! పద్మనాభా! పద్మమాలా విభూషణా! పద్మనయనా! పద్మసంకాశ 
చరణా! హృషీకేశా! భక్తి పూర్వకమైన నా ప్రణామాలు పరిగ్రహించు. నా విన్నపం మన్నించు. 
1-189-సీ. 
తనయులతోడ నే దహ్యమానంబగు- 

జతుగృహంబందును( జావకుండం 

గురురాజు వెట్టించు ఘోరవిషంబుల- 


_ మారుతపుత్తుండు మడియకుండ, 


ప్రథమ స్కంధము 138 


ధార్తరాష్ట్రండు సముద్ధతి( జీర లొలువంగ- 
ద్రాపదిమానంబు దల(గకుండ, 
గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే- 
నా బిడ్డ లనిలోన నలంగకుండ, 
1-189.1-తే. _ 
విరటుపుత్తిక కడుపులో వెలయు చూలు 
ద్రోణనందను శరవహ్ని. ద్రుంగకుండ, 
మజియు రక్షించితివి పెక్కుమార్గములను, 
నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష! 


టీక:- తనయులు = పుత్రులు; తోడన్‌ = తో; నే = నేను; దహ్యమానంబు = మండిపోవుచున్నది; అగు 
= అయినట్టి; జతు = లక్క; గృహంబు = గృహము; అందును = లో; చావకుండన్‌ = చనిపోకుండా; కురురాజు = 
కురువంశ రాజు, దుర్యోధనుడు; వెట్టించు = పెట్టించిన; ఘోర = ఘోరమైన; విషంబులన్‌ = విషములవలన; 
మారుతపుత్తుండు = భీముడు (మారుత పుత్తుడు - వాయుదేవుని పుత్రుడు, భీముడు); మడియకుండన్‌ = 
చనిపోకుండా; ధార్తరాష్టుండు = దుశ్శాసనుడు (ధార్తరాష్టుడు - ధృతరాష్టుని కొడుకు, దుశ్శాసనుడు); 
సముద్ధతిన్‌ = మిక్కిలి ఆటోపముతో (సముద్ధతిని - గురువు దగ్గర శిక్షింపబడని వానివలె, మిక్కిలి 
ఆటోపముతో); చీరలు = చీరలు, బట్టలు; ఒలువంగన్‌ = ఒలిచేస్తున్నప్పుడు; ద్రౌపది = ద్రౌపది యొక్క; మానంబు 
= మానము; తల6గకుండన్‌ = తొలగిపోగుండా; గాంగేయ = భీష్ముడు (గాంగేయుడు - గంగ యొక్క పుత్రుడు), 
భీష్ముడు; కుంభజ = ద్రోణుడు (కుంభజుడు - కుంభములో పుట్టినవాడు, ద్రోణుడు); కర్ణ = కర్ణుడు; ఆది = 
మొదలగు; ఘనులు = గొప్పవారి; చేన్‌ = చేత; నా = నా; బిడ్డలు = పిల్లలు; అని = యుద్ధము; లోనన్‌ = లో; 
నలంగకుండన్‌ = నలిగికుండా; 
విరటుపుత్తిక = ఉత్తర (విరటుపుత్తిక - విరటరాజు పుత్రిక, ఉత్తర); కడుపు = కడుపు; లోన్‌ = లోపల; వెలయు = వెలసిన; 
చూలు = గర్భము; ద్రోణనందను = అశ్వత్థామ (ద్రోణనందనుడు - ద్రోణుని యొక్కకొడుకు, అశ్వత్థామ); శర = బాణముల; 
వహ్నిన్‌ = అగ్నివలన; త్రుంగకుండన్‌ = తునికలు కాకుండగ; మణీయున్‌ = ఇంకను; రక్షించితివి = కాపాడావు; పెక్కు = 
అనేకమైన; మార్గములను = విధములుగ; నిన్నున్‌ =నిన్ను; ఏమని =ఏవిధంగా; వర్ణింతున్‌ = కీర్తించగలను; నీరజాక్ష = కృష్ణా 
(నీరజాక్షుడు - నీరజము (పద్మము) లవంటి కన్నులు గలవాడు, కృష్ణుడు). 

భావము:- పుండరీకాక్షా! భగభగ మండుతున్న లక్కయింట్లో నా బిడ్డలు, నేను కాలి భస్మమైపోకుండా కాపా 
డావు; దుర్యోధనుడు పెట్టించిన విషాన్నం తిని చనిపోకుండా భీమసేనుణ్ణి రక్షించావు; దురహంకారంతో త్రుళ్లి 
పడుతూ దుశ్శాసనుడు ద్రౌపదికట్టుబట్టలు ఒలుస్తున్నకష్టసమయంలో అవమానంపాలుకాకుండా ఆదుకొన్నా 
వు; భీష్ముడూ మొదలైన యోధానుయోధాలవల్ల పోరాటంలో నాబిడ్డలకు చేటువాటిల్లకుండా అడ్డుపడ్డావు; మళ్లీ 


ప్రథమ స్కంధము 139 


ఇప్పుడు చిట్టితల్లి ఉత్తర కడుపులోని కసుగందును, అశ్వత్థామ శరాగ్ని జ్వాలలలో మగ్గిపోకుండా కనికరించావు; 
మరింకా ఎన్నో విధాలుగా నన్నూ, నా బిడ్డలనూ కటాక్షించిన నిన్ను ఏ విధంగా కొనియాడే దయ్యా! 


1-190-మత్త. 

బల్లిదుం డగు కంసుచేతను బాధ నొందుచు నున్న మీ 
తల్లి. గాచిన భంగి? గాచితి ధార్తరాష్టులచేత నేం 
దల్లడంబున( జిక్కకుండ6గ6 దావకీన గుణవ్రజం 

బెల్ల సంస్తుతి సేసి చెప్పంగ నెంతదాన, జగత్పతీ! 


య 


టీక:- _ బల్లిదుండు = మిక్కిలి బలము గలవాడు; అగు = అయిన; కంసు = కంసుని; చేతను = చేత; 
బాధ = బాధలు; ఒందుచున్‌ = పొందుతూ; ఉన్న = ఉన్నట్టి; మీ = మీ; తల్లిన్‌ = తల్లిని; కాచిన = కాపాడిన; భంగిన్‌ 
= విధముగ; కాచితి = కాపాడితివి; ధార్తరాష్టుల = కౌరవుల {ధార్తరాష్ట్రులు - ధృతరాష్ట్రుని సంతానము, 
కౌరవులు); చేతన్‌ = చేత; ఏన్‌ = నేను; తల్లడంబునన్‌ = ఇబ్బందులలో; చిక్కకుండంగన్‌ = చిక్కుకుపోకుండా; 
తావకీన = నీయొక్క; గుణ = గుణముల; వ్రజంబు = సమూహము; ఎల్లన్‌ = సమస్తమును; సంస్తుతి = చక్కగ కీర్తిన; 
చేసి = చేసి; చెప్ప(గన్‌ = చెప్పుటకు; ఎంతదానన్‌ = నేను ఎంతటి దానని; జగత్పతీ = కృష్ణా (జగత్పతి - లోకము 
లకు ప్రభువు, కృష్ణుడు). 

భావము:- జగన్నాథా! బలవంతుడైన కంసునిబారి నుంచి మీ తల్లి దేవకీదేవిని రక్షించినట్లుగా, 
ధృతరాష్టుని కొడుకులు అయిన కౌరవులు పెట్టిన ఇక్కట్లకు గురికాకుండా నన్ను కాపాడిన నీ అనంతకోటి 
గుణాలు అభివర్ణించటానికి నే నెంతదాన్ని. 
1-191-క. 
జననము, నైశ్వర్యంబును, 
ధనమును, విద్యయునుం గల మదచ్చన్ను లకిం 
చనగోచరు(డగు నిన్నున్‌ 
వినుతింప(గ లేరు, నిఖలవిబుధస్తుత్యా! 
టీక జననమున్‌ = పుట్టుటయు; ఐశ్వర్యంబును = సంపదయు; ధనమును = విత్తమును; 
విద్యయును = విద్యయును; కల = కలుగుటవలన; మదచ్చన్నులు = గర్వముతో కప్పబడినవారు; అకించన = 
విత్తహీనులకు; గోచరు(డు = కనబడువాడు; అగు = అయినట్టి; నిన్నున్‌ = నిన్ను; వినుతింప(గన్‌ = కీర్తించ; లేరు 
= లేరు; నిఖిలవిబుధస్తుత్యా = జ్ఞానులు అందరిచేత కీర్తింపబడేవాడా (కృష్ణా) 

భావము:- నిష్కాములైన భక్తులకు మాత్రమే గోచరించేవాడు, నిఖిల దేవతా సంస్తోయమానుడు 
అయిన నిన్ను, గొప్పవంశంలో జన్మించామనీ, భోగభాగ్యాలు ఉన్నాయినీ, ధనవంతులము అనీ, 
విద్యావంతులము అనీ మదాంధులైన మానవులు ప్రస్తుతింపలేరు. 


ప్రథమ స్కంధము 140 


1-192-వ. 

మజియు, భక్తధనుండును, నివృత్తధర్మార్థకామ విషయుండును, నాత్మారాముం 
డును, రాగాదిరహితుండునుం గైవల్యదానసమర్గ్థుండును(, గాలరూపకుండును, 
నియామకుండును, నాద్యంతశూన్యుం డును, విభుండును, సర్వసముండును, 
సకల భూత నిగ్రహానుగ్రహకరుండునునైన నిన్ను. దలంచి నమస్కరించెద, నవ 
ధరింపుము; మనుష్యుల విడంబించు భవదీయ విలసనంబు నిర్ణయింప నెవ్వండు 
సమర్భుండు; నీకుం బ్రియాప్రియులు లేరు; జన్మకర్మశూన్యుండవయిన నీవు తిర్య 
గాదిజీవులయందు వరాహాదిరూపంబులను, మనుష్యులందు రామాదిరూపంబు 
లను, బుషులయందు వామనాదిరూపంబులను, జలచరంబులయందు మత్స్యా 
దిరూపంబులను, నవతరించుట లోకవిడంబనార్థంబుగాని జన్మకర్మసహతుం 
డవగుటం గాదు. 


టీక:- మటియున్‌ = ఇంకను; భక్త = భక్తులకు; ధనుండును = ధనము అయిన వాడును; నివృత్త = 
నివారింపబడిన; ధర్మ = ధర్మము; అర్థ = అర్థము; కామ = కామ; విషయుండును = విషయములు కలవాడు; 
ఆత్మారాముండును= ఆత్మయందు రమించు వాడును; రాగాది = రాగద్వేషములు (త్రయోదశ రాగద్వేషములు 
- 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 
10అసూయ 11దంభము 12దర్బము 13అహంకారము.); రహితుండును = లేనివాడును; కైవల్య = మోక్షమును 
(కైవల్యము - కేవలము తన వలె నగు స్థితి, మోక్షము); దాన = యిచ్చుటకు; సమర్ధుండును = సమర్థత 
గలవాడును; కాల = కాలమే; రూపకుండును = స్వరూపముగ నున్నవాడు; నియామకుండును = (సర్వ) 
నియంతయును; ఆది = ఆది; అంత = అంతములు; శూన్యుండును = లేనివాడును; విభుండును = ప్రభువు; సర్వ 
= సమస్తమునందు; సముండును = సమదృష్టి కలవాడు; సకల = సమస్త; భూత = భూతముల యందు, 
జీవులకును; నిగ్రహ = నిగ్రహము; అనుగ్రహ = అనుగ్రహము; కరుండునున్‌ = చేయువాడును; ఐన = అయినట్టి; 
నిన్నున్‌ = నిన్ను; తలంచి = స్మరించి; నమస్కరించెదన్‌ = నమస్కరిస్తున్నాను; అవధరింపుము = స్వీకరింపుము; 
మనుష్యులన్‌ = మానవులను; విడంబించు = భ్రమింపజేయు; భవదీయ = నీ యొక్క; విలసనంబున్‌ = 
విలాసములను; నిర్ణయింపన్‌ = వర్ణింపను; ఎవ్వండు = ఎవడు; సమర్గుండు = సమర్థత గలవాడు; నీకున్‌ = నీకు; 
ప్రియ = ప్రియమైనవారును; అప్రియులు = ప్రియముకానివారును; లేరు = లేరు; జన్మ = జన్మమును; కర్మ = 
కర్మమును; శూన్యుండవు = లేనివాడవు; అయిన = అయినట్టి; నీవు = నీవు; తిర్యక్‌ = పశుపక్ష్యాదులు (తిర్యక్‌ - 
చలనముగలవి, పశుపక్ష్యాదులు); ఆది = మొదలగు; జీవుల = జీవుల; అందున్‌ = లో; వరాహ = వరాహము; ఆది 
= మొదలగు; రూపంబులను = రూపములతోను; మనుష్యుల = మానవుల; అందున్‌ = లో; రామ = రాముడు; 
ఆది = మొదలగు; రూపంబులను = రూపములతోను; బుషుల = బుషుల; అందున్‌ = లో; వామన = వామనుడు; 


ప్రథమ స్కంధము 141 


ఆది = మొదలగు; రూపంబులను = రూపములతోను; జలచరంబుల = జలచరముల; అందున్‌ = లో; మత్స్య= 
చేప; ఆది = మొదలగు; రూపంబులను = రూపములతోను; అవతరించుట = అవతరించుట; లోక = లౌకిక 
విధానాలను; విడంబన = అనుసరించుట; అర్థంబున్‌ = కొరకు; కాని = తప్ప; జన్మ = జన్మములను; కర్మ = 
కర్మములను; సహితుండవు = కలిగివుండు వాడవు; అగుటన్‌ = అగుటవలన; కాదు = కాదు. 

భావము:-అంతేకాకుండా, కృష్ణా! నీవు భక్తులకు కొంగుబంగారానివి; ధర్మార్థ సంబంధమైన వ్యామోహాన్ని 
తొలగించేవాడివి; ఆత్మారాముడివి; రాగద్వేషములులేనివాడివి; మోక్షప్రదాతవు; కాలస్వరూపుడివి; జగన్నియం 
తవు; ఆద్యంతాలు లేనివాడవు; సర్వేశ్వరుడవు; సర్వసముడవు; జీవులందరి యెడ నిగ్రహానుగ్రహ సమర్ధుడవు; 
మానవభావాన్ని అనుకరిస్తూ వర్తించే నీ లీలలు గుర్తించటం ఎవరికి సాధ్యం కాదు; నీకు ఐనవారు కానివారు 
లేరు; జన్మకర్మలు లేవు; జంతువులలో వరాహాదిరూపాలతో, మానవులలో రామావతారాది రూపాలతో, బుషు 
లలో వామనావతారాది రూపాలతో, జలచరాలలో మత్స్యాదిరూపాలతో నీవు అవతరించటం లోకం కోసమే 
తప్పించి నిజానికి నీకు జన్మకర్మాదులు లేనే లేవు; నీ ప్రభావాన్ని భావించి నేను చేసే నమస్కారాలు స్వీకరించు. 
గమనిక :- రాగాది అనగా రాగద్వేషములు, ఇవి పదమూడు. 1.రాగము, 2.ద్వేషము, 3.కామము, 4.క్రోధము, 
ర్‌.లోభము, 6.మోహము, 7.మదము, 8.మాత్సర్యము, 9.ఈర్ష్య, 10.అసూయ, 11.దంభము, 12.దర్బము, 
13అహంకారము ఈ పదమూడింటిని త్రయోదశరాగద్వేషములు అంటారు. ఈ రాగద్వేషములు లేని వారిని 
శాంతమూర్తి అంటారు. 


౫1-193-ఉ. 

కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో 
గోపిక ద్రాటం గట్టిన, వికుంచిత సాంజన బాప్పతోయ ధా 
రాపరిపూర్ణ వక్తము( గరంబుల( బ్రాముచు, వెచ్చనూర్చుచుం, 
బాపండవై నటించుట కృపాపర! నా మది. జోద్య మయ్యెడిన్‌. 


టీక:- కోపము = కినుక; తోడన్‌ = తో; నీవు = నీవు; దధి = పాల; కుంభము = కుండ; భిన్నము = 
ముక్కలు; చేయుచు = చేస్తూ; ఉన్నచోన్‌ = ఉన్నపుడు; గోపిక = యశోదాదేవి ; త్రాటన్‌ = తాడుతో; కట్టిన = కట్టగా; 
వికుంచిత = వంచిన, జారిన; సాంజన = కాటుకతో కూడిన; బాష్పతోయ = కన్నీటి; ధారా = ధారలతో; పరిపూర్ణ 
= నిండిన; వక్తమున్‌ = ముఖమును; కరంబులన్‌ = చేతులతో; ప్రాముచు = అలము కొనుచు; వెచ్చనూర్చుచున్‌ = 
వేడినిట్టూర్పులు నిట్టూరుస్తూ; పాప(డవు = శిశువు; ఐ = అయి; నటించుట = నటించుట; కృప = దయను; పర = 
ప్రసరించువాడా; నా = నా యొక్క; మదిన్‌ = మనసులో; చోద్యము = ఆశ్చర్యమును; అయ్యెడిన్‌ = కలిగిస్తోంది. 

భావము:- దయామయా! శ్రీకృష్ణా! చిన్నప్పుడు నీవు ఒకసారి కోపంవచ్చి పాలకుండ బద్దలు 
కొట్టావు. అప్పుడు మీ అమ్మ యశోదాదేవి తాడు పట్టుకొని వచ్చి కట్టేసింది. అన్నీ తెలిసిన నువ్వేమో కాటుక 
కలిసిన కన్నీటి ధారలను చేత్తో పామేసుకుంటూ, ఉడికిపోతూ చంటిపిల్లాడిలా నటించటం తలచుకుంటే, 
ఇప్పటికి నా మనసులో ఆశ్చర్యం కలుగుతోందయ్యా, 


ప్రథమ స్కంధము 142 


1-194-క. 

మలయమున( జందనము క్రియ 

వఎెలయం6గ ధర్మజుని కీర్తి వెలయించుటకై 
యిలపై నభవు(డు హరి యదు 

కులమున నుదయించె నండ్రు గొంద, అనంతా! 


టీక:- _మలయమునన్‌ = మలయపర్వతముమీది; చందనము = గంధపుచెట్టు సువాసన; క్రియన్‌ = 
వలె; వెలయంగన్‌ = విస్తరించునట్లు; ధర్మజుని = ధర్మరాజు యొక్క {ధర్మజుడు - యమధర్మరాజు కొడుకు, 
ధర్మరాజు); కీర్తి = కీర్తిని; వెలయించుట = ప్రకాశింజేయుట; కై = కోసం; ఇల = భూమి; పై = మీద; అభవుండు = 
కృష్ణుడు (అభవుడు - పుట్టుకలేనివాడు, విష్ణువు); హరి = కృష్ణుడు; యదు = యదు; కులమునన్‌ = వంశములో; 
ఉదయించెన్‌ = అవతరించెను; అండ్రు = అందురు; కొందజు = కొందరు; అనంతా = అంతము లేనివాడా, కృష్ణా. 

భావము:- ధర్మనందనుని యశస్సు, మలయ మారుతముచే చందనవృక్షపు సౌరభాలు విస్తరించే 
చందమున, సలుదెసలా ప్రసరింపజేయటానికి, శ్రీకృష్ణా! పుట్టుక ఎరుగని పురుషోత్తముడవైన నీవు 
యదువంశంలో ఉదయించావని కొంద రంటారు. 


1-195-క. 

వసుదేవదేవకులు తా 

పసగతి గతభవమునందు. బ్రార్థించిన సం 
తసమున(బుత్తత నొందితి 

వసురుల మృతి కంచు. గొంద అండ్రు, మహాత్మా! 


టీక:- _ వసుదేవ = వసుదేవుడు; దేవకులు = దేవకీదేవులు; తాపస = తాపసుల యొక్క; గతిన్‌ = 
వృత్తితో; గత = పూర్వ; భవమునందున్‌ = జన్మలో; ప్రార్థించినన్‌ = ప్రార్థించుటవలన; సంతసమునన్‌ = 
సంతోషముతో; పుత్తతన్‌ = పుత్రుడుగా ఉండుట; ఒందితివి = వహించితివి; అసురుల = రాక్షసుల; మృతి; కిన్‌ = 
కోసము; అంచున్‌ = అనుచు; కొందటు = కొందరు; అండ్రు = అందురు; మహాత్మా = గొప్ప ఆత్మకలవాడా, కృష్ణా. 

భావము:- పూర్వజన్మంలో అపూర్వమైన తపస్సు చేసి దేవకీ వసుదేవులు ప్రార్థించగా, మహానుభావా! 
శ్రీకృష్ణా! రాక్షస సంహారం కోసం ఆ పుణ్యదంపతులకు పుత్రుడవై పుట్టావని కొందరు చెబుతారు. 


ప్రథమ స్కంధము 143 


1-196-5. 

జలరాశి నడుమ మునిగెండు 

కలము క్రియన్‌ భూరిభారకర్శితయగు నీ 
యిల గావ నజుండు గోరిన 

గలిగితి వని కొంద అండ్రు, గణనాతీతా! 


టీక:- జలరాశి = సముద్రము; నడుమ = మధ్యన; మునిగెండు = మునిగిపోతున్న; కలము = ఓడ; 
క్రియన్‌ = వలె; భూరి = అత్యంత; భార = భారముతో; కర్షిత = పీడితము; అగు = అయినట్టి; ఈ = ఈ; ఇలన్‌ = 
భూమిని; కావన్‌ = కాపాడుటంకోసం; అజుండు = బ్రహ్మ (అజుండు - భౌతిక జన్మము లేనివాడు, బ్రహ్మ); కోరినన్‌ 
= కోరగా; కలిగితివి = అవతరించావు; అని = అని; కొందటు = కొందరు; అండ్రు = అంటారు; గణనాతీతా = కృష్ణా 
(గణనాతీత - ఎంచుటకు అతీతమైన వాడు, కృష్ణుడు). 

భావము:- బ్రహ్మదేవుడు ప్రార్థింపగా నట్టనడి సముద్రంలో మునిగిపోతున్న నావలాగ భరింపరాని 
బరువుతో క్రుంగిపోతున్న భూమండలాన్ని ఉద్ధరించటం కోసం, అంచనాలకి అందని అనంత! శ్రీకృష్ణా! నీవు 
అవతారం ఎత్తావంటారు మరికొందరు. 


1-197-తే. 

మటిచి యజ్ఞాన కామ కర్మములం దిరుగు 
వేదనాతురులకు. దన్నివృత్తి జేయ 

శ్రవణ, చింతన, వందనార్చనము లిచ్చు 
కొజకు నుదయించి తండ్రు నిన్‌ గొంద అభవ! 


టీక:- _మటచి = మర్చిపోయి; అజ్ఞాన = అజ్ఞనముతో; కామ = ఫలితమును కోరి చేయు; కర్మములన్‌ 
= కర్మములందు; తిరుగు = తిరుగుతుండే; వేదన = బాధలుచే; ఆతురులు = పీడింపబడే వారు; కున్‌ = కి;తత్‌ = 
వానినుండి; నివృత్తిన్‌ = నివారించుటను; చేయన్‌ = చేయు నిమిత్తము; శ్రవణ = (తన గురించి) వినుట; చింతన 
= ధ్యానించుట; వందన = నమస్కారము చేయుట; అర్చనములు = పూజించుటలు; ఇచ్చు = ఇచ్చుట; కొటికున్‌ = 
కోసము; ఉదయించితి = అవతరించితివి; అండ్రు = అంటారు; నిన్‌ = నిన్ను; కొందజు = కొందరు; అభవ = 
పుట్టుక లేనివాడా, కృష్ణా. 

భావము:- కర్తవ్యం విస్మరించి, కామ్యకర్మలలో మునిగి తేలుతూ, అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న 


ఆపన్నుల ఆర్తి పోగొట్టి, వారికి శ్రవణం, చింతనం, వందనం, అర్చనం మొదలైన భక్తి మార్గాలను ప్రసాదించే 
నిమిత్తం, పుట్టుకే లేని పురుషోత్తమ! శ్రీకృష్ణా! నీవు అవతరించావని కొందరి అభిప్రాయం. 


ప్రథమ స్కంధము 144 


1-198-మ. 

నిను జింతించుచు(, బాడుచుం, బొగడుచున్‌ నీ దివ్యచారిత్రముల్‌ 
వినుచుం జూతురుగాక లోకు లితరాన్వేషంబులం జూతురే 

ఘన దుర్దన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా 
గ్వినుతంబైన భవత్పదాబ్దయుగమున్‌ విశ్వేశ! విశ్వంభరా! 


టీక:- నినున్‌ = నిన్ను; చింతించుచున్‌ = ధ్యానముచేస్తూ; పాడుచున్‌ = భజనలు పాడుతూ; పొగడు 
చున్‌ = కీర్తిస్తూ; నీ = నీ; దివ్య = దివ్యమైన; చారిత్రముల్‌ = కథలు; వినుచున్‌ = వింటూ; చూతురున్‌ = దర్శించ 
గలుగుతారు; కాక = అంతే తప్ప; లోకులు = మానవులు; ఇతర = ఇతరమైన; అన్వేషంబులన్‌ = వెతుకులాటల 
వలన; చూతురే = దర్శించగలరా; ఘన = కరడుగట్టిన; దుర్ణన్మ = చెడ్డజన్మల; పరంపరా = వరుసలను; హరణ = 
కృశింపజేయుటకు; దక్షంబు = సామర్థ్యము గలవి; ఐ = అయి; మహా = గొప్ప; యోగి = యోగుల; వాక్‌ = 
వాక్కులచే; వినుతంబు = స్తోత్రము చేయబడునవి; ఐన = అయినట్టి; భవత్‌ = నీయొక్క; పద = పాదములనే; అబ్బ 
= పద్మముల; యుగమున్‌ = జంటను; విశ్వేశ = విశ్వేశుడు - కృష్ణా (విశ్వమునకు ఈశ్వరుడు, కృష్ణ); విశ్వంభరా 
= కృష్ణా (విశ్వంభరుడు - విశ్వమును భరించువాడు, కృష్ణ). 

భావము:- ఎల్లప్పుడు నిన్నే ధ్యానిస్తూ, నీ లీలలే గానం చేస్తూ, నిన్నే ప్రశంసిస్తూ, నీ పవిత్ర చరిత్రలే 
వింటూ ఉండే వారు మాత్రమే, విశ్వేశ్వరా! విశ్వంభరా! శ్రీకృష్ణా! దురంతాలైన జన్మపరంపరలను అంతం చేసేవీ, 
పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవీ అయిన నీ పాదపద్మాలను, దర్శించగలుగుతారు. అంతేతప్ప 
మరింకే ఇతర ప్రయత్నాలు ఫలవంతాలు కావు. 


1-199-వ. 

దేవా! నిరాశ్రయులమై, భవదీయ చరణారవిందంబు లాశ్రయించి నీ వారల మైన 
మమ్ము విడిచి విచ్చేయ నేల, నీ సకరుణావలోకనంబుల నిత్యంబును( జూడవేని 
యాదవసహితులైన పాండవులు జీవునిం బాసిన యింద్రియంబుల చందంబున 
గీర్తిసంపదలు లేక తుచ్చత్వంబు నొందుదురు; కల్యాణ లక్షణ లక్షితంబులయిన నీ 
యడుగులచేత నంకితంబైన యీధరణీమండలంబు నీవువాసిన శోభితంబు 
గాదు; నీ కృపావీక్షణామృతంబున నిక్కడి జనపదంబులు గుసుమ ఫలభరితం 
బులై యోషధి, తరు, లతా, గుల్మ, నద, నదీ, సమేతంబులై యుండు. 


టీక:- దేవా = దేవా, శ్రీకృష్ణా; నిరాశ్రయులము = ఆశ్రమము లేని వారము (ఇతర); ఐ = అయి; 
భవదీయ = నీ యొక్క; చరణ = పాదములనెడి; అరవిందంబులున్‌ = పద్మములను; ఆశ్రయించి = ఆశ్రయించి; 
నీ = నీ; వారలము = వారము; ఐన = అయినట్టి; మమ్ము = మమ్ములను; విడిచి = విడిచిపెట్టి; విచ్చేయన్‌ = వెళ్ళుట; 


ప్రథమ స్కంధము 145 


ఏల = ఎందుకు; నీ = నీ; సకరుణ = దయతో కూడిన; అవలోకనంబులన్‌ = చూపులతో, దృక్కులతో; నిత్యంబును 
= ప్రతినిత్యము; చూడవేని = చూడకపోయినట్లెతే; యాదవ = యాదవులతో; సహితులు = కూడిన వారు; ఐన = 
అయిన; పాండవులు = పాండవులు (పాండురాజు సంతానము - పంచపాండవులు ); జీవునిన్‌ = ప్రాణం; పాసిన 
= దూరమైన; ఇంద్రియంబుల = ఇంద్రియముల; చందంబునన్‌ = వలె; కీర్తి = కీర్తిని; సంపదలు = సంపదలును; 
లేక = లేకుండాపోయి; తుచ్చత్వంబున్‌ = నీచత్వమును; ఒందుదురు = పొందుతారు; కల్యాణ = శుభమైన; లక్షణ 
= లక్షణములకు; లక్షితంబులు = గురుతులు; అయిన = అయినట్టి; నీ = నీ; అడుగుల = పాదములు; చేతన్‌ = చేత; 
అంకితంబు = గుర్తులు వేయబడినది; ఐన = అయినట్టి; ఈ = ఈ; ధరణీ = భూ; మండలంబున్‌ = మండలము; 
నీవు = నీవు; వాసిన = విడిచినట్లెన; శోభితంబు = శోభాయమానము; కాదు = కాదు; నీ = నీ; కృపా = దయతో 
కూడిన; వీక్షణ = చూపులనే; అమృతంబున = అమృతమువలననే; ఇక్కడి = ఇక్కడి; జనపదంబులు = ఊర్లు; 
కుసుమ = పువ్వులతోను; ఫల = పండ్లతోను; భరితంబులు = నిండినవి; ఐ = అయి; ఓషధి = మొక్కలు (ఓషధి - 
ఫలించగానే మరణించు నవి (ధాన్యాదులు), మొక్కలు); తరు = చెట్లు; లతా = లతలు, తీగలు; గుల్మ = పొదలు; 
నద = నదములు (నదము - పడమరకు ప్రవహించు నది); నదీ = నదులు {నది - తూర్పునకు ప్రవహించు 
నదము); సమేతంబులు = తో కూడినవి; ఐ = అయి; ఉండున్‌ = ఉండును. 

భావము:- దేవదేవ! శ్రీకృష్ణా! నీ వారలమయ్యా. నిరాశ్రయులమై నీ చరణ కమలాలనే ఆశ్రయించా 
మయ్యా; అటువంటి మమ్మల్ని విడిచి వెళ్లటం న్యాయం కాదు. కరుణామయుడవైన నీవు నిత్యం కటాక్ష 
వీక్షణాలతో వీక్షించకపోతే యాదవులు, పాండవులు; జీవాత్మను ఎడబాసిన పంచేంద్రియాల వలె పేరు ప్రతిష్టలు 
కోల్పోయి, దిక్కులేనివారు అవుతారు; సమస్త శుభలక్షణాలతో అలరారే నీ పాదపంకజాల ముద్రలతో అంచిత 
మైన ఈభూభాగం పల్లెలు, పుష్ప, ఫల సమృద్ధి కలిగి ప్రకాశిస్తోంది. పండిన పంటచేలు, వృక్షాలు, లతలు, 
పొదలు, నదీనదాలు కలిగి ఉంది. 


*1-200-ఉ. 
యాదవు లందుం బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి 
చ్చేదము సేయుమయ్య! ఘనసింధువుం జేరెడి గంగభంగి నీ 
పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న 
త్యాదరవృత్తితో( గదియునట్లుగం జేయం గదయ్య! యీశ్వరా! 


టీక:- యాదవులందున్‌ = యదు వంశమువారి మీదను; పాండుసుతులందున్‌ = పాండురాజు 
పుత్రుల మీదను; అధీశ్వర = ప్రభూ; నాకు = నాకున్న; మోహ = మోహమును; విచ్చేదమున్‌ = విమోచనము; 
సేయుము = చేయుము; అయ్య = అయ్యా; ఘనసింధువున్‌ = సముద్రము (ఘనసింధువు - అత్యధికమైన 
నీరుగలది, సముద్రము); చేరెడి = చేరేటటువంటి; గంగ = గంగ; భంగిన్‌ = వలెను; నీ = నీయొక్క; పాద = 
పాదములను; సరోజ = పద్మముల; చింతనము = భక్తి; పైన్‌ = మీద; అనిశంబు = ఎల్లప్పుడు; మదీయ = 
నాయొక్క; బుద్ధిన్‌ = మనసుని; అతి = మిక్కిలి; ఆదర = ఆదరమైన; వృత్తి = ప్రవర్తన; తోన్‌ = తో; కదియునట్లుగన్‌ 
= కూడి ఉండునట్లుగా; చేయన్‌ = చేయవచ్చు; కద = కదా; అయ్య = అయ్యా; ఈశ్వరా = ఈశ్వరుడా, శ్రీకృష్ణా. 


ప్రథమ స్కంధము 146 


భావము:- స్వామీ! విశ్వేశ్వరా! శ్రీకృష్ణా! ఆత్మీయులైన యాదవులమీద, పాండవులమీద నాకున్న 
అనురాగ బంధాన్ని తెంపెయ్యి. కడలిలో కలిసే గంగానదిలా, నా బుద్ధి సర్వదా నీ చరణసరోజ సంస్మరణంలోనే 
లగ్న మయ్యేటట్లు చెయ్యి. 


*1-201-శా. 

శ్రీకృష్ణా యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా! 
లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా 
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా! 
నీకున్‌ మ్రైక్కెద( ద్రుంపవే భవలతల్‌ నిత్యానుకంపానిధీ!" 


టీక:- శ్రీకృష్ణా = కృష్ణా (కృష్ణుడు - 1. నల్లనివాడు, 2. భక్తుల హృదయములు ఆకర్షించువాడు, 3. శ్లో, 
కృషిర్భూవాచకశ్ళ్శబ్లోణశ్చ నిరృతివాచకః, పూర్ణానంద పరబ్రహ్మ కృష్ణ ఇత్యభీయతే., పూర్ణానంద పరబ్రహ్మము, 
కృష్ణుడు, నల్లనివాడు, 4. కృకరణే అను ధాతువుచేత సృష్టిస్థితిలయములను చేయువాడు, 5. శ్లో. కృషిర్ఫూ 
వాచకశ్శబ్లోణశ్చ నిర్షతివాచకః, తయోరైక్యాత్సరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే (ప్రమాణము), అజ్ఞానబంధమును 
తెంచివేయువాడు, కృష్ణుడు, , సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. సర్వమును ఆకర్షించువాడు, విష్ణు 
స్రహస్రనామములలో 57వ నామం); యదుభూషణా = కృష్ణా (యదు భూషణుడు - యదు వంశమునకు 
భూషణము వంటి వాడు, కృష్ణుడు }; నరసఖా = కృష్ణా (నరసఖుడు - అర్జునునకు సఖుడు, కృష్ణుడు); శృంగార 
రత్నాకరా = కృష్ణా (శృంగార రత్నాకరుడు - శృంగార రసమునకు సముద్రము వంటివాడు, కృష్ణుడు); 
లోకద్రోహి నరేంద్రవంశదహనా = కృష్ణా (లోకద్రోహినరేంద్రవంశదహన - దుష్టరాజవంశముల నాశనము 
చేయువాడు, కృష్ణుడు); లోకేశ్వరా = కృష్ణా (లోకేశ్వరుడు - లోకములకు ఈశ్వరుడు, కృష్ణుడు); 
దేవతానీకగోబ్రాహ్మణార్తి హరణా = కృష్ణా (దేవతానీకగోబ్రాహ్మణార్తి హరణుడు - దేవత = దేవతల, అనీక = 
సమూహమునకును, బ్రాహ్మణ = బ్రాహ్మణులకును, గోగణ = గోవులమందకును, ఆర్తి = బాధలను, హరణా = 
హరించువాడు, కృష్ణుడు); నిర్వాణ సంధాయకా = కృష్ణా (నిర్వాణ సంధాయికుడు - మోక్షమును 
కలింగించువాడు, కృష్ణుడు); నీకున్‌ = నీకు; మ్రొక్కెదన్‌ = నమస్కరిస్తున్నాను; త్రుంపవే = తెంపుము; భవ = 
సంసార; లతల్‌ = బంధనములు; నిత్యానుకంపానిధీ = కృష్ణా (నిత్యానుకంపానిధి -శాశ్వతమైన దయకు 
నిలయమైనవాడు, కృష్ణుడు). 


భావము:- శ్రీ కృష్ణా! యదుకులవిభూషణా! అర్జునమిత్రా! శృంగార రత్నాకరా! జగత్కంటకులైన 
రాజుల వంశాలను దహించే వాడా! జగదీశ్వరా! ఆపన్నులైన దేవతల, బ్రాహ్మణుల, ఆవులమందల ఆర్హులను 
బాపువాడా! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ! నీకు నమస్కరిస్తున్నాను; నాకీ ఈ భవబంధాలను తెంపెయ్యి. 


ప్రథమ స్కంధము 147 


1-202-వ. 

అని యిట్లు సకలసంభాషణంబుల నుతియించు గొంతిమాటకు నియ్యకొని, 
గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబు నొందించి, 
రథారూఢుండై కరినగరంబునకు వచ్చి, కుంతీ సుభద్రాదుల వీడ్కొని, తన పురం 
బునకు విచ్చేయ గమకించి, ధర్మరాజు చే. గించిత్కాలంబు నిలువుమని ప్రార్థి 
తుండై, నిలిచె; నంత బంధువధ శోకాతురుం డయిన ధర్మజుండు నారాయణ, 
వ్యాస, ధౌమ్యాదులచేత( దెలుపంబడియు. దెలియక మోహితుండై, నిర్వివేకం 
బగు చిత్తంబున నిట్లనియె. 


టీక:- అని = అని; ఇట్లు = ఈ విధంగా; సకల = సమస్త; సంభాషణంబులన్‌ = పదముల; నుతియించు 
= కీర్తించు; గొంతి = కుంతీదేవి; మాట = మాటలు;కున్‌ = కి; ఇయ్యకొని = అంగీకరించి; గోవిందుండు = కృష్ణుడు 
(గోవిందుడు - గోవులకు ఒడయుడు (స్వామి), కృష్ణుడు }; మాయా = మాయను; నిరూఢ = నెలకొల్పే; మందహాస 
= చిరునవ్వు; విశేషంబున = విశిష్టతవలన; మోహంబున్‌ = మోహమును; ఒందించి = కలిగించి; రథా = 
రథమును; ఆరూఢుండు = అధిష్టించినవాడు; ఐ = అయి; కరినగరంబు = హస్తినాపురము; కున్‌ = కు; వచ్చి = 
వచ్చి; కుంతీ = కుంతియొక్క; సుభద్ర = సుభద్ర; ఆదుల = మొదలగువారి యొక్క; వీడ్కొని = వీడ్కోలు తీసుకొని; 
తన = తన యొక్క; పురంబు = నగరాని; కున్‌ = కి; విచ్చేయ = వెళ్ళవలెనని; గమకించి = సంకల్పించి; ధర్మరాజు 
= ధర్మరాజూ; చేన్‌ = చేత; కించిత్‌ = కొంచెము; కాలంబు = కాలము; నిలువుము = ఆగుము; అని = అని; 
ప్రార్థితుండు = వేడుకొనబడినవాడు; ఐ = అయి; నిలిచెన్‌ = ఆగెను; అంతన్‌ = అంతట; బంధు = బంధువులను; 
వధ = వధించిన; శోక = బాధతో; ఆతురుండు = వేదనపడుతున్నవాడు; అయిన = అయినట్టి; ధర్మజుండు = 
ధర్మరాజు; నారాయణ = కృష్ణుడు (నారాయణుడు - నారముల యందు నివశించువాడు, విష్ణువు); వ్యాస = 
వ్యాసుడు; ధౌమ్య = ధౌమ్యుడు; ఆదులు = మొదలగు వారి; చేతన్‌ = చేత; తెలుపంబడియున్‌ = తెలియజేయబడి 
నప్పటికీ; తెలియక = సమాధానపడలేక; మోహితుండు = మోహము చెందినవాడు; ఐ = అయి; నిర్వివేకంబు = 
వివేకశూన్యంము; అగు = అయిన; చిత్తంబునన్‌ = మనసుతో; ఇట్లు = ఈ విధంగా; అనియెన్‌ = పలికెను. 


భావము:- ఈ విధంగా కుంతీదేవి మధురోక్తులతో మాధవుణ్ణి కొనియాడింది. ఆమె ప్రార్థనను 
అంగీకరించిన శ్రీకృష్ణుడు మాయా మయమైన తన మధుర మందహాసంతో మైమరపించాడు; రథారూఢుడై 
హస్తినాపురానికి తిరిగివచ్చాడు. కొంతకాలమైన తరువాత కుంతి, సుభద్ర మొదలగువారికి చెప్పి ద్వారకానగరా 
నికి ప్రయాణమైనాడు గోవిందుడు; కొద్దికాలం ఉండమని ధర్మరాజు బతిమిలాడటంతో ఉండిపోయాడు; చుట్టా 
అందరినీ మట్టు పెట్టానన్న దుఃఖంతో తల్లడిల్లుతున్న ధర్మజుణ్ణి కృష్ణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైనవారు 
ఎన్నో విధాల ఓదార్చారు; అయినా, ఆయన మనస్సు ఊరట చెందలేదు; వ్యాకులమైన హృదయంతో ధర్మరాజు 
ఇలా అనుకోసాగాడు. 


ప్రథమ స్కంధము 148 


1-203-మ. 
"తనదేహంబునకై యనేకమృగసంతానంబు( జంపించు దు 
రనుభంగిం గురు, బాలక, ద్విజ, తనూజ, భ్రాతృ సంఘంబు ని 
ట్లని( జంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్‌ నాకు హా 
యన లక్షావధి నైన ఘోరనరకవ్యాసంగముల్‌ మానునే? 

టీక:- తన = తన యొక్క; దేహంబు = దేహ పోషణాదులు; కై = కోసం; అనేక = అనేకమైన; మృగ = 
మృగముల; సంతానంబున్‌ = సమూహమును; చంపించు = సంహరించు; దుర్దను = చెడ్డవాని; భంగిన్‌ = వలె; 
గురు = గురువుల; బాలక = పిల్లల; ద్విజ = బ్రాహ్మణుల; తనూజ = పుత్రుల; భ్రాతృ = సోదరుల; సంఘంబున్‌ = 
సమూహములను; ఇట్లు = ఈ విధంగా; అనిన్‌ = యుద్ధములో; చంపించిన = చనిపోవునట్లు చేసిన; పాప = 
పాపం; కర్ముడు = చేసినవాడి; కున్‌ = కి; రాజ్య = రాజ్యముమీద; ఆకాంక్షి = బలీయమైన కోరికతో వేగువాడి; కిన్‌; 
నాకు; హాయన = సంవత్సరములు; లక్ష = లక్షలకొలది; అవధి = మేర; ఐనన్‌ = జరుగునట్టి; ఘోర = ఘోరమైన; 
నరక = నరకమువలన; వ్యాసంగముల్‌ = సంబంధములు, వసించుటలు; మానునే = తప్పునే (తప్పవు). 


భావము:- అమాయకమైన మృగాలను ఎన్నింటినో తన శరీరపోషణకోసం అని చంపించే 
దుర్మార్గుడిలా, రాజ్యంకోసం అని గురువులను, బాలకులను, బ్రాహ్మణులను, కొడుకులను, అన్నదమ్ములను 
యుద్ధరంగంలో చంపించాను. ఇంతటి పాపానికి ఒడిగట్టిన నేను లక్షల సంవత్సరాల పర్యంతం ఘోరమైన 
నరకం అనుభవించక తప్పదు కదా. 


1-204-వ. 

మజశియుం బ్రజాపరిపాలనపరుండయిన రాజు ధర్మయుద్ధంబున శత్రువుల వధి 
యించినం బాపంబు లేదని, శాస్త్రవచనంబు గల; దయిన నది విజ్ఞానంబు కొజకు 
సమర్థంబు గాదు; చతురంగంబుల ననేకా క్షౌహిణీ సంఖ్యాతంబులం జంపించితి; 
హతబంధు లయిన సతుల కేను6 జేసిన ద్రోహంబు దప్పించుకొన నేర్పు లేదు; 
గృహస్థాశ్రమధర్మంబు లైన తురంగమేధాది యాగంబులచేత( బురుషుండు బ్రహ్మ 
హత్యాది పాపంబులవలన విడివడి నిర్మలుండగు నని, నిగమంబులు నిగమించు; 
పంకంబున. బంకిలస్థలంబునకు, మద్యంబున మద్యభాండంబున కును శుద్ధి 
సంభవింపని చందంబున బుద్ధిపూర్వక జీవహింసనంబు లయిన యాగంబుల 
చేతం బురుషులకు( బాప బాహుళ్యంబ కాని పాపనిర్ముక్తి గాదని శంకించెద." 


ప్రథమ స్కంధము 149 


టీక:- మజియున్‌ = ఇంకా; ప్రజా = ప్రజలను; పరిపాలన = పరిపాలించుట; పరుండు = 
చేయవలసినవాడు; అయిన = అయినట్టి; రాజు = రాజు; ధర్మ = ధర్మబద్ధమైన; యుద్ధంబున = యుద్ధముతో; 
శత్రువులన్‌ = శత్రువులను; వధియించినన్‌ = సంహరించినప్పటికీ; పాపంబు = పాపము; లేదు = లేదు, అంటదు; 
అని = అని; శాస్త్ర = శాస్త్రములు చెప్పిన; వచనంబున్‌ = మాట; కలదు = ఉంది; అయినన్‌ = అయిననూ; అది = 
అది; విజ్ఞానంబు = విజ్ఞానము; కొజికున్‌ = వలన; సమర్థంబు = సరియయినది; కాదు = కాదు; 
చతురంగంబులన్‌ = చతురంగబలములతో {చతురంగము - రథములు, ఏనుగులు, గుజ్జములు, కాల్బలము 
అను సేనా భాగములుతో కూడిన సేన); అనేక = లెక్కలేనన్ని; అక్షౌహిణీ = అక్షౌహిణుల (అక్షోహిణి - 
ఇరవైఒక్కవేల ఎనిమిదివందల డెబ్బై రథములు, అన్ని ఏనుగులు, అరవైయైదువేల నాలుగువందల పది 
గుజ్జాలు, లక్షా తొమ్మిదివేల మూడు వందల యాభై కాల్బలమును కల సేనావిశేషము); సంఖ్యాతంబులన్‌ = 
సంఖ్యలలోనున్న వాటిని; చంపించితిన్‌ = చనిపోవునట్లు చేసి; హత = చంపబడిన; బంధులు = బంధువులు; 
అయిన = అయిన; సతులు = స్త్రీలు; కున్‌ = కు; ఏను = నేను; చేసిన = చేసినటువంటి; ద్రోహంబున్‌ = ద్రోహమును; 
తప్పించుకొనన్‌ = తప్పించుకోడానికి; నేర్చు = మార్గము; లేదు = లేదు; గృహస్థాశ్రమ = గృహస్థాశ్రమపు; 
ధర్మంబులు = ధర్మాలు; ఐన = అయినట్టి; తురంగమేధ = అశ్వమేధము; ఆది = మొదలగు; యాగంబులు = 
యాగములు; చేతన్‌ = చేత; పురుషుండు = మానవుడు; బ్రహ్మహత్య = బ్రాహ్మణులను చంపుట; ఆది = మొదలగు; 
పాపంబుల = పాపముల; వలనన్‌ = నుండి; విడివడి = బయటపడి; నిర్మలుండు = నిర్మలమైనవాడు; అగున్‌ = 
అగును; అని = అని; నిగమంబులు = వేదములు, నిగమించునవి; నిగమించున్‌ = నిర్ణయిస్తున్నాయి; పంకంబు 
నన్‌ = బురదతో; పంకిలస్థలంబు = బురదనేల; కున్‌ = కును; మద్యంబున = మద్యము వలన; మద్యభాండంబు = 
మద్యపుకుండ; కున్‌ = కును; శుద్ధి = పరిశుభ్రత; సంభవింపని = కలుగని; చందంబునన్‌ = విధంగా; బుద్ధి = ఇష్ట; 
పూర్వక = పూర్వకముగా చేయు; జీవహింసనంబులు = జీవులనుచంపుటలు; అయిన = అయినట్టి; యాగంబులు 
= యజ్ఞములు; చేతన్‌ = వలన; పురుషులు = మానవుల; కున్‌ = కు; పాప = పాపముల; బాహుళ్యంబ = వృద్ధియే; 
కాని = కాని; పాప = పాపములనుండి; నిర్ముక్తి = విముక్తి; కాదు = కాదు; అని = అని; శంకించెదన్‌ = 
అనుమానిస్తాను. 


భావము:- ప్రజలను పరిపాలించే రాజు ధర్మబుద్ధితో శత్రువులను చంపటంలో దోషం లేదని శాస్త్రాలు 
చెప్పుతున్నాయి. అయినా, ఆలోచించి చూస్తే ఈ మాట నాకు సమంజసం అనిపించటం లేదు. రథాలతో, 
ఏనుగులతో, గుజ్ఞాలతో, కాలిబంట్లతో కూడిన పెక్కు అక్షౌహిణుల సైన్యాలను చంపించాను. పతులను, 
బంధువులను హతమార్చి సతులకు నేను చేసిన మహాద్రోహం క్షమించరానిది. నా యీ పాపానికి నిష్మతి లేదు. 
గృహస్థధర్మాలైన అశ్వమేధం మొదలైన యజ్ఞాలు ఆచరిస్తే బ్రహ్మహత్య మొదలగు దోషాలు పరిహారం 
అవుతాయని వేదాలు చెప్పుతున్నాయి.. కాని బురదవల్ల బురదనేల పరిశుభ్రం కాదు. కల్లుపోసి కడిగి నందువల్ల 
కల్లుకుండకు శుద్ధి లభించదు. అలాగే బుద్ధి పూర్వకంగా చేసే జీవహింసతో కూడిన యజ్ఞాలవల్ల మానవుల 
పాపం పెరుగుతుందే కాని తరగదని నా అనుమానం. 


ప్రథమ స్కంధము 190 


ధర్మజుడు భీష్ముని కడ కేగుట 
1-205-5. 
అని యిట్లు ధర్మసూనుండు 
మొనసి నిరాహారభావమున దేవనదీ 
తనయుండు గూలిన చోటికి. 
జనియెం బ్రజాద్రోహ పాప చలితాత్ముండై. 
టీక అని =అని;ఇట్లు= ఈ విధముగ; ధర్మసూనుండు = ధర్మరాజు (ధర్మసూనుడు - యమధర్మ 
రాజు పుత్రుడు, ధర్మరాజు); మొనసి = పూనుకొని; నిరాహార = ఆహారము స్వీకరింపని; భావమునన్‌ = 
నిర్ణయముతో; దేవనదీతనయుండు = భీష్ముడు (దేవనదీతనయుడు - గంగ యొక్క; తనయుండు = పుత్రుడు, 


భీష్ముడు); కూలిన = పడి ఉన్న; చోటు = ప్రదేశాని; కిన్‌ = కి; చనియెన్‌ = వెళ్ళాడు;ప్రజా = ప్రజలకు; ద్రోహ = చేసిన 
ద్రోహము అనే; పాప = పాపంచే; చలిత = చలించిన; ఆత్ముండు = మనసు కలవాడు; ఐ = అయి; 


భావము:- ఈ విధంగా, ప్రజాద్రోహం వల్ల కలిగిన పాపానికి చలించిన మనసు కలవాడు అయిన 
ధర్మరాజు, నిరాహారుడై భీష్ముడు పడి ఉన్న చోటుకు వెళ్లాడు. 


1-206-వ. 

"అయ్యవసరంబునం దక్కినపాండవులును, ఫల్గున సహితుండైన పద్మలోచనుం 
డును గాంచనసమంచితంబులయిన రథంబులెక్కి ధర్మజుంగూడిచనిన, నతండు 
గుహ్యక సహితుం డయిన కుబేరుని భంగి నొప్పె; నిట్లు పాండవులు పరిజనులు 
గొలువ బద్మనాభసహితులై కురుక్షేత్రంబునకేంగి, దివంబుననుండి నేలం గూలిన 
దేవతతెజింగున సంగ్రామ రంగపతితుం డైన గంగానందనునకు నమస్కరించి; 
రంత బృహదశ్వ, భరద్వాజ, పరశురామ, పర్వత, నారద, బాదరాయణ, కశ్య 
పాంగిరస, కౌశిక, ధౌమ్య, సుదర్శన, శుక, వసిష్టా ద్యనేక రాజర్షి, బ్రహ్మర్నులు, 
శిష్య సమేతులై చనుదెంచినం జూచి సంతసించి, దేశకాలవిభాగవేది యైన 
భీష్ముండు వారలకుం బూజనంబులు సేయించి. 


టీక:- ఆ=ఆ; అవసరంబునన్‌ = సమయానికి; తక్కిన = మిగతా; పాండవులును = పాండ వులును; 
ఫల్గున = అర్జునునితో; సహితుండు = కూడిన వాడు; ఐన = అయినట్టి; పద్మలోచనుం డును = కృష్ణుడును; 
కాంచన = బంగారము; సమంచితంబులు = పొదగబడినవి; అయిన = అయిన; రథంబులు = రథాలను; ఎక్కి = 
అధిరోహించి; ధర్మజున్‌ = ధర్మరాజు (ధర్మజుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు); కూడి = తో కలిసి; 


ప్రథమ స్కంధము 151 


చనినన్‌ = వెళ్ళగా; అతండు = అతడు; గుహ్యక = యక్షులతో; సహితుండు = కూడినవాడు; అయిన = అయినట్టి; 
కుబేరుని = కుబేరుడి; భంగిన్‌ = లాగ; ఒప్పెన్‌ = ప్రకాశిస్తున్నాడు; ఇట్లు = ఈ విధంగా; పాండవులు = పాండవులు; 
పరి జనులు = పరివారం; కొలువన్‌ = సేవిస్తూ ఉండగా; పద్మనాభ = కృష్ణుని (పద్మనాభుడు - పద్మము నాభి 
యందు గలవాడు, కృష్ణుడు, విష్ణుసహస్రనామాలలో 48వ నామం, 196వ నామం, 346వ నామం}; సహితులు 
= తోకూడినవారు; ఐ = అయి; కురుక్షేత్రంబు = కురుక్షేత్రమున; కున్‌ = కు; ఏ౧ = వెళ్ళి; దివంబున = స్వర్గము; 
నుండి = నుండి; నేలన్‌ = నేలమీదకు; కూలిన = పడిపోయిన; దేవత = దేవత; తెజింగునన్‌= వలె; సంగ్రామరంగ 
= యుద్ధక్షేత్రంలో; పతితుండు = పడి ఉన్నవాడు; ఐన = అయిన; గంగానందనున = భీష్మున {గంగానందనుడు 
- గంగాదేవి పుత్రుడు, భీష్ముడు); కు=కు; నమస్కరించిరి = నమస్కరించారు; అంత = అంతట; బృహదశ్వ = 
బృహదశ్వుడు; భరద్వాజ = భరద్వాజుడు; పరశురామ = పరశురాముడు; పర్వత = పర్వతుడు; నారద = 
నారదుడు; బాదరాయణ = వ్యాసుడు (బాదరాయణుడు- బదరికాశ్రమంలో ఉండేవాడు, వ్యాసుడు); కశ్యప = 
కశ్యపుడు; ఆంగిరస = ఆంగిరసుడు; కౌశిక = విశ్వామిత్రుడు; ధౌమ్య = ధౌమ్యుడు; సుదర్శన = సుదర్శనుడు; శుక 
= శుకుడు; వసిష్ట = వసిష్టుడు; ఆది = మొదలగు; అనేక = అనేకులయిన; రాజర్షి = రాజర్నులు; బ్రహ్మర్షులు = 
బ్రహ్మర్షులు; శిష్య = శిష్యులతో; సమేతులు = కూడినవారు; ఐ = అయి; చనుదెంచినన్‌ = రాగా; చూచి = చూసి; 
సంతసించి = సంతోషించి; దేశ = దేశముయొక్క; కాల = కాలముయొక్క; విభాగ = విభాగాలవివరాలు; వేది = 
తెలిసినవాడు; ఐన = అయినట్టి; భీష్ముండు = భీష్ముడు; వారలకున్‌ = వారికి; పూజనంబులున్‌ = పూజలు; 
చేయించి = చేయించి. 

భావము:- కృష్ణార్జునులు, భీమ నకుల సహదేవులు బంగారు రథాలు అధిరహించి ధర్మరాజు వెంట 
వెళ్లారు. అప్పుడు ధర్మజుడు గుహ్యకులతో కూడిన కుబేరుడి లాగ ప్రకాశించాడు. ఈ విధంగా పాండవులు తమ 
పరివారంతోపాటు, శ్రీకృష్ణునితో కూడి కురుక్షేత్రానికి వెళ్లారు. అక్కడ దివినుంచి భువికి కూలిన దేవతలా 
యుద్ధరంగంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడికి నమస్కరించారు. ఇంతలో బృహదశ్వుడు, భరద్వాజుడు, 
పరశురాముడు, పర్వతుడు, నారదుడు, వేదవ్యాసుడు, కశ్యపుడు, ఆంగిరసుడు, కౌశికుడు, ధౌమ్యుడు, 
సుదర్శనుడు, శుకుడు, వసిష్టుడు మొదలైన పెక్కుమంది రాజర్నులు, బ్రహ్మర్షులు తమతమ శిష్యులతో కూడి 
రావటం చూసి ఆనందించి, దేశకాల విభాగాలు తెలిసిన భీష్మాచార్యుడు వచ్చిన వారందరిని సత్మరింపజేసాడు. 
1-207-క. 
మాయాంగీకృతదేహుం 
డై యఖిలేశ్వరుండు మనుజు. డైనా6డని ప్ర 
జ్ఞాయత్తచిత్తమున గాం 
గేయుండు పూజనము సేసెం గృష్టున్‌ జిష్టున్‌. 
టీక మాయాంగీకృతదేహుండు = మాయచేత స్వీకరించిన దేహము కలవాడు; ఐ = అయిన; 
అఖిలేశ్వరుండు = అఖిలేశ్వరుడు - సర్వులకు ఈశ్వరుడు; మనుజుండు = మానవుడుగా; ఐనాండు = 
అవతరించాడు; అని = అని; ప్రజ్ఞా = పాటవంతో; ఆయత్త = కూడిన; చిత్తంబునన్‌ = మనసుతో; గాంగేయుడు 


ప్రథమ స్కంధము 152 


= భీష్ముడు (గాంగేయుడు - గంగ యొక్క పుత్రుడు, భీష్ముడు); పూజనము = పూజ; చేసెన్‌ = చేసెను; కృష్ణున్‌ = 
కృష్ణుడిని (కృష్ణుడు - నల్లని వాడు, కృష్ణుడు ); జిష్టున్‌ = కృష్ణుడిని (జిష్ణుడు - జయశీలము గలవాడు, కృష్ణుడు). 
భావము:- సర్వేశ్వరుడు అయిన పరమేశ్వరుడు మాయా మానవ దేహంతో జయశీలుడైన 
కృష్ణుడిగా అవతరించి అరుదెంచాడనే ప్రజ్ఞానంతో కూడిన వాడై గాంగేయుడు కృష్ణుణ్ణి పూజించాడు. 
1-208-వ. 
మజియు గంగానందనుండు వినయ ప్రేమ సుందరు లయిన పాండునందనులం 
గూర్చుండ నియోగించి మహానురాగ జనిత బాష్పసలిల సందోహ సమ్మిళిత 
లోచనుండై యిట్లనియె. 
టీక:- మజియు = ఇంకనూ; గంగానందనుండు = భీష్ముడు (గాంగానందనుడు - గంగ యొక్క పుత్రుడు, 
భీష్ముడు); వినయ = వినయముతోను; ప్రేమ = ప్రేమతోనుకూడి; సుందరులు = అందమైన వారు; అయిన = 
అయినట్టి; పాండునందనులన్‌ = పాండవులను; కూర్చుండన్‌ = కూర్చోమని; నియోగించి = నియమించి; మహా 
= మిక్కిలి; అనురాగ = అనురాగముచే; జనిత = పుట్టిన; బాష్ప సలిల = కన్నీటి; సందోహ = సమూహము; సమ్మిళిత 
= కూడిన; లోచనుండు = కన్నులుగలవాడు; ఐ = అయి; ఇట్లు = ఇటుల; అనియెన్‌ = అన్నాడు. 
భావము:- అటుపిమ్మట, భీష్మాచార్యుడు వినయ ప్రేమలతో చక్కటివారైన పాండవులను దగ్గర కూర్చో పెట్టుకొ 
న్నాడు. అపారమైన అనురాగంతో పొంగిపొరలే బాష్పధారలతో నిండిన కన్నులు కలవాడై ఇలా అన్నాడు. 
1-209-౪. 
"ధరణిసురులు, హరియు, ధర్మంబు దిక్కుగా 
బ్రదుకందలంచి మీరు బహువిధముల 
నన్నలార! పడితి రాపత్సరంపర 
లిట్టి చిత్రకర్మ మెందు. గలదు? 
టీక ధరణిసురులు = బ్రాహ్మణులును (ధరణిసురులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు); 
హరియున్‌ = కృష్ణుడును; ధర్మంబున్‌ = ధర్మమును; దిక్కుగాన్‌ = శరణముగ; బ్రదుకన్‌ = బ్రతుకవలెనని; తలంచి 
= అనుకొని; మీరు = మీరు; బహు = అనేకమైన; విధములన్‌ = రకములుగా; అన్నలార = నాయనలారా; పడితిరి 
= పడ్డారు; ఆపత్‌ = ఆపదలు; పరంపరలు = ఒకదానిమీదింకొకటి; ఇట్టి = ఇటువంటి; చిత్ర = చిత్రమైన; కర్మము 
= పని; ఎందున్‌ = ఎక్కడ; కలదు = ఉంది. 


భావము:- “నాయనలారా! పాండవులారా! శ్రీకృష్ణుణ్ణి, బ్రాహ్మణులను, ధర్మాన్ని నమ్ముకొని జీవించే 
మీరు కష్టాలు ఎన్నో పడ్డారు. ఇటువంటి విచిత్రమైన విషయం ఇంకా ఏముంటుంది. 


ప్రథమ స్కంధము 153 


*1-210-ఉ. 
సంతస మింత లేదు మృగశాపవశంబున( బాండు భూవిభుం 
డంతము నొంది యుండ మిము నర్భకులం గొనివచ్చి, కాంక్షతో 
నింతలవారి(గాం బెనిచె, నెన్నండు సౌఖ్యముపట్టు గానదీ 

గొంతి; యనేక దుఃఖములం గుందుచు నుండును భాగ్య మెట్టిదో? 


టీక:- సంతసము = సంతోషము; ఇంతన్‌ = కొంచెము కూడ; లేదు = లేదు; మృగ = లేడి రూపంలో 
ఉన్నముని యొక్క; శాప = శాపము; వశంబునన్‌ = వలన; పాండు = పాండు; భూవిభుండు = రాజు; అంతమున్‌ 
= మరణమును; ఒంది = పొంది; ఉండన్‌ = ఉండగ; మిమున్‌ = మిమ్మల్ని; అర్భకులన్‌ = పసిబిడ్డలను; కొనివచ్చి 
= తీసుకొని వచ్చి; కాంక్ష = బలీయమైన కోరిక; తోన్‌ = తో; ఇంతలవారి(గాన్‌ = ఇంతవారిగా; పెనిచెన్‌ = 
పెంచింది; ఎన్నండున్‌ = ఎప్పుడుకూడా; సౌఖ్యముపట్టున్‌ = ఏమాత్రము సుఖమును; కానదు = ఎరుగదు; ఈ = 
ఈ; గొంతి = కుంతి (గొంతి - కుంతి - కుంతల దేశ ఇంతి); అనేక = అనేకమైన; దుఃఖములన్‌ = బాధలతో; 
కుందుచున్‌ = కృంగిపోతూ; ఉండును = ఉంటుంది; భాగ్యము = అదృష్టం; ఎట్టిదో = ఎలాంటిదో. 


భావము:- పాపం! మీ తల్లి కుంతీదేవికి ఏమాత్రం సంతోషం లేదు; పాండురాజు లేడిరూపంలో 
ఉన్న ముని శాపకారణంగా మరణించడంతో, పసికందులైన మిమ్మల్ని అరచేతిలో పెట్టుకొని పెంచుకొచ్చింది; 
ఇంతవాళ్ళని చేసింది; ఏ ఒక్కరోజూ సౌఖ్యమన్న మాట ఎరుగదు; ఈవిడ దురదృష్టం ఎలాంటిదో కానీ 
జీవితమంతా కష్టాలతోనే గడిచింది. 


౫1-211-6. 

వాయువశంబులై యెగసి వారిధరంబులు మింట. గూడుచుం 
బాయుచు నుండుకైవడి. బ్రపంచము సర్వము. గాలతంత్రమై 
పాయుచుం గూడుచుండు నొకభంగి( జరింపదు, కాల మన్నియుం 
జేయుచు6 నుండు6 గాలము విచిత్రముదుస్తర మెట్టివారికిన్‌. 


టీక:- వాయు = గాలికి; వశంబులు = ప్రభావానికి లోనైనవి; ఐ = అయి; ఎగసి = ఎగిరి; 
వారిధరంబులు = మేఘములు {వారి ధరములు -నీటిని కలిగియుండునవి, మేఘములు); మింటన్‌ = 
ఆకాశములో; కూడుచున్‌ = కలుస్తు; పాయుచున్‌ = విడిపోతు; ఉండు = ఉండే; కైవడిన్‌ = విధంగా; ప్రపంచము 
= లోకము; సర్వమున్‌ = అంతా; కాల = కాలము చేత; తంత్రము = అల్లబడిన, మాయకు; ఐ = లోబడినవి అయి; 
పాయుచున్‌ = విడిపోతూ; కూడు చుండున్‌ = కలుస్తూ; ఒక = ఒక; భంగిన్‌ = విధంగా; చరింపదు = జరుగదు; 
కాలము = కాలము; అన్నియున్‌ = అన్నింటినీ; చేయుచున్‌ = చేస్తూ; ఉండున్‌ = ఉంటుంది; కాలము = కాలము; 
విచిత్రము = విచిత్రమైనది; దుస్తరము = దాటుటకు వీలుకానిది; ఎట్టివారి = ఎటువంటి వారి; కిన్‌ = కైనా, 


ప్రథమ స్కంధము 154 


భావము:- ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ, విడిపోతూ ఉంటాయి. 
అలానే ఈ ప్రపంచంలోని ప్రాణికోటి సమస్తం కాలం యొక్క అల్లిక వల్ల కూడుతూ, విడిపోతూ ఉంటాయి. కాలం 
ఎప్పుడూ ఒకేలా జరగదు. కాలమే అన్నింటికీ మూలం. కాలం చాలా విచిత్రమైంది. ఎంతటి వారైనా ఈ కాల 
ప్రభావాన్ని దాటలేరు. 


*1-212-ఉ. 

రాజంట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, శాత్రవో 
ద్వేజకమైన గాండివము విల్లంట, సారథి సర్వభద్ర సం 
యోజకుండైన చక్రియంట, యుగ్రగదాధరుండైన భీముండ 
య్యాజికిందోడు వచ్చునంట, యాపద గల్లు టిదేమి చోద్యమో. 


టీక:- రాజు = రాజు; అంట = అట; ధర్మజుండు = ధర్మరాజు (ధర్మజుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మ 
రాజు); సురరాజ = ఇంద్రుని; సుతుండు = పుత్రుడు; అంట = అట; అర్జునుడు ( ధన్వి - ధనుస్సు ధరించు వాడు, 
అర్జునుడు); శాత్రవ = శత్రువులకు; ఉద్వేజకము = వెరపు కలిగించునది; ఐన = అయినట్టి; గాండివము = 
గాండీవము; అతని విల్లు = ధనుస్సు; అంట = అట; సారథి = రథం నడిపించు వాడు; సర్వ = సమస్త; భద్ర = శుభ 
ములను; సంయోజకుండు = కలిగించువాడు; ఐన = అయిన; చక్రి = కృష్ణుడు (చక్రి - చక్రము ధరించు వాడు, 
కృష్ణుడు); అంట = అట; ఉగ్ర = భయంకరమైన; గదా = గదను; ధరుండు = ధరించువాడు; ఐన = అయి నట్టి; 
భీముడు = భీముడు; ఆ = ఆ; యాజి = యజ్ఞము చేసినవాని, ధర్మరాజు; కి(న్‌ = కి; తోడు = తోడుగా; వచ్చున్‌ = 
వచ్చును; అంట = అట; ఆపద = విపత్తు; కల్గుట = కలుగుట; ఇది = ఇది; ఏమి = ఏమి; చోద్యమో = చిత్రమో. 
భావము:- ధర్మజు అంతటివాడు రాజు; ఇంద్రుడి కుమారుడూ మహావీరుడూ అయినట్టి అర్జునుడు 
యోద్ధ; శత్రుభయంకరమైనట్టి గాండీవం అతని ధనుస్సు; సమస్త శుభాలనూ కలిగించే శ్రీకృష్ణుడు రథసారథి; 
చండ ప్రచండమైన గదాదండం ధరించే భీముడు కొండంత అండ; అయినా ఇంతటి మహా మహిమాన్వితమైన 
సహాయ సంపత్తులు ఉన్నా ఈ పాండవులు అరణ్యవాసాలు, అజ్ఞాతవానాలు చేసి మొదలైన ఆపదలు ఎన్నో 
పొందారు; ఎంత ఆశ్చర్యం! 


*1-213-ఆ. 
ఈశ్వరుండు విష్ణు. డెవ్వేళ నెవ్వని 
కేమిసేయు( బురుషు( డేమి యెజుంగు 
నతనిమాయలకు మహాత్ములు విద్వాంసు 
లడంగి మెలగుచుందు రంధు లగుచు. 
టీక ఈశ్వరుండు = ఈశ్వరుడు, కృష్ణుడు (ఈశ్వరుడు - ఈశత్వము (ప్రభుత్వము) కలవాడు); 
విష్ణుండు = విష్ణువు, కృష్ణుడు; ఎవ్వేళ = ఏసమయమునకు; ఎవ్వని = ఎవని; కిన్‌ = కి; ఏమి = ఏమి; సేయున్‌ = 


ప్రథమ స్కంధము 155 


చేయునో; పురుషుండు = మానవుడు; ఏమి = ఏమి; యెజుంగున్‌ = తెలియగలడు; అతని = అతనియొక్క; 
మాయలు = మహిమలు; కు = కి; మహాత్ములు = గొప్పవారు (గొప్ప ఆత్మ గలవారు}; విద్వాంసులు = పండితులు; 
అడ?గి = లొంగి; మెలగుచూ = చరిస్తూ; ఉందురు = ఉంటారు; అంధులు = గ్రుడ్డివారు; అగుచున్‌ = అవుతూ. 

భావము:- పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు. ఆ 
మహానుభావుని మాయలకు పెద్ద పెద్ద విద్వాంసులు కూడా దిక్కు తెలియనివారై, లోబడి అణిగి మణిగి 
ఉంటారు. 


1-214-వ. 

కావున దైవతంత్రంబైన పనికి వగవం బని లేదు; రక్షకులు లేని ప్రజల నుపేక్షింపక 
రక్షింప బుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారాయ ణుండు, తేజోనిరూఢుండు 
గాక యాదవులందు గూఢుండై తన మాయ చేత లోకంబుల మోహాతిరేకంబు 
నొందించు; నతని రహస్యప్రకారంబులు భగవంతుండైన పరమేశ్వరుం డెజుంగు; 
మజియు దేవర్షియగు నారదుండును, భగవంతుండగు కపిలమునియు, నెజుం 
గుదురు; మీరు కృష్ణుండు దేవకీపుత్తుం డగు మాతులేయుండని తలంచి దూత, 
సచివ, సారథి, బంధు, మిత్ర, ప్రయోజనంబుల నియమింతు; రిన్నిటం గొజంత 
లేదు; రాగాదిశూన్యుండు, నిరహంకారుండు, నద్వయుండు, సమదర్శ నుండు, 
సర్వాత్మకుండు, నయిన యీశ్వరునకు నతోన్నతభావ, మతివైషమ్యంబు లెక్కడివి, 
లే; వయిన భక్తవత్స లుండు గావున నేకాంతభక్తులకు సులభుండై యుండు. 


టీక:- _ కావునన్‌ = అందువలన; దైవ = దేవునిచేత; తంత్రంబు = పన్నబడినది; ఐన = అయినట్టి; పని 
= ఘటన; కిన్‌ = కి; వగవన్‌ = చింతించే; పని = అవసరము; లేదు = లేదు; రక్షకులు = రక్షించువారు; లేని = లేనట్టి; 
ప్రజలన్‌ = ప్రజలను; ఉపేక్షింపక = అశ్రద్ధ చేయక; రక్షింపన్‌ = రక్షించుటకు; పుండరీకాక్షుండు = కృష్ణుడు 
(పుండరీకాక్షుడు - తెల్ల కలువల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు); సాక్షాత్కరించిన = ప్రత్యక్షముగా; 
నారాయణుండు = విష్ణుమూర్తి {నారాయణుడు - నీట నుండు వాడు, విష్ణువు); తేజః = ప్రభావము; 
నిరూఢుండు = ప్రకటింపబడినవాడు; కాక = కాకుండా; యాదవులు = యాదవులు; అందున్‌ = లో; గూఢుండు 
= రహస్యముగ చరించువాడు; ఐ = అయి; తన = తన; మాయ = మాయ; చేతన్‌ = చేత; లోకంబుల = 
లోకములను; మోహ = మోహము యొక్క; అతిరేకంబున్‌ = అతిశయించుటను; ఒందించు = కలుగజేయును; 
అతని = అతని యొక్క; రహస్య = రహస్యమైన; ప్రకారంబులు = పద్ధతులు; భగవంతుండు = భగవంతుడు; ఐన 
= అయినట్టి; పరమేశ్వరుండు = శివుడు; ఎజుంగున్‌ = తెలియగలుగును; మజియు = ఇంకనూ; దేవర్షి = దేవర్షి; 
అగు = అయినట్టి; నారదుండును = నారదుడును; భగవంతుండు = భగవంతుడు, మహిమాన్వితుడు; అగు = 
అయినట్టి; కపిల = కపిలుడు అను; మునియు = మునియు; ఎజుంగుదురు = తెలియగలరు; మీరు = మీరు; 


ప్రథమ స్కంధము 196 


కృష్ణుండు = కృష్ణుడు; దేవకీ = దేవకి యొక్క; పుత్తుండు = కొడుకు; అగు = అయిన; మాతులేయుండు = 
మేనమామ కొడుకు, మేనబావ; అని = అని; తలంచి = భావించి; దూత = రాయబారి; సచివ = మంత్రి; సారథి = 
రథసారథి; బంధు = చుట్టము;మిత్ర = స్నేహితుడు అను; ప్రయోజనంబుల = వివిధవిధములుగ; నియమింతురు 
= నియమిస్తూ; ఇన్నిటన్‌ = ఇన్నిటివలన; కొజింత = లోటు; లేదు = లేదు; రాగ = రాగము (రాగవిద్వేషాలు); ఆది 
= మొదలగునవి; శూన్యుండున్‌ = లేనివాడును; నిరహంకారుండున్‌ = అహంకారము లేనివాడును; 
అద్వయుండున్‌ = కష్టసుఖాలు లాంటి ద్వంద్వాలకు అతీతుడునూ; సమదర్శనుండున్‌ = సమస్తమును హెచ్చు 
తగ్గులు లేక చూచువాడును; సర్వాత్మకుండున్‌ = సర్వమునందు ఆత్మరూపమున యుండువాడును; అయిన = 
అయినప్పటికీ; ఈశ్వరున = ప్రభువు, కృష్ణున; కున్‌ = కు; నత = తక్కువ; ఉన్నత = ఎక్కువ యను; భావ = భావము; 
మతి = బుద్ధి; వైషమ్యంబులు = విషమమైనవి, బేధములు; ఎక్కడివి = ఎక్కడవి; లేవు = లేవు; అయిన = 
అయినప్పటికీ; భక్త = భక్తులయందు; వత్సలుండు = వాత్సల్యము గలవాడు; కావునన్‌ = అగుటచేతను; ఏకాంత 
= ఏకాంతమను స్థితిని చేరిన; భక్తులు = భక్తులు; కున్‌ = కు; సులభుండు = సుఖముగా లభించువాడు; ఐ = 
అయి; ఉండున్‌ = ఉంటాడు. 
భావము:- అందుచేత, దైవసంకల్పం వల్ల జరిగినదానికి విచారించటం వివేకం కాదు. రక్షణ లేని 

ప్రజానీకాన్ని రక్షించటంకోసం శ్రీహరి పుండరీకాక్షరూపంలో సాక్షాత్మరించాడు. వాసుదేవుడు తన దైవత్వం 
తెలియబడకుండా, యదుకులంలో రహస్యంగా సంచరిస్తూ తన మాయచేత ముల్లోకాలను మోహంలో ముంచి 
తేలుస్తున్నాడు. ఆ గుట్టుమట్టులు ఇంకా దేవర్షి అయిన నారదునికి, జ్ఞానస్వరూపుడైన కపిలమహర్షికి కొంత 
తెలుసు; నాయనలార।! మీరు శ్రీకృష్ణుని దేవకీ పుత్రుడని, మీ మేనమామ కుమారుడని తలచారు. దూతగా, 
సచివుడుగా, సారథిగా, బంధువుగా, మిత్రుడుగా భావించి ఎన్నో పనులకు ఆయన్ని వినియోగించుకొన్నారు. 
అయినా అందువల్ల ఎలాంటి లోపం రాదు. రాగద్వేషాలు లేనివాడు, అహంకారం లేని వాడు, ద్వంద్వాలకు 
అతీతుడైనవాడు, సమదర్శనుడు, సర్వాత్మకుడు ఐన జగన్నాథునకు ఎక్కువ తక్కువ భావాలు, 
అభిప్రాయభేదాలు ఎక్కడివి; అయినప్పటికీ భగవంతుడు భక్తవత్సలుడు అగుటచేత ఆత్మీయులైన భక్తులకు 
అందుబాటులో ఉంటాడు. 
1-215-సీ. 
అతిభక్తి నెవ్వనియందు( జిత్తము( జేర్చి- 

యెవ్వని నామ మూహించి పొగడి 
కాయంబు విడుచుచు( గామ కర్మాది ని- 

ర్మూలనుండై యోగి ముక్తి నొందు 
నట్టి సర్వేశ్వరుం డఖిలదేవోత్తంసు.- 

డెవ్వేళం బ్రాణంబు లేను విడుతు 


ప్రథమ స్కంధము 157 


నందా(క నిదె మహాహర్నుండై వికసిత- 
__వదనారవిందుండై వచ్చె నేడు 

1-215.1-తే. 

నాల్గుభుజములు6 గమలాభ నయనయుగము 
నొప్పం గన్నుల ముంగట నున్నవాండు 
మానవేశ్వర! నా భాగ్యమహిమం జూడు 

మేమి సేసితినో పుణ్య మితనిం గూర్చి." 


టీక:- అతి = ఎక్కువ; భక్తిన్‌ = భక్తితో; ఎవ్వని = ఎవని; అందున్‌ = అందు; చిత్తమున్‌ = మనసు; చేర్చి 
= నిలిపి; యెవ్వని = ఎవని; నామము = నామమును; ఊహించి = స్మరించి; పొగడి = స్తుతించి; కాయంబున్‌ = 
శరీరమును; విడచుచున్‌ = విడిచిపెట్టుచు; కామ = కామము; కర్మ = కర్మము; ఆది = మొదలగునవి; నిర్మూల 
నుండు = వేళ్ళతో సహా పెకిలించ బడినవాడు; ఐ = అయ్యి; యోగి = యోగి; ముక్తిన్‌ = ముక్తిని; ఒందున్‌ = పొందు 
తాడో; అట్టి = అటువంటి; సర్వేశ్వరుండు = కృష్ణుడు (సర్వేశ్వర - సర్వమునకు ఈశ్వరుడు, కృష్ణుడు); అఖిల 
దేవోత్తంసుండు = కృష్ణుడు (అఖిలదేవోత్తసుండు - సమస్త దేవతలలోను ఉన్నతుడు, కృష్ణుడు); ఏ = ఏ; వేళన్‌ = 
సమయంలో; ప్రాణంబులు = ప్రాణములను; ఏను = నేను; విడుతున్‌ = వదులుతానో; అందాక = ఆ సమయము 
దాకా; ఇదె = ఇదిగో; మహా = గొప్ప; హర్ష్నుండు = ఆనందము కలవాడు; ఐ = అయి; వికసిత = వికసించిన; వదన 
= ముఖము అనే; అరవిందు(డు = పద్మముగలవాడు; ఐ = అయి; వచ్చెన్‌ = వచ్చాడు; నేండు = ఇవాళ; 
నాల్లు = నాలుగు; భుజములున్‌ = భుజములును; కమల = కమలములు; అభ = వంటి; నయన = కళ్ళు; యుగము = జంట; 
ఒప్పన్‌ = ప్రకాశిస్తుండగా; కన్నుల = కళ్ళ; ముంగటన్‌ = ముందర; ఉన్నవాడు = ఉన్నాడు; మానవేశ్వర = రాజా; నా = 
నాయొక్క; భాగ్య = భాగ్యము యొక్క; మహిమన్‌ = గొప్పతనము; చూడుము = చూడుము; ఏమి = ఏమి; సేసితినో = చేసానో; 
పుణ్యము = పుణ్యము; ఇతనిన్‌ = ఇతని; గూర్చి = కోసము. 

భావము:- మిక్కిలి భక్తియుక్తుడైన యోగి ఏ దేవుని యందు చిత్తం లగ్నంచేసి, ఏ దేవుని పవిత్ర 
నామం ఉచ్చరిస్తూ తనువు చాలించి, కామాది కర్మఫలాన్ని నిర్మూలించి, మోక్షాన్ని పొందుతాడో, అటువంటి 
దేవదేవుడైన గోవిందుడు నేను శరీరం చాలించే సమయానికి మహానందంతో వికసిత వదనారవిందంతో 
విచ్చేసి నాలుగు చేతులతో తామరరేకుల వంటి కళ్ళతో, నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజా! 
నాభాగ్యం పండింది. ఈ మహానుభావుడి కోసం ఏ పుణ్యం చేసుకున్నానో. “ 


1-216-వ. 

అని యిట్లు ధనంజయ సంవ్రాపిత శరపంజరుం డయిన కురుకుంజ రుని 
వచనంబు లాకర్ణించి, మును లందటు వినుచుండ, ధర్మనంద నుడు మందాకినీ 
నందనువలన నరజాతినాధారణంబులగు ధర్మంబులును, వర్ణాశ్రమ ధర్మంబు 


ప్రథమ స్కంధము 198 


లును, రాగవైరాగ్యోపాధులతో. గూడిన ప్రవృత్తి నివృత్తి ధర్మంబులును, దానధర్మం 
బులును, రాజ ధర్మంబులును, స్త్రీ ధర్మంబులును, శమదమాదికంబు లును, 
హరితోషణంబులగు ధర్మంబులును, ధర్మార్థకామ మోక్షంబులును, నానా విధో 
పాఖ్యానేతిహాసంబులును, సంక్షేపవిస్తార రూపంబుల నెజింగె; నంత రథిక 
సహస్రంబులకు గమికాండైన భీష్ముండు స్వచ్చంద మరణు లైన యోడీశ్వరులచేత 
వాంఛితంబగు నుత్తరాయణంబు సనుదెంచిన, నది దనకు మరణోచితకాలం 
బని నిశ్చయించి. 


టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; ధనంజయ = అర్జునిచేత; సంప్రాపిత = పొందజేయబడిన; 
శర = అమ్ములు కల; పంజరుండు = పంజరము (శరీరము) కలవాడు; అయిన = అయినట్టి; కురుకుంజరుని = 
భీష్ముని (కురుకుంజరుడు - కురువంశానికి ఏనుగు వంటి (పెద్ద) వాడు, భీష్ముడు); వచనంబులు = ఉపదేశ 
ములు; ఆకర్షించి = విని; మునులు = మునులు; అందజున్‌ = అందరూ; వినుచుండన్‌ = వింటూ ఉండగా; 
ధర్మనందనుడు = ధర్మరాజు (ధర్మనందనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు); మందాకినీనందను = 
భీష్ముని (మందాకినీనందనుడు - గంగాదేవిపుత్రుడు, భీష్ముడు); వలనన్‌ = నుండి; నర = మానవ; జాతి = 
జాతియొక్క; సాధారణంబులు = సాధారణముగా వర్తించునవి; అగు = అయిన; ధర్మంబులును = ధర్మములును; 
వర్దా = కులముల యొక్క (చాతుర్వర్ణములు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు); ఆశ్రమ = ఆశ్రమము 
లోని వారికి వర్తించు (చతురాశ్రమములు - బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్త, సన్యాస ఆశ్రమములు]; ధర్మంబు 
లును = ధర్మములును; రాగ = రాగము (ఆసక్తి) {రాగవైరాగ్యోపాధులు - వేదాంతశాస్త్ర సాంకేతిక పదాలు); 
వైరాగ్య = వైరాగ్యము (అనాసక్తత); ఉపాధుల = ఉపాధి (ఆధారము) లు; తోన్‌ = తో; కూడిన = కూడిన; ప్రవృత్తి = 
ఐహికమునకైన (స్వర్గాది భోగములకైన); నివృత్తి = మోక్షమునకైన; ధర్మంబులును = ధర్మములును; దాన = 
దానము వలన; ధర్మంబులును = ధర్మములును; రాజ = రాజరికము వలన; ధర్మంబులును = ధర్మములును; స్త్రీ = 
స్త్రీల యొక్క; ధర్మంబులును = ధర్మములును; శమ = శాంతి; దమ = ఇంద్రియ నిగ్రహము; ఆదికంబులును = 
మొదలైనవి; హరి = హరికి; తోషణంబులు = సంతోషము కలిగించునవి; అగు = అయిన; ధర్మంబులును = 
ధర్మములును; ధర్మ = ధర్మమును; అర్థ = అర్థమును; కామ = కామమును; మోక్షంబులును = మోక్షములును; 
నానా = అనేక; విధ = రకముల; ఉపాఖ్యాన = ఉపాఖ్యానములూ; ఇతిహాసంబులూ = ఇతిహాసములూ; సంక్షేప = 
సంగ్రహముూ; విస్తార = వివరమూ అయిన; రూపంబులన్‌ = రూపముల వలన; ఎజింగెన్‌ = తెలుసుకొనెను; 
అంత = అంతట; రథిక = రథికులు (రథికులు - రథముపై నుండి యుద్ధము చేయు వీరులు); సహస్రంబులు = 
వేలమంది; కున్‌ = కి; గమికాండు = అధిపత్యము చేయగలవాడు, మొనగాడు; ఐన = అయినట్టి; భీష్ముండు = 
భీష్ముడు; స్వచ్చంద = స్వతంత్రమైన, తమకు ఇష్టము వచ్చినప్పుడే; మరణులు = మరణించు శక్తిగలవారు; ఐన = 
అయినట్టి; యోగి = యోగులలో; ఈశ్వరులు = శ్రేష్టులు; చేతన్‌ = చేత; వాంఛితంబు = కోరదగినది; అగు = 
అయిన; ఉత్తరాయణంబు = ఉత్తరాయణము; సనుదెంచినన్‌ = వచ్చిన; అది = అది; తనకున్‌ = తనకు; మరణ = 
మరణించుటకు; ఉచిత = తగిన; కాలంబు = కాలము; అని = అని; నిశ్చయించి = నిశ్చయించుకొని. 


ప్రథమ స్కంధము 159 


భావము:- ఈ విధంగా శరీరము నిండా అర్జునుడు వేసిన బాణములు కలవాడైన కురుకుల 
పితామహుడు పలికిన పలుకులను, అక్కడకి వచ్చిన మునులందరూ విన్నారు. అప్పుడు ధర్మనందనుడు 
గంగానందను డైన భీష్మాచార్యుని వలన మానవజాతికి ఆవశ్యకాలైన సామాన్య ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, 
అనురాగ వైరాగ్యాలకు సంబంధించిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, దాన ధర్మాలు, రాజ ధర్మాలు, స్త్రీ ధర్మాలు 
భగవంతునికి ప్రియమైన భాగవత ధర్మాలు, శమదమాదులు, చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్ధ కామ మోక్షాలు, 
నానావిధాలైన ఉపాఖ్యానాలు, ఇతిహాసాలు మొదలైన వన్నీ కొన్ని సంక్షేపంగా కొన్ని వివరంగా విన్నాడు. తర్వాత 
అతిరథ మహారథులకు శిరోభూషణ మైన భీష్ముడు స్వచ్చందమరణులైన సంయమీంద్రులు వాంఛించే 
ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందని తెలుసుకొని అది తాను తనువు చాలించటానికి అనుకూలమైన 
సమయమని నిశ్చయించుకొన్నాడు. 


గమనిక:- తండ్రి శంతనమహారాజు నుండి భీష్ముడు స్వ్చ్చందమరణాన్ని వరంగా పొందాడు. 
1-217-శా. 
ఆలాపంబులు మాని, చిత్తము మనీషాయత్తముం జేసి, దృ 
గ్లాలంబున్‌ హరిమోముపై( బజపి, తత్కారుణ్యదృష్టిన్‌ విని 
జి న్‌్‌ ను 
ర్మూలీభూత శరవ్యధా నిచయుండై మోదించి, భీష్ముండు సం 
శీలం బొప్ప నుతించెం గల్మషగజశ్రేణీహరిన్‌, శ్రీహరిన్‌. 


టీక:- _ ఆలాపంబులు = సంభాషణములు; మాని = మానివైచి; చిత్తము = మనసును; మనీషా = 
ప్రజ్ఞకు; ఆయత్తమున్‌ = లొంగినదిగా; చేసి = చేసి; దృక్‌ = చూపుల; జాలంబున్‌ = సమూహమును, వలను; హరి 
= కృష్ణుని; మోము = ముఖము; పైన్‌ = మీద; పజపి = నిలిపి ఉంచి; తత్‌ = అతని; కారుణ్య = దయతోకూడిన; 
దృష్టిన్‌ = దృష్టితో; వినిర్మూలీ = పూర్తిగానిర్మూలనము; భూత = చేయబడిన; శర = అమ్ములవలన కలిగిన; వ్యధా 
= బాధల యొక్క; నిచయుండు = సమూహముగలవాడు; ఐ = అయి; మోదించి = మిక్కిలి సంతోషము పొంది; 
భీష్ముండు = భీష్ముడు; సంశీలంబు = మంచి నడత; ఒప్పన్‌ = ఒప్పుచుండగ; నుతించెన్‌ = స్తుతించెను; కల్మష = 
పాపములనే; గజ = ఏనుగుల; శ్రేణీ = సమూహమును; హరిన్‌ = హరించువానిని, కృష్ణుని; శ్రీహరిన్‌ = శ్రీకృష్ణుని. 

భావము:- అటుపిమ్మట గాంగేయుడు మౌనం వహించి మనస్సును ఏకాగ్రం చేసుకొని తన 
చూపులన్నీ గోపాలదేవుని ముఖమండలంపై కేంద్రీకరించాడు; కమలాక్షుని దాక్షిణ్యపూరిత కటాక్షవీక్షణం వల్ల 
ఆయనకి బాణాల బాధలన్ని ఉపశమించాయి; అంతట శాంతశీలుడైన శంతనపుత్రుడు సంతోషించి 
కలుషాలనే గజసమూహాన్ని చించి చెండాడే యదు సింహుణ్ణి నుతించాడు. 


ప్రథమ స్కంధము 160 


భీష్మనిర్యాణంబు 
1-218-వ. 
ఇట్లు పీతాంబరధారియు., జతుర్భుజుండు, నాదిపూరుషుండు, బరమేశ్వరుండు, 
నగు హరియందు నిష్కాముండై, విశుద్ధం బగు ధ్యానవిశేషంబుచే నిరస్తదోషు 
డగుచు, ధారణావతియైన బుద్ధిని సమర్పించి, పరమానందంబు నొంది, ప్రకృతి 
వలననైన సృష్టిపరంపరల( బరిహరించుతలపున మందాకినీనందనుం డిట్లనియె. 


టీక:- ఇట్లు = ఈ విధముగ; పీతాంబరధారియున్‌ = కృష్ణుడు (పీతాంబరధారి - పచ్చని వస్త్రములు 
ధరించువాడు, హరి); చతుర్భుజుండున్‌ = కృష్ణుడు (చతుర్భుజుడు - నాలుగు చేతులవాడు, విష్ణువు, 
విష్ణుసహస్రనామములలోని 140వ నామము); ఆదిపూరుషుండున్‌ = కృష్ణుడు (ఆదిపురుషుడు - సృష్టికి 
ముందునుండి ఉన్నట్టి పురుషుడు, విష్ణువు); పరమేశ్వరుండున్‌ = కృష్ణుడు (పరమేశ్వరుడు - సర్వమునకు 
పైనుండు ప్రభువు, హరి); అగు = అయిన; హరి = కృష్ణుని (హరి - పాపములను హరించువాడు, విష్ణువు); 
అందున్‌ = అందు; నిష్కాముండు = కోరికలు లేనివాడు; ఐ = అయి; విశుద్ధంబు = మిక్కిలి శుద్ధమైనది; అగు = 
అయిన; ధ్యాన = ధ్యానము యొక్క; విశేషంబు = విశిష్టిత; చేన్‌ = చేత; నిరస్త = తొలగింపబడిన; దోషుండు = 
దోషములు గలవాడు; అగుచు = అవుతూ; ధారణావతి = ధారణకలిగినది (ధారణా భగవంతుని. దప్ప 
మజియొకటి నెజు(గమి; (ఇది యోగాంగములలో నొకటి); ఐన = అయిన; బుద్ధిని = బుద్ధిని; సమర్పించి = 
లగ్నముచేసి; పరమ = పరమమైన; ఆనందంబునన్‌ = ఆనంద స్థితిని; ఒంది = పొంది; ప్రకృతి = ప్రకృతి; వలనన్‌ 
= సిద్ధము; ఐన = అయిన; సృష్టిపరంపరలన్‌ = పునర్జన్మములను; పరిహరించు = నివారించు; తలపున = 
ఉద్దేశముతో; మందాకినీనందనుండు = భీష్ముడు (మందాకినీనందనుడు - గంగాదేవి పుత్రుడు, భీష్ముడు]; 
ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 


భావము:- మందాకినీనందను డైన భీష్ముడు సమస్త దోషాలను నిరస్తం చేసి నిష్కామభావంతో, 
నిర్మలధ్యానంతో కీ పీతాంబరధురుడు, చతుర్భుజుడు, పురాణపురుషుడు, పరమేశ్వరుడు అయిన గోవిందుని 
యందు ఏకాగ్రబుద్ధిని సంధానించి పరమానంద భరితుడై ప్రకృతిసిద్ధాలైన సంసారబంధాలను పరిహరించే 
ఉద్ధేశంతో ఈ విధంగా ప్రస్తుతించాడు 


*1-219-మ. 
"త్రిజగన్మోహన నీలకాంతి6 దను వుద్దీపింపం బ్రాభాత నీ 
రజబంధుప్రభమైన చేలము పయిన్‌ రంజిల్ల, నీలాలక 

వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప, మా 
విజయుం జేరెడు వన్నెలాండు మది నావేశించు నెల్లప్పుడున్‌. 


ప్రథమ స్కంధము 161 


టీక:- త్రి= మూడు; జగత్‌ = లోకములను; మోహన = మోహింప చేయగల; నీల = నీలమైన; కాంతిన్‌ 
= కాంతితో; తనువు = శరీరము; ఉద్దీపింపన్‌ = బాగా ప్రకాశిస్తుండగ; ప్రాభాత = ఉదయ కాలపు; నీరజ = 
పద్మములకు; బంధు = బంధువు, సూర్యుని; ప్రభము = కాంతి కలది; ఐన = అయిన; చేలము = వస్త్రము; పయిన్‌ 
= పైన; రంజిల్లన్‌ = ఎజ్జిగా ప్రకాశిస్తుండగ; నీల = నల్లని; అలక = ముంగురుల యొక్క; వ్రజ = సమూహముతో; 
సంయుక్త = కూడిన; ముఖ = ముఖము అనే; అరవిందము = పద్మము; ఆతి = మిక్కిలి; సేవ్యంబు = సేవింప 
దగినది; ఐ = అయి; విజృంభింపన్‌ = చెలరేగుతూ; మా = మా యొక్క; విజయున్‌ = అర్జునుని; చేరెడు = చేరి 
యుండు; వన్నెలా(డు = విలాసవంతుడు; మదిన్‌ = మనస్సును; ఆవేశించున్‌ = ప్రవేశించును గాక; ఎల్లప్పుడున్‌ 
= ఎల్లప్పుడూ. 

భావము:- “ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం 
గలవాడు; పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం 
ధరించువాడు; నల్లని ముంగురులు కదలాడుతుండే వాడు; ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు; 
మా అర్జునుణ్ణి విజయుణ్జి చేస్తు చేరి ఉండే అందగాడు; అయిన శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం 
నిలిచిపోవాలి. 


*1-220-మ. 

హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై, 
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో, 
జయముం బార్జున కిచ్చువేడ్క, నని నాశస్థ్తాహతిం జాల నొ 

చ్చియు( బోరించు మహానుభావు మదిలో. జింతింతు నశ్రాంతమున్‌. 


టీక- హయ= గుజ్జముల; రింఖా = కాలి గిట్టల; ముఖ = చివళ్ళ నుండి లేచు; ధూళి = దుమ్ము వలన; 
ధూసర = బూడిదవర్ణము; పరిన్యస్త = పైపూత గా ఉన్న; అలక = ముంగురులుతో; ఉపేతము = కూడినది; ఐ = 
అయి; రయ = వేగమువలన; జాత = పుట్టినట్టి; శ్రమ = శ్రమచేత పట్టిన; తోయ = నీటి, చెమట; బిందు = 
బిందువులతో; యుతము = కూడినది; ఐ = అయి; రాజిల్లు = ఎజ్జినైన; నెజ = నిండు; మోము = ముఖము; తోన్‌ 
= తో; జయమున్‌ = జయమును; పార్గున = అర్జునున; కున్‌ = కు; ఇచ్చు = ఇవ్వవలె ననే; వేడ్కన్‌ = కోరికతో; అనిన్‌ 
= యుద్ధములో; నా = నా యొక్క; శస్త్ర = శస్త్రముల; ఆహతిన్‌ = దెబ్బల వలన; చాలన్‌ = అధికముగ; నొచ్చియున్‌ 
= నొప్పి చెందియు; పోరించు = యుద్ధమును చేయించు; మహానుభావున్‌ = మహానుభావుని; మది = మనసు; 
లోన్‌ = లో; చింతింతున్‌ = స్మరింతును; అశ్రాంతమున్‌ = ఎల్లప్పుడూ. 


భావము:- డగుజ్జాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా; ముంగురులు చెదిరి 
పోతున్నా; అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా; ముచ్చటైన ముఖమంతా 
ఎజ్జిగా అవుతున్నా; నా శస్తాస్థాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని 
చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా 
మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను. 


ప్రథమ స్కంధము 162 


*1-221-మ. 
నరుమాటల్‌ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో 
బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం 
బరభూపాయువు లెల్ల జూపులన శుంభత్కేళి వంచించు నీ 
పరమేశుండు వెలుంగుచుండెడును హృత్సద్మాసనాసీను(డై. 


టీక:- నరు= అర్జునుని; మాటల్‌ = మాటలను; విని = విన్న వాడై; నవ్వు = నవ్వు; తోన్‌ = తూ; ఉభయ 
= రెండు; సేనా = సేనల; మధ్యమ = మధ్యన ఉన్న; క్షోణి = ప్రదేశము; లోన్‌ = లో; పరులు = శత్రువులు; ఈక్షింపన్‌ 
= చూచుచుండగ; రథంబున్‌ = రథమును; నిల్పి = నిలబెట్టి; పర = శత్రువు లైన; భూపాల = రాజుల యొక్క; 
ఆవళిన్‌ = సమూహమును; చూపుచున్‌ = చూపెడుతూ; పర = శత్రువు లైన; భూప = రాజుల యొక్క; ఆయువులు 
= ప్రాణములు; ఎల్లన్‌ = అన్నిటిని; చూపులన = చూపులతోనే; శుంభత్‌ = మెరయుచున్న; కేళి = విలాసముతో; 
వంచించున్‌ = లాగికొను; ఈ = ఈ; పరమేశుండు = పరమమైన ఈశుండు, హరి; వెలుంగుచు = ప్రకాశిస్తూ; 
ఉండెడును = ఉండుగాక; హృత్‌ = హృదయ మనే; పద్మ = పద్మమును; ఆసనా = ఆసనముగ; ఆసీను(డు = 
స్వీకరించినవాడు; ఐ = అయి. 

భావము:- ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తు, పగవారి కళ్ళెదురుగానే 
రథాన్ని తీసుకు వెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో; చిరునవ్వులు చిందిస్తూనే కౌరవపక్ష రాజు 
అందరిని పేరుపేరునా చూపిస్తు ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేసాడో; ఆ శ్రీకృష్ణపరమాత్మ నా 
హృదయపద్మంలో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక. 


1-222-క, 

తనవారి( జంప(జాలక 

వెనుకకు బో నిచ్చగించు విజయుని శంకన్‌ 
ఘన యోగవిద్య బాపిన 

మునివంద్యుని పాదభక్తి మొనయున్‌ నాకున్‌. 


టీక:- తన = తన యొక్క; వారిన్‌ = వారిని; చంపన్‌ = చంపుట; చాలక = చేయలేక; వెనుకకున్‌ = వెనక్కి; 
పోన్‌ = వెళ్లుటను; ఇచ్చగించు = కోరుతున్న; విజయుని = అర్జునుని; శంకన్‌ = సందేహమును; ఘన = గొప్ప; 
యోగ = యోగమును గూర్చిన; విద్యన్‌ = విద్యవలన; పాపిన = పోగొట్టిన; ముని = మునులచే; వంద్యుని = స్తుతిం 
పబడువాని, కృష్ణుని; పాద = పాదముల మీది; భక్తి = భక్తి; మొనయున్‌ = ఉద్భవించును గాక; నాకున్‌ = నాకు. 


భావము:- రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనుదీస్తున్న 
ధనుంజయునికి మహా మహిమాన్వితమైన గీతోపదేశం చేసి, సందేహాలు పోగొట్టి, యుద్ధంలో ముందంజ 
వేయించిన వాని; మునులచే స్తుతింపబడు పరముని పాదభక్తి నాలో పరిఢవిల్లుగాక. 


ప్రథమ స్కంధము 163 


*1-223-సీ. 

కుప్పించి యెగసినం గుండలంబుల కాంతి- 
- గగనభాగం బెల్లం గప్పికొనంగ; 

నుజికిన నోర్వక యుదరంబులో నున్న- 

_ జగముల వ్రేంగున జగతి గదలం; 
జక్రంబుం జేపట్టి చనుదెంచు రయమున- 
- బైనున్నపచ్చనిపటము జాజ; 

నమ్మితి నాలావు నగుబాటు సేయక- 

_ మన్నింపు మని క్రీడి మరలం దిగువం; 


1-223.1-తే. 

గరికి లంఘించు సింహంబుకరణి మెజసి 

"నేండు భీష్ముని. జంపుదు నిన్ను. గాతు 
జా (1 స 

విడువు మర్షున! యనుచు మద్విశిఖ వృష్టి( 

దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. 


టీక:- కుప్పించి = దుమికి; యెగసినన్‌ = పరుగెడుతుండగ; కుండలంబుల = (చెవి) కుండలముల 
యొక్క; కాంతిన్‌ = కాంతి; గగన = ఆకాశ; భాగంబు = భాగము; ఎల్లన్‌ = సమస్తము; కప్పికొనంగన్‌ = నిండిపోగా; 
ఉజికిన = దుముకిన; ఓర్వక = ఓర్చుకొనలేక; ఉదరంబు = పొట్ట; లోన్‌ = లోపల; ఉన్న = ఉన్నట్టి; జగముల = 
జగత్తుల; వ్రేగున = వడి వలన; జగతి = భూమి; కదలన్‌ = కదలగా; చక్రంబున్‌ = చక్రమును; చేన్‌ = చేత; పట్టి = 
పట్టి; చనుదెంచు = వచ్చుచున్న; రయమునన్‌ = వేగమువలన; పైన = పైన; ఉన్న = ఉన్నట్టి; పచ్చని = పచ్చని; 
పటము = బట్ట; జాజన్‌ = జారగ; నమ్మితిన్‌ = నమ్ముకొంటిన; నా = నాయొక్క; లావున్‌ = పరువును; నగుబాటు 
= నవ్వులపాలు; సేయక = చేయకుము; మన్నింపుము = మన్నించుము; అని = అని; క్రీడి = అర్జునుడు; మరలన్‌ 
= వెనుకకు; దిగువన్‌ = లాగుచుండగా; కరి = ఏనుగు; కి = కొరకు; 
లంఘించు = దూకు; సింహంబు = సింహము; కరణి = వలె; మెజిసి = ప్రకాశించుచు; నేండు = ఈవేళ; భీష్మునిన్‌ = భీష్ముని; 
చంపుదున్‌ = సంహరించెదను; నిన్నున్‌ = నిన్ను; కాతు = కాపాడుదును; విడువుము = వదులు; అర్జున = అర్జునా; అనుచున్‌ 
= అనుచూ; మత్‌ = నాయొక్క; విశిఖ = బాణముల; వృష్టిన్‌ = వానను; తెరలి = తప్పించుకొని; చనుదెంచు = వచ్చు; దేవుండు 
= దేవుడు; దిక్కు = శరణమగుగాక; నాకు = నాకు. 

భావము:- ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్నాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి 
వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కన్పిస్తున్నది; 


ప్రథమ స్కంధము 164 


కుప్పించి పై కెగరగా కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి; ముందుకు దూకడంతో 
తుళ్ళే బొజ్జలోని ముజ్జగాలనే పిండాండం వడికి బ్రహ్మాండం కంపించిపోయింది; చేతిలో చక్రాన్ని ధరించి 
అరుదెంచే వేగానికి పైనున్న బంగారుచేలం జారిపోయింది; “నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు 
చేయవ "ద్ధని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా! నన్ను వదులు. ఈ నాడు 
భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను” అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకివస్తున్నాడు. అట్టి 
గోపాల దేవుడే నాకు రక్ష, 


*1-224-మ. 
తనకున్‌ భృత్యుండు వీనిం గాయట మహాధర్మంబు వొమ్మంచు న 
ర్షునసారథ్యము పూని పగ్గములు చే. జోద్యంబుగా( బట్టుచున్‌ 
మునికోలన్‌ వడి( బూని ఘోటకములన్‌ మోదించి తాడించుచున్‌ 
జనులన్మోహము నొంద( జేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్‌. 

టీక:- తన = తన;కున్‌ = కు; భృత్యు(డు = సేవకుడు; వీనిన్‌ = ఇతనిని; కాచుట = కాపాడుట; మహా 
= ముఖ్యమైన; ధర్మంబు = ధర్మము; ఒమ్ము = పొమ్ము; అంచున్‌ = అనుచు; అర్జున = అర్జునుని; సారథ్యము = 
రథసారథ్యము; పూని = చేపట్టి; పగ్గములు = పగ్గములను; చేన్‌ = చేతితో; చోద్యంబుగాన్‌ = ఆశ్చర్యకరముగ; 
బట్టుచున్‌ = పట్టుకొని; మునికోలన్‌ = ములుగజ్జిను; వడిన్‌ = త్రిప్పు వేగమును; పూని = కూడి ఉండి; 
ఘోటకములన్‌ = గుజ్జిములను; మోదించి = సంతోషపరచి; తాడించుచున్‌ = అదలించుచు; జనులన్‌ = 
ప్రజలను; మోహము = మోహము; ఒందన్‌ = పొంద; చేయు = చేయుచున్న; పరమ = మిక్కిలి; ఉత్సాహున్‌ = 
ఉత్సాహముగలవానిని; ప్రశంసించెదన్‌ = స్తోత్రము చేసెదను. 

భావము:- ఇతడు అర్జునుడునా సేవకుడు. ఇతనిని కాపాడవలసి ఉన్నది అంటున్నాడు. అది 
పరమ ధర్మముట. అందుకని, అర్జునుని రథానికి సారథ్యము చేస్తున్నాడు. పగ్గములను ఆశ్చర్యకరముగ 
పట్టుకొన్నాడు. మిక్కిలి ఉత్సాహంతో ములుగజ్జి వేగముగా తిప్పుతూ, గుజ్జములను మోదిస్తూ, తాడిస్తున్నాడు. 
చూసే ప్రజలను మోహింపజేస్తున్నాడు. చూడు అదిగో అట్టి ఆ శ్రీకృష్ణుని స్తోత్రము చేస్తున్నాను. 
1-225-క. 
పలుకుల నగవుల నడపుల 
నలుకల నవలోకనముల నాభీరవధూ 
కులముల మనముల తాలిమి 


కొలుకులు వదలించు ఘనునిం గొలిచెద మదిలోన్‌. 


టీక:- _పలుకులన్‌ = పలుకులతోను; నగవులన్‌ = చిరునవ్వులతోను; నడపులన్‌ = ప్రవర్తనలలోను; 
అలుకలన్‌ = అలుకలుతోను; అవలోకనములన్‌ = చూపులతోను; ఆభీర = గోపికా; వధూ = స్త్రీ; కులముల = 


ప్రథమ స్కంధము 165 


సమూహముల; మనముల = మనసులలోని; తాలిమి = ఓర్పు, ధైర్యము; కొలుకులు = కొల్చుటలు; వదలించు = 
సడలించు; ఘనునిన్‌ = గొప్పవానిని; కొలిచెదన్‌ = పూజించెదను; మది = మనస్సు; లోన్‌ = లోపల. 

భావము:- తియ్యని మాటలతో మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయకోపాలతో, వాల్పూపు లతో 
వ్రజవధూమణుల వలపులు దోచుకొనే వాసుదేవుడిని మనస్సులో మరీ మరీ సేవిస్తాను. 


1-226-ఆ. 
మునులు నృపులు. జూడ మును ధర్మజుని సభా 
మందిరమున యాగమండపమున( 
జిత్రమహిమతోడం జెలువొందు జగదాది 
దేవుండమరు నాదు దృష్టియందు. 


టీక:- మునులు = మునులు; నృపులు = రాజులు; చూడ = చూస్తుండగ; మును = పూర్వము; 

ధర్మజుని = ధర్మరాజు యొక్క (ధర్మజుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు); సభా = సభదీర్చు; 

మందిరమున = భవనములో; యాగ = యజ్ఞముచేయు; మండపమునన్‌ = మండపములో; చిత్ర = చిత్రమైన; 

మహిమ = ప్రాభవము; తోడన్‌ = తో; చెలువొందు = అందాలొలికించు; జగత్‌ = విశ్వమునకు; ఆది = మూలపు; 

దేవుండు = దేవుడు; అమరున్‌ = కుదురుకొనుగాక; నాదు = నా యొక్క; దృష్టి = చూపుల; అందున్‌ = లోపల. 
భావము:- మునీంద్రులు, నరేంద్రులు చూస్తూ ఉండగా యింతకు మునుపు ధర్మరాజు సభామందిరం 

లోని యజ్ఞ మండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా యున్నాడు. 

*1-227-మ. 

ఒక సూర్యుండు సమస్తజీవులకు దా నొక్కొక్కండై తోంచు పో 

లిక నే దేవు(డు సర్వకాలము మహాలీలన్‌ నిజోత్సన్న జ 

న్య కదంబంబుల హృత్సరోరుహములన్‌ నానావిధానూన రూ 

పకు(డై యొప్పుచునుండు నట్టి హరి నేం బ్రార్థింతు శుద్ధుండనై." 

టీక. ఒక = ఒకే;సూర్యుండు = సూర్యుడు; సమస్త =సమస్తమైన; జీవులు =జీవులు; కున్‌ = కును; తాన్‌ 

= తను; ఒక్కొక్కడు = ఒక్కొక్కడుగా; ఐ = అయి; తోంచు = కనిపించు; పోలికన్‌ = విధముగ; ఏ =ఏ; దేవుండు 

=దేవుడు; సర్వ = సమస్తమైన; కాలము =కాలమునందు; మహా = గొప్ప; లీలన్‌ = లీలతో; నిజ = తననుండి; ఉత్పన్న 

= జనించిన; జన్య = జీవుల; కదంబంబుల = సమూహముల; హృత్‌ = హృదయ; సరోరుహములన్‌ = 

పద్మములలోను (సరోరుహము - సరసున పుట్టునది, పద్మము); నానావిధ = అనేక రకములైన; ఆనూన = 

గొప్పవియైన; రూపకు(డు = రూపముకలవాడు; ఐ = అయి; ఒప్పుచు = ఒప్పుతు; ఉండున్‌ = ఉండును; అట్టి = 

అటువంటి; హరిన్‌ = హరిని (హరి - సంగవ్రాతములను హరించువాడు, విష్ణువు); నేన్‌ = నేను; ప్రార్థింతు = 

పూజింతు; శుద్ధుండను క పరిశుద్ధుడను; ఐ= అయి. 


ప్రథమ స్కంధము 166 


భావము:- ఉన్న ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాసులకు ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా. ఆ 
విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో 
సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్రహృదయంతో ప్రార్థిస్తున్నాను." 


1-228-వ. 

అని యిట్లు మనోవాగ్దర్శనంబులం బరమాత్ముం డగు కృష్ణుని హృదయంబున 
నిలిపికొని, నిశ్వాసంబులు మాని, నిరుపాధికం బయిన వాసుదేవ బ్రహ్మంబు 
నందుం గలసిన భీష్మునిం జూచి సర్వజనులు దివసావసానంబున విహంగంబు 
లూరకయుండు తెజింగున నుండిరి; దేవ మానవ వాదితంబులై దుందుభి 
నినాదంబులు మొరసె; సాధుజన కీర్తనంబులు మెజసెంగుసుమ వర్షంబులు 
గురిసె; మృతుం డయిన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు సేయించి 
ముహూర్త మాత్రంబు దుఃఖితుం డయ్యె; నంత నచ్చటి మునులు కృష్ణుని. తమ 
హృదయంబుల నిలిపికొని సంతుష్టాంతరంగు లగుచుం దదీయ దివ్యావతార 
నామంబులచే స్తుతియించి స్వాశ్రమంబులకుం జనిరి; పిదప నయ్యుధిష్టిరుండు 
కృష్ణసహితుండై గజపురంబునకుం జని గాంధారీ సమేతుం డయిన ధృతరాష్ట్ర 
నొడంబజచి తత్సమ్మతంబున వాసుదేవానుమోదితుండై పితృపైతామహంబైన 
రాజ్యంబు. గైకొని ధర్మమార్గంబున. బ్రజాపాలనంబు సేయుచుండె"నని చెప్పిన 
విని సూతునకు శౌనకుం డిట్లనియె. 


టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; మనస్‌ = మనసులోను; వాక్‌ = మాటలలోను; దర్శనంబులన్‌ 
= దర్శనములలోను; పరమ = పరమమైన; ఆత్ముండు = ఆత్మగలవాడు; అగు = అయిన; కృష్ణుని = కృష్ణుని 
(కృష్ణుడు - నల్లని వాడు}; హృదయంబున = మనసులో; నిలిపికొని = స్థిరపరచుకొని; నిశ్వాసంబులు = 
ఊపిరితీసుకొనుట; మాని = మానివేసి; నిరుపాధికంబు = హేతువుకు అతీతమగునది; అయిన = అయినట్టి; 
వాసుదేవ = ఆత్మలలో వసించే దైవమైన; బ్రహ్మంబు = బ్రహ్మ, వాసుదేవ బ్రహ్మ; అందున్‌ = లో; కలసిన = 
కలసిపోయిన; భీష్మునిన్‌ = భీష్ముని; చూచి = చూసి; సర్వ = సమస్త; జనులు = ప్రజానీకము; దివస = దినమునకు; 
అవసానంబున = అంతమున, సాయం సంధ్యలో; విహంగంబులు = పక్షులు; ఊరక = నిశ్శబ్బముగ; ఉండు = 
ఉండే; తెజంగునన్‌ = విధమున; ఉండిరి = ఉన్నారు; దేవ = దేవతలచే; మానవ = మానవులచే; వాదితంబులు = 
మోగింపబడుచున్నవి; ఐ = అయిన; దుందుభి = దుందుభుల; నినాదంబులు = శబ్దములు; మొరసెన్‌ = 
మోగినవి; సాధుజన = సజ్జనులు చేసిన; కీర్తనంబులు = స్తుతులు; మెఅసె = ప్రకాశించినవి; కుసుమ = పూల; 
వర్షంబులు = వానలు; కురిసె = వర్షించినవి; మృతుండు = చనిపోయినవాడు; అయిన = అయినట్టి; భీష్ముని = 


ప్రథమ స్కంధము 167 


భీష్ముని; కిన్‌ = కి; ధర్మజుండు = ధర్మరాజు (ధర్మజుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు); పరలోకక్రియలు 
= శ్రాద్ధకర్మలు (పరలోకక్రియలు - పరలోకగతులకై చేయు దహనాది కర్మలు); చేయించి = చేయించి; ముహూర్త 
= ముహూర్త; మాత్రంబు = కాలము; దుఃఖితుండు = దుఃఖించిన వాడు; అయ్యెన్‌ = అయ్యెను; అంతన్‌ = అంతట; 
అచ్చటి = అక్కడ ఉన్న; మునులు = మునులు; కృష్ణునిన్‌ = హరిని; తమ = తమ యొక్క; హృదయంబులన్‌ = 
హృదయములలో; నిలిపికొని = స్థిరపరచుకొని; సంతుష్ట = సంతృప్తి చెందిన; అంతరంగులు = అంతరంగము 
గలవారు; అగుచున్‌ = అవుతూ; తదీయ = అతని యొక్క; దివ్య = దివ్యమైన; అవతార = అవతారములను; 
నామంబులు = నామములు; చేన్‌ = చేత; స్తుతియించి = ప్రార్థించి; స్వ = తమ యొక్క; ఆశ్రమంబులు 
ఆశ్రమములు; కున్‌ = కు; చనిరి = వెళ్ళిరి; పిదపన్‌ = ఆతరువాత; ఆ = ఆ; యుధిష్టిరుండు = ధర్మరాజు; కృష్ణ 
కృష్ణునితో; సహితుండు = కూడుకొన్నవాడు; ఐ = అయి; గజపురంబున్‌ = హస్తినాపురము; కున్‌ = నకు; చని = 
వెళ్ళి; గాంధారీ = గాంధారితో; సమేతుండు = కూడినవాడు; అయిన = అయినట్టి; ధృతరాష్టున్‌ = ధృతరాష్ట్రుని; 
ఒడంబటిచి = ఒప్పించి; తత్‌ = అతని; సమ్మతంబునన్‌ = ఒప్పుకోలుతో; వాసుదేవ = వసుదేవసుతుని, కృష్ణుని; 
అనుమోదితుండు = అనుమతిపొందినవాడు; ఐ = అయి; పితృ = తండ్రి నుండి వచ్చినదియు; పైతామహంబు = 
వంశపారంపర్యము (పైతామహము-తాతలకు సంబంధించినది - అనువంశికము); ఐన = అయినట్టి; 
రాజ్యంబున్‌ = రాజ్యమును; కైకొని = స్వీకరించి; ధర్మ = ధర్మబద్ధమైన; మార్గంబునన్‌ = విధముగ; ప్రజా = ప్రజ 
లను; పాలనంబు = పరిపాలించుట; సేయుచుండెన్‌ = చేయుచుండెను; అని = అని; చెప్పిన = చెప్పగా; విని = 
ఆలకించి; సూతున = సూతున; కున్‌ = కు; శౌనకుండు = శౌనకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 

భావము:- ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సుద్వారా, వాక్కులద్వారా, దృక్కులద్వారా 
శ్రీకృష్ణపరమాత్మను హృదయంలో పదిలపరచుకొని; నిశ్వాసాన్ని నిరోధించి; నిరుపాధిక పరబ్రహ్మమైన 
వాసుదేవునిలో ఐక్యమైయ్యాడు. అప్పుడు అది చూసి అక్కడ ఉన్న వారందరూ సంధ్యా సమయంలో పక్షుల్లా 
మౌనం వహించారు; దేవలోకంలోను, మానవ లోకంలోను దుందుభులు ధ్వనించాయి; సాధుసంకీర్తనలు 
వినిపించాయి; పూలవానలు కురిశాయి; తనువు చాలించిన దేవనదీ పుత్రునికి దహన సంస్కారాలు జరిపించి; 
ధర్మరాజు ముహూర్తకాలం దుఃఖించాడు. అక్కడి మును లందరు శ్రీకృష్ణుని రూపం తమ మనస్సులలో 
నిలుపుకొని; ఆయన దివ్యావతారాలను కొనియాడుతూ సంతోషితస్వాంతులై తమ తమ ఆశ్రమాలకు 
తరలిపోయారు. అనంతరం ధర్మనందనుడు నందనందనునితో కలిసి హస్తినాపురానికి వెళ్లాడు. అక్కడ 
గాంధారీ సహితుడైన ధృతరాష్టుణ్ణి ఒప్పించి అతని అంగీకారంతో, శ్రీకృష్ణుని ఆమోదంతో తన తాత తండ్రులు 
పరిపాలించిన రాజ్యాన్ని స్వీకరించినవాడై ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలించసాగాడు.”ఇలా చెప్పగానే 
శౌనకుడు సూతమహర్నిని ఇలా అడిగాడు. 


*1-229-e. 
"ధనము లపహరించి తనతోడం జెనకెడు 
నాతతాయి జనుల నని వధించి 

బంధు మరణ దుఃఖ భరమున ధర్మజు. 
డెట్లు రాజ్యలక్షినిచ్చగించె ట్‌! 


ప్రథమ స్కంధము 168 


టీక:- ధనములు = ధనములను; అపహరించి = దొంగిలించి; తన = తన; తోడన్‌ = మీద; చెనకెడు = 
గొడవచేయువారు; ఆతతాయి = హత్యలు చేయువారైన; జనులన్‌ = మానవులను; అనిన్‌ = యుద్ధములో; 
వధించి = సంహరించి; బంధు = బంధువుల; మరణ = మరణమువలన కలిగెడు; దుఃఖ = బాధ యొక్క; భరమున 
= భారముతో; ధర్మజుండు = ధర్మరాజు; ఎట్లు = ఏవిధముగ; రాజ్యలక్ష్మిన్‌ = రాజ్యమును; ఇచ్చగించె = 
అంగీకరించెను. 

భావము:- తన సిరిసంపదలన్నీ అపహరించి తనతో యుద్దానికి సిద్ధమైన దుర్మార్గపు 
ఆతతాయిలను (ఇంటికి నిప్పు పెట్టేవాడు, విషము పెట్టేవాడు, కత్తితో నరికేవాడు, ధనము దోచుకొనే వాడు, నేల 
నపహరించేవాడు, ఇతరుల భార్యను చెరపట్టేవాడు వీరారుగురుని ఆతతాయి అంటారు) సమరంలో 
సంహరించిన ధర్మరాజు చుట్టాలందరు మరణించారనే దుఃఖభారంతో కూడి ఉండి ఈ రాజ్యభారాన్ని 
భరించటానికి ఏ విధంగా అంగీకరించాడు అని అడిగాడు. 
1-230-వ. 
అనిన సూతుం డిట్లనియె. 

టీక:- అనిన = అనగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్‌ = పలికెను. 

భావము:- ఇలా అడిగిన శౌనకుడికి, సూతుడు ఇలా సమాధానం చెప్పాడు. 


ధర్మనందన రాజ్యాభిషేకంబు 
1-231-క. 
"కురుసంతతికి. బరీక్షి 
న్నరవరు నంకురము సేసి నారాయణుం డీ 
ధరణీరాజ్యమునకునీ 


శ్వరు(గా ధర్మజుని నిలిపి సంతోషించెన్‌. 


టీక:- కురు = కురువంశపు; సంతతి = వారసత్వము; కిన్‌ = నకు; పరీక్షిత్‌ = పరీక్షిత; నరవరు = 
మహారాజును; అంకురము = వంశాకురముగ; చేసి = చేసి; నారాయణుండు = కృష్ణుడు; ఈ = ఈ; ధరణీ = భూ; 
రాజ్యమున్‌ = మండలము; కున్‌ = నకు; ఈశ్వరు(గాన్‌ = అధిపతిగా; ధర్మజుని = ధర్మరాజుని; నిలిపి = 
నియమించి; సంతోషించెన్‌ = సంతోషించెను. 

భావము:- _ "పరీక్షిత్తును కురువంశాంకురంగా నిలబెట్టి, యుధిష్టిరుణ్ణి సమస్త సామ్రాజ్యానికి 
అధినేతగా నిలిపి శ్రీకృష్ణుడు సంతుష్టాంతరంగుడైనాడు. 


ప్రథమ స్కంధము 169 


1-232-వ. 
ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబు గాని స్వతంత్రంబుగా దనునది మొదలగు 
భీష్ముని వచనంబులం గృష్టుని సంభాషణంబుల ధర్మనందనుండు ప్రవర్ధమాన 
విజ్ఞానుండును నివర్తిత శంకా కళంకుండునునై నారాయణాశ్రయుం డైన 
యింద్రుండునుం బోలె. జతుస్సాగరవేలాలంకృతం బగు వసుంధరామండలంబు 
సహోదర సహాయుండై యేలుచుండె. 

టీక:- ఇట్లు = ఈ విధముగ; జగంబు = ప్రపంచము; పరమేశ్వర = పరమమైన ఈశ్వరునికి, హరికి; 
ఆధీనంబు = లోబడి ఉండునది; కాని = కాని; స్వతంత్రంబు = స్వంతముగా నియత్రించుకొనగలది; కాదు = కాదు; 
అనునది = అన్నది; మొదలగు = మొదలగు; భీష్ముని = భీష్ముని; వచనంబులన్‌ = ఉపదేశములవలనను; కృష్ణుని 
= కృష్ణుని; సంభాషణంబులన్‌ = ఉపదేశములవలనను; ధర్మనందనుండు = ధర్మరాజు (ధర్మనందనుండు- 
యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు); ప్రవర్ధమాన = పెరుగుచున్న; విజ్ఞానుండును = విజ్ఞానము కలవాడును; 
నివర్తిత = నివృత్తి చేయబడిన; శంక = అనుమానము అను; కళంకుండును = మచ్చకలవాడును; ఐ = అయి; 
నారాయణ = హరి (నారాయణుడు - నారములందు వసించు వాడు, హరి}; ఆశ్రయుండు = 
ఆశ్రయించినవాడు; ఐన = అయిన; ఇంద్రుండునున్‌ = ఇంద్రుడును; పోలెన్‌ = వలె; చతుస్‌ = నాలుగు; సాగర = 
సముద్రములు; వేల = సరిహద్దులుగా; అలంకృతంబు = అలంకరింపబడినది; అగు = అయినట్టి; వసుంధర = 
భూ; మండలంబు = మండలమును; సహోదర = సోదరుల యొక్క; సహాయుండు = సహాయము కలవాడు; ఐ 
= అయి; ఏలుచుండెన్‌ = పరిపాలించుచుండెను.. 


భావము:- ఈ విధంగా భీష్మాచార్యుని ఉపదేశాలవల్ల, శ్రీకృష్ణుని ప్రబోధాలవల్ల ధర్మరాజు జగత్తు 
స్వతంత్ర మైనది కాదు పరమేశ్వరాధీనం మొదలైన విజ్ఞానాన్ని పెంపొందించుకొని, తన సందేహా లన్నింటిని 
నివర్తించుకొని, ఉపేంద్రుని సహాయంతో అతిశయించే మహేంద్రుని వలె, శ్రీకృష్ణుని అండదండలతో 
చతుస్సముద్ర ముద్రితమైన మహీమండలాన్ని సహచరుల సహాయంతో పరిపాలించసాగాడు. 


*1-233-సీ. 

సంపూర్ణ వృష్టి. బర్జన్యుండు గురియించు,- 
నిల యెల్ల గోర్కుల నీనుచుండు, 

గోవులు వర్షించు ఘోషభూములం బాలు,- 

 _ ఫలవంతములు లతాపాదపములు, 

పండు సస్యములు దప్పక బుతువుల నెల్ల,- 

 ధర్మమెల్లెడలను( దనరి యుండు, 


ప్రథమ స్కంధము 170 


దైవభూతాత్మ తంత్రము లగు రోగాది- 
భయములు సెందవు ప్రజల కెందు6 
1-233.1-™. 

గురుకులోత్తముండు గుంతీతనూజుండు 
దాన మానఘనుండు ధర్మజుండు 
సత్యవాక్యధనుండు సకలమహీరాజ్య 
విభవభాజి యయిన వేళ యందు 


టీక:- సంపూర్ణ = సంపూర్ణమైన; వృష్టిన్‌ = వర్షమును; పర్జన్యుండు = మేఘుడు (పర్జన్యుడు - 
ఉరిమెడువాడు, మేఘుడు); కురియించు = కురిపించును; ఇల = భూమి; ఎల్లన్‌ = సమస్తమైన; కోర్కులన్‌ = 
కోరికలను; ఈనుచుండున్‌ = పుట్టించును; గోవులు = ఆవులు; వర్షించున్‌ = ఎక్కువగా ఇచ్చును; 
ఘోషభూములన్‌ = గొల్లపల్లెలలో; పాలు = పాలు; ఫల = ఫలములతో; వంతములున్‌ = నిండి ఉండును; లతా = 
తీగలు; పాదపములు = చెట్లు; పండు = పండును; సస్యములున్‌ = ధాన్యములు; తప్పక = తప్పకుండగ; 
బుతువులన్‌ = బుతువులలో; ఎల్లన్‌ = సమస్తమును; ధర్మము = ధర్మవర్తనము; ఎల్ల = సమస్త; ఎడలను = 
స్థలములందును; తనరి = విస్తరించి; ఉండున్‌ = ఉండును; దైవ = దేవతలు; భూత = భూతములు; ఆత్మ = 
ఆత్మలు; తంత్రములు = హేతు భూతములు; అగు = అయినట్టి; రోగ = రోగములు; ఆది = మొదలగు; భయములు 
= భయములు; చెందవు = కలుగవు; ప్రజలు = లోకులు; కున్‌ = కు; ఎందున్‌ = ఎక్కడాకూడ; కురు = కురు; కుల 
= వంశములో; ఉత్తముండు = ఉత్తముడు; కుంతీ = కుంతియొక్క; తనూజుండు = పుత్రుడు; 
దాన = దానమునందును; మాన = మానమునందును; ఘనుండు = గొప్పవాడు; ధర్మజుండు = ధర్మరాజు; సత్య = సత్యమైన; 
వాక్య = వాక్కు; ధనుండు = ధనముగాగలవాడు; సకల = సమస్త; మహీ = భూమియందలి; రాజ్య = రాజ్యములలోను; విభవ = 
(తన) వైభవము; భాజి = భజింపబడువాడు; అయిన = అయినట్టి; వేళ = సమయము; అందున్‌ = లో; 

భావము:- దానఘనుడు, మానధనుడు, సత్యధనుడు, సత్యసంధుడు, కురుకులాలంకారుడు, 
కుంతికుమారుడు ఐన ధర్మరాజు సమస్త భూమండలాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న సమయంలో మేఘుడు 
వానలు సమృద్ధిగా కురిపించాడు; పృథివి బంగారు పంటలు పండించి, కోరిన కోర్కెలు తీర్చింది; గోశాలలోని 
గోవులు పాలను వర్షించాయి; వృక్షాలూ, లతలూ సంపూర్ణంగా ఫలించాయి; బుతుధర్మం తప్పకుండా నిండుగా 
పంటలు పండాయి; దేశమంతటా ధర్మం పాతుకున్నది; ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికాదులు అయిన 
తాపత్రయాలు, వ్యాధులు ప్రజలను బాధించలేదు. 


1-234-వ. 
అంత. గృష్టుండు చుట్టాలకు శోకంబు లేకుండం జేయు కొజికును, సుభద్రకు 
బ్రియంబు సేయుకొఅకును, గజపురంబునం గొన్ని నెలలుండి ద్వారకానగరం 


ప్రథమ స్కంధము 171 


బునకుం బ్రయాణంబు సేయం దలంచి, ధర్మనందనునకుం గృతాభివందనుం 
డగుచు నతనిచే నాలింగితుండై, యామంత్రణంబు వడసి, కొందు దనకు 
నమస్కరించినం గౌంగలించుకొని, కొందజు దనుం గౌంగిలింప నానందించుచు, 
రథారోహణంబు సేయు నవసరంబున సుభద్రయు, ద్రౌపదియు., గుంతియు, 
నుత్తరయు, గాంధారియు, ధృతరాష్టుండును, విదురుండును, యుధిష్టిరుం 
డును, యుయుత్సుండును, గృపాచార్యుండును, నకుల, సహదేవులును, 
వృకోదరుండును, ధౌమ్యుండును సత్సంగంబు వలన ముక్తదుస్సంగుం డగు 
బుధుండు సకృత్కాల సంకీర్య్యమానంబై రుచికరం బగు నెవ్వని యశంబు 
నాకర్ణించి విడువ నోపం డట్టి హరి తోడి వియోగంబు సహింపక దర్శన స్పర్శ 
నాలాప శయనాసన భోజనంబులవలన నిమిషమాత్రంబును హరికి నెడ లేని 
వారలైన పాండవులం గూడికొని హరి మరలవలయునని కోరుచు హరి చనిన 
మార్గంబు సూచుచు హరి విన్యస్త చిత్తు లయి లోచనంబుల బాష్పంబు లొలుక 
నంత నిలువంబడి రయ్యవసరంబున. 


టీక:- _అంతన్‌ = అంతట; కృష్ణుండు = కృష్ణుడు; చుట్టాలు = బంధువులు; కున్‌ = కు; శోకంబు = 
బాధ; లేకుండన్‌ = లేకుండగ; చేయు = చేయుట; కొజకును = కోసమును; సుభద్ర = సుభద్ర; కున్‌ = కు; 
ప్రియంబు = సంతోషము; చేయు = కలుగ చేయుట; కొజికును = కోసమును; గజపురంబునన్‌ = 
హస్తినాపురములో; కొన్ని = కొన్ని; నెలలు = నెలలు; ఉండి = ఆగి ఉండి; ద్వారకా = ద్వారక అను; నగరంబున్‌ 
నగరము; కున్‌ = నకు; ప్రయాణంబు = ప్రయాణము; చేయన్‌ = చేయ వలెనని; తలంచి = అనుకొని; 
ధర్మనందనున = ధర్మరాజున (ధర్మనందనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు; కున్‌ = కు; కృత = చేసిన; 
అభివందనుండు = నమస్కారము కలవాడు; అగుచున్‌ = అవుతూ; అతని = అతని; చేన్‌ = చేత; ఆలింగితుండు 
= కౌగలింపబడినవాడు; ఐ = అయి; ఆమంత్రణంబు = అనుమతి; వడసి = పొంది; కొందటు = కొందరు; తన = 
తన;కున్‌ = కు; నమస్మరించినన్‌ = నమస్కారముచేసిన; కౌగలించుకొని = ఆలింగనము చేసికొని; కొందటు = 
కొందరు; తనున్‌ = తనను; కౌంగిలింపన్‌ = ఆలింగనముచేయగ; ఆనందించుచున్‌ = సంతోషించుచు; రథ = 
రథమును; ఆరోహణంబున్‌ = ఎక్కుట; చేయు = చేయుచున్న; అవసరంబునన్‌ = సమయమున; సుభద్రయున్‌ 
= సుభద్ర; ద్రౌపదియున్‌ = ద్రౌపది; కుంతియున్‌ = కుంతి; ఉత్తరయున్‌ = ఉత్తర; గాంధారియున్‌ = గాంధారి; 
ధృతరాష్టుండును = ధృతరాష్టుడును; విదురుండును = విదురుడును; యుధిష్టిరుండును = యుధిష్టరుడును; 
యుయుత్సుండును = యుయుత్సుడును; కృపాచార్యుండును = కృపాచార్యుడును; నకుల = నకులుడును; 
సహదేవులును = సహదేవుడును; వృకోదరుండును = భీముడును {(వృకోదరుడు - వృకము వంటి పొట్ట 
ఉన్నవాడు, భీముడు]; ధౌమ్యుండును = ధౌమ్యుడును; సత్‌ = మంచివారితో; సంగంబు = కలిసి ఉండుట; 


ప్రథమ స్కంధము 172 


వలనన్‌ = వలన; ముక్త = విడువబడిన; దుర్‌ = చెడ్డవారి; సంగుండు = చేరిక గల వాడు; అగు = ఐన; బుధుండు 
= జ్ఞాని; సకృత్కాల = ఎప్పుడైనా ఒకసారి; సంకీర్యమానంబు = స్తుతింపబడినది;ఐ = అయినను; రుచికరంబు = 
రుచించునది; అగున్‌ = అగునదై; ఎవ్వని = ఎవని యొక్క; యశంబు = కీర్తిని; ఆకర్షించి = విని; విడువనోపండు 
= వదిలిపెట్టలేడో; అట్టి = అటువంటి; హరి = కృష్ణుని; తోడి = తోని; వియోగంబున్‌ = దూరమగుటను, విరహము; 
సహింపక = ఓర్చుకొనలేక; దర్శన = కనిపించుట; స్పర్శన = తాకుట; ఆలాప = కలిసి మాట్లాడుట; శయన = కలిసి 
పండుకొనుట; ఆసన = కలిసి కూర్చుండుట; భోజనంబుల = కలిసి తినుటలు; వలనన్‌ = వలన; నిమిష = 
నిమిషము; మాత్రంబును = మాత్రపు సమయమైన; హరి = హరి; కిన్‌ = కి; ఎడ = దూరముగా; లేని = ఉండలేని; 
వారలు = వారు; ఐన = అయిన; పాండవులన్‌ = పాండురాజు పుత్రులను; కూడికొని = కలిసి ఉంటూ; హరి = హరి; 
మరల = వెనుకకు వచ్చుట; వలయునని = చేయవలెనని; కోరుచున్‌ = కోరుతూ; హరి = హరి; చనిన = వెళ్ళిన; 
మార్గంబున్‌ = దారిని; సూచుచున్‌ = చూస్తూ; హరి = హరి యందు; విన్యస్త = ఉంచబడిన; చిత్తులు = చిత్తము 
కలవారు; అయి = అయి; లోచనంబులన్‌ = కన్నులనుండి; బాష్పంబులు = కన్నీరు; ఒలుకన్‌ = కారుచుండగా; 
అంతన్‌ = అక్కడే; నిలువంబడిరి = నిలుచుండిరి; ఆ = ఆ; అవసరంబునన్‌ = సమయమున. 

భావము:- ప్రియ సోదరి సుభద్ర మనస్సుకు సంతోషం సమకూర్చుటం కోసం, బంధువులైన 
పాండవుల శోకం పోకార్బటం కోసం, యశోదానందనుడు హస్తినాపురంలో కొన్ని మాసాలపాటు ఉండి, 
పిమ్మట తన నగరానికి బయలుదేరాడు. తనకు అభివందనాలు సమర్పిస్తున్న నందనందనుణ్ణి ధర్మనందనుడు 
ఆనందంతో అభినందించి ఆలింగనం చేసుకొని వీడ్కోలిచ్చాడు. అనంతరం శ్రీకృష్ణుడు కొందరి నుండి 
నమస్కారాలు అందుకొన్నాడు. కొందరిని కౌగిలించుకొన్నాడు. కొందరు తనను కౌగిలించుకొనగా వారికి 
శుభాకాంక్ష లందించాడు. సజ్జ్ఞనసాంగత్యం వల్ల దుర్జన సాంగత్యాన్ని పరిత్యజించిన బుద్ధిమంతుడు హరి 
మధురగాథలు ఒక్కమాటు వింటే మళ్లీ విడిచి పెట్టలేడు. అలాగ గోవిందుడు రథం ఎక్కబోతున్న సమయంలో 
సుభద్రా ద్రౌపదులు, కుంతీ గాంధారులు, ధృతరాష్టుడు, విదురుడు, ధర్మరాజు, యుయుత్సుడు, కృపాచార్యుడు, 
నకుల సహదేవులు, భీమసేనుడు, ధౌమ్యుడు మొదలైన వారంతా, శ్రీకృష్ణుని ఎడబాటు సహించలేని 
వారయ్యారు. అనుక్షణం ఆయనను చూస్తు, తాకుతు, మాట్లాడుతు, ఆయనతో కలిసి శయనిస్తు, కూర్చుంటు, 
భుజిస్తు ఉండే పాండవులతో పాటు శ్రీకృష్ణుడు వెనుకకు మరిలి రావాలని అభిలషిస్తు, ఆయన వెళ్లిన మార్గాన్ని 
అవలోకిస్తు, హరిమయాలైన హృదయాలతో, అశ్రు నయనాలతో అల్లంత దూరంలో నిలబడి పోయారు. 


1-235-సీ. 

కనకసౌాధములపై6 గౌరవకాంతలు- 

 గుసుమవర్షంబులు గోరి కురియ, 

మౌక్తికదామ సమంచితధవళాత- 

__ పత్తంబు విజయుండు పట్టుచుండ, 

నుద్ధవసాత్యకు లుత్సాహవంతులై- 
రత్నభూషితచామరములు వీవ, 


ప్రథమ స్కంధము 173 


గగనాంతరాళంబు గప్పి కాహళఖభేరి- 


పటహశంఖాదిశబ్బములు మొరయ, 

1-235.1-™. 
సకలవిప్రజనులు సగుణనిర్గుణరూప 
భద్రభాషణములు పలుకుచుండ, 
భువనమోహనుండు పుండరీకాక్షుండు 
పుణ్యరాశి హస్తిపురము వెడలె. 

టీక:- కనక = బంగారు; సౌధములన్‌ = మేడల; పైన్‌ = మీదనున్న; కౌరవ = కౌరవ వంశపు; కాంతలు = 
స్త్రీలు; కుసుమ = పూల; వర్షంబులు = వానలు; కోరి = ఇష్టముతో; కురియన్‌ = కురి పించగ; మౌక్తిక = ముత్యాల; 
దామ = దండలు; సమంచిత = అలంకరింపబడిన; ధవళ = తెల్లని; అతపత్తంబు = గొడుగు; విజయుండు = 
అర్హునుడు; పట్టుచుండన్‌ = పట్టుతుండగ; ఉద్దవ = ఉద్దవుడు; సాత్యకులు = సాత్యకియు; ఉత్సాహవంతులు = 

జ ల ట (0) (0) 
ఉత్సాహముకలవారు; ఐ = అయ్యి; రత్న = రత్నములతో; భూషిత = అలంకరింపబడిన; చామరములు = 
చామరములు; వీవ = వీస్తుండగా; గగన = ఆకాశముయొక్క; అంతరాళంబున్‌ = లోపలంతా; కప్పి = నిండిన; 
కాహళ = బాకాలు; భేరి = భేరీవాద్యాలు; పటహ = పెద్దడోలు, రాండోలు; శంఖ = శంఖములు; ఆది = 
మొదలగువాని; శబ్దములు = శబ్దములు; మొరయ = చెలరేగు చుండగ; సకల = సమస్త; విప్ర = బ్రాహ్మణ; జనులు 
= ప్రజలు; సగుణ = సగుణ; నిర్గుణ = నిర్గుణ; రూప = రూపములలో; భద్ర = శుభమైన; భాషణములు = 
సంభాషణలు; పలుకుచు = పలుకుతూ; ఉండ = ఉండగా; భువన = లోకమును; మోహనుండు =మోహింప 
జేయువాడు; పుండరీకాక్షుండు= కృష్ణుడు (పుండరీ కాక్షుడు - పద్మముల వంటి కన్నులవాడు, కృష్ణుడు); 
పుణ్యరాశి = పుణ్యముల కుప్ప, కృష్ణుడు; హస్తిపురము = హస్తినాపురము నుండి; వెడలె = బయలుదేరెను. 
భావము:- భువనమోహనుడు, పుండరీకాక్షుడు అయిన శ్రీకృష్ణుడు ఘనీభవించిన పురజనుల 

పురాకృత పుణ్యంలా హస్తినాపుర వీథుల వెంట సాగిపోతున్నాడు. అంతఃపుర కాంతలు బంగారు మేడలపై 
నిలబడి నందనందనునిపై పుష్ప వర్షాలు కురిపించారు. విజయుడు వెనుక నిలబడి ముత్యాలసరాలతో 
విరాజిల్లే శ్వేతచ్చత్రాన్ని పట్టాడు. ఉద్ధవుడు, సాత్యకి ఉత్సాహంతో అటునిటు నడుస్తు రత్నఖచితాలైన పిడులు 
పట్టుకొని వింజామరలు వీస్తున్నారు. బాకాలు, నగారాలు, తప్పెటలు, శంఖాలు ఆకాశం దద్దరిల్లేలా 
మోగుతున్నాయి. వేదవేత్తలైన బ్రాహ్మణులు సగుణ నిర్గుణ స్వరూప నిరూపకంగా స్వస్తివచనాలు 
పలుకుతున్నారు. 


ప్రథమ స్కంధము 174 


1-236-వ. 

తత్సమయంబునం బౌరసుందరులు ప్రాసాదశిఖరభాగంబుల నిలిచి గోపాల 
సుందరుని సందర్శించి, వర్గంబులై మార్గంబు రెండు దెసల గరారవిందంబులు 
సాచి యొండొరులకుం జూపుచుం దమలోనం దొల్లి గుణంబులం గూడక 
జీవులు లీనరూపంబులై యుండం బ్రపంచంబు బ్రవర్తింపని సమయంబున 
నొంటి దీపించు పురాణపురుషుం డితం డనువారును; జీవులకు బ్రహ్మత్వంబు 
గలుగ లయంబు సిద్ధించుట యెట్లనువారును; జీవనోపాధి భూతంబు లయిన 
సత్వాదిశక్తుల లయంబు జీవుల లయం బనువారును(; గ్రమ్మఅ సృష్టికర్త యైన 
యప్పరమేశ్వరుండు నిజవీర్యప్రేరితయై నిజాంశ భూతంబులైన జీవులకు 
మోహిని యగుచు సృష్టి సేయ నిశ్చయించి నామరూపం బులు లేని జీవు లందు 
నామరూపంబులు గల్పించుకొజకు వర్తిల్లు స్వమాయ నంగీకరించు ననువారును; 
నిర్మలభక్తి సముత్కంఠావిశేషం బుల నకుంఠితులై జితేంద్రియులగు విద్వాంసు 
లిమ్మహానుభావు నిజరూపంబు దర్శింతు రను వారును; యోగమార్గంబునం గాని 
దర్శింపరాదను వారునునై; మజీయును. 


టీక:- తత్‌ = ఆ; సమయంబునన్‌ = సమయములో; పౌర = నగరమందలి; సుందరులు = స్త్రీలు; 
ప్రాసాద = మేడల; శిఖర = చివరి, డాబాలపై; భాగంబులన్‌ = భాగములందు; నిలిచి = నిలువబడి; 
గోపాలసుందరుని = గోపాలురలో సుందరుని, కృష్ణుని; సందర్శించి = చూసి; వర్గంబులు = వరుసలు 
తీరినవారు; ఐ = అయి; మార్గంబుల = వీధులకు; రెండు దెసలన్‌ = రెండుపక్కల; కర = చేతులు అనే; 
అరవిందంబులు = పద్మములు; సాచి = చాచి; ఒండొరుల = ఒకరింకొకరు; కున్‌ = కి; చూపుచున్‌ = 
చూపుకొనుచూ; తమలోనన్‌ = తమలోతాము; తొల్లి = పూర్వము; గుణంబులన్‌ = గుణములు (త్రిగుణములు - 
సత్త, రజస్‌, తమస్‌); కూడక = కలిగి ఉండక; జీవులు = సర్వ జనులు; లీన = పరబ్రహ్మలో లీనమైన; రూపంబులు 
= రూపములగలవి; ఐ = అయి; ఉండన్‌ = ఉండగా; ప్రపంచంబు = ప్రపంచము; ప్రవర్తింపని = నడచుట ఉండని; 
సమయంబున = సమయములో; ఒంటిన్‌ = ఒంటరిగా; దీపించు = ప్రకాశించు; పురాణ = పురాతనమైన; 
పురుషుండు = పురుషుడు; ఇతండు = ఇతడు; అను = అనెడి; వారును = వారును; జీవులు = మానవులు; కున్‌ = 
కు; బ్రహ్మత్వంబు = బ్రహ్మత్తము; కలుగ = కలుగగ; లయంబు = లయము {లయము - జీవాత్మ బ్రహ్మాత్మలో 
లయించుట); సిద్ధించుట = సిద్ధించుట; ఎట్లు = ఏవిధముగ సాధ్యము; అను = అనెడి; వారును = వారును;జీవన 
= జీవనమునకు; ఉపాధి = ఆధార; భూతంబులు = భూతములు; అయిన = అయినట్టి; సత్త్వ = సత్త్వము; ఆది = 
మొదలగు; శక్తుల = శక్తుల; లయంబు = లయము; జీవుల = జీవుల; లయంబు = లయము; అను = అనెడి; 


ప్రథమ స్కంధము 175 


వారును = వారును; క్రమ్మజ = మరల; సృష్టి = సృష్టిని; కర్త = చేయువాడు; ఐన = అయినట్టి; ఆ = ఆ; 
పరమేశ్వరుండు = పరమమైన ఈశ్వరుడు; నిజ = తనయొక్క; వీర్య = వీరత్వమువలన।; ప్రేరిత = ప్రేరింపబడినది; 
ఐ= అయి; నిజ = తన; అంశ = అంశతో; భూతంబులు = కూడినవి; ఐన = అయినట్టి; జీవులు = జీవులు; కున్‌ = 
కు; మోహిని = మోహింపజేయునది; అగుచున్‌ = అవుతూ; సృష్టి = సృష్టి; చేయన్‌ = చేయుటకు; నిశ్చయించి = 
నిశ్చయించుకొని; నామ = పేర్లుగాని; రూపంబులు = రూపములుగాని; లేని = లేనట్టి; జీవులు = జీవులు; అందున్‌ 
= లో; నామ = నామములు; రూపంబులు = రూపములు; కల్పించు = ఏర్పరుచుట; కొజికున్‌ = కోసము; వర్తిల్లు 
= ప్రవర్తిల్లు; స్వ = తనయొక్క; మాయన్‌ = మాయను; అంగీకరించున్‌ = అంగీకరించును; అను = అనెడి; వారును 
= వారును; నిర్మల = నిర్మలమైన; భక్తి = భక్తివలన; సముత్‌ = మిక్కిలి; ఉత్కంఠా = ఉత్కంఠల యొక్క; విశేషంబుల 
= విశిష్టలతో; అకుంఠితులు = కుంటుపడనివారు; ఐ = అయి; జిత్‌ = జయించిన; ఇంద్రియులు = 
ఇంద్రియములు కలవారు; అగు = అయినట్టి; విద్వాంసులు = పండితులు; ఈ = ఈ; మహానుభావు = 
మహానుభావుని యొక్క; నిజ = స్వంత; రూపంబు = రూపమును; దర్శింతురు = దర్శింప కలరు; అను = అనెడి; 
వారును = వారును; యోగ = యోగపద్ధతి; మార్గంబునన్‌ = పాటించుట ద్వారా; కాని = కాని; దర్శింప = 
దర్శించుటకు; రాదు = వీలుకాదు; అను = అనెడి; వారును = వారును; ఐ = అయి; మణీయును = ఇంకనూ. 

భావము:- ఆ సమయంలో బహుసుందరుడైన గోపాలకష్టుని దర్శించడానికి హస్తినానగర 
కాంతలు నగరంలోని భవనాలపై కెక్కారు. మార్గానికి ఇరువైపుల గుంపులు గూడి చేతులు చాపి వాసుదేవుణ్ణి 
ఒకరికొకరు చూపించుకోసాగారు. సృష్టి ఆదిలో జీవులు త్రిగుణాలతో కూడక ముందు, ప్రపంచం అంతా 
ఆయనలో లీనమై ఉండేది అని; అద్వితీయమైన పరబ్రహ్మ స్వరూప మీయనే అని కొందరు అంటున్నారు; 
జీవులకు పరబ్రహ్మత్వం కలిగితే లయం అనేది ఎలా కలుగుతుంది అని కొందరు అంటున్నారు; జీవనాలకి 
ఉపాధిభూతాలైన సత్వాది శక్తులు లయం కావటమే జీవుల లయం అని కొందరు చెప్తున్నారు; మరల సృష్టికి 
కారణభూతు డైన విశ్వేశుని ఆత్మ శక్తిచేత తన మాయను చేపట్టి నామరూపాలు లేని జీవులందు నామరూపాలు 
ఏర్పరచాడు అని కొందరు చెప్తున్నారు; నిర్మలమైన భక్తిగలవారు, కుంటుపడని ఉత్కంఠభరిత యత్నులై, 
జితేంద్రియులైన పరమ జ్ఞానులు ఈ భగవానుని దర్శించగలరు అని మరికొందరు అంటున్నారు; యోగ మార్గం 
ద్వారా తప్ప పరమేశ్వర సాక్షాత్కారం అసాధ్య మని యింకొందరు అంటున్నారు. 


1-237-మ. 
"రమణీ! దూరము వోయె గృష్టురథమున్‌ రాదింక వీక్షింప, నీ 

కమలాక్షుం బొడంగానలేని దినముల్‌ గల్ప్బంబులై తోంచు, గే 

హము లం దుండంగ నేల పోయి పరిచర్యల్‌ సేయుచున్‌ నెమ్మి నుం 

దము రమ్మా" యనె నొక్క చంద్రముఖి కందర్పాశుగభ్రాంతయిై. 

టీక రమణీ = రమణతో కూడిన దానా, స్తీ దూరము = దూరముగ; వోయెన్‌ = పోయెను; కృష్ణు= 


కృష్ణుని; రథమున్‌ = రథము; రాదు = వీలుకాదు; ఇంక = ఇకపైన; వీక్షింపన్‌ = చూచుటకు; ఈ = ఈ; కమలాక్షున్‌ 
= కృష్ణుని (కమలాక్షుడు - కమలములవంటి కన్నులు కలవాడు, కృష్ణుడు]; పొడంగాన = చూడగలగుట; లేని = 


ప్రథమ స్కంధము 176 


లేని; దినముల్‌ = రోజులు; కల్పంబులు = కల్పములు (బ్రహ్మకు ఒక పగలు అయిన కాలము - కల్పము); ఐ = 
అయి; తో(చున్‌ = తోచుచుండగ; గేహములు = గృహములు; అందున్‌ = లో; ఉండంగన్‌ = ఉండుట; ఏల = 
ఎందులకు; పోయి = వెళ్ళి; పరిచర్యల్‌ = పరిచర్యలు; చేయుచున్‌ = చేస్తూ; నెమ్మిన్‌ = చక్కగా; ఉందము = 
ఉండెదము; రమ్మా = రావమ్మా; అనెన్‌ = అనెను; ఒక్క ఒక; చంద్రముఖి = సుందరి (చంద్రముఖి - చంద్రునివంటి 
మోము కలామె, స్త్రీ); కందర్భ = మన్మథుని (కందర్పుడు - సుఖం తత్ర ద్రపో యస్య, బవ్రీ., సుఖ విషయమున 
గర్వము కలవాడు, మన్మథుడు]; ఆశుగ = బాణములవలన; భ్రాంత = భ్రాంతితో కూడినది;ఐ = అయి. 

భావము:- “ఓ సఖీ! అదిగో శ్రీకృష్ణుని రథం దూరంగా వెళ్లిపోయింది. ఇక మన కళ్లకు కన్పించదు. 
కమలాక్షుణ్ణి కనుగొనలేని దినాలు కల్పాలులా తోస్తాయి. ఇక క్షణం సేపు కూడ ఉండలే మీ యిళ్ళలో. మాధవుని 
వెంట మనం కూడ వెళ్లి ఆయనకు సేవలు చేసుకుంటు అక్కడే హాయిగా ఉండిపోదా” మంది మన్మథుని 
బాణాలు నాటిన మగువ యొకతె. 


1-238-మ. 
"తరుణీ! యాదవరాజు గాం డిత(డు; వేదవ్యక్తుండై యొక్కండై 
వరుసన్‌ లోకభవస్థితిప్రకయముల్‌ వర్తింప(గా( జేయు దు 
స్తరలీలారతుండైన యీశు(, డితనిన్‌ దర్శించితిం బుణ్యభా 
సుర నే" నంచు నటించె నొక్కతె మహాశుద్ధాంతరంగంబునన్‌. 


టీక:- తరుణీ = తరుణ వయసు లోనున్న దానా, స్త్రీ; యాదవ = యాదవుల; రాజు = రాజు; కాడు = 
కాడు; ఇతండు = ఇతడు; వేద = వేదములవలన; వ్యక్తుండు = తెలియబడువాడు; ఐ = అయి; ఒక్కండు = ఒక్కడే; 
ఐ = అయి; వరుసన్‌ = వరుసగా; లోక = లోకముల; భవ = సృష్టి; స్థితి = స్థితి; ప్రళయముల్‌ = లయములను; 
వర్తింపంగాన్‌ = ప్రవర్తించునట్లు; చేయు = చేయును; దుస్తర = దాటుటకువీలుకాని; లీలా = లీలతో; రతు(డు = 
కూడినవాడు; ఐన = అయినట్టి; ఈశుండు = ఈశుడు, కృష్ణుడు; ఇతనిన్‌ = ఇతనిని; దర్శించితిన్‌ = చూడగలిగి 
తిని; పుణ్య = పుణ్యముతో; భాసుర = ప్రకాశించుదానను; నేన్‌ = నేను; అంచున్‌ = అనుచు; నటించెన్‌ = 
నటించెను; ఒక్కతె = ఒకతె; మహా = గొప్ప; శుద్ధాంతరంగమునన్‌ = పరిశుద్ధమైన + అంతరంగముతో, 
అంతఃపురములో. 

భావము:- “చెలీ! వేదవేద్యుడైన ఆదినారాయణుడే గాని ఈ కృష్ణుడు యాదవప్రభువు కాదే. ఈ 
దేవాధిదేవుడు విశ్వానికి సృష్టి స్థితి లయాలు కల్పించే మహానుభావుడే. ఈయన లీలలు మనం తెలుసుకోలేం. 
లోకేశ్వరుణ్జి కనులారా దర్శించిన నేను ఎంత అదృష్టవంతురాలనో” అని ఒక అంగన ఆనంద తరంగాలు 
పొంగిపొరలే అంతరంగంతో చిందులు వేసింది. 


ప్రథమ స్కంధము 177 


1-239-క. 

"తామసగుణు లగు రాజులు 

భూమిం బ్రభవించి ప్రజల బొలియింపంగ స 
త్యామలతనుండై యీతండు 

భామిని! వారల వధించు. బ్రతికల్పమునన్‌. 


టీక:- తామస = తామసమైన; గుణులు = గుణముగలవారు; అగు = అయిన; రాజులు = రాజులు; భూమిన్‌ 
= భూమిమీద; ప్రభవించి = పుట్టి; ప్రజలన్‌ = ప్రజలను; పొలియింప(గ = చంపగ; సత్త = సత్త్వగుణముతో, సత్తతో; 
అమల = స్వచ్చమైన; తనుండు = తనువు కలవాడు; ఐ = అయి; ఈతండు = ఇతడు; భామిని = కాంతా; వారలన్‌ = 
వారిని; వధించున్‌ = సంహరించును; ప్రతి = ప్రతియొక్క; కల్పమునన్‌ = కల్పములోను. 
భావము:- “భామినీ! ప్రతికల్పంలోనూ ఈ పుడమిమీద తమోగుణ దూషితులైన భూపతులు పుట్టి 
ప్రజానీకాన్ని బాధించి వేధించే సమయంలో, ఆ జగత్మంటకులను స్వచ్చమైన సత్త స్వరూపుడై సముద్భవించి 
సంహరించే స్వామిని చూడవే” అన్నది ఒక కలహంసగామిని. 


1-240-వ. 
ఇదియునుం గాక. 
టీక:- ఇదియునున్‌ = ఇదే; కాక = కాక. 
భావము:- వారు ఇంకా ఈ విధంగా అనుకొన్నారు 
1-241-సీ. 
ఈ యుత్తమశ్లోకు. డెలమి జన్మింపంగ- 
__యాదవకుల మెల్ల ననఘ మయ్యె, 
నీ పుణ్యవర్తనుం డే ప్రొద్దు నుండంగ- 
మథురాపురము దొడ్డ మహిమం గనియె, 
నీ పూరుషశ్రేష్టు నీక్షింప భక్తితో- 
ద్వారకావాసులు ధన్యులైరి, 
యీ మహాబలశాలి యెటీ(గి శిక్షింపంగ- 
- నిష్కంటకం బయ్యె నిఖలభువన, 


ప్రథమ స్కంధము 1/8 


1-241.1-తే, 

మీ జగన్మోహనాకృతి నిచ్చగించి 

పంచశర భల్ల జాల విభజ్యమాన 
వివశమానసమై వల్లవీసమూహ 

మితని యధరామృతము గ్రోలు నెల్ల ప్రొద్దు. 


టీక:- ఈ = ఈ; ఉత్తమశ్లోకు(డు = కృష్ణుడు (ఉత్తమశ్లోకుడు - ఉత్తములచే స్తుతింపబడు వాడు, 
కృష్ణుడు); ఎలమిన్‌ = సంతోషముగా; జన్మింపంగ = అవతరించగా; యాదవ = యాదవులయొక్క; కులము = 
వంశము; ఎల్లన్‌ = సమస్తము; అనఘము = పాపము లేనిది; అయ్యెన్‌ = అయ్యెను; ఈ = ఈ; పుణ్య = పుణ్యమైన; 
వర్తనుండు = ప్రవర్తన కలవాడు; ఏప్రొద్దున్‌ = ఎల్లప్పుడును; ఉండంగ = ఉంటుండగ; మథురా = మథుర అను; 
పురము = పట్టణము; దొడ్డ = మిక్కిలి; మహిమన్‌ = గొప్పతనమును; కనియెన్‌ = పొందెను; ఈ = ఈ; పూరుష = 
పురుషులలో; శ్రేష్టుని = ఉత్తముని; ఈక్షింపన్‌ = చూచుచుండగ; భక్తి = భక్తి; తోన్‌ = తో; ద్వారకా = ద్వారకలో; 
వాసులు = నివసించువారు; ధన్యులు = ధన్యమైనవారు; ఐరి = అయ్యిరి; ఈ = ఈ; మహా = మిక్కిలి; బలశాలి = 
బలముగలవాడు; ఎజింగి = తెలిసి; శిక్షింపంగన్‌ = శిక్షించగా; నిష్కంటకంబు = కష్టములు లేనిది; అయ్యెన్‌ = 
ఆయెను; నిఖిల = సమస్త; భువనము = ప్రపంచము; ఈ = ఈ; 
జగత్‌ = లోకములను; మోహన = మోహింపచేయు; ఆకృతిన్‌ = ఆకారమును; ఇచ్చగించి = ఇష్టపడి; పంచశర = మన్మథుని 
(పంచశర - ఐదుబాణములవాడు, మన్మథుడు); భల్ల = బాణముల; జాలన్‌ = సమూహముచేత; విభజ్యమాన = 
బద్దలుకొట్టబడుచున్న; వివశ = వశముతప్పిన; మానసము = మనసుకలది; ఐ = అయ్యి; వల్లవీ = గోపికాస్త్రీల; సమూహము = 
గుంపు; ఇతని = ఇతని; అధర = పెదవి వలన; అమృతమున్‌ = అమృతమును; క్రోలున్‌ = క్రోలును; ఎల్లప్రొద్దు = ఎల్లప్పుడు. 

భావము:- “ఈపుణ్యమూర్తి జన్మించటం మూలంగానే యాదవవంశం పవిత్రమైనది. ఈ సచ్చరిత్రుడు 
నివసిస్తు ఉండటం వలననే మధురానగరం మహిమాన్వితమై ప్రసిద్ధమైనది. ఈ పురుషోత్తముణ్జి అనుక్షణం 
వీక్షించటం చేతనె ద్వారకలో ఉండే పౌరులు ధన్యాత్ములైనారు. ఈ వీరాధివీరుడు క్రూరాత్ములను ఏరి 
పారవేయటం ద్వార ఈ విశాల విశ్వం ప్రశాంతంగా మనగలుగుతున్నది. ఈ జగన్మోహనుని సౌందర్యాన్ని 
సందర్శించి, మన్మథ శరపరంపరలకు చలించిన హృదయాలతో వ్రేపల్లెలోని గోపస్తీలు ఎల్లవేళల ఈ నల్లనయ్య 
మోవి తేనియలు త్రావుచూ ఉంటారు. 


1-242-ఉ. 
ఈ కమలాక్షు నీ సుభగు నీ కరుణాంబుధి( బ్రాణనాథు6గా. 
జేకొని వేడ్కం గాపురము సేయుచు నుండెడు రుక్మిణీముఖా 
నేక పతివ్రతల్‌ నియతి నిర్మలమానసలై జగన్నుతా 
స్తోకవిశేషతీర్థములం దొల్లిటి బాముల నేమి నో(చిరో." 


ప్రథమ స్కంధము 179 


టీక:- ఈ = ఈ; కమలాక్షున్‌ = కృష్ణుని; ఈ = ఈ; సుభగు = కృష్ణుని (సుభగు - సౌభాగ్యస్వరూపుడు, 
కృష్ణుడు); ఈ = ఈ; కరుణాంబుధిన్‌ = కృష్ణుని (కరుణాంబుధి - కరుణకు సముద్రమైన వాడు, కృష్ణుడు); ప్రాణ 
నాథు(గాన్‌ = భర్తగా, ప్రాణము లకు అథిపతిగా; చేకొని = స్వీకరించి; వేడ్కన్‌ = కోరికతో; కాపురము = కాపురము; 
సేయుచున్‌ = చేస్తూ; ఉండెడు = ఉండునట్టి; రుక్మిణీ = రుక్మిణి; ముఖ = మొదలగు; అనేక = అనేకమైన; పతివ్రతల్‌ 
= పతివ్రతలు; నియతి = నియమముతో; నిర్మల = నిర్మలమైన; మానసలు = మనసు కలవారు; ఐ = అయి; జగత్‌ 
= లోకముచేత; నుత = స్తుతింపదగిన; అస్తోక = మిక్కిలి; విశేష = విశేషముగల; తీర్థములన్‌ = పవిత్రస్థలములలో; 
తొల్లిటి = పూర్వపు; బాములన్‌ = జన్మములలో; ఏమి = ఏమి; నో(చిరో = (నోములు) నోచినారో. 

భావము:- ఈ కమలాలాంటి కళ్ళున్నవానిని, ఈ సౌందర్య రాశిని, ఈ దయాసముద్రుణ్ణి తమ 
జీవితేశ్వరునిగా స్వీకరించి ఆనందంగా కాపురం చేస్తున్న ఆ రుక్మిణీ, సత్యభామా మొదలైన సాధ్వీమణులు 
నిష్కల్మష హృదయాలతో పూర్వజన్మలో ఏ పుణ్యతీర్థాలు సేవించారో, ఏ మంచినోములు నోచారో కదా.” 


1-243-వ. 

అని యిట్లు నానావిధంబులుగాం బలుకు పురసుందరుల వచనంబు లాకర్ణించి 
కటాక్షించి నగుచు నగరంబు వెడలె; ధర్మజుండును హరికి రక్షణంబులై కొలిచి 
నడువం జతురంగ బలంబులం బంచిన( దత్సేనా సమేతులై దనతోడి వియోగం 
బున కోర్వక దూరంబు వెనుతగిలిన కౌరవుల మరలించి; కురుజాంగల, పాంచాల 
దేశంబులు దాటి; శూరసేన యామున భూములం గడచి; బ్రహ్మావర్త, కురుక్షేత్ర, 
మత్స్య, సారస్వత, మరుధన్వ, సౌవీరాభీర, సైంధవ, విషయంబు అతిక్రమించి” 
తత్తద్దేశవాసు లిచ్చిన కానుకలు గైకొనుచు నానర్తమండలంబు సొచ్చి, పద్మ 
బంధుండు పశ్చిమసింధు నిమగ్నుండయిన సమయంబున. బరిశ్రాంతవాహుం 
డై చనిచని 


టీక:- అని = అని; ఇట్లు = ఈవిధముగ; నానా = అనేక; విధంబులుగా = రకములుగా; పలుకు = 
స్తుతించుచున్న; పుర = పురమున కల; సుందరుల = అందమైన వారి; వచనంబులు = మాటలు; ఆకర్షించి = విని; 
కటాక్షించి = కడగంటి చూపులతో చూసి; నగుచున్‌ = నవ్వతూ; నగరంబున్‌ = పురమునుండి; వెడలెన్‌ = 
వెలువడెను; ధర్మజుండును = ధర్మరాజుకూడ; హరి = హరి; కిన్‌ = కి; రక్షణంబులు = రక్షణచేయునవి; ఐ = అయి; 
కొలిచి = సేవించి; నడువన్‌ = నడుచుచుండగ; చతురంగ = నాలుగు విభాగములు కల (చతురంగబలములు - 
రథములు, ఏనుగులు, గుజ్జములు, కాల్బలములు. - 4సైనిక విభాగములు); బలంబులన్‌ = సేనలను; పంచినన్‌ 
= పంపించగా; తత్‌ = ఆ; సేనా = సేనతో; సమేతులు = కూడినవారు; ఐ = అయి; తన = తన; తోడి = తోటి; 
వియోగంబున్‌ = ఎడబాటు; కున్‌ = నకు; ఓర్వక = ఓర్చుకొనలేక; దూరంబు = దూరము; వెను = వెంట; తగిలిన 
= వచ్చిన; కౌరవులన్‌ = కౌరవులను; మరలించి = వెనుకకు పంపి; కురు = కురుభూములందు; జాంగల = 


ప్రథమ స్కంధము 180 


మెరకప్రదేశములు; పాంచాల = పాంచాల; దేశంబులు = దేశములు; దాటి = దాటి; శూరసేన = శూరసేన; 
యామున = యమున ఒడ్డున ఉన్న, యామున; భూములన్‌ = ప్రదేశములను; గడచి = దాటి; బ్రహ్మావర్త = 
బ్రహ్మావర్తము; కురుక్షేత్ర = కురుక్షేత్రము; మత్స్య = మత్స్య; సారస్వత = సారస్వత; మరుధన్వ = మరుధన్వ; సౌవీర = 
సౌవీర; ఆభీర = ఆభీర; సైంధవ = సైంధవ; విషయంబులు = ప్రదేశములు; అతిక్రమించి = దాటి; తత్తత్‌ = ఆయా; 
దేశవాసులు = దేశములలో నివసించు వారు; ఇచ్చిన = ఇచ్చినట్టి; కానుకలు = కానుకలను; కైకొనుచున్‌ = 
స్వీకరించుచు; ఆనర్త మండలంబు = ఆనర్తమండలము (కృష్ణుని ద్వారక ఆనర్త మండలము లో ఉన్నది); చొచ్చి 
= ప్రవేశించి; పద్మబంధుండు = సూర్యుడు (పద్మబంధుడు - పద్మములకు బంధువు, సూర్యుడు); పశ్చిమ = 
పడమటి; సింధున్‌ = సముద్రమున; నిమగ్నుండు = క్రుంకినవాడు; అయిన = అయిన; సమయంబునన్‌ = వేళకు; 
పరిశ్రాంత = అలసిన; వాహుండు = గుట్టిములు కలవాడు; ఐ = అయి; చనిచని = వెళ్ళివెళ్ళి. 


భావము:- అలా పలు విధాల సంభాషించుకొంటున్న పౌర కాంతామణుల పలుకులు వింటూ, 
క్రీగంటి చూపులతో కనుగొంటూ, మందహాస వదనారవిందంతో, గోవిందుడు మున్ముందుకు సాగాడు. 
ధర్మరాజు శ్రీకృష్ణునికి అంగరక్షకులుగ చతురంగబలాలను పంపించాడు. ఆ సైన్యంతో పాటు తన ఎడబాటుకు 
ఓర్వలేక సాగనంపడానికి బహుదూరం వచ్చిన పాండునందనులను వెనుకకు పంపించి, వసుదేవనందనుడు 
యమునాతీరంలో ఉన్న కురుజాంగల పాంచాల శూరసేన దేశాలు దాటాడు. బ్రహ్మావర్తాన్నీ, కురుక్షేత్రాన్ని 
గడిచాడు. మత్స్య సారస్వత మరుధన్వ దేశాల గుండా సాగి ఆభీర సౌవీర సింధుదేశాలను దాటాడు. ఆ యా 
దేశప్రజలు సమర్పించిన కానుకలు అందుకొంటు ద్వారకానగరం అంతర్భాగంగా గల ఆనర్తమండలాన్ని 
ప్రవేశించాడు. సంధ్యాసమయం సమీపించింది. అశ్వాలు అలిసిపోయాయి. అలానే ప్రయాణం కొనసాగిస్తూ... 


గోవిందుని ద్వారకాగమనంబు 
*1-244-మ. 
జలజాతాక్షుండు శౌరి డగ్గజి మహాసౌధాగ్రశృంగారకం, 
గలహంసావృతహేమపద్మపరిఖా కాసారకం, దోరణా 
వళిసంఛాదితతారకం, దరులతావర్గానువేలోదయ 
తృలపుష్పాంకుర కోరకన్‌, మణిమయప్రాకారకన్‌, ద్వారకన్‌. 


టీక:- జలజాతాక్షుండు = కృష్ణుడు (జలజాతాక్షుడు - పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు, 
కృష్ణుడు }; శౌరి = కృష్ణుడు (శౌరిః- శూరుని మనుమడు, కృష్ణుడు, బలవత్తరములైన ఇంద్రియ మనో బుద్దులను 
అణచినవాడు, విష్ణుసహస్రనామాలు 340వ నామం); డగ్గజెన్‌ = సమీపించెను; మహా = పెద్ద; సౌధ = మేడల; 
అగ్ర = అగ్ర భాగములచే; శృంగారకన్‌ = అలంకరింపబడినదైన; కల = మనోహరమైన కంఠధ్వని కల; హంస = 
హంసలచే; ఆవృత = చుట్టబడిన; హేమ = బంగారు రంగు పుప్పాడి కలిగిన; పద్మ = పద్మములతో కూడిన; పరిఖా 
= కందకములు; కాసారకన్‌ = కోనేళ్ళు కలదైన; తోరణా = తోరణముల; ఆవళి = సమూహముచే; సంఛాదిత = 


ప్రథమ స్కంధము 181 


బాగాకప్పబడిన; తారకన్‌ = నక్షత్రములు కలదైన; తరు = చెట్ల; లతా = లత; వర్గ=వరుసలు; అనువేల = ఎల్లప్పుడు; 
ఉదయత్‌ = ఉద్భవిస్తున్న; ఫల = పండ్లు; పుష్ప = పుష్పములు; అంకుర = మొలకలు; కోరకన్‌ = మొగ్గలును 
కలదైన; మణి = రత్నములు; మయ = తాపిన; ప్రాకారకన్‌ = ప్రహారీగోడ కలదైన; ద్వారకన్‌ = ద్వారకా నగరమును. 

భావము:- బంగారు కలశాలతో ప్రకాశించే ఎత్తైన మేడలు కలది; కలహంసలతో కాంచనవర్ణ 
కమలాలతో అలరారే అగడ్తలు చుట్టు కలది; చుక్కలు తాకే చక్కని తోరణాలు, పండ్లు, పువ్వులు, చివుళ్లు, 
మొగ్గలుతో నిండిన లతాకుంజాలు, పంక్తులు పంక్తుల వృక్షాలు కలది; రత్నఖచిత ప్రాకారాలు కలది అయిన 
ద్వారకానగరాన్ని తామరరేకుల లాంటి కళ్ళున్న శ్రీకృష్ణుడు సమీపించాడు. 


1-245-వ. 

ఇట్లు దన ప్రియపురంబు డగ్గజీ. 

టీక:-ఇట్లు = ఈ విధముగ; తన = తనయొక్క; ప్రియ = ప్రియమైన; పురంబు = నగరము; డగ్గజి = సమీపించి. 
భావము: ఈవిధంగా తనకు అత్యంత ప్రియమైన రాజధాని సమీపించి. 

1-246-మత్త. 

అన్యసన్నుత సాహసుండు మురారి యొత్తె యదూత్తముల్‌ 

ధన్యులై వినంబాంచజన్యము, దారితాఖిలజంతు చై 

తన్యమున్‌, భువనైకమాన్యము, దారుణధ్వని భీతరా 

జన్యముం, బరిమూర్చితాఖిలశత్రుదానవసైన్యమున్‌. 


టీక:- అన్య = శత్రువులచేత; సన్నుత = స్తుతింపబడిన; సాహసుండు = సాహసము కలవాడు, 
కృష్ణుడు; మురారి = కృష్ణుడు (మురారి - మురాసురుని శత్రువు, కృష్ణుడు); ఒత్తెన్‌ = పూరించెను; యదు = 
యాదవులలో; ఉత్తముల్‌ = శ్రేష్టులు; ధన్యులు = ధన్యులు; ఐ = అయి; వినన్‌ = వినునట్లు; పాంచజన్యమున్‌ = 
పాంచజన్యమును; దారిత = చీల్చబడిన; అఖిల = సమస్త; జంతు = జంతువుల; చైతన్యమున్‌ = చైతన్యము కలది; 
భువనైక = లోకము మొత్తము చేత; మాన్యము = గౌరవింపబడునది; దారుణ = భయంకరమైన; ధ్వని = 
శబ్దముచేత; భీత = భీతిచెందిన; రాజన్యమున్‌ = రాజులు కలది; పరిమూర్చిత = మూర్చిల్లిన; అఖిల = సమస్త; శత్రు 
= శత్రువుల; దానవ = దానవుల; సైన్యమున్‌ = సైన్యము కలది; 

భావము:- ఆత్మీయులే కాక అన్యులు సైతం అభినందించే ధైర్యసాహసాలు కల గోవిందుడు సమస్త 
ప్రాణులను నిశ్చేష్టులను చేసేడెది, లోకం ప్రశంసలు అందుకోగలిగినది, చెవులు బద్దలయ్యె శబ్దంతో రాజులను 
బెదరగొట్టేడిది, ప్రతిపక్షులైన రాక్షసయోధు లందరినీ మూర్చిల్లచేసేది అయిన పాంచజన్య మనే తన శంఖాన్ని 
పూరించాడు. మాన్యులైన యదుకులాగ్రగణ్యు లందరూ ఆ శంఖధ్వనిని విని ధన్యులైనారు. 


ప్రథమ స్కంధము 182 


1-247-శా. 

శంఖారావము వీనులన్‌ విని జనుల్‌ స్వర్ణాంబరద్రవ్యముల్‌ 
శంఖాతీతము గొంచు వచ్చిరి దిదృక్షాదర్పితోతృ్మంఠన 
ప్రేంఖద్భక్తులు వంశ, కాహళ, మహాభేరీ, గజాశ్వావళీ 


రింఖారావము లుల్లసిల్ల దనుజారిం జూడ నాసక్తులై. 


టీక:- _శంఖా = శంఖముయొక్క; రావము = ధ్వని; వీనులన్‌ = చెవులతో; విని = వినినవారై; జనుల్‌ = 
ప్రజలు; స్వర్ణ = బంగారము; అంబర = వస్త్రములు; ద్రవ్యముల్‌ = ద్రవ్యములును; శంఖాతీతము = లెక్కకు 
మించినవి, (శంఖాతీతము = శంఖమునకు (మిక్కిలి పెద్ద సంఖ్యకు; 1,000, 000,000,000,000,000; పదికి 
పద్దెనిమిదవ ఘాతము) అతీతము (మిక్కిలినవి), లెక్కకు మించినవి); కొంచు = తీసికొనుచు; వచ్చిరి = వచ్చిరి; 
దిదృక్షా = దర్శించు కోరికతో; దర్పిత = తుళ్ళుతున్న; ఉత్కంఠన = ఉత్కంఠతో; ప్రేంఖత్‌ = చలించిన; భక్తులు = 
భక్తులు; వంశ = వేణవులు; కాహళ = బాకాలు; మహాభేరీ = పెద్దరాండోళ్ళు; గజ = ఏనుగులు; అశ్వ = గుజ్జములు; 
ఆవళీ = వరుసలు; రింఖా = గిట్టల; రావములు = ధ్వనులు; ఉల్లసిల్ల = చెలరేగగా; దనుజారిన్‌ = కృష్ణుని (దనుజారి 
- రాక్షసుల శత్రువు, కృష్ణుడు ); చూడన్‌ = చూడవలెనను; ఆసక్తులు = ఆసక్తి కలవారు; ఐ = అయి. 


భావము:- పాంచజన్యశంఖారావం చెవులలో పడగానే ప్రజలంతా ఉరకలేసే ఉత్సాహంతో, పరవళ్ళు 
తొక్కే భక్తితో, అతిశయించే ఆసక్తితో; వేణువులు, బాకాలు ఊదుతు, నగారాలు మ్రోగిస్తు, , ఏనుగులు చేస్తున్న 
గిట్టల చప్పుళ్లు చెలరేగుతుండగా, బంగారు వస్తువులు, విలువగల వలువలు మున్నగు కానుకలు 
లెక్కపెట్టలేనన్ని తీసుకు వచ్చి యదుకుల విభునికి ఎదురొచ్చారు. 


1-248-క, 

బంధులు. బౌరులు. దెచ్చిన 

గంధేభ హయాదులైన కానుకలు దయా 
సింధుండు రైకొనె నంబుజ 

బంధుండు గొను దత్త దీప పంక్తులభంగిన్‌. 


టీక:- _బంధులున్‌ = బంధువులును; పౌరులున్‌ = పౌరులును; తెచ్చిన = తీసుకు వచ్చిన; గంధేభ = 
మదించిన ఏనుగులు; హయ = గుజ్జిములు; ఆదులు = మొదలగునవి; ఐన = అయినట్టి; కానుకలు = కానుకలు; 
దయాసింధుండు = కృష్ణుడు (దయాసింధుడు - దయాసముద్రుడు, కృష్ణుడు]; కైకొనె = స్వీకరించెను; 
అంబుజబంధు(డు = సూర్యుడు (అంబుజబంధువు - పద్మముల బంధువు, సూర్యుడు]; కొను = స్వీకరించు; 
దత్త = ఒసగబడిన; దీప = దీపముల; పంక్తుల = వరుసలు; భంగిన్‌ = వలె. 

భావము:- బంధుమిత్రులు, ప్రజలు తీసుకు వచ్చిన ఏనుగులు, గుజ్టాలు మొదలైన బహుమతులను 
దయాసాగరుడైన శ్రీకృష్ణమూర్తి, భక్తు లర్పించిన దీపపంక్తులను పరిగ్రహించే పద్మబంధునిలా అందుకొన్నాడు. 


ప్రథమ స్కంధము 183 


1-249-వ. 

ఇట్లాత్మారాముండును. బూర్జకాముండునునైన యప్పరమేశ్వరునికి నుపాయ 
నంబు లిచ్చుచు నాగరులు వికసితముఖులయి గద్గదభాషణంబులతోడ డయ్య 
కుండ నడపునయ్యకు నెయ్యంపుంజూపుల నడ్డంబులేని బిడ్డలచందంబున మ్రొక్కి 
యిట్లనిరి. 


టీక:- ఇట్లు = ఈ విధముగ; ఆత్మారాముండును = ఆత్మ యందే రమించు వాడును; పూర్ణకాముం 
డును = పూర్ణమైన కోరికలు కలవాడు; ఐన = అయిన; ఆ = ఆ; పరమేశ్వరుని = పరమమైన ఈశ్వరుని, కృష్ణుని; 
కిన్‌ = కి; ఉపాయనంబులు = కానుకలు; ఇచ్చుచున్‌ = ఇచ్చుచూ; నాగరులు = నగరమున నివశించువారు; 
వికసిత = వికసించిన; ముఖులు = ముఖము కలవారు; అయి = అయి; గద్గద = వణుకుచున్న గొంతుతో పలుకు; 
భాషణంబులు = మాటల; తోడన్‌ = తో; డయ్యకుండన్‌ = అలసిపోకుండగ; నడపున్‌ = నడిపించే; అయ్య = వాని; 
కున్‌ = కి; నెయ్యంపు = స్నేహపూరిత; చూపులన్‌ = చూపులతో; అడ్డంబు = అడ్డము; లేని = లేని; బిడ్డల = 
సంతానము; చందంబునన్‌ = వలె; మ్రొక్కి = నమస్కరించి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి. 

భావము:- ఈ విధంగా ద్వారకాపుర పౌరులు ఆత్మారాముడు, సంపూర్ణకాముడు ఐన శ్యామసుంద 
రునికి కానుకలు సమర్పించి ఆనందంతో వికసించిన ముఖాలు, హర్షగద్గద భాషణలు కలవారు అయి, తమను 
కంటికి రెప్పలా కాపాడే నల్లనయ్యకు, కన్నతండ్రికి చిన్నబిడ్డల వలె నమస్కరించి ఇలా పలికారు. 


1-250-శా. 
"నీపాదాబ్దము బ్రహ్మపూజ్యము గదా, నీ సేవ సంసార సం 
తాపధ్వంసినియౌ( గదా, సకలభద్రశ్రేణులం బ్రీతితో 
నాపాదింతు గదా ప్రపన్నులకు. గాలాథీశ! కాలంబు ని 
ర్వ్యాపారంబు గదయ్య చాలరు నినున్‌ వర్ణింప బ్రహ్మాదులున్‌. 

టీక:- నీ = నీయొక్క; పాద = పాదము అనే; అబ్బము = పద్మము; బ్రహ్మ = బ్రహ్మచేత; పూజ్యము = 
పూజింపదగినది; కదా = కదా; నీ = నీమీది; సేవ = భక్తి సంసార = సంసారమందలి; సంతాప = బాధలను; 
ధ్వంసిని = నాశనముచేయగలది; జెన్‌ = అవును; కదా = కదా; సకల = సమస్త; భద్ర = శుభముల; శ్రేణులన్‌ = 
పంక్తులను; ప్రీతి = ప్రేమ; తోన్‌ = తో; ఆపాదింతు = సంక్రమింప చేయుదువు; కదా = కదా; ప్రపన్నులు = 
ఆశ్రితులు; కున్‌ = కు; కాల = కాలమునకు; అధీశ = అధిపతీ; కాలంబు = కాలము; నిర్వ్యాపారంబు = ప్రవర్తనలు 
లేనిది; కదా = కదా; అయ్య = అయ్యా; చాలరు = సరిపోరు; నినున్‌ = నిన్ను; వర్ణింపన్‌ = వర్ణించుటకు; బ్రహ్మ = 
బ్రహ్మదేవుడు; ఆదులున్‌ = మొదలగువారును. 


ప్రథమ స్కంధము 184 


భావము:- “స్వామీ! నీ పాదపద్మాలు బ్రహ్మపూజ్యాలు; నీ చరణ సేవ సంతాపమయ మైన సంసార 
సముద్రాన్ని దాటించే నావ; నీవు ఆశ్రితులకు సకలసౌభాగ్యాలను సంతోషంగా ప్రసాదించే కరుణామూర్తివి; 
కాలస్వరూపుడవు; కాలానికి అధీశ్వరుడవు; బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను ప్రశంసించ సమర్ధులు కారు. 


*1-251-క. 

ఉన్నారము సౌఖ్యంబున, 

విన్నారము నీ ప్రతాప విక్రమకథలన్‌, 

మన్నారము ధనికులమై, 

కన్నారము తావకాంభ్రుకమలములు హరీ! 

" టీక:- ఉన్నారము = తు సౌఖ్యంబునన్‌ = సుఖంగ; విన్నారము = విన్నాము; నీ = నీ యొక్క; 
ప్రతాప =శౌర్యము; విక్రమ =పరాక్రమములయొక్క; కథలన్‌ =కథలు; మన్నారము = మంటిమి, బ్రతికుతున్నాము; 


ధనికులము = ధనవంతులము; ఐ = అయి; కన్నారము = కంటిమి, చూచితిమి; తావక = నీయొక్క; అంఘ్రి = 
పాద; కమలములు = పద్మములు; హరీ = కృష్ణా. 

భావము:- కృష్ణయ్యా! నీ దయవల్ల మేమంతా సుఖంగా ఉన్నాం. నీ శౌర్యప్రతాపాల గురించిన 
విశేషాలు వింటున్నాం, సంతోషిస్తున్నాం. మాకు ఇన్నాళ్ళకి మళ్ళా నీ పాదపద్మాల దర్శనం అయింది. 
భాగ్యవంతులమై విలసిల్లుతున్నాం. 


*1-252-క, 

ఆరాటము మది నెఖుంగము, 

పోరాటము లిండ్లకడలం బుట్టవు పురిలో, 
జోరాటన మెగయదు నీ, 

దూరాటన మోర్వలేము తోయజనేత్రా! 


టీక:- ఆరాటము = ఆందోళనలు; మదిన్‌ = మా మనసులో; ఎజు(గము = లేనే లేవు; పోరాటములు 
= కలహములు; ఇండ్ల = గృహముల; కడలన్‌ = వద్ద; పుట్టవు = లేనే లేవు; పురి = నగరము; లోన్‌ = లో; చోర = 
దొంగల; ఆటనము = సంచారము; ఎగయదు = లేనే లేదు; నీ = నీనుండి; దూరాటనము = దూరముగ నుండుట; 
ఓర్వలేము = భరించలేము; తోయజనేత్రా = కృష్ణ (తోయజ నేత్రుడు - (నీటినుండి పుట్టునది) పద్మముల వంటి 
నేత్రములు కల వాడు - కృష్ణుడు). 

భావము:- కమలాల వంటి కన్నులున్న కన్నయ్య! మా మనసులలో ఆరాటా లన్నవి లేవు. ఇళ్ళల్లో 
కలహా లన్నవి లేవు. నగరంలో చోర భయాలు లేనే లేవు. అయినా కూడ నీవు దూరప్రాంతాలకు వెళ్ళి నప్పుడు నీ 
వియోగాన్ని సహించలే మయ్యా. 


ప్రథమ స్కంధము 185 


౫1-253-ఉ. 
తండ్రుల కెల్ల దండ్రియగు ధాతకు( దండ్రివి దేవ! నీవు మా 
తండ్రివి. దల్లివిం, బతివి, దైవమవున్‌, సఖివిన్‌, గురుండ; వే 
తండ్రులు నీ క్రియం బ్రజల ధన్యులం జేసిరి, వేల్పు లైన నో 
తండ్రి భవన్ముఖాంబుజము ధన్యత గానరు మా విధంబునన్‌. 

టీక:- తండ్రుల = తండ్రుల; కున్‌ = కు; ఎల్లన్‌ = అందరికి; తండ్రి = తండ్రి; అగు = అయిన; ధాత = 
బ్రహ్మ (ధాత - ధరించు వాడు, బ్రహ్మ); కున్‌ = కి; తండ్రివి = తండ్రివి; దేవ = కృష్ణా; నీవు = నీవు; మా = మాయొక్క; 
తండ్రివిన్‌ = తండ్రివి; తల్లివిన్‌ = తల్లివి; పతివి = భర్తవి; దైవమవున్‌ = దేవుడవు; సఖివిన్‌ = స్నేహితుడవు; 
గురుండవు = గురువువి; ఏ = ఏ; తండ్రులు = తండ్రులు(తండ్రులు - అయిదుగురు తన్ను గన్నవాడు, 
ఉపనయనము జేసినవాడు, చదువు చెప్పినవాడు, విపత్తున కాపాడినవాడు, అన్నము పెట్టి పోషించినవాడు); 
నీ = నీ; క్రియన్‌ = వలె; ప్రజల = లోకులను; ధన్యులన్‌ = ధన్యులనుగా; చేసిరి = చేసిరి; వేల్పులు = దేవతలు; ఐనన్‌ 
= అయినప్పటికిని; ఓ = ఓ; తండ్రి = తండ్రి; భవన్‌ = నీయొక్క; ముఖ = ముఖము అనే; అంబు జము = పద్మము; 
ధన్యతన్‌ = ధన్యతతో; కానరు = చూడలేరు; మా = మా; విధంబునన్‌ = వలె. 

భావము:- తండ్రులందరికి తండ్రి యైన బ్రహ్మదేవునికి నీవు తండ్రివి. మా అందరికి తండ్రివి, తల్లివి, 
దైవానివి, భర్తవు, మిత్రుడవు, గురుడవు, సమస్తము నీవే; తండ్రులు ఐదుగురు (తన్ను గన్నవాడు, ఉపనయనము 
జేసినవాడు, చదువు చెప్పిన వాడు, విపత్తున కాపాడినవాడు, అన్నము పెట్టి పోషించినవాడు) ఎవరు కూడ 
నీలాగ ప్రజలను పరమానంద భరితులను చేసి ధన్యులను చేయలేరు. దేవతలైనా మా లాగా నీ ముఖ పద్మాన్ని 
వీక్షించి కృతార్థులు కాలేరు. 
*1-254-క, 
చెచ్చెరంగరినగరికి నీ 
విచ్చేసిన నిమిషమైన వేయేండ్లగు నీ 
వెచ్చోటికి విచ్చేయక 
మచ్చికతో నుండుమయ్య మా నగరమునన్‌. 


టీక:-  చెచ్చెరన్‌ = తొందరతొందరగా; కరినగరి = హస్తినాపురము; కిన్‌ = నకు; నీవు = నీవు; విచ్చేసిన 
= వెళ్ళిన; నిమిషము = నిమిష మాత్రపు సమయము; ఐన = అయినను; వేయి = పది వందల; ఏండ్లు = 
సంవత్సరములు; అగు = వలె ఉండును; నీవు = నీవు; ఎచ్చోటి = ఎక్కడ; కిన్‌ = కును; విచ్చేయక = వెళ్ళకుండగ; 
మచ్చిక = ప్రేమ; తోన్‌ = తో; ఉండుము = ఉండుము; అయ్య = తండ్రీ; మా = మాయొక్క; నగరమునన్‌ = 
నగరములో. 


ప్రథమ స్కంధము 186 


భావము:- ప్రభు! నీవు మాటిమాటికి హస్తినాపురానికి వెళ్తున్నావు. అలా వెళ్ళినప్పు డల్లా ప్రతి 
నిమిషము మాకు పదివందల సంవత్సరాల లాగ అనిపిస్తున్నది. అందుచేత, మా ద్వారకానగరాన్ని వదలి ఎక్కడకి 
వెళ్ళకుండా ప్రేమగా ఇక్కడే ఉండిపోవయ్య నల్లనయ్య! 
*-255-™. 
అంధకారవైరి యపరాద్రి కవ్వల( 
జనిన నంధమయిన జగముభంగి 
నిన్ను( గానకున్న నీరజలోచన! 
యంధతమస మతుల మగుదు మయ్య." 


టీక:-  అంధకారవైరి = సూర్యుడు (అంధకార వైరి - చీకటికి శత్రువు, సూర్యుడు); అపర = పడమటి; 
అద్రి = కొండ; కిన్‌ = కు; అవ్వలన్‌ = ఆవతల పక్కకి; చనినన్‌ = వెళ్ళగా; అంధము = చీకటిగా; అయిన = అయి 
నట్టి; జగము = లోకము; భంగిన్‌ = వలె; నిన్నున్‌ = నిన్ను; కానక = చూడగా లేకుండగ; ఉన్న = ఉన్న యెడల; 
నీరజలోచన = కృష్ణ (నీరజ లోచన - (నీటిలో పుట్టినది) పద్మము వంటి కన్నుల ఉన్న వాడు}; అంధతమస = చీకటి 
వంటి అజ్ఞానముతో కూడిన; మతులము = బుద్ధి కల వారము; అగుదుము = అవుతాము; అయ్య = తండ్రీ. 


భావము:- సూర్యభగవానుడు పశ్చిమ పర్వతం చాటుకు పోయి నప్పుడు జగత్తు అంతా అంధకార 
బంధుర మైనట్లు నీవు కానరాకుంటే, మేము కటిక చీకటిలో పడి కొట్టుమిట్టాడు తుంటాము.” 


1-256-వ. 

అని యిట్లు ప్రజలాడెడి భక్తియుక్త మధురమంజులాలాపంబులు గర్జ కలాపంబు 
లుగా నవధరించి, కరుణావలోకనంబులు వర్షించుచు హర్షించుచు6 దన రాక 
విని మహానురాగంబున సంరంభ వేగంబుల మజ్జనభోజనశయనాది కృత్యంబు 
లొల్లక యుగ్రసే, నాక్రూర, వసుదేవ, బలభద్ర, ప్రధ్యుమ్న, సాంబ, చారుధేష్ట, గద 
ప్రముఖ యదు కుంజరులు కుంజర, తురగ, రథారూఢు లై దిక్కుంజరసన్నిభం 
బయిన యొక్కకుంజరంబు ముందటనిడుకొని; సూత, మాగధ, నట, నర్తక, వంది 
సందోహంబుల మంగళభాషణంబులును; భూసురాశీర్వాద వేద ఘోషంబు 
లును; వీణా, వేణు, భేరీ, పటహ, శంఖ, కాహళ ధ్వానంబు లును; రథారూఢ 
విభూషణ భూషిత వారయువతీగానంబులును; నసమానంబులైచెలంగ 
నెదురుకొని యథో చిత ప్రణామాభివాదన పరిరంభ కరస్పర్శన సంభాషణ 
మందహాస సందర్శనాది విధానంబుల బహుమానంబులు సేసి, వారలుం 


ప్రథమ స్కంధము 187 


దానును భుజగేంద్రపాలితంబైన భోగవతీనగరంబు చందంబున స్వసమానబల 
యదు, భోజ, దశార్హ, కుకురాం ధక, వృష్టి, వీరపాలితంబును; సకల కాలసంపద్య 
మానాంకుర పల్లవ, కోరక, కుట్మల, కుసుమ, ఫల, మంజరీపుంజ భార వినమిత 
లతా పాదపరాజ విరాజితో ద్యాన మహావనోపవనారామ భాసితంబును; వనాంత 
రాళ రసాల, సాల, శాఖాం కురఖాదనక్షుణ్ణకషాయ కంఠ కలకంఠ మిథున 
కోలాహల ఫలరసాన్వాదపరిపూర్ణ శారికా, కీర, కుల, కలకల, కల్హార, పుష్ప 
మకరంద పాన పరవశ భృంగ భృంగీ కదంబ రుంకార సరోవర కనక కమల 
మృదులకాండ ఖండ స్వీకార మత్త వరటా యత్త కలహంస నివహ క్రేంకార 
సహితంబును; మహోన్నత సౌధజాల రంధ్రనిర్గత కర్పూరధూపధూమపటల 
సందర్శనసంజాత జలధరబభ్రాంతి విభ్రాంతి సముద్దూత పింఛ నర్తన ప్రవర్తమాన 
మత్తమయూర కేకారవ మహితంబును; నానారూప తోరణ ధ్వజ వైజయంతికా 
నికాయ నిరుద్ధ తారకాగ్రహప్రకాశంబును; ముక్తాఫల విరచితరంగవల్లి కాలంకృత 
మందిర ద్వారదేహళీ వేదికా ప్రదేశంబును; ఘనసార గంధసార కస్తూరికా 
సంవాసిత వణిగ్గేహ గేహళీ నికర కనకగళంతికా వికీర్యమాణ సలిలధారాసంసిక్త 
విపణిమార్గంబును(; బ్రతినివాస బహిరంగణ సమర్పిత రసాల దండ, ఫల, 
కుసుమ, గంధాక్షత, ధూప, దీప, రత్నాంబరాది. వివిధోపహార వర్గం బును; 
బ్రవాళ, నీల, మరకత, వజ్ర, వైఢూర్య, నిర్మితగోపురాట్టాలకంబును, విభవ నిర్ణిత 
మహేంద్రనగరాలకంబును నైన పురవరంబుం బ్రవేశించి; రాజమార్గంబున వచ్చు 
సమయంబున. 


టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; ప్రజలు = జనులు; ఆడెడి = పలికెడి; భక్తి = భక్తితో; యుక్త = 
కూడుకొన్న; మధుర = తీయని; మంజుల = ఇంపైన; ఆలాపంబులు = పలుకులు; కర్ణ = చెవులకు; 
కలాపంబులుగాన్‌ = ఆభరణములుగా; అవధరించి = ధరించి; కరుణ = దయతో కూడిన; అవలోకనంబులు = 
చూపులు; వర్షించుచున్‌ = వెదజల్లుచు; హర్షించుచున్‌ = సంతోషించుచు; తన = తన; రాక = రాకను; విని = 
విని; మహా = గొప్ప; అనురాగంబున = అనురాగముతో; సంరంభ = ఆత్రుతతోను; వేగంబుల = తొందరతోను; 
మజ్జ్ఞన = స్నానము చేయుట; భోజన = భోజనము తినుట; శయన = నిద్రించుట; ఆది = మొదలగు; కృత్యంబులు 
= పనులు; ఒల్లక = ఒప్పుకొనక; ఉగ్రసేనా = ఉగ్రసేనుడు; అక్రూర = అక్రూరుడు; వసుదేవ = వసుదేవుడు; బలభద్ర 
= బలభద్రుడు; ప్రధ్యుమ్న = ప్రద్యుమ్నుడు; సాంబ = సాంబుడు; చారుధేష్ట = చారుధేష్టుడు; గద = గదుడు; 


ప్రథమ స్కంధము 188 


ప్రముఖ = మొదలగు ముఖ్యులు; యదు = యదు వంశమున; కుంజరులు = ఏనుగుల వంటివారు; కుంజర = 
ఏనుగు; తురగ = గుట్టిము; రథ = రథము; ఆరూఢులు = ఎక్కినవారు; ఐ = అయి; దిక్కుంజర = దిగ్గజమునకు; 
సన్నిభంబు = సమానమైన; అయిన = అయినట్టి; ఒక్క = ఒక; కుంజరంబు = ఏనుగు; ముందటన్‌ = ముందర; 
ఇడుకొని = ఉంచుకొని; సూత = రథము తోలువారు; మాగధ = స్తోత్రము చేయువారు; నట = అభినయము 
చేయువారు; నర్తక = నాట్యము చేయువారు; వంది = వంశవర్ణన చేయువారు; సందోహంబుల = గుంపులు 
గుంపులుగా; మంగళ = శుభకరమైన; భాషణంబులును = పలుకులును; భూసుర = బ్రాహ్మణులు చేయు; 
ఆశీర్వాద = ఆశీస్సుల; వేద = వేదమంత్రములను; ఘోషంబులును = గట్టిగా చదువుటలు; వీణ = వీణలు; వేణు = 
పిల్లన గ్రోవులు; భేరీ = డోళ్ళు; పటహ = రాండోళ్ళు; శంఖ = శంఖములు; కాహళ = బాకాలు యొక్క; 
ధ్వానంబులును = ధ్వనులును; రథ = రథములు; ఆరూఢ = ఎక్కిన; విభూషణ = విశిష్ట ఆభరణములను; భూషిత 
= అలంకరించు కొన్న; వార = భోగమువారిలో {వార జనులు - భోగమువారు, కుటుంబవ్యవస్త నుండి 
దూరముగ నుండువారు); యువతీ = యువతుల (యువతి - యౌవనమున ఉన్నామె, స్త్రీ}; గానంబులును = 
పాటలుతో; అసమానంబులు = మిక్కిలుచున్నవి; ఐ = అయి; చెలంగన్‌ = చెలరేగగా; ఎదురుకొని = అభిముఖ 
ముగ వచ్చి; యథోచిత = తగిన విధముగ; ప్రణామ = నమస్కారము చేయుట, చేతులు జోడించుట; అభివాదన 
= మ్రైొక్కుట, నమస్కార పూర్వక పలకరింపు; పరిరంభ = కౌగలించు కొనుట; కరస్పర్శన = చేతులు స్పృశించుట; 
సంభాషణ = పలకరించుట; మందహాస = చిరునవ్వు చిందించుట; సందర్శన = గౌరవపూర్వకముగ వెళ్ళి 
చూచుట; ఆది = మొదలగు; విధానంబుల = విధములుగా; బహుమానంబులు = గౌరవములు; చేసి = చేసి; 
వారలున్‌ = వారును; తానును = తానే సయముగను; భుజగేంద్ర = నాగేంద్రునిచే; పాలితంబు = పరిపాలింప 
బడునది; ఐన = అయినట్టి; భోగవతీనగరంబు = భోగవతీనగరము (భోగవతీనగరము - నాగలోక ముఖ్య 
పట్నము;); చందంబున = వలె; స్వ = తనతో; సమాన = సమానమైన; బల = బలముగల; యదు = యాదవులు; 
భోజ = భోజులు; దశార్హ = దశార్చులు; కుకుర = కుకురలు; అంధక = అంధకులు; వృష్టి = వృష్టికులు; వీర = 
(ఐన) వీరులచే; పాలితంబును = పాలింప బడునదియును; సకల = సర్వ; కాల = కాలములందును; సంపద్యమాన 
= పొందబడుచున్న; అంకుర = మొలకలు; పల్లవ = చిగుళ్ళు; కోరక = మొగ్గలు; కుట్కల = అరవిచ్చుమొగ్గలు; 
కుసుమ = పూవులు; ఫల = పండ్లు; మంజరీ = గుత్తులు; పుంజ = గెలలు యొక్క; భార = బరువుచేత; వినమిత = 
వంగిన; లతా = తీగలు; పాదపరాజ = పెద్ద చెట్లు తోను; విరాజిత = ప్రకాశిస్తున్న; ఉద్యాన = తోటలు; మహావన = 
పెద్దతోటలు; ఉపవన = పెరటితోటలు; ఆరామ = ఊరి వెలుపలి తోటలు తోను; భాసితంబును = ప్రకాశించు 
చుండగ; వన = తోటల; అంతరాళ = లోపలి భాగము నందు; రసాల = తీయ మామిడి చెట్లు; సాల = మద్దిచెట్లు; 
శాఖ = కొమ్మల; అంకుర = చివుళ్ళను; ఖాదన = తినుటవలన ; క్షుణ్ణ = ఉత్పన్నమైన; కషాయ = పదునెక్కిన; కంఠ 
= కంఠములుగల; కలకంఠ = కోకిల; మిథున = జంటల; కోలాహల = కలకలములతోను; ఫల = పండ్ల యొక్క; 
రస = రసములను; ఆస్వాద = గ్రోలి; పరిపూర్ణ = సంతుష్టి చెందిన; శారికా = గోరువంకలు; కీరకుల = చిలుకలు; 
కలకల = కలకలములుతోను; కల్హార = కలువ; పుష్ప = పువ్వుల; మకరంద = తేనెలు; పాన = త్రావుటచే; పరవశ 
= ఒడలు మరచిన; భృంగ = గండు తుమ్మెదలు; భృంగీ = ఆడ తుమ్మెదలు; కదంబ = గుంపుల యొక్క; రుంకార 
= జుమ్మనే శబ్దముల తోకూడిన; సరోవర = కొలనుల లోని; కనక = బంగారు పుప్పాడి కల; కమల = పద్మముల; 
మృదుల = మెత్తని; కాండ = తూడుల; ఖండ = ముక్కలను; స్వీకార = తీసుకొనుటచే; మత్త = మత్తెక్కిన; వరట = 
ఆడ హంసతో; ఆయత్త = సంసిద్ధమైన; కలహంస = మంచి కంఠనాదము కల హంసల; నివహ = గుంపుల 


ప్రథమ స్కంధము 189 


యొక్క; క్రేంకార = కూతలతో; సహితంబును = కూడినదియు; మహ = మిక్కిలి; ఉన్నత = ఎత్తెన; సౌధ = మేడల; 
జాల = కిటికీల; రంధ్ర = కన్నముల నుండి; నిర్గత = వెలువడుచున్న; కర్పూర = కర్పూరము మొదలగునవాటిని; 
ధూప = దూపము వేయుట వలని; ధూమ = పొగల; పటల = చుట్టలు, అల్లికలు; సందర్శన = చూచుట వలన; 
సంజాత = కలిగిన; జలధర = మేఘములనే; భ్రాంతి = భ్రమచే; విభ్రాంతి = చక్కటి భ్రమణములతో; సముద్దూత = 
విచ్చుకొన్న; పింఛ = పించములతో; నర్తన = నాట్యముతో కూడిన; ప్రవర్తమాన = నడకలతో ప్రకాశిస్తున్న; మత్త = 
మదించిన; మయూర = నెమళ్ళు; కేక = కేకల; ఆరవ = శబ్దములతోను; మహితంబును = పెచ్చరిల్లు 
తున్నదియును; నానా = అనేక; రూప = రూపముల; తోరణ = తోరణములు; ధ్వజ = జెండాలు; వైజయంతికా = 
ద్వారములకు అలంకరించిన విజయ మాలికల; నికాయ = సమూహములచేత; నిరుద్ధ = అడ్డగింప బడిన; 
తారకా = నక్షత్రముల యొక్క; గ్రహ = గ్రహముల యొక్క; ప్రకాశంబును = ప్రకాశము కలదియును; ముక్తాఫల = 
ముత్యములో; విరచిత = కూర్చబడిన; రంగవల్లికా = ముగ్గులతో; అలంకృత = అలంకరింప బడిన; మందిర = 
మందిరముల యొక్క; ద్వార = ద్వారములు; దేహళీ = గుమ్మములు; వేదికా = అరుగులు; ప్రదేశంబును = వాకిలి 
ప్రదేశములు కలదియును; ఘనసార = కర్పూరము; గంధసార = మంచి గంధము; కస్తూరికా = కస్తూరిచేత; 
సంవాసిత = సువాసనాభరితముగా కల; వణిక్‌ = వైశ్యుల; గేహ = ఇండ్ల; గేహళీ = ద్వారబంధముల; నికర = 
సమూహము; కనక = బంగారు; గళంతికా = గిండి చెంబులు నుండి, కళ్ళాపి యంత్రము నుండి; వికీర్యమాణ = 
వెదజల్ల బడచున్న; సలిల = జల; ధారా = ధారలచే; సంసిక్త = బాగుగా తడుపబడిన; విపణి = వాణిజ్య; 
మార్గంబును = వీథులును; ప్రతి = ఒక్కొక; నివాస = ఇంటియొక్క; బహిరంగణ = వాకిలి యందు; సమర్చిత = 
సమర్పింపబడిన; రసాల = చెరుకు; దండ = గడలు; ఫల = పండ్లు; కుసుమ = పుష్పములు; గంధా = గంధములు; 
అక్షత = అక్షతలు; ధూప = ధూపములు; దీప = దీపములు; రత్న = రత్నములు; అంబర = వస్త్రములు; ఆది = 
మొదలగు; వివిధ = అనేక విధములైన; ఉపహార = నైవేద్యముల; వర్గంబును = సమూహములతో కూడినదియు; 
ప్రవాళ = పగడములు; నీల = నీలములు; మరకత = పచ్చలు; వజ్ర = వజ్రములు; వైఢూర్య = వైఢూర్యములతోను; 
నిర్మిత = నిర్మింప బడిన; గోపుర = గోపురములు; అట్టాలకంబును = కోట బురుజులతోను; విభవ = వైభవముచే; 
నిర్ణిత = ఓడింపబడిన; మహేంద్రనగర = అమరావతి (మహేంద్రనగరము - ఇంద్రుడి యొక్క నగరము, 
అమరావతి); అలకంబును = అలకాపురము (కుబేరుని పట్టణము అలకాపురము); ఐన = అయిన; పుర = 
పురములలో; వరంబున్‌ = శ్రేష్టమైనదానిని; ప్రవేశించి = ప్రవేశించి; రాజమార్గంబున = రాజమార్గమున; వచ్చు = 
వచ్చుచున్న; సమయంబున = సమయములో. 


భావము:- ఈవిధంగా ద్వారాకానగర ప్రజలు పలుకుతున్న భక్తి బంధురమైన మధుర మంజులాలా 
పాలు వీనులవిందుగా వింటు, కరుణతో ఆర్థాలైన కడకంటిచూపులను కురిపిస్తు, మురిపిస్తుతన ఆగమనం విని 
మిక్కిలి అనురాగంతో, సంరంభవేగంతో స్నాన భోజన శయనాది నిత్యకృత్యాలు కూడ పరిత్యజించి ఉగ్రసేనుడు, 
అక్రూరుడు, వసుదేవుడు, బలభద్రుడు మున్నగు పెద్దలు; ప్రద్యుమ్నుడు, సాంబుడు, చారుదేష్టుడు, గదుడు 
మొదలైన యదువీరులు ఏనుగులు గుజ్టాలు రథాలు అధిరోహించినవారై, ఐరావతం వంటి ఒక భద్రగజాన్ని 
ముందుంచుకొని; సూతులు, నటులు, నర్తకులు, వందిమాగధులు మొదలైనవారి మంగళభాషణాలతో 
భూసురోత్తముల ఆశీర్వాద వేదనినాదాలతో; వీణ, వేణువు, నగారా, తప్పెట, శంఖం, బాకా మొదలైన 
వాద్యధ్వనులతో; నానాలంకారాలూ ధరించి రథాలపై కూర్చున్న వారకాంతల కమనీయ గానాలతో 


ప్రథమ స్కంధము 190 


ఎదురువచ్చారు. వారందరినీ శ్రీకృష్ణుడు వందనాలతో, అభివాదాలతో, కౌగిలింతలతో, కరస్పర్శలతో 
యథోచితంగా గౌరవించాడు. వారితో కూడిన మధుర నాగరాజులచే పరిపాలింపబడెడి భోగవతీనగరంలా, 
తనంతటి బలసంపన్నులైన యదు భోజ దాశార్హ కుకుర అంధక వృష్టి వీరులచేత సంరక్షింపబడుతున్న 
ద్వారకాపురాన్ని వాసుదేవుడు ప్రవేశించాడు. ఆ మహానగరం ఎల్లకాలము లందు కోకొల్లలుగా ఉండే 
అంకురాలతో, పల్లవాలతో, కోరకాలతో, కుట్మలాలతో, కుసుమాలతో, పండ్ల గుత్తులతో, వంగిన లతల యొక్క 
సమూహాలతో, విరాజిల్లే ఉద్యానవనాలతో, ఉపవనాలతో, క్రీడావనాలతో ప్రమదవనాలతో ప్రకాశిస్తున్నది. ఆ 
వనాల నడుమ నున్న బాలరసాల సాల నవపల్లవాలను కొరికి కషాయకంఠులైన కలకంఠ దంపతుల 
కుహూనినాదాలతో, ఫలరసాలను సంతృప్తిగా ఆస్వాదించిన గోరువంకల చిలుకల కలకల ధ్వనులతో, 
వికసించిన కలువపూవుల్లోని మకరందాన్ని పానంచేసి పరవశించిన తుమ్మెద దంపతుల కమ్మని 
రుంకారాలతోనూ, సరస్సులలో బంగరుతామరతూండ్ల తునుకలు తిని మైమరిచి కలహంస దంపతుల 
క్రేంకారాలతోను కూడి ఉన్నది. మహోన్నతాలైన మేడల గవాక్షాలలో నుంచి బయలు వెడలిన కర్పూర ధూపాలు, 
అగరుధూమాలు చూసి నీలమేఘాలనే భ్రాంతితో ఒడలు తెలియక పింఛాలు విప్పి నాట్యాలు చేస్తున్న 
మత్తమమూరాల కేకారవాలతో నిండి ఉంది. ఆ నగరంలోని నానావిధాలైన మకర తోరణాలతో, 
విజయధ్వజాలతో, వైజయంతికలతో ఆకాశంలోని నక్షత్ర గ్రహ మండలాల ప్రకాశాలు నిరుద్ధము లౌతున్నాయి; 
మంచిముత్యాలతో కూర్చిన రంగవల్లికలతో, అలంకరింపబడ్డ మందిరద్వారాలు, గడపలు, వేదికలు 
ప్రకాశిస్తున్నాయి; కర్పూరం, చందనం, కస్తూరి పరిమళించే వర్తకుల గృహాల ద్వారబంధాలు, బంగారు 
కళ్ళాపిగిండిగిలతో జల్లుమని చల్లుతున్న నీటి జల్లులతో బాగా తడిసిన రాజమార్గాలు; మంగళాక్షతలు, 
ధూపదీపాలు, రత్మాంబరాలు మొదలైన నానావిధాల కానుకలు కనువిందు కావిస్తున్నాయి; పగడాలతో, 
నీలాలతో, పచ్చలతో, వజ్రవైడూర్యాలతో నిర్మింపబడ్డ గోపురాలు, చంద్రశాలలు అంతటా ప్రకాశిస్తున్నాయి; తన 
మహావైభవంతో ఆ పట్టణం మహేంద్రుని స్వర్గపట్టణం అమరావతిని, కుబేరుని అలకాపట్టణాన్ని తిరస్కరిస్తున్న 
ట్లున్నది; ఇటువంటి ద్వారకానగరాన్ని ప్రవేశించి శ్రీకృష్ణుడు రాజమార్గము వెంట వస్తున్నాడు. 


1-257-మత్త. 

కన్నులారగ నిత్యమున్‌ హరి6 గాంచుచున్‌ మనువార ల 

య్యున్నవీన కుతూహలోత్సవయుక్తి నాగరకాంత ల 

త్యున్నతోన్నతహర్మ్యరేఖల నుండి చూచిరి నిక్కి చే 

సన్నలం దమలోనం దద్విభు సౌకుమార్యము సూపుచున్‌. 

" టీక:- కన్నుల = కళ్ళ; ఆరంగ. = నిండుగ; నిత్యమున్‌ = ఎల్లప్పుడు; హరిన్‌ = హరిని; కాంచుచున్‌ = 
దర్శించుచు; మనువారలు = జీవించువారు; అయ్యున్‌ = అయినప్పటికిని; నవీన = కొత్తదనముతో కూడిన; 
కుతూహల = కుతూహలము అనే; ఉత్సవ = ఉత్సవములతో; యుక్తి = కూడిన; నాగర = నగరమున వసించు; 


కాంతలు = స్త్రీలు; అతి = అత్యంత; ఉన్నతోన్నత = బాగా ఎత్తెన; హర్మ్య = మేడల; రేఖల = పంక్తుల; నుండి = నుండి; 
చూచిరి = చూచినారు; నిక్కి = ఉత్సుకతో బొటనవేళ్ళపై నిలబడి; చేన్‌ = చేతులవలని; సన్నలన్‌ = సంజ్ఞలతో; 


ప్రథమ స్కంధము 191 


తమలోనన్‌ = తమలోతాము; తత్‌ = ఆయొక్క; విభు = ప్రభువు; సౌకుమార్యము = సుకుమార లక్షణములు; 
సూపుచున్‌ = చూపుచూ; 

భావము:- అప్పుడు నగరంలోని పౌరకాంత లందరు ఆయన్ని చూడటానికి ఉన్నతోన్నతమైన 
సౌధాలను అధిరోహించారు. ప్రతినిత్యం కన్నుల విందుగా కనుగొంటన్నప్పటికీ వారు క్రొంగ్రొత్త 
కుతూహలాలతో కూడినవారై నిక్కినిక్కి చూడసాగారు. తమలో తాము ఆ శ్యామసుందరుని సౌందర్య 
సౌకుమార్య లావణ్యమయ స్వరూపాన్ని చేతుల చాచి తమలోతాము చూపించుకొంటు ఆనందించారు. 


1-258-సీ. 

కలుముల నీనెడు కలకంఠి యెలనా6గ- 
వర్తించు నెవ్వాని వక్షమందు; 
జనదృకృకోరకసంఘంబునకు సుధా- 
__ పానీయపాత్ర మే భవ్యుముఖము; 
సకలదిక్సాలకసమితికి నెవ్వాని- 
_బాహుదండంబులు పట్టుగొమ్మ; 
లాశ్రితశ్రేణి కే యధిపుని పాదరా- 

- జీవయుగ్మంబులు చేరుగడలు; 
1-258.1-ఆ. 

భువనమోహనుండు పురుషభూషణు. డెవ్వం 
డట్టి కృష్ణు. డరిగె హర్మ్యశిఖర 

రాజమాన లగుచు రాజమార్గంబున 
రాజముఖులు గుసుమరాజి( గురియ. 


టీక:- _కలుములను = సంపదలను; ఈనెడు = ఇచ్చునట్టి; కలకంఠి = మనోహర కంఠధ్వని కలిగిన; 
ఎలనా6గ = యౌవనము కల స్త్రీ లక్ష్మి వర్తించు = వసించును; ఎవ్వాని = ఎవని; వక్షము = వక్షస్థలము; అందున్‌ = 
అందు; జన = ప్రజల; దృక్‌ = చూపులు అనే; చకోరక = చకోర పక్షుల; సంఘంబున్‌ = సమూహము; కున్‌ = నకు; 
సుధా = వెన్నెల; పానీయ = తాగు; పాత్రము = పాత్ర; ఏ = ఏ; భవ్యు = శుభాకారుని; ముఖము = ముఖము; సకల 
= సమస్త; దిక్‌ = దిక్కులను; పాలక = పాలించువారి; సమితి = సమూహము; కిన్‌ = నకు; ఎవ్వాని = ఎవని; బాహు 
= భుజముల; దండంబులు = దండములు; పట్టుగొమ్మలు = ఆధారభూతములు; ఆశ్రిత = ఆశ్రయించిన; శ్రేణి = 
సమూహము; కిన్‌ = నకు; ఏ = ఏ; అధిపుని = అధికుని; పాద = పాదము లనే; రాజీవ = పద్మముల; యుగ్మంబులు 
= జంటలు; చేరు = గమ్య; గడలు = స్థానములు; 


ప్రథమ స్కంధము 192 


భువన = లోకములకే (కును); మోహనుండు = అందగాడు, మోహింప చేయువాడు; పురుష = పురుషు 
లలో; భూషణుండు = అలంకారము; ఎవ్వండు = ఎవడు; అట్టి = అటువంటి; కృష్ణుండు = హరి; అరిగెన్‌ = వెళ్ళెను; 
హర్మ్య = మేడల; శిఖర = పైభాగములందు - డాబాలపై; రాజమానలు = ప్రకాశించువారు; అగుచు = అవుతు; 
రాజ = ముఖ్యమైన; మార్గంబున = మార్గములో; రాజముఖులు = చంద్రముఖులు, స్త్రీలు; కుసుమ = పుష్పములు; 
రాజిన్‌ = రేఖలు; కురియన్‌ = కురిపిస్తుండగా. 
భావము:- ఏ మహానుభావుని వక్షస్థలంలో సిరిసంపదలు కురిసే నారీ శిరోమణి శ్రీదేవి నర్తిస్తూ 
ఉంటుందో, ఏ మహాత్ముని పావనవదనం ప్రేక్షకుల నయనచకోరాలకు అమృతం చిందే వెన్నెల పాత్రమో, ఏ 
మహనీయుని భుజాదండాలు సర్వదిక్పాలకులకు పట్టుకొమ్మలో, ఏ మహితాత్ముని పాదపద్మాలు ఆశ్రితులకు 
అండదండలో, ఏ మహాపురుషుడు భువనమోహనుడో అట్టి పురుషోత్తముడు, శ్రీకృష్ణుడు, సౌధశిఖరాలపై 
విరాజిల్లే రాజీవలోచనలు కుసుమరాజి కురిపించగా రాజమార్గంలో వెళ్లసాగాడు. 


1-259-ఉ. 

*౫జలజాతాక్షు(డు సూడ నొప్పె ధవళఛ్ళత్రంబుతో(, జామరం 
బులతోం బుష్ప పిశంగ చేలములతో, భూషామణిస్ఫీతు( డై 
నలినీభాంధవుతో, శశిధ్వజముతో, నక్షత్రసంఘంబుతో, 
బలభిచ్భాపముతోం దటిల్లతికతో, భాసిల్లు మేఘాకృతిన్‌. 


టీక:- _జలజాతాక్షుడు = కృష్ణుడు (జలజాతాక్షుడు - జలజాత (పద్మములవంటి) అక్షుడు, కృష్ణుడు); 
చూడన్‌ = చూచుటకు; ఒప్పె = చక్కగా ఉన్నాడు; ధవళత్‌ = తెల్లని; ఛత్రంబు = గొడుగుల; తోన్‌ = తో; 
చామరంబుల = చామరముల; తోన్‌ = తో; పుష్ప = పుష్పములతో; పిశంగ = కపిలవర్ణము గల; చేలముల = 
వస్త్రముల; తోన్‌ = తో; భూషా = భూషణములలోని; మణి = మణులు; స్పీతు(డు = అధికముగా కలవాడు; ఐ = 
అయి; నలినీభాంధవు = పద్మముల బంధువు, సూర్యుని; తోన్‌ = తో; శశిధ్వజము = చంద్రుని (కుందేలు గుర్తుగల 
వాడు, చంద్రుడు); తోన్‌ = తో; నక్షత్ర = తారకల; సంఘంబు = సమూహము తోన్‌ = తో; బలభిచ్చ్భాపము = 
ఇంద్రధనుస్సు; తోన్‌ = తో; తటిల్లతిక = మెరుపుల; తోన్‌ = తో; భాసిల్లు = ప్రకాశించు; మేఘ = మేఘము యొక్క; 
ఆకృతిన్‌ = ఆకృతితో. 

భావము:- ఆ కమలనేత్రుడు శ్యామసుందరుడు శ్వేతఛత్రం అనే సూర్యునితో, చామరా లనే 
చంద్రునితో, పూలనే నక్షత్రాల సమూహంతో, కపిలవర్ణము గల అంబరాలనే ఇంద్రధనుస్సుతో, భూషణాలలోని 
మణుల కాంతులనే మెరుపు తీగలతో భాసిల్లే మేఘంలా ప్రకాశిస్తున్నాడు. 


1-260-వ. 
ఇట్లరిగి తల్లిదండ్రుల నివాసంబుసొచ్చి దేవకీ ప్రముఖులయిన తల్లులకేడ్వురకు 
మ్రొక్కిన. 


ప్రథమ స్కంధము 193 


టీక:- ఇట్లు = ఈ విధముగ; అరిగి = వెళ్ళి; తల్లిదండ్రుల = తల్లిదండ్రుల; నివాసంబు = గృహము; చొచ్చి 
= ప్రవేశించి; దేవకీ = దేవకీదేవి; ప్రముఖులు = మొదలగు ప్రముఖులు; అయిన = అయినట్టి; తల్లుల = తల్లులకు; 
ఏడ్వురు = ఏడుగురు (వసుదేవుని భార్యలు - ఏడుగురు]; కున్‌ = కు; మ్రొక్కిన = నమస్కరించిన. 


భావము:- శ్రీకృష్ణుడు జననీజనకుల సౌధానికి వెళ్లాడు. దేవకి మొదలైన తల్లులు వడుగురకు 
నమస్కరించాడు. 


౫1-261-5. 

బిడ్డండు మ్రైొక్కినం దల్లులు 

జడ్డన నంకముల నునిచి చన్నుల తుది బా 
లొడ్డగిలం బ్రేమభరమున 

జడ్డువడం దడిపి రక్షిజలముల ననఘా! 


టీక:- బిడ్డండు = కుమారుడు; మైక్కినన్‌ = నమస్కరింపగ; తల్లులు = తల్లులు; జడ్డనన్‌ = తటాలున; 
అంకములన్‌ = తొడలపై; ఉనిచి = ఉంచుకొని; చన్నుల = చన్నుల; తుదిన్‌ = మొనలలో; పాలు = క్షీరము; 
ఒడ్డగిలన్‌ = పొంగి రాగా; ప్రేమ = ప్రేమ యొక్క; భరమునన్‌ = భారము వలన; జడ్డువడన్‌ = ఆశ్చర్యకరముగ; 
తడిపిరి = చెమ్మగిల చేసిరి; అక్షిజలములన్‌ = కన్నీటితో; అనఘా = పాపము లేని వాడా. 

భావము:- చాలా రోజుల తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చి నమస్కరించగా, అతని తల్లులు 
అందరు జడ్డడిమీది బద్దానురాగంతో చటుక్కున తమ తొడలపై కూర్చుండ బెట్టుకున్నారు. ఆపేక్షతో 
పాంగిపార్లి చన్నులు చేపుతుండగా, తమ కన్నీటితో అతనిని అభిషేకించారు. 


కృష్ణుడు భామల జూడబోవుట 
1-262-వ. 
తదనంతరంబ యషోత్తర శత షోడశసహస్ర సౌవర్ణశౌధకాంతం బయిన 
శుద్ధాంతభవనంబు సొచ్చి హరి తన మనంబున. 
టీక:- _తదనంతరంబ = ఆ తరువాత; అష్టోత్తరశతషోడశసహస్ర = పదహారు వేలనూట ఎనిమిది, 
సహస్ర +షోడశ +శత +అష్ట ౫; సౌవర్ణ = బంగారు; సౌధ = మేడలలో; కాంతంబు = కాంతలున్నవి, భార్యలు 


ఉన్నవి; అయిన = అయినట్టి; శుద్ధాంత = అంతఃపుర; భవనంబు = భవనములు; చొచ్చి = ప్రవేశించి; హరి = 
కృష్ణుడు; తన = తనయొక్క; మనంబున = మనసులో. 


భావము:- పిమ్మట గోవిందుడు పదహారువేల నూటయెనిమిది స్వర్ణ సౌధాలతో కూడిన అంతఃపుర 
ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ ఇలా అనుకొన్నాడు. 


ప్రథమ స్కంధము 194 


1-263-మ. 
ఒక భామాభవనంబు మున్నుసార వేజొక్కర్తు లోంగుందునో 
సుకరాలాపము లాడదో సొలయునో సుప్రీతి వీక్షింపదో 
వికలత్వంబున నుండునో యనుచు నవ్వేళన్‌ వధూగేహముల్‌ 
ప్రకటాశ్చర్యవిభూతి. జొచ్చె బహురూపవ్యక్తు(డై భార్గవా! 

టీక:- ఒక = ఒక; భామా = భార్య యొక్క; భవనంబు = భవనము; మున్ను = ముందుగ; చొరన్‌ = 
చేరితే; వేజొకర్తు = ఇంకొకామె; లోన్‌ = మనసులో; కుందునో = క్రుంగునేమో; సుకర = సుఖకరములైన; 
ఆలాపములు = మాటలు; ఆడదో = పలుకదేమో; సొలయునో = వైముఖ్యమును పొందునేమో;సుప్రీతిన్‌ = బాగా 
ప్రేమతో; వీక్షింపదో = చూడదేమో; వికలత్వంబునన్‌ = చెదిరినమనసుతో; ఉండునో = ఉండునేమో; అనుచున్‌ 
= అనుకొనుచు; ఆ = ఆ; వేళన్‌ = సమయములో; వధూ = భార్యల; గేహముల్‌ = గృహములు; ప్రకట = 
ప్రకటింపబడిన; ఆశ్చర్య = ఆశ్చర్యకరమైన; విభూతిన్‌ = వైభవముతో; చొచ్చె = ప్రవేశించెను; బహు = 
అనేకములైన; రూప = రూపములతో; వ్యక్తుండు = వ్యక్తమైనవాడు, కనిపించినవాడు; ఐ = అయి; భార్గవా = 
శౌనకా (భార్గవ - భృగు వంశమున జన్మించినవాడు, శౌనకుడు). 
భావము:-భృగువంశోద్భవుడవైన శౌనకా! ముందుగా ఒక సతి మందిరానికి వెళ్తే వేరొకామె కుందుతుందేమో; 
తొందరపాటుతో సరిగా మాట్లాడదేమో; సొక్కిపోతుందేమో; ప్రేమతో వీక్షించదేమో; వైకల్యం వహిస్తుందేమో 
అని అందరు భార్యల గృహాలలోకి అన్ని రూపాలు ధరించి అత్యద్భుతమైన మహిమతో ఒకేమారు ప్రవేశించాడు. 
1-264-వ. 
ఆ సమయంబున. 


టీక:- ఆ= ఆ;సమయంబున = సమయమున. 


భావము:- ఆవిధంగా వచ్చిన తమ హృదయేశ్వరుడైన నందనందనుణ్ణి చూసి. 


1-265-క. 
శిశువుల జంకలనిడి తను 
కృశతలు విరహాగ్ని( దెలుప గృహగేహళులన్‌ 
రశనలుజాజంగసిగ్గన 
శశిముఖు లెదురే(గి రపుడు జలజాక్షునకున్‌. 
టీక:- _శిశువులన్‌ = పిల్లలను; చంకలన్‌ = చంకలో; ఇడి = ఉంచి, ఎత్తుకొని; తను = శరీరము; 


కృశతలు = చిక్కిపోవుటలు; విరహ = ఎడబాటు అనే; అగ్నిన్‌ = అగ్నిని; తెలుప = తెలుపుతుండగ; గృహ = ఇంటి; 
గేహళులన్‌ = గుమ్మములలో; రశనలు = మొలనూళ్లు; జాజంగ = జారిపోతుండగ; సిగ్గున = లజ్జవలన; 


ప్రథమ స్కంధము 195 


శశిముఖులు = స్త్రీలు (శశిముఖులు - (కుందేలు కలవాడు) చంద్రునివంటి ముఖము కలవారు, స్త్రీలు); ఎదుర = 
ఎదురుగ; ఏంగిరి = వెళ్ళిరి; అపుడు = ఆ సమయమున; జలజాక్షున్‌ = కృష్ణుని (జలజాక్షుడు - (నీట పుట్టిన) 
పద్మములవంటి కన్నులు ఉన్నవాడు, కృష్ణుడు); కున్‌ = కి. 

భావము:- ఆ చంద్రముఖు లందరు చంటిబిడ్డలను చంకలలో ఎత్తుకొని, విరహతాపంవల్ల 
చిక్కిపోయిన శరీరాలతో, దిగ్గున లేచి కాంచీకలాపాలు జారిపోగా సిగ్గుతో యదుచంద్రునికి ఎదురువచ్చారు. 


౫*1-266-మ. 

"పతి నా యింటికి మున్ను వచ్చె నిదె నా ప్రాణేశుం డస్మద్ధృహా 
గతుండయ్యెన్‌ మును సేరెం బో తొలుత మత్కాంతుండు నా శాలకే 
నితరాలభ్య సుఖంబు గంటి" నని తారింటింట నర్చించి ర 


య్యతివల్‌ నూటు(బదారువేలు నెనమం డ్రవ్వేళ నాత్మేశ్వరున్‌. 
టీక పతి= భర్త; నా = నాయొక్క; ఇంటి = ఇంటి; కిన్‌ = కి; మున్ను = ముందు; వచ్చెన్‌ = వచ్చెను; 
ఇదె = ఇదిగో; నా = నాయొక్క; ప్రాణేశు(డు = భర్త (ప్రాణేశుడు - ప్రాణములకు ఈశ్వరుడు, భర్త); అస్మత్‌ = 
మాయొక్క; గృహా = ఇంటికి; ఆగతుండు = వచ్చినవాడు; అయ్యెన్‌ = ఆయెను; మును = ముందుగ; సేరెన్‌ = 
చేరెను; పో = కదా; తొలుత = ముందు; మత్‌ = నాయొక్క; కాంతుండు = ప్రియుడు; నా = నాయొక్క; శాల = 
ఇంటి; కిన్‌ = కి; ఏన్‌ = నేను; ఇతర = ఇంకొక విధమున; అలభ్య = లభ్యము కానట్టి; సుఖంబున్‌ = సుఖమును; 
కంటిని = చూసితిని; అని = అని; తారు = తాము; ఇంటింటన్‌ = అన్ని ఇళ్ళలోను; అర్చించిరి = పూజించిరి; ఆ = ఆ; 
అతివల్‌ = స్త్రీలు; నూటు( బదారువేలు నెనమండ్రు = నూటపదహారువేల ఎనమిదిమంది, నూజు + పదారు * 
వేలు + ఎనమండ్రు; ఆ = ఆ; వేళన్‌ = సమయములో; ఆత్మ = తమ; ఈశ్వరున్‌ = భర్తను. 

భావము:- పదహారువేల నూట యెనిమిదిమంది రమణీమణులు"యిదుగో నా భర్త తొట్టతొలుత 
నా యింటికే వచ్చాడు. నా మనోనాథుడు ముందుగా నా గృహంలోనే అడుగుపెట్టాడు. నా ప్రాణేశ్వరుడు నా 
మందిరానికే ముందుగా చేరాడు. అనన్య సామాన్యమైన ఆనందాన్ని నేనే పొందాను” అనుకొంటూ ఇంటింటా 
తమ ఆత్మేశ్వరుణ్ణి ఆర్చించారు. 
1-267-వ. 
వారలం జూచి హరి యిట్లనియె. 

టీక:- _వారలన్‌ = వారిని; చూచి = చూసి; హరి = హరి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. 

భావము:- ఆ శుభ సమయంలో ప్రేమాస్పదుడైన శ్రీకృష్ణుడు ఆ కామినీమణులను ఇలా 
క్షేమసమాచారాలు అడిగాడు. 


ప్రథమ స్కంధము 106 


1-268-మ. 

"కొడుకుల్‌ భక్తివిధేయు లౌదురు గదా? కోడండ్రు మీ వాక్యముల్‌ 
గడవంజాలక యుందురా? విబుధ సత్కారంబు గావింతురా? 
తొడవుల్‌ వస్త్రములుం బదార్థ రస సందోహంబులుం జాలునా? 
కడమల్‌ గావు గదా? భవన్నిలయముల్‌ గల్యాణయుక్తంబులే? 


టీక:- కొడుకుల్‌ = కొడుకులు; భక్తి = భక్తితో; విధేయులు = లొంగినవారు; జెదురు = అవుతారు; కదా = 
కదా; కోడండ్రు = కోడళ్ళు; మీ = మీ యొక్క; వాక్యముల్‌ = మాటలు; గడవన్‌ = దాటుటకు; చాలక = సరిపోకుం 
డగ; ఉందురా = ఉంటారా; విబుధ = పండితులకు; సత్కారంబున్‌ = మర్యాదలు; కావింతురా = చేయుదురా; 
తొడవుల్‌ = ఆభరణములు; వస్త్రములున్‌ = బట్టలు; పదార్థ = పదార్థములు; రస = రసముల; సందోహంబులున్‌ 
= సమూహములు; చాలునా = సరిపోవుచున్నవా; కడమల్‌ = కొరతలు; కావున్‌ = కలుగుట లేదు; కదా; భవత్‌ = 
మీయొక్క; నిలయముల్‌ = ఇండ్లలో; కల్యాణ = శుభములు; యుక్తంబులే = కూడినవేనా. 


భావము:- “మీ కొడుకులు వినయవినములై మీ ఆజ్ఞలను పాలిస్తున్నారా; మీ కోడళ్లు మీ మాటలు 
జవదాటకుండ ఉన్నారా; బాగా చదువుకున్న విద్వాంసు లరుదెంచి నప్పుడు సత్కారాలు చేస్తున్నారా; నగలు, 
చీరలు, రసవంతాలైన మధర పదార్థాలు సమస్తం సమృద్ధిగా ఉన్నాయా; మీకు ఎట్టి లోటూ వాటిల్లటం లేదు కదా. 


*1-269-సీ. 

తిలక మేటికి లేదు తిలకనీతిలకమ!- 
పువ్వులు దుఖుమవా పువ్వుంబోయడి! 
కస్తూరి యలందవా కస్తూరికాగంధి!- 
__తొడవులు దొడవవా తొడవుతొడవ! 
కలహంస? బెంపుదే కలహంసగామిని!- 
- కీరముం జదివింతె కీరవాణి! 

లతల. బోషింతువా లతికాలలిత దేహ!- 
సరసి నోలాడుదే సరసిజాక్షి! 


ప్రథమ స్కంధము 197 


1-269.1-ఆ. 
మృధగికి మేంత లిడుదె మృగశాబలోచన! 
గురుల నాదరింతె గురువివేక! 
బంధుజనులం బ్రోతె బంధుచింతామణి! 
యనుచు సతులనడిగెనచ్యుతుండు." 


టీక:- తిలకము = నుదిటి బొట్టు; ఏటి = ఎందుల; కిన్‌ = కు; లేదు = లేదు; తిలకనీ = తిలకము 
ధరించువారిలో, స్త్రీలలో; తిలకమా = గౌరవింపదగినదానా; పువ్వులున్‌ = పువ్వులను; తుఖుమవా = ధరింపవా; 
పువ్వున్‌ = పువ్వులవంటి; బోండి = శరీరము కలదానా; కస్తూరి = కస్తూరి అనే శ్రేష్ట మైన సుగంధం; అలందవా = 
రాయవా; కస్తూరికా = కస్తూరివంటి; గంధి = వాసన కలదానా; తొడవులు = ఆభరణములు; తొడవవా = 
ధరింపవా; తొడవు = ఆభరణములకే; తొడవ = ఆభరణమా; కలహంసన్‌ = (మధుర కంఠధ్వని) కలహంసలను; 
పెంపుదే = పెంచుతున్నావా; కలహంస = చక్కటిహంస; గామిని = నడక కలదానా; కీరమున్‌ = చిలుకలకు; 
చదివింతె = మాటలు చెప్పుతావా; కీర = చిలుకపలుకుల వంటి; వాణి = కంఠము కలదానా; లతలన్‌ = లతలను; 
పోషింతువా = పెంచుతావా; లతికా = పూలతీగవలె; లలిత = సుకుమార; దేహ = దేహము కలదానా; సరసిన్‌ = 
కొలనులో; ఓలాడుదే = జలకాలాడుదే; సరసిజ = పద్మముల వంటి; అక్షి = కన్నులు ఉన్నదానా; 

మృగి = లేడి; కిన్‌ = కి; మేంతల్‌ = గడ్డి, మేతలు; ఇడుదె = ఇచ్చెదవా; మృగ = లేడి; శాబ = పిల్లకి వంటి; లోచన = కన్నులు 

ఉన్నదానా; గురులన్‌ = గురువులను, పెద్దలను; ఆదరింతె = ఆదరించెదవా; గురు = గొప్ప; వివేక = వివేకము కలదానా; 
బంధుజనులన్‌ = బంధువులను; ప్రోతె = రక్షింతువా; బంధు = బంధువులకు; చింత = తలచినవి; ఆమణి = ఇచ్చుదానా; 
అనుచున్‌ = అంటూ; సతులన్‌ = భార్యలను; అడిగెన్‌ = అడిగెను; అచ్యుతుండు = కృష్ణుడు (అచ్యుతుడు - నాశము లేని 
వాడు, విష్ణువు). 

భావము:- నుదుటికి బొట్టంత ఉన్నతురాలా! నుదట బొట్టెందుకు పెట్టుకోలేదు? పువ్వులాంటి 
మృదువైన మోహనాంగి! తలలో పూలు పెట్టుకోవా? కస్తూరి పరిమాళాలు వెదజల్లే కాంతా! కస్తూరి రాసుకోవా? 
అలంకారాలకే అందాన్నిచ్చే అందగత్తె! ఆభరణాలు అలంకరించుకోవా? హంసనడకల చిన్నదాన! కలహంసలని 
పెంచుతున్నావా? చిలుకపలుకుల చిన్నారి! చిలుకలకి పలుకులు నేర్చుతున్నావా లేదా? పూతీగె అంతటి 
సుకుమారమైన సుకుమారి! పూలమొక్కలు పెంచుతున్నావా? పద్మాక్షి! కొలనులలో ఈతలుకొడుతున్నావు 
కదా? లేడికన్నుల లేమ! లేడికూనలకి మేత మేపుతున్నావు కదా? మహా వివేకవంతురాలా! పెద్దలను చక్కగా 
గౌరవిస్తున్నావు కదా? బందు ప్రేమకి పేరుపొందిన పడతీ! బంధువుల నందరిని ఆదరిస్తున్నావు కదా?” అంటూ 
ప్రియకాంతల నందరినీ పరామర్శించాడు. 


1-270-వ. 
అని యడిగిన వారలు హరిం బాసిన దినంబు లందు శరీరసంస్కార కేళీవిహార 
హాస వనమందిరగమన మహోత్సవదర్శనంబు లొల్లని యిల్లాండ్రు కావున. 


ప్రథమ స్కంధము 198 


టీక:- అని = ఆ విధముగా; అడిగినన్‌ = అడుగగా; వారలు = వారు; హరిన్‌ = కృష్ణుని; పాసిన = 
ఎడబాటు చెందిన; దినంబులు = రోజులు; అందున్‌ = లో; శరీర = శరీరములను; సంస్కార = చక్కదిద్దు 
కొనుటలు; కేళీ = సరదాలకి; విహార = విహరించుటలు; హాస = నవ్వుటలు; వన = వనములకు; మందిర = 
మందిరములకు; గమన = వెళ్ళుటలు; మహోత్సవ = మహోత్సవములను; దర్శనంబులు = చూడబోవుటలు; 
ఒల్లని = అంగీకరింపని; ఇల్లాండ్రు = భార్యలు; కావున = అగుట మూలమున. 

భావము:- ఆ కాంత లంతా తమ కాంతుడు ద్వారకలో లేని దినాలలో శరీర సంస్కారాలు, లీలా 
విలాసాలు, పరిహాస భాషణాలు, ఉద్యాన విహారాలు, ఆలయ గమనాలు, మహోత్సవ సందర్శనాలు ఇష్టపడని 
ఇల్లాండ్రు. అందువల్ల వారు. 


1-271-మ. 

సిరి చాంచల్యముతోడిదయ్యు. దనకున్‌ జీవేశ్వరుం డంచు నే 
పురుషశ్రేష్ణు వరించె నట్టి పరమున్‌ బుద్ధిన్‌ విలోకంబులం 
గరయుగ్మంబులం గౌంగిలించిరి సతుల్‌ గల్యాణబాష్పంబు లా 
భరణశ్రేణులుగా. బ్రతిక్షణ నవప్రాప్తానురాగంబులన్‌. 


టీక:- సిరి = లక్ష్మి చాంచల్యము = చంచలత్వము; తోడిది = కూడినది; అయ్యున్‌ = అయినప్పటికి; 
తన =తన;కున్‌ = కు; జీవేశ్వరుండు = భర్త, జీవమునకు ఈశ్వరుడు; అంచున్‌ = అనుచు; ఏ = ఏ; పురుషశ్రేష్ణున్‌ 
= కృష్ణుని (పురుషశ్రేష్టుడు - పురుషులలో శ్రేష్టుడు, విష్ణువు); వరించెన్‌ = వరించెను; అట్టి = అటువంటి; 
పరమున్‌ = అందరికన్న పైన ఉన్నవానిని; బుద్ధిన్‌ = బుద్ధిశాలిని; విలోకంబులన్‌ = చూపులతో; కర = చేతుల; 
యుగ్మంబులన్‌ = జంటలతో; కౌంగిలించిరి = ఆలింనగనము చేసిరి; సతుల్‌ = సత్ప్రవర్తన కల స్త్రీలు; కల్యాణ = 
ఆనందపు; బాష్పంబులు = కన్నీళ్ళు; ఆభరణ = ఆభరణముల; శ్రేణులుగాన్‌ = వరుసలుగా; ప్రతిక్షణ = క్షణక్షణము; 
నవ = కొత్తగా; ప్రాప్త = పొందబడిన; అనురాగంబులన్‌ = అనురాగములతో. 

భావము:- తన జీవితేశ్వరుడని ఏ పురుషోత్తముణ్జి వరించి, చంచల స్వాభావం కలదైన శ్రీదేవి ఒక్క 
క్షణం కూడ వదలిపెట్టకుండా ఉందో, అటువంటి పరమాత్ముణ్ణి ముందు మనస్సుతో, తరువాత చూపులతో, 
అటుపిమ్మట చేతులతో ఆనందాతిశయంతో కనుల వెంట ద్రవించే కల్యాణ బాష్పాలు అణిముత్యాల సరాలుగా 
జాలువారుతుండగ, క్షణక్షణం క్రొత్తదనంతో కూడిన అనురాగంతో గట్టిగా కౌగిలించుకొన్నారు. 


*1-272-మత్త. 

పంచబాణుని నీటు సేసిన భర్గునిం దన విల్లు వ 

ర్షించి మూర్భిలం జేయ? జాలు విశేష హాస విలోక నో 
దంచి దాకృతులయ్యు( గాంతలు దంభచేష్టల మాధవున్‌ 
సంచలింపంగం జేయ నేమియు. జాలరైరి బుధోత్తమా! 


ప్రథమ స్కంధము 199 


టీక:-  పంచబాణుని = మన్మథుని (పంచబాణుడు - ఐదు బాణముల వాడు, మన్మథుడు); నీజు = 
భస్మము; సేసిన = చేసిన; భర్లునిన్‌ = శివుని; తన = తనయొక్క; విల్లు = ధనస్సు; వర్జించి = వదిలివేసి; మూర్చిల్లన్‌ 
= మూర్చ పోవునట్లు; చేయన్‌ = చేయుటకు; చాలు = సరిపడ; విశేష = విశిష్టమైన; హాస = నవ్వులు; విలోకన = 
చూపులు; ఉదంచిత = మిక్కిలి శోభ కలిగిన; ఆకృతులు = ఆకారములు కలవారు; అయ్యున్‌ = అయినప్పటికిని; 
కాంతలు = స్త్రీలు; దంభ = కపట; చేష్టలన్‌ = చేష్టలతో; మాధవున్‌ = కృష్ణుని (మాధవుడు - మాధవి భర్త, కృష్ణుడు); 
సంచలింప(గన్‌ = మనసుని చలింపగా; చేయన్‌ = చేయుటకు; ఏమియున్‌ = ఏమాత్రము; చాలరు = చాలని 
వారు; ఐరి = అయిరి; బుధోత్తమా = జ్ఞానులలో శ్రేష్టుడా, శౌనకుడా. 

భావము:- ఓ సుధీసత్తమా! మన్మథుడిని మూడోకంటి మంటతో నుసి చేసిన మహేశ్వరుని సైతం 
విల్లు పడేసి మూర్భపోయేలా చేసే చిరునవ్వులు, వాల్చూపులు, మనోహర మైన దేహాలు కల వాళ్ళు అయి కూడ 
ఆ కాంతలు తమ శృంగార చేష్టలతో మాధవుని మనస్సు చలింప చేయ లేకపోయారు. 


1-273-వ. 

ఇవ్విధంబున సంగవిరహితుం డైన కంసారి సంసారికైవడి విహరింప నజ్ఞాన విలో 
కులయిన లోకులు లోక సామాన్య మనుష్యుం డని తలంతు; రాత్మాశ్రయయైన 
బుద్ధి యాత్మ యందున్న యానందాదుల తోడం గూడని తెజింగున నీశ్వరుండు 
ప్రకృతి తోడం గూడియు నా ప్రకృతి గుణంబు లైన సుఖదుఃఖంబుల( జెందక 
యుండు(; బరస్పరసంఘర్షణంబులచే వేణు వులవలనవహ్నింబుట్టించి వనంబుల 
దహించు మహావాయువుచందంబున భూమికి భారహేతువులై యనేకాక్షౌహిణు 
లతోడం బ్రవృద్ధతేజులగు రాజుల కన్యోన్యవైరంబులు గల్పించి నిరాయుధుండై 
సంహారంబుసేసి, శాంతుండై పిదపం గాంతామధ్యంబున. బ్రాకృతమనుష్యుం 
డునుం బోలె సంచరించుచుండె నా సమయంబున. 


టీక:- ఈ = ఈ; విధంబున = విధముగ; సంగ = సంబంధము, బంధనములు; విరహితుండు = 
లేనివాడు; ఐన = అయినట్టి; కంసారి = కృష్ణుడు (కంసారి - కంసునకు శత్రువు, కృష్ణుడు); సంసారి = సంసార 
బంధములు ఉన్నవాని; కైవడి = వలె; విహరింపన్‌ = చరించుచుండగ; అజ్ఞాన = అజ్ఞానముతోకూడిన; విలోకులు 
= దృష్టికలవారు; అయిన = అయినట్టి; లోకులు = ప్రజలు; లోక = లోకములో; సామాన్య = సామాన్యముగా ఉండు; 
మనుష్యుండు = మానవుడు; అని = అని; తలంతురు = అనుకొందురు; ఆత్మా = ఆత్మను; ఆశ్రయ = ఆశ్రయించి 
నది; ఐన = అయినట్టి; బుద్ధి = బుద్ధి; ఆత్మ = ఆత్మ; అందున్‌ = లో; ఉన్న = ఉన్నట్టి; ఆనంద = ఆనందము; అదులు 
= మొదలగువాటి; తోడన్‌ = తో; కూడని = కూడకుండగా ఉండు; తెజింగునన్‌ = విధముగ; ఈశ్వరుండు = హరి; 
ప్రకృతి = ప్రకృతి; తోడన్‌ = తో; కూడియున్‌ = కూడి ఉన్నప్పటికిని; ఆ = ఆ; ప్రకృతి = ప్రకృతి యొక్క; గుణంబులు 
= గుణములు; ఐన = అయినట్టి; సుఖ = సుఖములను; దుఃఖంబులన్‌ = దుఃఖములను; చెందక = సంబంధము 


ప్రథమ స్కంధము 200 


లేక; ఉండున్‌ = ఉండును; పరస్పర = ఒకదానికొకటి; సంఘర్షణంబుల = రాసుకొనుట, ఒరసికొనుట; చేన్‌ = 
చేత; వేణువుల = వెదుళ్ళు; వలనన్‌ = వలన; వహ్నిన్‌ = అగ్నిని; పుట్టించి = పుట్టించి; వనంబులన్‌ = అడవులను; 
దహించు = కాల్చివేయు; మహా = గొప్ప; వాయువు = గాలి; చందంబున = వలె; భూమి = భూమండలము; కిన్‌ = 
నకు;భార = బరువు పెరుగుటకు; హేతువులు = కారణములు; ఐ = అయి; అనేక = లెక్కకుమించిన; అక్షౌహిణులు 
= అక్షౌహిణులు; తోడన్‌ = తో; ప్రవృద్ధ = బాగుగా పెరిగిన; తేజులు = తేజస్సుకలవారు; అగు = అయిన; రాజులు 
= రాజులు; కున్‌ = కి; అన్యోన్య = వారిలోవారికి; వైరంబులు = శత్రుత్వములు; కల్పించి = కలుగజేసి; నిరాయు 
ధుండు = ఆయుధములు లేనివాడు; ఐ = అయి; సంహారంబున్‌ = సంహారమును; చేసి = చేసి; శాంతుండు = 
శాంతిపొందినవాడు; ఐ = అయి; పిదపన్‌ = తరువాత; కాంతా = స్త్రీల; మధ్యంబునన్‌ = మధ్యలో; ప్రాకృత = 
సామాన్య; మనుష్యుండునున్‌ = మానవుని; పోలెన్‌ = వలె; సంచరించుచు = తిరుగుతూ; ఉండెన్‌ = ఉండెను; ఆ 
= ఆ;సమయంబునన్‌ = సమయములో. 

భావము:- ఈ విధంగా సర్వసంగ పరిత్యాగియైన కంసారి, సంసారిలాగా విహరించటం చూసి, 
మూర్భులైన లోకులు సామాన్య మానవునిగా భావిస్తారు. ఆత్మాశ్రయమైన బుద్ధి ఆత్మగతమైన గుణాలతో కలవని 
విధంగా పరమేశ్వరుడు ప్రకృతితో కలిసి ఉండి కూడా ఆ ప్రకృతిగుణాలైన సుఖదుఃఖాలను పొందకుండా 
ఉంటాడు. వెదురు గడలకు పరస్పరం సంఘర్షణ కలిగించి. అగ్ని పుట్టించి. అరణ్యాలను దహించే 
మహాప్రభంజనం వలె వాసుదేవుడు, అనేక అక్షౌహిణీ సైన్యాలతో భూమికి బరువుచే టైన, ప్రవృద్ధ తేజులైన 
రాజులకు అన్యోన్యకలహాలు కల్పించి తాను మాత్రం ఆయుధం పట్టకుండా దుష్టసంహారం చేయించి 
పరమశాంతుడై ఇప్పుడు అంతఃపురాలలో కాంతాజనము మధ్యలో సామాన్య మానవుని వలె సంచరిస్తున్నాడు. 


*1-274-క. 
యతు లీశ్వరుని మహత్యము 

మిత మెఖు6గని భంగి. నప్రమేయు(డగు హరి 
స్థితి నెబుంగక కాముకుండని 

రతములు సలుపుదురు తిగిచి రమణులు సుమతీ! 


టీక:- యతులు = ఇంద్రియములను నియమించినవారు; ఈశ్వరుని = కృష్ణుని; మహత్యము = 
గొప్పదనము యొక్క; మితమున్‌ = పరిమాణమును, హద్దులను; ఎజు6గని = తెలిసికొనలేని; భంగిన్‌ = 
విధముగ; అప్రమేయుండు = మితము లేనివాడు; అగు = అయినట్టి; హరి = కృష్ణుని; స్థితిన్‌ = స్థితిని; ఎజు(గక = 
తెలిసికొనలేక; కాముకు(డు = కామ ప్రకోపముతో నుండువాడు; అని = అని; రతములు = సురతములు; 
సలుపుదురు = చేయుదురు; తిగిచి = ఆకర్షించి; రమణులు = స్త్రీలు; సుమతీ = మంచి బుద్ధి కలవాడా. 


భావము:- ఓ బుద్ధిమంతుడైన శౌనకా! తపోనియతులైన యతులు పరమేశ్వరుని ప్రభావం 
ఇదమిత్సమని ఎరుగని విధంగా అప్రమేయుడైన వాసుదేవుని మహత్యాన్ని గుర్తించకుండా కాముకుడనే 
భావంతో రమణులందరూ ఆ రమారమణునితో క్రీడించారు. 


ప్రథమ స్కంధము 201 


౫1-275-56. 
"ఎల్లప్పుడు మా యిండ్లను 
వల్లభుండు వసించు; నేమ వల్లభలము శ్రీ 
వల్లభున" కనుచు గోపీ 
వల్లభుచే సతులు మమతవలం బడి రనఘా!" 
టీక. ఎల్లప్పుడు =ఎప్పుడు;మా =మా యొక్క; ఇండ్లను = ఇండ్లయందే;వల్లభుండు = భర్త; వసించు 
= ఉండును; నేమ = మేమే; వల్లభలము = ప్రియ మైన వారము; శ్రీవల్లభు = కృష్ణున (శ్రీవల్లభుడు - లక్ష్మీపతి, 
విష్ణువు); కున్‌ = కు; అనుచున్‌ = అంటూ; గోపీవల్లభు = కృష్ణుడు (గోపీవల్లభుడు - గోపికలకు ప్రియుడు, 
కృష్ణుడు); చేన్‌ = చేత; సతులు = భార్యలు; మమత = మమకార మనెడి; వలన్‌ = వలలో; పడిరి = తగలు కొనిరి; 
అనఘా = పాపము లేనివాడా. 

భావము:-  పుణ్యవంతుడైన శౌనక! మా వల్లభుడు మా గృహాలను ఎప్పుడు వదలిపెట్టడు, 
రమావల్లభు డైన యదువల్లభునకు మేమే ప్రియమైన వారమని భావిస్తు ఆ భామ లందరు యశోదానందనుని 
వలపుల వలలో చిక్కుకొన్నారు.” 


1-276-వ. 
అని చెప్పిన విని శానకుండు సూతున కిట్లనియె. 

టీక:- అని = అని; చెప్పిన = చెప్పగ; విని = వినిన; శౌనకుండు = శౌనకుడు; సూతున = సూతున;కున్‌ 
= కు;ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 

భావము:- ఈ విధంగా చెప్పిన సూతుని మాటలు విని శౌనకుడు ఇలా అన్నాడు. 


1-277-సీ.. 

"గురునందనుండు సక్రోధుండై యేసిన- 

_ బ్రహ్మశిరోనామబాణవహ్నిం 

గంపించు నుత్తరగర్భంబు గ్రమ్మణం- 
బద్మలోచనుచేతం బ్రతికె నండ్రు; 

గర్భస్తు( డగు బాలుం గంసారి యే రీతి- 

_ బ్రతికించె? మృత్యువు భయము వాపి 

జనియించి యతండెన్ని సంవత్సరములుండె?- 

న్‌ నెబ్బంగి వర్తించె? నేమిసేసె? 


ప్రథమ స్కంధము 202 


1_2/7/.1-ఆ. 
వినుము, శుకుడు వచ్చి విజ్ఞానపద్ధతి 
నతని కెట్లు సూపె నతండు పిదప 
దన శరీర మే విధంబున వర్ణించె 
విప్రముఖ్య! నాకు విస్తరింపు. 

టీక:- గురు = ద్రోణుని; నందనుండు = కొడుకు, అశ్వత్థామ; సక్రోధుండు = క్రోధముతో ఉన్నవాడు; 
ఐ = అయ్యి; యేసిన = ప్రయోగించిన; బ్రహ్మశిరస్‌ = బ్రహ్మశిరస్సు అను; నామ = పేరు కల; బాణ = 
బాణముయొక్క; వష్నిన్‌ = అగ్నికి; కంపించు = వణికిపోతున్న; ఉత్తర = ఉత్తరయొక్క; గర్భంబున్‌ = గర్భమును; 
క్రమ్మజన్‌ = మరల; పద్మలోచను = కృష్ణుని; చేతన్‌ = వలన; బ్రతికెను = బ్రతికెను; అండ్రు = అందురు; గర్భస్తుండు 
= గర్భములో ఉన్నవాడు; అగు = అయినట్టి; బాలున్‌ = పిల్లవానిని; కంసారి = కృష్ణుడు; ఏ = ఏ; రీతి = విధముగ; 
బ్రతికించెన్‌ = బ్రతికించెను; మృత్యువు = మరణము వలన; భయమున్‌ = భయమును; వాపి = పోగొట్టి; 
జనియించి = పుట్టి; అతడు = అతడు; ఎన్ని = ఎన్ని; సంవత్సరములు = ఏండ్లు; ఉండెన్‌ = ఉండెను; ఏ = ఏ; 
భంగిన్‌ = విధముగ; వర్తించెన్‌ = చరించెను; ఏమి = ఏమి; చేసెన్‌ = చేసెను; 

వినుము = వినుము; శుకుండు = శుకుడు; వచ్చి = వచ్చి; విజ్ఞాన = విజ్ఞానము యొక్క; పద్ధతిన్‌ = 

మార్గమును; అతని = అతని; కిన్‌ = కి; ఎట్లు = ఎట్లు; సూపె = చూపెను; అత(డు = అతడు; పిదపన్‌ = తరువాత; 
తన = తనయొక్క; శరీరము = శరీరము; ఏ = ఏ; విధంబునన్‌ = విధముగ; వర్టించెన్‌ = విడిచిపెట్టెను; విప్ర = 
బ్రాహ్మణులలో; ముఖ్య = ముఖ్యుడా; నాకు = నాకు; విస్తరింపు = వివరింపుము. 

భావము:- “బ్రహ్మణ్యులలో అగ్రగణ్యుడవైన సూతమహర్నీ! అశ్వత్థామ ఆగ్రహావేశంతో ప్రయోగించిన 
బ్రహ్మశిరోనామకమైన మహాస్త్రం మంటలకు, తపించిపోతున్న ఉత్తర గర్భంలోని పసికందును దేవకీ నందనుడు 
తిరిగి బ్రతికించాడని విన్నాను. తల్లి గర్భంలో ఉన్న అర్భకుణ్ణి కమలాక్షుడు మృత్యువు బారిపడకుండా ఎలా 
రక్షించాడు? అలా రక్షింపబడి జన్మించిన ఆ బాలుడు భూమ్మీద ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఏ విధంగా 


ప్రవర్తించాడు? ఏయే ఘనకార్యాలు చేసాడు? చివరకి తన తనువును ఏ విధంగా త్యజించాడు? ఈ 
విషయాలన్నీ నాకు వివరించు.” 


1-2758-వ. 
అనిన సూతుండిట్లనియె; "ధర్మనందనుండు చతుస్సముద్రముద్రితాఖిల జంబూ 
ద్వీపరాజ్యంబు నార్లించియు; మిన్నుముట్లిన కీర్తినుపార్షించియు; నంగనా, 

జ ట శాక జ 
తురంగ, మాతంగ, సుభట, కాంచ నాది దివ్యసంపదలు సంపాదించియు; వీర 
సోదర, విప్ర, విద్వజ్ఞన వినోదంబులం బ్రమోదించియు, వైభవంబులలవరించి 
యు; గ్రతువులాచరించియు; దుష్మిక్షణ శిష్టరక్షణంబులొనరించియు; ముకుంద 


ప్రథమ స్కంధము 203 


చరణార వింద సేవారతుండై సమస్త సంగంబు లందు నభిలాషంబు వర్ణించి 
యరిషడ్వర్గంబు జయించి రాజ్యంబు సేయుచు. 


టీక:- _అనినన్‌ = అనగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను; 
ధర్మనందనుండు = ధర్మరాజు (ధర్మనందనుండు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు); చతుస్‌ = నాలుగు; 
సముద్ర = సముద్రములచే; ముద్రిత = ఆవరింపబడిన; అఖిల = సమస్తమైన; జంబూ = జంబూ; ద్వీప = ద్వీపపు; 
రాజ్యంబున్‌ = రాజ్యమును; ఆర్జించియు = సంపాదించినప్పటికి; మిన్ను = ఆకాశమును; ముట్టిన = అంటిన; 
కీర్తిన్‌ = కీర్తిని; ఉపార్ణించియు = సముపార్దించినప్పటికిని; అంగనా = స్త్రీలు; తురంగ = గుజ్జములు; మాతంగ = 
ఏనుగులు; సుభట = మంచి యోధులు; కాంచన = బంగారము; ఆది = మొదలగు; దివ్య = దివ్యమైన; సంపదలు 
= సంపదలు; సంపాదించియున్‌ = సంపాదించినప్పటికిని; వీర = వీరులైన; సోదర = సోదరులు; విప్ర = 
బ్రాహ్మణులు; విద్వత్‌ = విద్వాంసులైన; జన = జనుల వలన; వినోదంబులన్‌ = వినోదములతో; ప్రమోదించియున్‌ 
= మిక్కిలి సంతోషించినప్పటికిని; వైభవంబులు = వైభవములను; అలవరించియున్‌ = పొందియున్‌; క్రతువులు 
= యజ్ఞములు; ఆచరించియున్‌ = చేసినప్పటికిని; దుష్ట = దుష్టులను; శిక్షణ = శిక్షించుట; శిష్ట = శిష్టులను; 
రక్షణంబులు = రక్షించుటలు; ఒనరించియున్‌ = ఏర్పరిచినప్పటికిని; ముకుంద = హరియొక్క; చరణ = 
పాదములనే; అరవింద = పద్మముల; సేవా = భక్తిమీద; రతుండు = మిక్కిలి ప్రేమ కలవాడు; ఐ = అయి; సమస్త = 
సమస్తమైన; సంఘంబులు = సంబంధములు; అందున్‌ = ఎడల; అభిలాషంబు = కోరికలను; వర్ణించి = వదిలి 
వేసి; అరిషడ్వర్గంబున్‌ = అరిషడ్వర్గములు (అరిషడ్వర్గములు - కామ క్రోధ లోభ మోహము మద మాత్సర్యములు 
అను ఆరుగురు శత్రువులు); జయించి = జయించి; రాజ్యంబున్‌ = రాజ్యమును; చేయుచున్‌ = చేయుచు. 
భావము:- అప్పుడు సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు "ధర్మనందనుడు నాలుగు సముద్రాల నడుమ 
గల జంబూద్వీప సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఆకాశాన్నంటే అఖండకీర్తిని ఆర్జించాడు. అంగనామణులు, 
ఉత్తమాశ్వాలు, మత్త మాతంగాలు, సుభట నికాయాలు, సురుచిర సువర్ణాలు మొదలైన అపార సంపదలను 
సంపాదించాడు. వీరాధివీరులైన తన సోదరులతో, విద్వాంసులైన విప్రవరేణ్యుల విద్యావినోదాలతో 
ఆనందించాడు. భోగభాగ్యాలను కైవసం చేసుకొన్నాడు. యజ్ఞాలు ఆచరించాడు. దుష్టులను శిక్షించాడు. 
శిష్టులను రక్షించాడు. గోవింద పాదారవింద సేవారతుడై, సమస్త ఐహిక విషయాల యందు విరక్తుడై, 
అరిషడ్వర్గాన్ని జయించినవాడై రాజ్యపాలన సాగించాడు. 


*1-279-తే, 

చందనాదుల నాంకట స్రగ్గువాండు 
దనివి నొందని కైవడి ధర్మసుతుండు 
సంపదలు పెక్కు. గలిగియు. జక్రిపాద 
సేవనంబులం బరిపూర్తి సెందకుండె. 


b 


ప్రథమ స్కంధము 204 


టీక:- చందన = మంచిగంధం; ఆదులన్‌ = మొదలగు వాని వలన; ఆ(కటన్‌ = ఆకలితో; స్రగ్గువాండు = 
కుంచించుకొనిపోవువాడు; తనివిన్‌ = సంతృప్తిని; ఒందని = పొందని; కైవడిన్‌ = విధముగ; ధర్మసుతుండు = 
ధర్మరాజు (ధర్మసుతుండు -యమధర్మరాజుపుత్రుడు, ధర్మరాజు); సంపదలు; పెక్కున్‌ = చాలా; కలిగియున్‌ = 
కలిగి ఉన్నప్ప టికిని; చక్రి = చక్రాయుధుని, హరి(చక్రి - చక్రము ఆయుధముగా గల వాడు, కృష్ణుని ); పాద = 
పాదములను; సేవనంబులన్‌ = కొలచుట యందు; పరిపూర్తి = సంతృప్తి; చెందక = చెందకుండగ; ఉండెన్‌ = 
ఉండెను. 
భావము:- మంచిగంధం లాంటి శృంగార ద్రవ్యాలు ఎన్ని ఉన్నా ఆకలితో అల్లాడే వాడు తిండి కోసం 
ఎంతో ఆతృతతో ఉంటాడు. కౌరవులను ఓడించి ధర్మరాజు సమస్త రాజ్య సంపదలు పొందాక కూడ, శ్రీకృష్ణ 
భగవానుని ఎంత సేవిస్తున్నా, ఇంకా సేవించాలని ఎంతో ఆతృత కలిగి ఉన్నాడుట. 


1-280-వ. 

అంతం గొన్ని దినంబులకు నభిమన్యుకాంతాగర్భంబు నందున్న డింభకుండు 

దశమమాసపరిచ్చేద్యుండై గర్భాంతరాళంబున దురంతంబైన యశ్వత్తామ బాణా 
LY) ౬ భి ౬ ఇ 

నలంబున దందహ్యమానుండై తల్లడిల్లుచు. 


టీక:- అంతన్‌ = అంతట; కొన్ని = కొన్ని; దినంబుల = రోజుల; కున్‌ = కి; అభిమన్యు = అభిమన్యుని 
(అభిమన్యుకాంత - ఉత్తర); కాంతా = భార్యయొక్క; గర్భంబున్‌ = గర్భము; అందున్‌ = లోపల; ఉన్న = 
ఉన్నటువంటి; డింభకుండు = పిల్లవాడు; దశమ = పదవ; మాస = నెల; పరిచ్చేద్యుండు = దాటినవాడు; ఐ = 
అయి; గర్భ = గర్భముయొక్క; అంతరాళంబున = లోపల; దురంతంబు = అంతములేనిది; ఐన = అయినట్టి; 
అశ్వత్థామ = అశ్వత్థామ; బాణ = బాణముయొక్క; అనలంబునన్‌ = అగ్నివలన; దందహ్యమానుండు = 
దహింపబడుచున్న వాడు; ఐ = అయి; తల్లడిల్లుచున్‌ = తల్లడిల్లుతూ. 

భావము:- ఇంతలో కొన్నాళ్ళకు, అభిమన్యుని అర్థాంగి అయిన ఉత్తరకు నవమాసాలు నిండాయి. 


పదవనెల ప్రవేశించింది. ఇంతలో కడుపులోని శిశువు గురుపుత్రుడు అశ్వత్థామ అస్త్రపు అగ్నిజ్వాలలకు కమిలి, 
కమిలిపోతూ ఇలా ఆక్రోశించసాగాడు. 


గర్భస్థకుని విష్ణువు రక్షించుట 
*1-281-ఉ. 
"కుయ్యిడ శక్తి లే దుదరగోళములోపల నున్నవాండ ది 
క్కెయ్యది దా ననాథ నని యెప్పుడు. దల్లి గణింప విందు నే 
డియ్యిషువహ్ని వాయుటకు నెయ్యది మార్గము నన్ను( గావ నే 
యయ్య గలండు? గర్భజనితాపద నెవ్వం డెఖుంగు దైవమా! 


ప్రథమ స్కంధము 205 


టీక:- కుయ్యడన్‌ = కుయ్‌ అని ఏడ్చుటకు; శక్తి = నేర్చు; లేదు = లేదు; ఉదర = కడుపులోని; గోళము 
= పిండము; లోపలన్‌ = లోపల; ఉన్నవాండన్‌ = ఉన్నవాడిని; దిక్కు = శరణు; ఎయ్యది = ఏది; అనాథను = 
దిక్కులేని వాడను; అని = అని; ఎప్పుడున్‌ = ఎప్పుడు; తల్లి = తల్లి; గణింప = ఎంచుతుండగ; విందున్‌ = 
వినుచుందును; నేడు = ఈవేళ; ఈ = ఈ; ఇషు = బాణముయొక్క; వహిన్‌ = అగ్నిని; పాయుట = దూరము 
చేయుట; కున్‌ = కు; ఏయ్యది = ఏది; మార్గము = దారి; నన్నున్‌ = నన్ను; కావన్‌ = కాపాడుటకు; ఏ = ఏ; అయ్య = 
మహాత్ముడు; కలండు = ఉన్నాడు; గర్భ = గర్భములో; జనిత = కలుగుతున్న; ఆపదన్‌ = ప్రమాదమును; ఎవ్వ(డు 
= ఎవడు; ఎటుంగున్‌ = తెలిసికొనగలవాడు; దైవమా = దేవుడా. 

భావము:- _"ఏడ్వటానికైనా ఓపిక లేదు; తల్లిగర్భంలో తల్లడిల్లుతున్నాను; దిక్కులేని దీనుణ్ణి; అనాథ 
నంటు అనుక్షణం అమ్మ ఆక్రందించటం ఆలకిస్తుంటాను; ఈ బాణాగ్ని నివారించే ఉపాయం ఏమిటి; ఈ 
అపాయంనుంచి నన్ను ఆదుకొనే తండ్రి ఎక్కడ ఉన్నాడో; తల్లి గర్భంలో నేను అనుభవించే ఈ వేదన 
అర్థంచేసుకొనే దైవ మెవ్వరో ఏమిటో? భగవంతుడా! (తల్లి ఉత్తర గర్భంలో అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరోనామకాస్త్ర 
జ్వాలలకు దందహ్యమాను డగుచున్న పరీక్షిత్తు ఇలా రోదిస్తున్నాడు.) 


1-282-5. 

చిచ్చజబికోలవశంబున( 

జచ్చి బహిర్గ్ణతుండ6 గాని సమయమునను దా 

నుచ్చలిత గర్భవేదన( 

జచ్చును మా తల్లి ఘోర సంతాపమునన్‌. 

|| టీక:- చిచ్చజ = అగ్నిమయమైన, చిచ్చు+అఆ (ఉకార సంధి); కోల = బాణము; వశంబునన్‌ = వలన; 
చచ్చి = చనిపోయి; బహిర్గతు(డన్‌ = బయటపడువాడు; కాని = కానట్టి;సమయమునను = సమయములో; తాన్‌ 


= తను; ఉచ్చలిత = చెదరిపోయిన; గర్భ = గర్భమువలని; వేదనన్‌ = బాధతో; చచ్చును = చనిపోవును; మా = 
మాయొక్క; తల్లి = తల్లి; ఘోర = ఘోరమైన; సంతాపమునన్‌ = శోకముతో. 


భావము:- అయ్యో ఈ చిచ్చులు చిమ్మే భయంకరబాణం వల్ల నేను చచ్చిపోవటం తథ్యం. 
కడుపులోని మృతశిశువును కనలేక అతిశయించిన గర్భవేదనతో అల్లాడి, అమ్మకూడా మరణించటం తప్పదు. 


1-283-క, 


చెచ్చెర బాణజ్వాలలు 

వచ్చిన విష్ణుండు గావవచ్చు ననుచు6 దా 
ముచ్చటలు సెప్పు సతులకు 

నిచ్చలు మాయవ్వ నేండు నిజమయ్యెడినో. 


ప్రథమ స్కంధము 206 


టీక:- _ చెచ్చెర = గబగబా; బాణ = బాణము యొక్క; జ్వాలలు = మంటలు; వచ్చినన్‌ = వచ్చినచో; 
విష్ణుండు = హరి; కావన్‌ = కాపాడుటకు; వచ్చున్‌ = వచ్చును; అనుచున్‌ = అంటూ; తాన్‌ = తను; ముచ్చటలు = 
కబుర్లు; చెప్పు = చెప్పును; సతులు = చెలికత్తెలు; కున్‌ = కి; నిచ్చలు = నిత్యమును; మా = మాయొక్క; అవ్వ = తల్లి; 
నేండు = ఈవేళ; నిజము = నిజము; అయ్యెడినో = అవుతుందోలేదో. 

భావము:- అమాంతంగా అస్త్ర జ్వాలలు నా పైకి వచ్చి పడినప్పుడు శ్రీహరి కాపాడుటకు వచ్చునని 
మా అమ్మ అనుదినం అందరితో అంటూ ఉంటుంది. అమ్మ చల్లని మాట యథార్థమౌతుందా? 


1-284-శా. 

రాడా చూడ సమస్తభూతములలో రాజిల్లు వా( డిచ్చటన్‌ 
లేడా? పాణిని చిచ్చజమ్ము( దొలంగన్‌ లీలాగతిం ద్రోచి నా 
కీండా? నే డభయప్రదాన మతం డూహింపన్‌ నతత్రాత ముం 
గాండా? యెందజిం గావం డీ యెడల మత్కర్మంబు దా నెట్టిదో?" 


టీక:- రాడా = రాకపోతాడా; చూడన్‌ = చూచుటకు, కాపాడుటకు; సమస్త = అన్ని; భూతముల = 
జీవుల; లోన్‌ = లోను; రాజిల్లు = ప్రకాశించే; వాండు = వాడు; ఇచ్చటన్‌ = ఇక్కడ; లేడా = లేకపోతాడా; పాజుని = 
బ్రాహ్మణుని; చిచ్చజ = అగ్నిమయమైన; అమ్మున్‌ = బాణమును; తొలంగన్‌ = తొలగించుటకు; లీలా = 
లీలతోకూడిన; గతిన్‌ = విధముగ; త్రోచి = తోసేసి; నాకు = నాకు; ఈ(డా = ఇవ్వడా; నేండు = ఇవాళ; అభయ = 
అభయమును; ప్రదానము = ప్రసాదించుట; అత(డు = అతడు; ఊహింపన్‌ = ఆలోచించిన; నతన్‌ = 
మ్రైక్కినవారిని; త్రాత = సంరక్షించువాడు; మున్‌ = ఇంతకు ముందు; కాండా = అయి ఉండడా; ఎందటిీన్‌ = 
ఎందరిని; కావ(డు = కాపాడలేదు; ఈ = ఈ; ఎడల = విషయములో; మత్‌ = నాయొక్క; కర్మంబు = కర్మ; తాన్‌ = 
తాను; ఎట్టిదో = ఎలాంటిదో. 

భావము:- అఖిల ప్రాణులలో అంతర్యామిగా ప్రకాశించే స్వామి నా కష్టాలు వీక్షించలేడా? నన్ను 
రక్షించటానికి రాడా? నిప్పులు చెరిగే ఈ బ్రహ్మాస్తాన్ని శాంతింపజేయడా? ఆపన్నుడనైన నాకు 
అభయమీయడా? కాపాడమని కైమోడ్చేవాళ్లను ఎందరినో కనికరించి కాచిన కరుణామయుడు నా 
మొరలాలించి నన్ను లాలించి పాలించడా? ఏమో నా అదృష్టం ఎలా ఉన్నదో? 


1-285-వ. 
అని గతాగతప్రాణుండై భ్రూణగతుండైన శిశువు చింతించు సమయంబున. 


టీక:- అని = అని; గత = ఉండినది; అగత = ఉండనిది యైన; ప్రాణుండు = ప్రాణము కలవాడు; ఐ = 
అయి; = పిండము; గతుండు = వలె ఉన్నవాడు; ఐన = అయినట్టి; శిశువు = పిల్లవాడు; చింతించు = 
బాధపడుతున్న; సమయంబునన్‌ = సమయమున. 


ప్రథమ స్కంధము 207 


భావము:- ఇలా వస్తూపోతూ ఉన్న ప్రాణాలతో ఉత్తర కడుపులో పిండ రూపంలో ఉన్న చిన్నారి 
ఎన్నో విధాల చింతించసాగాడు. 
1-286-సీ. 
మేఘంబుమీంది క్రొమ్మెజు(గుకైవడి మేని- 
- పై నున్నపచ్చని పటమువాండు; 
గండభాగంబుల6 గాంచన మణి మయ- 
_ మకరకుండలకాంతి మలయువాండు; 
శరవహ్ని నడ(గించు సంరంభమునం జేసి- 
కన్నుల నునుంగెంపు కలుగువాండు; 
బాలార్మమండల ప్రతిమాన రత్న హా- 
టక విరాజిత కిరీటంబువాండు; 


1-286.1-తే. 
కంకణాంగద వనమాలికా విరాజ 

మాను( డసమాను( డంగుష్టమాత్రదేహు6 
డొక్క గద జేతం దాల్చి నేత్రోత్సవముగ 
విష్ణుం డావిర్భవించె నవ్వేళ యందు. 


టీక:- _మేఘంబు = మేఘము; మీ(ది = మీద ఉన్న; క్రొమ్మెటు(గు = క్రొత్త మెరుపుతీగ; కైవడిన్‌ = వలె; 
మేని = శరీరము; పైన్‌ = మీద; ఉన్న = ఉన్నట్టి; పచ్చని = పచ్చనిరంగు కల; పటమువాండు = వస్త్రము కలవాడు; 
గండభాగంబులన్‌ = చెక్కిళ్ళయందు; కాంచన = బంగారపు; మణి = రత్నములు; మయ = తాపింపబడిన; మకర 
కుండల = మకరకుండలములయొక్క; కాంతి = వెలుగు; మలయువాండు = పరచబడినవాడు; శర = బాణముల 
యొక్క; వహ్నిన్‌ = అగ్నిని; అడ(గించు = అణచివేయు; సంరంభమునన్‌ = ఆత్రుత, వేగిరిపాటు; చేసి = వలన; 
కన్నులన్‌ = కళ్ళలో; నును = చిక్కటి; కెంపు = ఎరుపురంగు; కలుగువా(డు = కలవాడు; బాల = ఉదయిస్తున్న; 
అర్క = సూర్యుని; మండల = చక్రమును; ప్రతిమాన = పోలిన; రత్న = రత్నములతోను; హాటక = బంగారముతోను; 
విరాజిత = వెలుగొందుచున్న; కిరీటంబు = కిరీటము; వాండు = కలవాడు; 

కంకణ = కంకణములు, మురుగులు; అంగద = భుజకీర్తులు; వనమాలికా = ఆకులు పువ్వులుతో కట్టిన మాలలతో; 
విరాజమానుడు = ప్రకాశించువాడు; అసమానుడు = సాటిలేనివాడు; అంగుష్ట = అంగుళం, ఏస్కుడు (బొటకనవేలు వెడల్పు); 
మాత్ర = అంతమాత్రమే; దేహుడు = దేహము కలవాడు; ఒక్క = ఒక; గదన్‌ = గదను; చేతన్‌ = చేతిలో; దాల్చి = ధరించి; నేత్ర = 


ప్రథమ స్కంధము 208 


నేత్రములకు; ఉత్సవముగన్‌ = పండుగ అగునట్లు; విష్ణుడు = హరి; ఆవిర్భవించెన్‌ = ప్రభవించెను, పుట్టెను; ఆ = ఆ; వేళ = 
సమయ; అందున్‌ = లో. 

భావము:- అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర 
తాపానికి ఇలా కనలుతుండగా. శ్రీకృష్ణుడు ఉత్తర ప్రార్థన మన్నించి అంగుళమంంత వానిగా గదాధారియై 
ఆవిర్భవించి, గర్భస్త బాలకుడిని కాపాడేడు. మేఘంమీద మెరుపుతీగలా, నల్లని దేహం మీద పచ్చని చేలం 
ధరించినవాడు, చెక్కిళ్ళపై మణులు పొదిగిన మరకకుండలాల పసిడికాంతుల ప్రసరించేవాడు, ఆ బ్రహ్మాస్త్ర అగ్ని 
జ్వాలల్ని చల్లార్చే సంరంభం వల్ల కళ్ళు రవ్వంత జేవురించిన వాడు, ఉదయిస్తున్న సూర్యబింబాన్ని పోలిన 
రత్నఖచిత సువర్ణ కిరీటం తలపై దాల్చినవాడు, కంకణాలతో, భుజకీర్తులతో, వనమాలికలతో విరాజిల్లేవాడు, 
అంగుష్టమాత్ర దేహుడు అయిన శ్రీమహావిష్ణువు గదాధరుడై కన్నులపండువుగా ఆ సమయంలో గర్భంలోని 
అర్భకుని ముందు అవిర్భవించాడు. 


1-287-వ. 

ఇట్లు భక్తపరాధీనుం డయిన పరమేశ్వరుం డావిర్భవించి మంచు విరియించు 
మార్తాండుచందంబున శిశువునకుదశదిశలం దనచేతి యఖండిత మహోల్కా 
సన్నిభంబైనగదాదండంబు మండలాకారంబుగ జిజజిజంద్రిప్పి విప్రనిచిచ్చజిమ్ము 
వేడిమి పోండిమింజెజచి డింభకుని పరితాపవిజృంభణంబు నివారించి గర్భంబు 
గందకుండ నర్భకునికి నానందంబు గల్పించిన. 


టీక:- ఇట్లు = ఈ విధముగ; భక్త = భక్తుల; పర = పరముగ; ఆధీనుండు = లొంగి ఉండువాడు; 
అయిన = అయినట్టి; పరమేశ్వరుండు = హరి; ఆవిర్భవించి = ప్రభవించి; మంచు = మంచును; విరియించు = 
విరిచేసే; మార్తాండు = సూర్యుని; చందంబునన్‌ = వలె; శిశువు = శిశువు;కున్‌ = కు; దశదిశలన్‌ = పది దిక్కులను 
(దశదిశలు - 4దిక్కులు 4మూలలు కింద పైన మొత్తం 10, తూర్పుదిక్కు ఆగ్నేయమూల, దక్షిణదిక్కు, 
నైరృతిమూల, పడమరదిక్కు వాయవ్యమూల, ఉత్తరదిక్కు, ఈశాన్యమూల, అథో, ఊర్థ్వములు); తన = 
తనయొక్క; చేతి = చేతి; అఖండిత = అఖండమైన; మహా = మిక్కిలి పెద్దదైన; ఉల్కా = ఉల్కతో; సన్నిభంబు = 
సమానమైనట్టిది; ఐన = అయినట్టి; గదాదండంబున్‌ = గదాదండము; మండల = గుండ్రని; ఆకారంబుగన్‌ = 
ఆకారముగా; జిజిజిజిన్‌ = మిక్కిలి వేగముగ; త్రిప్పి = తిప్పి; విప్రుని = బ్రాహ్మణుని; చిచ్చజ = నిప్పులు చిమ్మే; అమ్ము 
= బాణముయొక్క; వేండిమిన్‌ = తాపముయొక్క; పోండిమిన్‌ = ఉద్రిక్తతను; చెజిచి = చెదరగొట్టి; డింభకుని = 
పిల్లవాని; పరితాప = పరితాపముయొక్క; విజృంభణంబు = చెలరేగుటను; నివారించి = అరికట్టి; గర్భంబున్‌ = 
గర్భమును; కందకుండన్‌ = కందిపోకుండగ; అర్భకుని = పసిబిడ్డ; కిన్‌ = కు; ఆనందంబున్‌ = ఆనందమును; 
కల్పించినన్‌ = కలుగజేయగా. 


భావము:- ఈ విధంగా సాక్షాత్కరించి భక్తపరాధీనుడైన భగవానుడు భానుడు మంచును 
పటాపంచలు గావించినట్లు మండుతున్న ఉల్కవంటి గదాదండాన్ని మండలాకారంగా శిశువు దశదిశలా 


ప్రథమ స్కంధము 209 


గిరగిర త్రిప్పుతూ, సెగలు పొగలు గ్రక్కే బ్రహ్మాస్త్ర ప్రతాపాన్ని శాంతింపజేశాడు. కడుపు కసుకందకుండా 
పసికందు పరితాపాన్ని ఉపశమింపజేసి అపరిమితానందం కలిగించాడు. 


1-288-మ. 

"గదం జేంబట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులం దుర్భయ 

ప్రదమై వచ్చు శరాగ్ని( దుత్తుమురుగా భంజించి రక్షించు నీ 
సదయుం డెవ్వండొకో?" యటంచు మదిలో. జర్చించుచున్‌ శాబకుం 
డెదురై చూడ నదృశ్యు( డయ్యె హరి సర్వేశుండు విప్రోత్తమా! 


టీక:- గదన్‌ = గదను; చేన్‌ = చేతితో; పట్టి = పట్టుకొని; పరిభ్రమించుచున్‌ = వేగముగ తిరుగుతూ; 
గదా = గదయొక్క; ఘాతంబులన్‌ = దెబ్బలచేత; దుర్భయ = మహచెడ్డభయమును; ప్రదము = పుట్టించునది; ఐ 
= అయి; వచ్చు = వచ్చుచున్న; శర = బాణమువలని; అగ్నిన్‌ = అగ్నిని; తుత్తుమురుగా = తుమురు+తుమురుగ, 
చిన్నచిన్నతునకలుగా; భంజించి = విరిచేసి; రక్షించు = రక్షించుచున్న; ఈ = ఈ; సదయుండు = మంచి దయ 
కలవాడు; ఎవ్వండొకో = ఎవరో; అటంచు = అనుకొనుచు; మది = మనసు; లోన్‌ = లోపల; చర్చించున్‌ = 
తర్మించుకొనుచు; శాబకుండు = శిశువు; ఎదురు = ఎదురుగ; ఐ = అయి; చూడన్‌ = చూడబోగా; అదృశ్యుండు 
= మాయమైనవాడు; అయ్యెన్‌ = ఆయెను; హరి = హరి; సర్వేశుండు = సమస్తమునకు ఈశ్వరుడు, కృష్ణుడు; విప్ర 
= బ్రాహ్మణులలో; ఉత్తమా = ఉత్తముడా. 

భావము:- అరే ఎవరీ కరుణామూర్తి గదాహస్తుడై పరిభ్రమిస్తూ, భయంకరంగా పైనబడి బాధిస్తున్న 
బాణాగ్ని జ్వాలల్ని పటాపంచలు చేసి, నన్ను కటాక్షించి రక్షించిన ఈ దాక్షిణ్యమూర్తి ఎవరు అంటూ 
తర్కించుకొంటూ గర్భస్థశిశువు పరీక్షించేలోగా భగవంతుడు అంతర్చితుడైనాడు. 


పరీక్షి జ్ఞన్మంబు 
1-289-వ. 
అంత ననుకూల శుభగ్రహోదయంబును, సర్వగుణోత్తర ఫలసూచకం బును నైన 
శుభలగ్నంబునం బాండవవంశోద్ధారకుండయిన కుమారుండు జన్మించిన 
ధర్మనందనుండు ధౌమ్యాది భూసురవర్గంబు రప్పించి, పుణ్యాహంబు సదివించి 
జాతకర్మంబులు సేయించి కుమారు జన్మమహోత్సవ కాలంబున భూసురులకు 
విభవాభిరామంబు లయిన గో భూ హిరణ్య హయానేక గ్రామంబులును స్వాదు 
రుచిసంపన్నంబు లయిన యన్నంబు లిడిన వారలు తృప్పులై ధర్మపుత్రున కిట్లనిరి. 


ప్రథమ స్కంధము 210 


టీక:- అంతన్‌ = అంతట; అనుకూల = అనుకూలమైన; శుభ = శుభప్రదమైన; గ్రహ = గ్రహములు; 
ఉదయంబును = కలుగుటయును; సర్వ = సమస్త; గుణ = మంచిగుణములకు; ఉత్తర = భవిష్యత్తులోని; ఫల = 
ఫలములను; సూచకంబునున్‌ = సూచించునవియును; ఐన = అయినట్టి; శుభ = శుభకరమైన; లగ్నంబునన్‌ = 
లగ్నములో; పాండవ = పాండురాజు పుత్రులకు;వంశ = వంశమును; ఉద్దారకుండు = ఉద్ధరించువాడు; అయిన 
= అయినట్టి; కుమారుండు = పుత్రుడు; జన్మించినన్‌ = పుట్టగా; ధర్మనందనుండు = ధర్మరాజు (ధర్మనందనుండు 
- యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు); ధౌమ్య = ధౌమ్యుడు; ఆది = మొదలగు; భూసుర = బ్రాహ్మణుల 
(భూసురులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు); వర్గంబున్‌ = సమూహమును; రప్పించి = పిలిపించి; 
పుణ్యాహంబు = పుణ్యాహము అను శుద్ధి మంత్రములు; సదివించి = చదివించి; జాతకర్మంబులు = పిల్లలు 
పుట్టినప్పుడు చేయు కార్యక్రమము; చేయించి = చేయించి; కుమారు = పుత్రుని; జన్మ = పుట్టిన సందర్భపు; మహా 
= గొప్ప; ఉత్సవ = పండుగ; కాలంబునన్‌ = సమయమున; భూసురులు = బ్రాహ్మణులు (భూసురులు భూమికి 
దేవతలు, బ్రాహ్మణులు); కున్‌ = కి; విభవ = వైభవముతో; అభిరామంబులు = మనోజ్ఞములు; అయిన = 
అయినట్టి; గో = గోవులను; భూ = భూములను; హిరణ్య = బంగారము; హయ = గుఖ్జిములను; అనేక = 
అనేకమైన; గ్రామంబులును = గ్రామములను; స్వాదు = చక్కని; రుచి = రుచితో;సంపన్నంబులు = సమృద్ధములు; 
అయిన = అయినట్టి; అన్నంబులు = ఆహారములును; ఇడిన = ఇచ్చిన; వారలు = వారు; తృప్తులు = తృప్తి చెందిన 
వారు; ఐ = అయి; ధర్మపుత్రున = ధర్మరాజు (ధర్మపుత్రుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు); కున్‌ = కు; 
ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి. 

భావము:- అనంతరం శుభగ్రహాలన్నీ ఉచ్చస్థానాల్లో ఉండగా, సర్వసౌభాగ్య సముదాత్తమైన ఉత్తమ 
ముహూర్తంలో, ఉత్తరకు పాండవ వంశోద్దారకుడైన బాలుడు ఉద్భవించాడు. ధర్మరాజు ధౌమ్యుడు మొదలైన 
పురోహితులను పిలిపించి పుణ్యాహవాచనం, జాతకర్మాదులు జరిపించాడు. పుత్రోదయ మహోత్సవాన్ని 
వైభవోపేతంగా నిర్వర్తించి, భూసురోత్తములకు షడ్రసోపేత భోజనాలు పెట్టించి, గోవులూ భూములూ 
సువర్ణాలూ అశ్వాలూ అగ్రహారాలూ దానం చేసాడు. సంతుష్టులైన బ్రాహ్మణ శ్రేషులు యుధిష్టిరుణ్ణి చూసి... 


1-290-చ. 
"ప్రకటిత దైవయోగమునం బౌరవ సంతతి యంతరింపంగా 
వికలత నొందనీక ప్రభవిష్ణుండు విష్ణుడనుగ్రహించి శా 

బకుC బ్రతికించె. గావున నృపాలక! శాబకు( డింక శాత్రవాం 
తకు( డగు; విష్ణురాతు. డన ధాత్రిం బ్రసిద్ధికి నెక్కు. బూజ్యుండై" 


టీక:- _ ప్రకటిత = వ్యక్తమైన; దైవ = దైవముచే నిర్దేశించబడిన; యోగమునన్‌ = యోగము వలన; 
పౌరవ = పురువు; సంతతి = వంశము; అంతరింప6గా = అంతరించుచుండగా; వికలత = చెదిరిపోవుట; 
ఒందనీక = సంభవించకుండగ; ప్రభవిష్ణుండు = కృష్ణుడు (ప్రభవిష్ణుడు - అవతరించు శీలము కలవాడు, 
విష్ణువు}; విష్ణు(డు = కృష్ణుడు (విష్ణుడు - వ్యాపించు శీలము కలవాడు, విష్ణువు); అనుగ్రహించి = అనుగ్రహించి; 
శాబకున్‌ = పిల్లవాడిని; బ్రతికించెన్‌ = బ్రతుకునట్లు కాపాడెను; కావునన్‌ = అందువలన; నృపాలక = రాజా 


ప్రథమ స్కంధము 211 


(నృపాలకుడు - నరులను ఏలు వాడు, రాజు); శాబకుడు = పిల్లవాడు; ఇంక = ఇక; శాత్రవ = శత్రువులను; 
అంతకు(డు = అంతముచేయువాడు; అగున్‌ = అగును; విష్ణురాతుడు = విష్ణురాతుడు; అనన్‌ = అని; ధాత్రిన్‌ = 
భూమిమీద; ప్రసిద్ధి = మంచిపేరు; కిన్‌ = ను; ఎక్కున్‌ = పొందును; పూజ్యుండు = పూజింప తగువాడు; ఐ = అయి. 
భావము:- "మహారాజా! ప్రఖ్యాతమైన దైవనియోగం వల్ల భారతవంశం అంతరించి పోకుండా 
ప్రభవిష్ణువైన శ్రీమహావిష్ణువు పరమానుగ్రహంతో ఈ పసిపాపను బ్రతికించాడు. ఈ బాలుడు, పగవారిపాలిటి 
లయకాలుడై విష్ణువుచేత రక్షించబడినందున విష్ణురాతు డనే నామంతో విఖ్యాతుడై, జగన్మాన్యుడౌతాడు." 


1-291-వ. 
అనిన విని భూదేవోత్తములకు నరదేవోత్తముం డిట్లనియె. 


టీక:- _అనినన్‌ = అని పలుకగా; విని = విన్నవాడై; భూదేవ = బ్రాహ్మణులలో (భూదేవులు - భూమికి 
దేవతలు, బ్రాహ్మణులు); ఉత్తములు = ఉత్తములు; కున్‌ = కు; నరదేవ = రాజులలో (నరదేవులు - నరులలో 
దేవతలు, రాజులు); ఉత్తముండు = ఉత్తముడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను. 


భావము:- బాలుడు జగన్మాన్యు డౌతాడనుచున్న విప్రోత్తములను ధర్మరాజు ఇలా అడిగాడు 


1-292-శా. 
"ఓ పుణ్యాత్మకులార! నాపలుకు మీ రూహింపుండా మైక్కెదన్‌ 
మా పెద్లల్‌ శ్రుతకీర్తులై సదయులై మన్నారు రాజర్నులై, 
ED దట వయా జే మో Aq 
యీ పిన్నాతండు వారి. బోలెడి( గదా యెల్లప్పుడున్‌? మాధవ 
శ్రీపాదాంబుజ భక్తియుక్తు( డగుచున్‌ జీవించునే? చూడరే." 


టీక:- ఓ=ఓ; పుణ్య = పుణ్యవంతమైన; ఆత్మకులార = ఆత్మకలవారలు; నా = నా యొక్క; పలుకులు 
= మాటలు; మీరు = మీరు; ఊహింపుండా = ఆలోచించండి; మ్రొక్కెదన్‌ = వేడెదను; మా = మా యొక్క; పెద్దల్‌ = 
పెద్దలు, పూర్వీకులు; శ్రుత = వినపడుతున్న; కీర్తులు = క్రీర్తి కలవారు; ఐ = అయి; సదయులు = మంచి దయ కల 
వారు; ఐ = అయి; మన్నారు = బ్రతికితిరి; రాజర్నులు = రాజులలో బుషులు; ఐ = అయి; ఈ = ఈ; పిన్న = చిన్న; 
అతడు = వాడు; వారిన్‌ = వారిని; పోలెడిన్‌ = పోల్చుటకు తగి ఉంటాడు;కదా = కదా; ఎల్లిప్పుడున్‌ = ఎప్పుడును; 
మాధవ = కృష్ణుని (మాధవ - 1. మా (లక్షీదేవి) ధవ (భర్త ఐనవాడు) , 2. యదువు తరువాతి తరపు మధువు 
యొక్క వంశము వాడు, శ్రీకృష్ణుడు); శ్రీ = శుభకరమైన; పాద = పాదములనెడి; అంబుజ = పద్మములయందు; 
భక్తి = భక్తి, యుక్తుండు = కలిగినవాడు; అగుచున్‌ = అవుతూ; జీవించునే = బ్రతుకునా; చూడరే = చూడండి. 

భావము:- "ఓ మహాత్ములారా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా పలుకులు ఆలకించి నా 
సందేహం తీర్చండి. మా పెద్దలంతా దిగంత విశ్రాంత కీర్తులై, కారుణ్యమూర్తులై, రాజర్నులై విరాజిల్లారు. ఈ 
చిన్నారి బాలుడు సైతం తన తాతముత్తాతల అడుగుజాడల్లో నడుస్తూ వారిలాగనే ఎల్లప్పుడూ శ్రీ వల్లభుని పాద 
పద్మాలను భక్తితో సేవిస్తూ జీవిస్తాడు గదా దయచేసి కొంచెము సెలవీయండి." 


ప్రథమ స్కంధము 212 


1-293-వ. 

అనినవిని "నరేంద్రా! భవదీయపౌత్రుండు మనుపుత్రుండయిన యిక్ష్వాకునిచందం 
బున. బ్రజలరక్షించు; శ్రీరామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు సత్యప్రతిజ్ఞుండు నగు; 
డేగవెంటనంటిన బిట్టుభీతంబైవెనుకకువచ్చిన కపోతంబు(గాచిన శిబిచక్రవర్తి 
రీతి శరణ్యుండును వితరణఖనియునగు; దుష్యంతసూనుండైన భరతుపగిది 
సోమాన్వయ జ్ఞాతివర్గంబులకు యజ్వలకు ననర్గళకీర్తివిస్తరించు; ధనంజయ కార్త 
వీర్యులకరణి ధనుర్ధరాగ్రేసరుండగు(; గీలిపోలిక దుర్ధర్నుండగు; సముద్రుని తెజం 
గున దుస్తరుండగు; మృగేంద్రంబుకైవడి విక్రమశాలియగు; వసుమతివోలె నక్షయ 
క్షాంతియుక్తుం డగు; భానుని లాగున బ్రతాపవంతుం డగు; వాసుదేవు వడువున 
సర్వభూతహితుం డగు(; దల్లిదండ్రులమాడ్కి సహిష్టుం డగు; మజియును. 


టీక:- _అనినన్‌ = అని పలికిన; విని = విన్నవారై; నరేంద్రా = నరులలో ఉత్తముడా; భవదీయ = 
నీయొక్క; పౌత్రుండు = మనుమడు;మను = మనువు యొక్క; పుత్రుండు = పుత్రుడు; అయిన = అయిన;ఇక్ష్వాకుని 
= ఇక్ష్వాకుని; చందంబునన్‌ = వలె; ప్రజలన్‌ = ప్రజలను; రక్షించు = కాపాడును; శ్రీరామచంద్రుని = 
శ్రీరామచంద్రుని; భంగిన్‌ = వలె; బ్రహ్మణ్యుండు = బ్రాహ్మణహితుడు; సత్య = సత్యమును; ప్రతిజ్ఞూండున్‌ = 
ప్రతిజ్ఞలు కలవాడును; అగున్‌ = అగును; డేగ = డేగ; వెంటనంటిన = వెంట తరుమగా; బిట్టు = మిక్కిలి; భీతంబు 
= భయము చెందినది; ఐ = అయి; వెనుకకు = వెనుకకు; వచ్చిన = మరలి వచ్చిన; కపోతంబున్‌ = పావురమును; 
కాచిన = కాపాడిన; శిబి = శిబి అను; చక్రవర్తి = రారాజు; రీతి = వలె; శరణ్యుండును = శరణ మిచ్చువాడును; 
వితరణ = దాన మిచ్చుటలో; ఖనియున్‌ = గని వంటివాడును; అగున్‌ = అగును; దుష్యంత = దుష్యంతుని; 
సూనుండు = పుత్రుడు; ఐన = అయినట్టి; భరతు = భరతుని; పగిదిన్‌ = వలె; సోమ = చంద్ర; అన్వయ = వంశపు; 
జ్ఞాతి = బంధువుల; వర్గంబులు = సమూహములు; కున్‌ = కు; యజ్వలు = యజ్ఞముచేయువారి; కున్‌ = కు; 
అనర్గళ = అడ్డులేని; కీర్తిన్‌ = కీర్తిని; విస్తరించున్‌ = విస్తరింపజేయును; ధనంజయ = అర్జునుడు; కార్తవీర్యుల = 
కార్తవీర్యార్థనుడుల; కరణిన్‌ = వలె; ధనుస్‌ = ధనుస్సును; ధర = ధరించువారిలో; అగ్రేసరుడు = మిక్కిలి 
గొప్పవాడు; అగున్‌ = అగును; కీలి = అగ్ని (కీలి - కీలలు కలవాడు, అగ్ని); పోలికన్‌ = వలె; దుర్ధర్నుండు = 
తిరస్కరింపదగనివాడు; అగున్‌ = అగును; సముద్రుని = సాగరుని; తెటింగునన్‌ = వలె; దుస్తరుండు = దాటుటకు 
వీలుకానివాడు; అగున్‌ = అగును; మృగేంద్రంబు = సింహము {మృగేంద్రము - మృగములలో గొప్పది, 
సింహము); కైవడిన్‌ = వలె; విక్రమశాలి = పరాక్రమవంతుడు; అగున్‌ = అగును; వసుమతి = భూదేవి; వోలెన్‌ = 
వలె; అక్షయ = తరుగని; క్షాంతి = ఓర్పు; యుక్తుండు = కలవాడు; అగున్‌ = అగును; భానుని = భానుని; లాగునన్‌ 
= వలె; ప్రతాపవంతుండు = ప్రతాపముకలవాడు; అగున్‌ = అగును; వాసుదేవు = కృష్ణుని (వాసుదేవుడు - 
వసుదేవుని కొడుకు, కృష్ణుడు); వడువునన్‌ = వలె; సర్వ = సమస్త; భూత = జీవులకు; హితుండు = 


ప్రథమ స్కంధము 213 


హితవుచేయువాడు; అగున్‌ = అగును; తల్లిదండ్రుల = తల్లిదండ్రుల; మాడ్కిన్‌ = వలె; సహిష్టుండు = సహనము 
కలవాడు, ఓర్పు కల వాడు; అగున్‌ = అగును; మణీయును = ఇంకా. 

భావము:- అప్పుడు అజాతశత్రునితో విప్రులు ఈ విధంగా అన్నారు -ధర్మపుత్రా! ఈ నీ పౌత్రుడు 
మనువు కుమారుడైన ఇక్ష్వాకు నరేంద్రునిలాగా ప్రజలను పాలిస్తాడు. కారుణ్యసాంద్రుడైన శ్రీరామచంద్రునిలాగా 
సత్యసంధుడూ సౌజన్యసింధుడూ జెతాడు. ఆకలిగొన్న డేగ వెన్నంటి తరమగా, అత్యంత భయసమేతమైన 
కపోతానిక అభయ మిచ్చిన శిబిచక్రవర్తిలాగా ఆర్తశరణ్యుడై వదాన్యులలో అగ్రగణ్యు డౌతాడు. దుష్యంతుని 
కుమారుడైన భరతునిలాగా యజన క్రియానిరతుడై. అఖండయశోభరితుడై చంద్రవంశానికి పేరు తెస్తాడు. 
అర్జునుని వలె, కార్తవీర్యార్థునునివలే విలుకాండ్రలో మేలుంబంతి అవుతాడు. అగ్నిహోత్రుడులా చెనకరాని 
వాడూ, సముద్రునిలా అతిక్రమింపరాని వాడూ, సింహంవంటి పరాక్రమశాలీ, వసుంధరవంటి క్షమాశీలీ 
అవుతాడు. దినకరునిలా తేజో మహితుడూ, దేవకీనందనునిలా సకలభూత హితుడూ, జననీ జనకులులా 
సహన సహితుడూ అవుతాడు. అంతేకాదు... 


1-294-సీ. 

సమదర్శనంబున జలజాతభవు(డన(- 
__బరమప్రసన్నత భర్గుండనగ 
నెల్లగుణంబుల నిందిరావిభుండన- 

__ నధికధర్మమున యయాతి యనంగ 
ధైర్యసంపద బలిదైత్యవల్లభుండన- 
__నచ్యుతభక్తిం బ్రహ్లాదుండనంగ 
రాజితోదారత రంతిదేవుండన- 

- నాశ్రితమహిమ హేమాద్రి యనంగ 
1-294.1-తే. |. 

యశము నార్జించుం బెద్దల నాదరించు, 
నశ్వమేధంబు లొనరించు, నాత్మసుతుల 
ఘనుల బుట్టించు, దండించు ఖలుల. బట్టి, 
మానధనుడు నీ మనుమండు మానవేంద్ర! 


టీక:- _సమదర్శనంబునన్‌ = సమస్తమును సమానముగా చూచుటయందు; జలజాతభవుండు = 
బ్రహ్మ (జలజాతాక్షుడు - (నీటిలో పుట్టునది) పద్మము నందు పుట్టిన వాడు, బ్రహ్మ); అనన్‌ = అనగా; పరమ = 
మిక్కిలి; ప్రసన్నతన్‌ = ప్రసన్నముగ ఉండుటలో; భర్లు(డు = శివుడు; అనగన్‌ = అనగా; ఎల్ల = సమస్త; గుణములన్‌ 


ప్రథమ స్కంధము 214 


= మంచి గుణములలోను; ఇందిరావిభు(డు = లక్ష్మీపతి, విష్ణువు; అనన్‌ = అనగా; అధిక = అధికమైన; ధర్మమున 
= ధర్మపాలనలో; యయాతి = యయాతి; అనంగన్‌ = అనగా; ధైర్య = ధైర్యము అనే; సంపద = సంపద కలిగి 
ఉండుటలో; బలి = బలి అను; దైత్య = రాక్షసులకు; వల్లభుడు = ప్రభువు; అనన్‌ = అనగా; అచ్యుత = హరి మీది; 
భక్తిన్‌=భక్తిలో; ప్రహాదు(డు= ప్రహ్లాదుడు; అనంగన్‌ = అనగా; రాజిత = ప్రకాశించు; ఉదారతన్‌ = దానగుణములో; 
రంతిదేవుండు = రంతిదేవుడు; అనన్‌ = అనగా; ఆశ్రిత = ఆశ్రయింపదగిన; మహిమన్‌ = గొప్పదనములో; 
హేమాద్రి = హిమాలయము; అన(గ = అనగా; 
యశమున్‌ = కీర్తిని; ఆర్థించున్‌ = సంపాదించును; పెద్దలన్‌ = పెద్దవారిని; ఆదరించున్‌ = ఆదరించును; అశ్వమేధంబులు = 
అశ్వమేధ యజ్ఞములు; ఒనరించు = చేయును; ఆత్మ = తన; సుతులన్‌ = పుత్రులను; ఘనులన్‌ = గొప్పవారిని; పుట్టించు = 
కనును; దండించున్‌ = శిక్షించును; ఖలులన్‌ = దుష్టులను; పట్టి = పట్టుకొని; మాన = మానము అను; ధనుడు = ధనము 
కలవాడు; నీ = నీ; మనుమండు = మనుమడు; మానవేంద్ర = రాజా (మానవేంద్రుడు - మానవులకు ప్రభువు, రాజు). 
భావము:- ఇతడు సమదృష్టిలో జలజభవుడు-ప్రసాదంలో పరమశివుడు. రమణీయ గుణసంపదలో 
రమాధవుడు-అనిపించుకొంటాడు. ధర్మాతిశయంలో యయాతిగా, ధైర్యంలో బలిచక్రవర్తిగా, భక్తిద్రఢిమలో 
ప్రహ్లాదుడుగా, దాతృత్వగరిమలో రంతిదేవుడుగా, ఆశ్రయమహిమలో హిమగిరిగా ఖ్యాతి గాంచుతాడు. కీర్తిపై 
అనురక్తీ పెద్దలపై భక్తీ, కలిగి అశ్వమేధాలు ఆచరిస్తాడు. తనవంచి తనయులకు తండ్రియై వంశాన్ని పండిస్తారు. 
దుర్మార్గులను దండిస్తాడు. నీ మనుమడ మానధనులో మాననీయు డౌతాడు. 


1-295-భు. 

హరించుం గలిప్రేరితాఘంబు లెల్లన్‌, 
భరించున్‌ ధరన్‌ రామభద్రుండు. బోలెన్‌, 
జరించున్‌ సదా వేదశాస్తానువృత్తిన్‌, 
వరించున్‌ విశేషించి వైకుంఠుభక్తిన్‌. 


టీక:- _హరించున్‌ = పోగొట్టును; కలి = కలిచేత; ప్రేరిత = ప్రేరేపింపబడిన; అఘంబులు = 
పాపములు; ఎల్లన్‌ = అన్నిటిని; భరించున్‌ = పోషించును; ధరన్‌ = భూమిని; రామభద్రుండున్‌ = రామచంద్రుడు; 
పోలెన్‌ = వలె; చరించున్‌ = మెలగును; సదా = ఎల్లప్పుడు; వేద = వేదమును; శాస్త్ర = శాస్త్రమును; అనువృత్తిన్‌ = 
అనుసరించి; వరించున్‌ = కోరి స్వీకరించును; విశేషించి = ప్రత్యేకించి; వైకుంఠు = విష్ణుమూర్తి మీది 
(వైకుంఠుడు - వైకుంఠములో ఉండువాని, విష్ణుమూర్తి); భక్తిన్‌ = భక్తితో. 

భావము:- ఇతడు కలికల్మషాలను హరిస్తాడు. శ్రీరామచంద్రుడులాగా భూభారాన్ని భరిస్తాడు. 
వేదశాస్తాలను అనుసరించి సదా చరిస్తాడు విశిష్టమైన విష్ణుభక్తిని వరిస్తాడు. 
1-296-వ. 
ఇట్లు పెక్కేండ్లుజీవించి భూసురకుమారప్రేరితంబయిన తక్షకసర్పవిషానలంబు 
నం దనకుమరణంబని యెజింగి, సంగవర్జితుం డయి, ముకుంద పదారవింద 


ప్రథమ స్కంధము 215 


భజనంబుసేయుచు, శుకయోగీంద్రునివలన నాత్మవిజ్ఞానసంపన్నుండై, గంగా 
తటంబున శరీరంబువిడిచి, నిర్గతభయశోకంబయిన లోకంబుంబ్రవేశించు" నని, 
జాతకఫలంబు సెప్పి లబ్ధకాము లయి భూసురులు సని రంత. 


టీక:- ఇట్లు = ఈ విధముగ; పెక్రు = చాలా; ఏండ్లు = సంవత్సరములు; జీవించి = బ్రతికి; భూసుర = 
బ్రాహ్మణ (భూసురుడు - భూమికి దేవత, విప్రుడు); కుమార = పుత్రునిచేత; ప్రేరితంబు = ప్రేరేపించబడినది; 
అయిన = అయినట్టి; తక్షక = తక్షకుడు అను; సర్ప = పాముయొక్క; విష = విషము అను; అనలంబునన్‌ = 
అగ్నివలన; తన = తన; కున్‌ = కు; మరణంబు = చావు కలుగును; అని = అని; ఎజింగి = తెలిసికొన్నవాడై; సంగ 
= బంధములను; వర్ణితుండు = విడిచిపెట్టిన వాడు; అయి = అయి; ముకుంద = హరియొక్క; పద = పాదములు 
అను; అరవింద = పద్మములమీద; భజనంబు = భక్తి; చేయుచు = చేయుచు; శుక = శుకుడు అను; యోగి = 
యోగులలో; ఇంద్రుని = శ్రేష్టుని; వలనన్‌ = వలన; ఆత్మ = ఆత్మ పరమాత్మల గురించిన; విజ్ఞాన = విశిష్ట జ్ఞానము 
అను; సంపన్నుండు = సంపద కలవాడు; ఐ = అయి; గంగా = గంగ యొక్క; తటంబునన్‌ = ఒడ్డున; శరీరంబు = 
శరీరమును; విడిచి = విడిచిపెట్టి; నిరత = తొలగింపబడిన; భయ = భయము; శోకంబు = శోకము కలది; 
అయిన = అయినట్టి; లోకంబున్‌ = లోకమును; ప్రవేశించును = చేరును; అని = అని; జాతక = జాతకము గణన 
చేయగా వచ్చిన; ఫలంబు = ఫలితమును; చెప్పి = చెప్పి; లబ్ధ = పొంద బడిన; కాములు = కామములు కలవారు; 
అయి = అయిన; భూసురులు = బ్రాహ్మణులు; సనిరి = వెళ్ళిపోయిరి; అంతన్‌ = అంతట. 

భావము:- ఈ బాలుడు ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిపి, మునికుమారునివల్ల ప్రేరేపించ 
బడిన తక్షకుని విషాగ్నిజ్వాలలచే తాను చనిపోతానని తెలుసుకొని సర్వసంగ పరిత్యాగియై, గోవింద 
చరణారవింద భజనానురాగియై, శుకయోగీంద్రులవల్ల బ్రహ్మజ్ఞాన సంపన్నుడై గంగానదీతీరంలో శరీరాన్ని 
పరిత్యజించి భయశోకాలు లేని పుణ్య లోకానికి చేరుకుంటాడు-అని ఈ ప్రకారంగా బాలకుని భవిష్యత్తు 
ప్రకటించి, ధర్మరాజు ఇచ్చిన కానుకలు అందుకొని, భూసురోత్తములు సంతుష్టచిత్తులై వెళ్లిపోయారు. 


1-297-క. 
తన తల్లి కడుపులోపల 
మును సూచిన విభుండు విశ్వమున నెల్ల గలం 
డనుచుంబరీక్షింపగజను 
లనఘు. బరీక్షన్నరేంద్రు. డండ్రు మునీంద్రా! 

టీక:- తన =తనయొక్కతల్లి = తల్లి; కడుపు = కడుపు; లోపలన్‌ = లోపల; మును = ఇంతకు ముందు; 
సూచిన = చూచిన; విభుండు = ప్రభువు; విశ్వమున = లోకమునకు; ఎల్లన్‌ = ఎల్లెడల; కలండు = ఉన్నాడు; 
అనుచున్‌ = అని; పరీక్షింప(గన్‌ = పరీక్షించుండుటచేత; జనులు = ప్రజలు; అనఘున్‌ = పాపములేని వానిని; 
పరీక్షిత్‌ = పరీక్షిత్తు అను; నరేంద్రుడు = రాజు; అండ్రు = అందురు; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్టుడా. 


ప్రథమ స్కంధము 216 


భావము:- శౌనక మునీంద్రా తన కన్నతల్లిగర్భంలో మున్ను తాను సందర్శించిన భగవంతుడు 
విశ్వమంతటా విరాజిల్లుతున్నాడేమో నని పరీక్షించినందువల్ల ఆ బాలుణ్ణి లోకులు పరీక్షిత్తు అని పిలుస్తారు. 


1-298-ఆ. 
కళలచేత రాజు గ్రమమునం బరిపూర్ణు 
డయిన భంగి దాత లనుదినంబు. 
బోషణంబు సేయం బూర్జుం డయ్యెను ధర్మ 
పటలపాలకుండు బాలకుండు 


టీక:- కళల = చంద్ర కళల; చేతన్‌ = వలన; రాజు = చంద్రుడు; క్రమమునన్‌ = క్రమముగ; పరిపూర్ణుడు 
= పూర్ణ చంద్రుడు; అయిన = అయిన; భంగిన్‌ = విధముగ; తాతలు = పితామహులు; అనుదినంబున్‌ = ప్రతిరోజు; 
పోషణంబు = పోషణ; చేయన్‌ = చేయుచుండగ; పూర్ణుండు = పరిపూర్ణుండు; అయ్యెను = ఆయెను; ధర్మ = 
ధర్మముల; పటల = సమూహమునకు; పాలకుండు = పరిపాలకుడు; బాలకుండు = బాలుడు. 


భావము:- తాతలు దినదినమూ అనురాగంతో పెంచి పెద్దచేయగా ఆ బాలకుడు, షోడశకళలచేత 
పరిపూర్ణుడైన చంద్రునివలే క్రమంగా వృద్ధిపొందసాగాడు. 


1-299-వ. 

మజియు ధర్మనందనుండు బంధుసంహారదోషంబువాయుకొజకు నశ్వమేధ 
యాగంబు సేయం దలంచి, ప్రజలవలనం గరదండంబుల నుపార్ణితం బయిన 
విత్తంబు సాలక చిత్తంబున( జింతించు నెడ; నచ్యుత ప్రేరితులై భీమార్గునాదులు, 
దొల్లి మరుత్తుండనురాజు మఖంబు సేసి పరిత్యజించినిక్షేపించిన సువర్ణ పాత్రా 
దికంబైన విత్తంబుత్తరదిగ్భాగంబువలన బలవంతులై తెచ్చిన; నా రాజసత్తముండు 
సమాయత్త యజ్ఞోపకరణుండై సకలబంధు సమేతంబుగం గృష్టుని నాహ్వానంబు 
సేసి, పురుషోత్తము నుద్దేశించి మూడు జన్నంబులు గావించె(; దదనంతరంబ 
కృష్ణుండు బంధుప్రియంబుకొజకు. గరినగరంబున౦ గొన్నినెలలుండి ధర్మపుత్రా 
దులచే నామంత్రణంబు పడసి యాదవ సమేతుం డయి ధనుంజయుడు దోడరా 
నిజ నగరంబునకుం జనియె; నంతకు మున్ను విదురుండు తీర్థయాత్ర సని మైత్రే 
యుముందటం. గర్మయోగవ్రతాదివిషయంబులయినప్రశ్నంబుల. కొన్నింటింజేసి, 
యతనివలననాత్మవిజ్ఞానంబుదెలిసి, కృతార్థుండైహస్తినాపురంబునకు వచ్చిన 


ప్రథమ స్కంధము 217 


టీక:- మటీయు = ఇంకా; ధర్మనందనుండు = ధర్మరాజు; బంధు = బంధువులను; సంహార = 
సంహరించిన; దోషంబు = దోషము; పాయు = పోగొట్టుకొనుట; కొజకున్‌ = కోసము; అశ్వమేధ = అశ్వమేధ; 
యాగంబు = యజ్ఞము; చేయన్‌ = చేయ వలనని; తలంచి = నిశ్చయించుకొని; ప్రజల = ప్రజల; వలనన్‌ = వలన; 
కరదండంబులు = కానుకలు కప్పములు రూపములో; ఉపార్ణితంబు = ఆర్జింపబడినది; అయిన = అయినట్టి; 
విత్తంబు = ధనము; చాలక = చాలక; చిత్తంబునన్‌ = మనసులో; చింతించు = విచారించు; ఎడన్‌ = 
సమయమున; అచ్యుత = కృష్ణునిచే; ప్రేరితులు = ప్రేరింపబడిన వారు; ఐ = అయి; భీమ = భీముడు; అర్జున = 
అర్జునుడు; ఆదులు = మొదలగు వారు; తొల్లి = పూర్వము; మరుత్తుండు = మరుత్తుడు; అను = అని పేరు కల; 
రాజు =రాజు; మఖంబు = యజ్ఞము; చేసి = చేసి; పరిత్యజించి = వదిలివేసి; నిక్షేపించిన = భూమిలో దాచిన, నిధి; 
సువర్ణ = బంగారు; పాత్ర = పాత్రలు; ఆదికంబు = మొదలైనవి; ఐన = అయిన; విత్తంబున్‌ = ధనము; ఉత్తర = 
ఉత్తరపు; దిక్‌ = దిక్కు; భాగంబు = వైపు భూభాగము; వలనన్‌ = నుండి; బలవంతులు = బలము కలవారు; ఐ = 
అయి; తెచ్చినన్‌ = తీసుకొని వచ్చిన; ఆ = ఆ; రాజ = రాజులలో; సత్తముండు = శ్రేష్టుడు; సమాయత్త = 
కూర్చుకొనబడిన; యజ్ఞ = యజ్ఞమునకు కావలసిన; ఉపకరణుండు = పరికరములు కలవాడు;ఐ = అయి; సకల 
= సమస్త; బంధు = బంధువులతో; సమేతంబుగన్‌ = కలుపుకొని; కృష్ణుని = కృష్ణుని; ఆహ్వానంబు = ఆహ్వానము; 
చేసి = చేసి; పురుషోత్తమున్‌ = పురుషోత్తముని; ఉద్దేశించి = కొజకు; మూడు = మూడు; జన్నంబులు = 
యజ్ఞములు; కావించెన్‌ = నిర్వహించెను; తత్‌ = ఆ; అనంతరంబ = తరువాత; కృష్ణుండు = కృష్ణుడు; బంధు = 
బంధువులకు; ప్రియంబు = ప్రీతి కలిగించుట; కొజికున్‌ = కోసము; కరినగరంబునన్‌ = హస్తినాపురములో; కొన్ని 
= కొన్ని; నెలలు = నెలలు; ఉండి = ఉండి; ధర్మపుత్ర = ధర్మరాజు {ధర్మపుత్రుడు - యముని పుత్రుడు, ధర్మరాజు); 
ఆదుల = మొదలగువారు; చేన్‌ = చేత; ఆమంత్రణంబు = అనుమతి; పడసి = పొంది; యాదవ = యాదవులతో; 
సమేతుండు = కూడిన వాడు; అయి = అయి; ధనుంజయుడు = అర్జునుడు; తోడ = తోడు; రాన్‌ = రాగా; నిజ = 
తనయొక్క; నగరంబు = నగరము; కున్‌ = కు; చనియెన్‌ = వెళ్లెను; అంతకు = అంతకన్న; మున్ను = ముందు; 
విదురుండు = విదురుడు; తీర్థయాత్ర = పుణ్యస్థలములను సేవించుటకు; చని = వెళ్ళి మైత్రేయు = మైత్రేయుని; 
ముందటన్‌ = ఎదురుగ; కర్మయోగ = కర్మయోగమును; వ్రత = వ్రతములును; ఆది = మొదలగు; విషయంబులు 
= విషయములను గురించినవి; అయిన = అయినట్టి; ప్రశ్నంబులన్‌ = ప్రశ్నలను; కొన్నింటిన్‌ = కొన్నిటిని; చేసి = 
వేసి; అతని = అతని; వలనన్‌ = వలన; ఆత్మ = ఆత్మ పరమాత్మ ల గురించిన; విజ్ఞానంబున్‌ = విజ్ఞానమును; తెలిసి 
= తెలిసికొని; కృతార్థుండు = ధన్యుడు; ఐ = అయి; హస్తినాపురంబు = హస్తినాపురము; కున్‌ = కు;వచ్చిన = రాగా. 

భావము:- తర్వాత ధర్మనందనుడు చుట్టాలను చంపిన పాపం పోగొట్టుకోవటం కోసం 
అశ్వమేధయజ్ఞం చేయాలనుకొన్నాడు. పన్నుల రూపంలోనూ, శిక్షలరూపంలోనూ ప్రజలనుంచి రాబట్టిన ధనం 
సరిపోదే అని అతడు విచారించసాగాడు. అప్పుడు పూర్వం మరుత్త మహారాజు యజ్ఞంచేసి మిగిలిన ధనాన్ని 
భూమిలో నిక్షేపించాడని విని శ్రీకృష్ణభగవానునిచే ప్రేరితులైన భీమార్జునులు ఉత్తరానికి వెళ్లి సువర్ణరాసులు 
కొని తెచ్చారు. అనంతరం రాజవరేణ్యుడైన ధర్మనందనుడు యజ్ఞానికి కావలసిన ఉపకరణాలన్నీ 
సిద్ధంచేసుకొన్నాడు. శ్రీకృష్ణుణ్ణి బంధుసమేతంగా ఆహ్వానించాడు. పురుషోత్తముణ్జి యజ్ఞపురుషుడుగా 
భావించి మూడు అశ్వమేధాలు కావించాడు. ఆ తర్వాత గోవిందుడు బంధువులైన పాండవుల సంతోషంకోసం 
హస్తినానగరంలో కొన్ని మాసాలపాటు ఉన్నాడు. అనంతరం ఆయన పాండవులను వీడ్కొని సకలబంధు 


ప్రథమ స్కంధము 218 


సమేతుడై, అర్జునుణ్ణి వెంటబెట్టుకొని ద్వారకా నగరానికి వెళ్లిపోయాడు. కొంతకాలానికి తీర్థయాత్రలకని 
బయలదేరిన విదురుడు మైత్రేయ మహాముని సన్నిధి చేరుకొన్నాడు. కర్మాలు, యోగాలు, వ్రతాలు మొదలైన 
అంశాలపై ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి కావించుకొన్నాడు. పరమార్థజ్ఞానం సంపాదించిన 
విదురుడు కృతార్గుడై తిరిగి హస్తినకు అరుదెంచాడు. 


విదురాగమనంబు 
1-300-5. 
బంధుండు వచ్చె నటంచును 
గాంధారీవిభుండు మొదలుగా నందటు సం 


బంధములు నెఆపి ప్రీతిం 
బంధురగతిం జేసి రపుడు మన్నన లనఘా! 


టీక:- బంధుండు = బంధువు; వచ్చెన్‌ = వచ్చెను; అటంచును = అనుచు; గాంధారీ = 
గాంధారియొక్క; విభుండు = భర్త; మొదలుగాన్‌ = మొదలగువారు; అందటున్‌ = అందరు; సంబంధములు = 
సంబంధములు; నెజిపి = నెరవేర్చుచు; ప్రీతిన్‌ = ప్రీతితో; బంధుర = తగు; గతిన్‌ = విధముగ; చేసిరి = చేసిరి; 
అపుడు = అప్పుడు; మన్ననలు = గౌరవములు; అనఘా = పాపములేనివాడా. 

భావము:- ఆత్మ బంధుడైన విదురుడు తీర్థయాత్రలు ముగించి తిరిగి వచ్చాడని విని, ధృతరాష్ట్రడూ, 
మొదలైన వారంతా ఎంతో సంతోషంతో ఎదురేగి స్వాగతం పలికారు. 


1-301-వ. 
అంత ధర్మనందనుండు విదురునికి మజ్జనభోజనాది సత్కారంబులు సేయించి 
సుఖాసీనుండై తనవార లందటు విన నిట్లనియె. 

టీక:- అంత = అంతట; ధర్మనందనుండు = ధర్మరాజు (ధర్మనందనుండు - యముని పుత్రుడు, ధర్మరాజు); 
విదురు = విదురు; కిన్‌ = కి; మజ్జన = స్నానము; భోజన = భోజనము; ఆది = మొదలగు; సత్కారంబులు = 


గౌరవములు; చేయించి = చేయించి; సుఖ = సుఖముగ; ఆసీనుండు = కూర్చున్న వాడు; ఐ = అయి; తనవారలు 
= తనవారు; అందటున్‌ = అందరును; వినన్‌ = వినుచుండగ; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 


భావము:- అలా విదురుడు విచ్చేసినప్పుడు, యమధర్మరాజు పుత్రుడు అయిన ధర్మరాజు 
విదురునకు ఎదుర్కోలు వెళ్ళి సాదరంగా ఆహ్వానించాడు. తగిన గౌరవ సత్కారాలతో స్నానము, భోజనము 


ప్రథమ స్కంధము 219 


మున్నగు మర్యాదలు అన్నీ ఏర్పాటు చేసాడు. పిమ్మట సుఖముగా కూర్చుండజేసి, తనవారు అందరూ వింటూ 
ఉండగా విదురుని ఇలా అడిగాడు. 


1-302-సీ. 
"ఏ వర్తనంబున నింత కాలము మీరు- 
- సంచరించితి రయ్య జగతిలోన? 

నే తీర్థములు గంటి రెక్కడ నుంటిరి?- 
భావింప మీవంటి భాగవతులు 

తీర్థసంఘంబుల ధిక్కరింతురు గదా- 
మీయందు విష్ణుండు మెజియు కతన, 

మీరు తీర్థంబులు, మీకంటె మిక్కిలి- 
తీర్థంబు లున్నవే తెలిసి చూడ? 

1-302.1-తే. 

వేజు తీర్థంబు లవనిపై వెదక నేల? 

మిమ్ము( బొడగని భాషించు మేల చాలు, 

వార్త లేమండ్రు లోకులు వసుధలోన? 

మీకు సర్వంబు నెజింగెడి మేధ గలదు. 


టీక:- ఏ = ఏ; వర్తనంబునన్‌ = విధమున; ఇంతకాలము = ఇంతకాలము; మీరు = మీరు; 
సంచరించితిరి = తిరిగితిరిి అయ్య = ఓయయ్య; జగతి = లోకము; లోనన్‌ = అందు; ఏ = ఏ; తీర్థములు = 
పుణ్యస్థలములు; కంటిరి = చూచితిరి; ఎక్కడ = ఎక్కడ; ఉంటిరి = ఉంటిరి; భావింపన్‌ = ఆలోచించి చూసిన; మీ 
= మీ; వంటి = లాంటి; భాగవతులు = భాగవతులు, భగవద్భక్తులు; తీర్థ = పుణ్యస్థలముల; సంఘంబులన్‌ = 
సమూహములను; ధిక్కరింతురు = అధిగమింతురు; కదా = కదా; మీ = మీ; అందున్‌ = లోన; విష్ణుండు = 
విష్ణుమూర్తి, భగవంతుడు; మెజియు = ప్రకాశించుట; కతనన్‌ = వలన; మీరు = మీరు; తీర్థంబులు = 
పుణ్యస్థలములు; మీకు = మీకు; కంటెన్‌ = మించి; మిక్కిలి = పెద్ద; తీర్థంబులు = పుణ్యస్థలములు; ఉన్నవే = 
ఉన్నవా, లేవు; తెలిసి = తెలుసుకొని; చూడ = చూడగా; 

వేజు = వేరే; తీర్థంబులున్‌ = పుణ్యస్థలములు; అవని = భూమి; పైన్‌ = మీద; వెదకన్‌ = వెతుకుట; ఏలన్‌ = 
ఎందులకు; మిమ్మున్‌ = మిమ్ములను; పొడగని = దర్శించుకొని; భాషించు = మాట్లాడుట అనే; మేల = మేలు; 
చాలున్‌ = చాలును; వార్తలు = వార్తావిశేషములు; ఏమి; అండ్రు = చెప్పుదురు; లోకులు = జనులు; వసుధ = 
లోకము; లోనన్‌ = లో; మీకు; సర్వంబున = సమస్తమును; ఎజింగెడి = తెలిసికొను; మేధ = తెలివి; కలదు = ఉన్నది. 


ప్రథమ స్కంధము 220 


భావము:- అయ్యా ఇంతకాలమూ మీరు ఏయే ప్రాంతాలు సందర్శించారు ఎలా ఎలా 
సంచరించారు ఏయే పుణ్యతీర్ణాలు సేవించారు ఏయే ప్రదేశాల్లో నివసించారు మీవంటి 
పరమభాగవతోత్తములు తీర్థాలను లెక్కచేయరుగదా మీలో భగవంతుడు సన్నిధిచేసి ఉన్నాడు. కనుక మీరే 
పుణ్యతీర్ణాలు, ఆలోచించి చూస్తే మీకంటే మించిన పుణ్యతీర్ణాలు పుడమిలో ఎక్కడో ఉన్నాయి మీవంటి 
మహాత్ములను దర్శించి సంభాషించే అదృష్టం అబ్బతే చాలదా వేరే తీర్జాలకోసం వెదకవలసిన పనేమున్నది మీరు 
సర్వజ్ఞులు, వివేకవంతులు. ఉన్న చోటనే ఉండి లోకంలో ఉన్న విశేషాలన్నీ తెలుసుకోగలరు. 


1-303-మత్త. 
తండ్రి సచ్చినమీ(ద మా పెదతండ్రిబిడ్డలు దొల్లి పె 

క్కండ్రు సర్పవిషాగ్నిబాధల గాసిం బెట్టగ మమ్ము ని 

ల్లాండ్ర నంతము. బొందకుండ6గ లాలనంబున మీరు మా 
తండ్రి భంగి సముద్ధరింతురు తద్విధంబు దలంతురే? 


టీక:- తండ్రి= తండ్రి; సచ్చిన = మరణించిన; మీ(దన్‌ = పిదప; మా = మాయొక్క; పెదతండ్రి = తండ్రికి 
అన్నగారి; బిడ్డలు = కొడుకులు; తొల్లి = పూర్వము; పెక్కండ్రు = అనేకమంది; సర్ప = పాముల; విష = విషమువ 
లన; అగ్ని = అగ్నివలన; బాధలన్‌ = బాధలతో; కాసింబెట్టంగ = రాపాడించగా, బాధించగ; మమ్మున్‌ = మమ్ములను; 
ఇల్లాండ్రన్‌ = భార్యలను; అంతమున్‌ = మరణము; పొందకుండ(గన్‌ = చెందకుండగ; లాలనంబునన్‌ = 
సముదాయించుతూ; మీరు = మీరు; మా = మాయొక్క; తండ్రి = తండ్రి; భంగిన్‌ = వలె; సముద్ధరింతురు = పైకి 
తీసుకొనివచ్చిరి; తత్‌ = ఆ; విధంబున్‌ = విధమును; తలంతురే = జ్ఞప్తి చేసుకొందురా. 

భావము:- మా తండ్రిగారు చనిపోయిన అనంతరం, మా పెదతండ్రి కుమారులు మమ్మల్ని ఎన్నో 
బాధలు పెట్టారు. సర్పాలచేత కరిపించారు. విషాన్నం తినిపించారు. ఇంటికి నిప్పు అంటించారు. మా 
తండ్రివంటి మీరు మమ్మల్నీ, మా భార్యలనూ మృత్యువుబారిని పడకుండా అత్యంత అనురాగంతో లాలించి 
పాలించారు. కష్టాలలో నుంచి ఉద్ధరించారు. ఆ విషయాలన్నీ ఎన్నడైన తలచుకొంటారా. 


1-304-5. 

పక్షులు తమటిక్కలలో. 

బక్షంబులు రాని పిల్లపదువుల మమతన్‌ 

రక్షించిన క్రియ మీరలు 

పక్షీకరణంబు సేయ బ్రతికితిమి గదే! 

టీక పక్షులు =పక్షులుతమ= తమయొక్క: జెక్కల = రెక్కలు; లోన్‌ = అందు; పక్షంబులు = రెక్కలు; 
రాని = రాని; పిల్ల = పిల్లల; పదువుల = గుంపును; మమతన్‌ = మమతతో (మమత - నాది అను భావము); 


ప్రథమ స్కంధము 221 


రక్షించిన = కాపాడు; క్రియన్‌ = విధముగ; మీరలు = మీరు; పక్షీకరణంబు = పక్షము వహించుట; చేయన్‌ = 
చేయుట వలన; బ్రతికితిమి = బ్రతికి బైట పడితిమి; కదే = కదా. 

భావము:-  రెక్కలురాని తమ పసికందుల్ని రెక్కల్లో దాచుకొని మమకారంతో రక్షించే పక్షుల 
విధంగా,మీరు ఎంతో దాక్షిణ్యంతో మాపక్షం వహించి మమ్మల్ని రక్షించారు. 


1-305-5. 

మన్నారా? ద్వారకలో 

నున్నారా? యదువు లంబుజోదరు కరుణం 
గన్నారా? లోకులచే . 

విన్నారా? మీరు వారి విధ మెట్టిదియో?" 


టీక:- మన్నారా = జీవించి; ద్వారక = ద్వారకాపట్నము; లోన్‌ = లో; ఉన్నారా = ఉన్నారా; యదువులు 
= యాదవులు (యదువులు - యదు వంశస్తులు); అంబుజోదరు = కృష్ణుని (అంబుజోదరు - (నీటిలో పుట్టినది) 
పద్మము ఉదరమున ఉన్నవాడు]; కరుణన్‌ = దయను; కన్నారా = పొందుచున్నారా; లోకుల = ప్రజల; చేన్‌ = 
వలన; విన్నారా = విన్నారా; మీరు = మీరు; వారి = వారు ఉన్న; విధము = విధము; ఎట్టిదియో = ఎలాంటిదో. 

భావము:- మహానుభావా! మీరు తీర్థయాత్రలు చేస్తూ ద్వారకకు వెళ్లారా? యాదవులంతా ఆ స్వామి 


అనుగ్రహం వల్ల సుఖంగా ఉన్నారా? పోని ఎవరివల్లనైనా వారి వృత్తాంతం విన్నారా? 
1-306-చ. 

అన విని ధర్మరాజునకు నా విదురుండు సమస్తలోక వ 
ర్త్రనముం గ్రమంబుతోడ విశదంబుగ జెప్పి యదుక్షయంబు సె 
ప్పిన నత( డుగ్రశోకమున బెగ్గిలుచుండెడి నంచు నేమియున్‌ 
విను మని చెప్పం డయ్యె; యదువీరుల నాశము భార్గవోత్తమా! 


టీక:- అనన్‌= అనగా; విని; ధర్మరాజు = ధర్మరాజు; కున్‌ = కు; ఆ; విదురుండు = విదురుడు; సమస్త 
= సమస్తమైన; లోక = లోకముయొక్క; వర్తనమున్‌ = నడకను; క్రమంబు = క్రమము; తోడన్‌ = ప్రకారముగను; 
విశదంబుగన్‌ = వివరముగను; చెప్పి = చెప్పి; యదు = యాదవుల; క్షయంబు = నాశనము; చెప్పినన్‌ = చెప్పినచో; 
అతండు = అతడు; ఉగ్ర = భయంకరమైన; శోకమునన్‌ = దుఃఖమువలన; బెగ్గిలుచు = బెంగపడుతు, 
బాధపడుతూ; ఉండెడిన్‌ = ఉండును; అంచున్‌ = అనుకొనుచు; ఏమియున్‌ = ఏమీకూడా; వినుము = వినుము; 
అని = అని; చెప్పండయ్యె = చెప్పుట లేదు; యదు = యాదవ; వీరుల = వీరులయొక్క; నాశమున్‌ = నాశనమును; 
భార్గవోత్తమా = శౌనకుడా (భార్గవోత్తముడు - భార్గవుని సంతానములో ఉత్తముడు, శౌనకుడు). 


ప్రథమ స్కంధము 222 


భావము:- ఓ శౌనక మహర్షీ! ఈ విధంగా ప్రశ్నించిన ధర్మరాజుతో విదురుడు తన తీర్థ యాత్రా 
విశేషాలన్నీ వివరించి చెప్పాడు. అన్నీ చెప్పాడు. కాని యాదవుల నాశనం మాత్రం చెప్పలేదు. అలా చెప్పితే 
ధర్మరాజు దుఃఖా వేశంతో క్రుంగి కృశించిపోతాడనే భయంతో ఆ విషయాన్ని చెప్పకుండా దాటవేశాడు. 


1-307-౪. 
మేలు సెప్పెనేని మేలండ్రు లోకులు, 
చేటు చెప్పెనేని చెట్టయండ్రు, 
నంతమీ.ద శూద్రు డైన కతంబున 
శిష్టమరణ మతడు సెప్పండయ్యె. 
టీక:- _ మేలు = మంచి విషయము; సెప్పెనేని = చెప్పినట్టెతే; మేలు = మంచిది; అండ్రు = అందురు; 
లోకులు = ప్రజలు; చేటు = అశుభం, చెడ్డ విషయము; చెప్పెనేని = చెప్పినట్టెతే; చెట్ట = చెడ్డవాడు; అండ్రు = 


అందురు; అంత = ఆ; మీ(దన్‌ = పైన; శూద్రు(డు = శూద్రుడు; ఐన = అయిన; కతంబునన్‌ = కారణముచేత; శిష్ట 
= శిష్టులయొక్క; మరణము = మరణమును; అతడు = అతడు; సెప్పండయ్యె = చెప్పుటలేదు. 
భావము:- లోకులు మంచి విషయం చెప్పితే మేలు మేలని వింటారు. అశుభం చెబితే 


చెడ్డవాడంటారు. అందువల్ల సదయహృదయుడైన విదురుడు శూద్ర స్త్రీ యందు జన్మించినవాడు కనుక 
యదువీరుల మరణవార్తను ధర్మరాజుకు చెప్పలేకపోయాడు. 


1-308-వ. 
అది యెట్లనిన మాండవ్యమహాముని శాపంబునం దొల్లి యముండు శూద్ర యోని 
యందు విదురుండైజన్మించియున్న నూజువత్సరంబు లర్యముండు యథాక్రమం 
బునం బాపకర్ములదండించె; నిట యుధిష్టిరుండు రాజ్యంబు.గైకొని లోకపాల 
సంకాశులయిన తమ్ములుందానును గులదీపకుండైనమనుమని ముద్దు 
సేయుచుం బెద్దకాలంబు మహావైభవంబున సుఖియై యుండె నంత. 

టీక:- అది = అది; ఎట్లు = ఏవిధముగ; అనిన = అనిన; మాండవ్య = మాండవ్యుడు అను; మహా = 
గొప్ప; ముని = ముని యొక్క; శాపంబునన్‌ = శాపమువలన; తొల్లి = పూర్వము; యముండు = యముడు; శూద్ర 
= శూద్రుల యొక్క; యోనియందు = గర్భము నందు; విదురుండు = విదురుడు; ఐ = అయి; జన్మించి = పుట్టి; 
ఉన్న = ఉండగ; నూజు = వంద; వత్సరంబులు = సంవత్సరములు; అర్యముండు = సూర్యుడు; 
యథాక్రమంబునన్‌ = యథావిధిగ; పాప = పాపపు; కర్ములన్‌ = కర్మలు చేయు వారిని; దండించె = దండించెను; 
ఇట = ఇక్కడ; యుధిష్టిరుండు = ధర్మరాజు {యుధిష్టిరుండు - ధర్మరాజు అసలు పేరు); రాజ్యంబున్‌ = 
రాజ్యమును; కైకొని = చేపట్టి; లోకపాల = లోకపాలురకు; సంకాశులు = సమానమైనవారు; అయిన = అయినట్టి; 


ప్రథమ స్కంధము 223 


తమ్ములున్‌ = తమ్ములును; తానును = తానును; కుల = కులమును; దీపకుండు = నిలబెట్టువాడు, దీపము 
వంటివాడు; ఐన = అయినట్టి; మనుమని = మనుమణ్ణి; ముద్దు = గారాబముగ పోషణ; సేయుచున్‌ = చేయుచు; 
పెద్ద = చాలా; కాలంబు = కాలము; మహా = గొప్ప; వైభవంబునన్‌ = వైభవముతో; సుఖి = సుఖము కలవారు; ఐ 
= అయి; ఉండెన్‌ = ఉండెను; అంత = అప్పుడు. 

భావము:-విదురుడు ధర్మస్వరూపుడు, పూర్వకాలంలో మాండవ్యుడనే మహర్షి శాపంవల్ల, యమ 
ధర్మరాజు శూద్రకులంలో విదురుడై జన్మించాడు. ఆ నూరు సంవత్సరాలూ, అర్యముడు యథా విధిగా 
యమధర్మరాజుస్థానంలో ఉండి పాపాత్ముల పాపాలకుతగినశిక్షలువిధిస్తూ ఉన్నాడు.ఇక్కడ ధర్మరాజు 
రాజ్యాన్ని స్వీకరించి, దికాలకుల వంటి సోదరులతో కూడి, కులదీపనుడైన మనుమడిని అల్లారుముద్దుగా 
పెంచి పెద్దచేసి ఎంతో వైభవంతో సుఖంగా జీవించాడు 


*1-309-క. 

బాలాజన శాలా ధన 

లీలావన ముఖ్య విభవ లీన మనీషా 

లాలసు లగు మానవులను. 

గాలము వంచించు దురవగాహము సుమతీ! 


టీక:- బాల = పిల్లలు; జన = అంతఃపుర స్త్రీలు; శాలా = భవనములు; ధన = ధనములు; లీలావన = 
ఉద్యానవనములు; ముఖ్య = మొదలగు; విభవ = వైభవము అందు; లీన = మునిగి, లీనమై; మనీషా = ప్రజ్ఞ; 
లాలసులు = రుచి మరిగిన వారు; అగు = అయినట్టి; మానవులను = మనుష్యులను; కాలము = కాలము; 
వంచించు = మోసము చేయును; దురవగాహము = తరించుటకు కష్టమైనది, అంతు చిక్కనిది; సుమతీ = మంచి 
బుద్ధి కల వాడా, శౌనకా. 

భావము:- శౌనక మహర్షి! అందమైన బిడ్డలు, అందచందాల అంగనలు, ఆనంద సౌధాలు, అపార 
సంపదలు, అలరారే ఉద్యానవనాలు మొదలైన భోగభాగ్యాల యందు మునిగితేలుతూ, సుఖలాలసు లైన 
మానవులను కాలం మోసం చేస్తు ఉంటుంది. కాల ప్రవాహాన్ని తెలిసికొనుట దుస్సాధ్యం సుమా. 


1-310-వ. 
అది నిమిత్తంబుగా( గాలగతి యెజింగి విదురుండు ధృతరాష్టున కిట్లనియె. 


టీక:- అది = ఆ; నిమిత్తంబుగాన్‌ = కారణమువలన; కాల = కాలముయొక్క; గతి = లక్షణము, నడక; ఎటింగి = 
తెలిసి; విదురుండు; ధృతరాష్టున = ధృతరాష్టున; కు = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను; 


భావము:- అందువల్ల కాలజ్ఞాడైన విదురుడు ధృతరాష్ట్రుని సమీపించి ఇలా ప్రబోధించాడు... 


ప్రథమ స్కంధము 224 


౫*1-311-మ. 

"కనకాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులన్‌ ముందటం 
గని ప్రాణేచ్చల నుండు జంతువుల నే కాలంబు దుర్లంఘ్యమై 
యనివార్యస్థితి6 జంపునట్టి నిరుపాయంబైన కాలంబు వ 

చ్చె నుపాంతంబున; మాటు దీనికి మదిం జింతింపు ధాత్రీశ్వరా! 


టీక:- కనక = బంగారము; అగార = గృహములు; కళత్ర = భార్యలు; మిత్ర = మిత్రులు; సుత = 
సంతానముల; సంఘాతంబు లన్‌ = సమూహములను; ముందటన్‌ = ఎదురు గుండా; కని = చూసి; ప్రాణ = 
ప్రాణములమీద; ఇచ్చలన్‌ = మక్కువతో; ఉండు = ఉండు; జంతువులను = జీవులను; ఈ = ఈ; కాలంబు = 
కాలము; దుర్ల్గంఘ్యము = దాటరానిది; ఐ = అయి; అనివార్య = నివారింపలేని; స్థితిన్‌ = విధముగ; చంపున్‌ = 
చంపును; అట్టి = అటువంటి; నిరుపాయంబు = ఉపాయములేనిది; ఐన = అయినట్టి; కాలంబు = కాలము; వచ్చెన్‌ 
= వచ్చెను; ఉపాంతంబున = సమీపమునకు; మాటు = తిరుగు; దీని = దీని; కిన్‌ = కి; మదిన్‌ = మనసులో; 
చింతింపు = ఆలోచించుము; ధాత్రీశ్వరా = రాజా; 

భావము:- "ఓరాజా! ప్రపంచంలోని మానవులు బంగారు భవనాలు, పుత్ర, మిత్ర, కళత్ర పరివారాన్ని 
ఎల్లప్పుడు ఎదురుగుండ చూచుకొంటు, ప్రాణాలమీద తీపిని పెంచుకొంటు ఉంటారు. అయితే దుర్నివారక 
మైన కాలం వాళ్లను చంపి తీరుతుంది. కాలాన్ని కాదని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. అక్కడ ఏ ఉపాయాలు 
పనిచేయవు. నీకు అలాంటి కాలం దగ్గరపడింది. మహారాజ! దీనికి ప్రతిక్రియ ఏదైన ఆలోచించండి. 
(కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పంచను చేరి రోజులు వెళ్ళదీస్తున్న ధృతరాష్టునికి విదురుడు విరక్తి మార్గం ఉపదేశిస్తు 
ఇలా చెప్పసాగాడు.) 


1-312-శా. 
పుట్టంధుండవు, పెద్దవాండవు, మహాభోగంబులా లేవు, నీ 
పట్టెల్లం జెడిపోయె, దుస్సహ జరాభారంబు పై6గప్పె, నీ 

చుట్టా లెల్లను( బోయి; రాలు మగండున్‌ శోకంబునన్‌ మగ్నులై 
కట్టా! దాయలపంచ నుండందగవే? కౌరవ్యవంశాగ్రణీ! 


టీక:- పుట్టు = పుట్టుకతోనే; అంధుండవు = గ్రుడ్డివాడవు; పెద్దవాండవు = వయసులో పెద్దవాడవు; 
మహా= గొప్ప; భోగంబులా = భోగములు అంటే అవీ; లేవు = లేవు; నీ = నీయొక్క; పట్టు = బలము; ఎల్లన్‌ = అంతా; 
చెడి = పాడు; పోయెన్‌ = అయిపోయినది; దుస్సహ = సహింప కష్టమైనది; జరా = ముసలితనము; భారంబున్‌ 
= బరువుగా; పైన్‌ = మీద; కప్పెన్‌ = పడెను; నీ = నీయొక్క; చుట్టాలు = బంధువులు; ఎల్లను = అందరును; పోయిరి 
= చనిపోయిరి; ఆలు = భార్య; మగండున్‌ = భర్తా; శోకంబునన్‌ = శోకములో; మగ్నులు = మునిగిన వారు; ఐ = 


ప్రథమ స్కంధము 225 


అయి; కట్టా = అయ్యో; దాయల = శత్రువులయొక్క, దాయాదులయొక్క; పంచన్‌ = నీడలో; ఉండన్‌ = ఉండగా; 
తగవే = ఉచితమా; కౌరవ్య = కౌరవులయొక్క; వంశ = వంశమునకు; అగ్రణీ = గొప్పవాడా. 

భావము:- ఓకురుకులశిరోమణీ అసలు నీవు పుట్టుకతోనే అంధుడవు. పైగా ఇప్పుడు మూడుకాళ్ల 
ముసలివైనావు. మహారాజ వైభవాలన్నీ అంతరించాయి. అధికారం అడుగంటింది. భరింపరాని వార్ధక్యం పైన 
బడింది. నా అన్నవారు అంతా గతించారు. ఇప్పుడు ఈ విధంగా బ్రతికి చెడ్డ మీ భార్యాభర్తలు బండు దుఃఖంతో 
మునిగి తేలుతూ అయ్యయ్యో దాయాదులైన పాండవుల పంచలో పడి ఉండటం ఏమంత బాగుంది. 


1-313-5. 
పెట్టితిరి చిచ్చు గృహమున 
లబ 
బట్టితిరి దదీయభార్యం బాడడవులకుం 
గొట్టితిరి, వారు మనుపంగ 
నెట్టన భరియింపవలెనె? యీ ప్రాణములన్‌. 
టీక:- _ పెట్టితిరి = పెట్టినారు; చిచ్చు = నిప్పు; గృహమునన్‌ = ఇంటికి; పట్టితిరి = పట్టుకొన్నారు; తదీయ 


= వారి; భార్యన్‌; పాడు = చెడ్డ; అడవుల; కున్‌; కొట్టితిరి =గెంటివేసినారు; వారు; మనుపం =పోషిస్తుండగ;ఎట్టన 
= ఏవిధముగ; భరియింపన్‌ = బలవంతముగ నిలుపుకొన; వలెను; ఈ; ప్రాణములన్‌ = ప్రాణములను. 
భావము:- మీరు పాండవుల కొంపకు చిచ్చుపెట్టారు. పాండవపత్నిని నిండుసభలో చెరబట్టారు. ఆ 


అమాయికుల్ని అన్యాయం చేసి అరణ్యాలకు వెళ్లగొట్టారు. ఇప్పుడు ఈ విధంగా వారి అండజేరి, వారు పెట్టిన 
తిండి తిని ప్రాణాలు నిలుపుకుంటున్నారు. 


1-314-క. 
"బిడలకు బుది సెప్పని 
G (థి 
గ్రుడ్డికి. బిండంబు వండికొని పొం; డిదె పై6 
బడ్డాల' డని భీముం డొ. 
గొడ్డెము లాడంగం గూడు గుడిచెద వధిపా! 


టీక:- బిడ్డల = పిల్లల; కున్‌ = కి;బుద్ధి సెప్పని = మంచి దారిలో పెట్టుటకు శిక్షించని; గ్రుడ్డి = గ్రుడ్డివాని; 
కిన్‌ = కి; పిండంబు = పిండము (పిండము - (నిందా పూర్వకముగ) భోజనము, తద్దినము రోజు గుండ్రముగ 
చేయు ముద్దలు); వండికొని = వండికొని; పొండు = తీసుకొని వెళ్ళండి; ఇదె = ఇదిగో; పైన్‌ = మీద; పడ్డాండు = 
పడ్డాడు; అని = అని; భీముండు = భీముడు; ఒజి = మర్మపు; గొడ్డెములున్‌ = ఎత్తి పొడుపు మాటలు; ఆడంగన్‌ = 
పలుకు చుండగ; కూడు = తిండి; కుడిచెదవు = తింటున్నావు; అధిపా = రాజా; 


ప్రథమ స్కంధము 226 


భావము:- “ఏనాడు బిడ్డలకు బుద్ధిచెప్పనట్టి గ్రుడ్డివాడు, ఈ నాడు సిగ్గు లేకుండా మాయింటి మీద 
పడ్డాడు; ఈ కళ్లులేని కబోదికి ఇంత పిండం వండి పట్టుకెళ్లి పడెయ్యండి” అంటున్న భీముడు పలికే దెప్పుడు 
మాటలు వింటు, ఆ దిక్కుమాలిన తిండి ఎలా తినగలుగుతున్నావు మహారాజా! 

(కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పంచను చేరి రోజులు వెళ్ళదీస్తున్న ధృతరాష్టునికి విదురుడు విరక్తి 
మార్గం ఉపదేశిస్తు ఇలా చెప్పసాగాడు. తన కొడుకులు పాండవులను అనేక బాధలు అవమానాలు 
పెడుతున్నప్పుడు తప్పని వారించ లేదు కదా. అలాంటిది సిగ్గు లేకుండ ఇవాళ ఎలా వాళ్ళ చేతికూడు 
తింటున్నావు అని అడుగుతున్నాడు. ద్విక్తాక్షరం“డ్డ' ప్రాసగా వేసి ఆపైన ఏడు డకారాలు వేసి ధ్వని సూచకం 
సాధించిన తీరు అద్భుతం.) 


1-315-క. 

కనియెదవో బిడ్డల ని(క, 

మనియెదవో, తొంటికంటె మనుమల మాటల్‌ 
వినియెదవో, యిచ్చెదర 

మ్మనియెదవో దానములకునవనీసురులన్‌. 


టీక:- కనియెదవో = చూడగలవా ఏమిటి; బిడ్డలన్‌ = (నీ) పిల్లలను; ఇంకన్‌ = ఇంకా; మనియెదవో = 
గొప్పగా జీవించెదవా ఏమిటి; తొంటి = పూర్వము; కంటెన్‌ = కంటే; మనుమల = మనవల యొక్క; మాటల్‌ = 
(ముద్దు) మాటలు; వినియెదవో = వింటావా ఏమిటి; ఇచ్చెదన్‌ = ఇచ్చెదను; రమ్ము = రండు; అనియెదవో = 
అంటావా ఏమిటి; దానముల = దానములు తీసుకొనుట; కున్‌ = కు; అవనీసురులున్‌ = బ్రాహ్మణులను 
(అవనీసురులు - భూమికి దేవతలు, విప్రులు]; 

భావము:- ఇక ఈ జన్మలో కన్నకొడుకుల ముఖాలు కనలేవు గదా; వెనుకటి దర్చంతో మనలేవు 
గదా; నీ మనుమల ముద్దు పలుకులు వినలేవు గదా; అగ్రహారాలు దానాలు గ్రహించటానికి ధరణీసురులను 
రమ్మనలేవు గదా; ఎందుకయ్యా ఇంకా ఈ బ్రతుకు. 


1-316-5. 
దేహము నిత్యము గా దని 

మోహము దెగ6 గోసి సిద్ధ మునివర్తనుండై 

గేహము వెలువడు నరుండు 

తృాహముతో. జెందు ముక్తిసంపద ననఘా!" 

.... టీక-దేహము= శరీరము; నిత్యము = నిత్యమైనది; కాదు = కాదు; అని = అని; మోహమున్‌ = భ్రాంతిని; 
తెగన్‌ = తెగునట్లు; కోసి = నాశనము చేసి; సిద్ధ = సిద్ధులు; ముని = మునులు వలె; వర్తను(డు = ప్రవర్తించు వాడు; 


ప్రథమ స్కంధము 227 


ఐ = అయి; గేహము = గృహము; వెలువడు = విడుచు; నరుండు = మానవుని; ఉత్సాహము = ఉత్సాహము; తోన్‌ 
= తో; చెందు = చెందును; ముక్తి = ముక్తి అను; సంపద = భాగ్యము; అనఘా = పాపము లేనివాడా. 

భావము:- ఈ దేహం నిత్యం కాదన్న సత్యం తెలుసుకొని దేహం మీద వ్యామోహం తెంచుకొని, 
యోగ్యమైన వైరాగ్యమార్గంలో ఉత్సాహంగా ముందడుగు వేసేవాడే మోక్షలక్ష్మిని కైవసం చేసుకోగలుగుతాడు. 


ధృతరాష్ట్రాదుల నిర్గమంబు 
1-317-వ. 
అని విదురుండు ధృతరాష్టునకు విరక్తిమార్గంబుపదేశించిన, నతండు 
ప్రజ్ఞాచక్షుం డై, సంసారంబుదిగనాడి, మోహపాశంబువలన నూడి 


విజ్ఞానమార్గంబునంగూడి దుర్గమం బగు హిమవన్నగంబునకు నిర్గమించిన. 

టీక:- _ అని = అని; విదురుండు = విదురుడు; ధృతరాష్ట్రన = ధృతరాష్ట్రన; కు = కు; విరక్తి = విరక్తి 
విరక్తి - దేని అందు తగులము లేకపోవుట); మార్గంబు = పద్దతిని; ఉపదేశించిన = తెలియజేసిన; అతండు = 
అతడు; ప్రజ్ఞా = జ్ఞానముతో కూడుకొన్న; చక్షుండు = దృష్టి కలవాడు; ఐ = అయి; సంసారంబు = సంసార 
బంధములను; దిగనాడి = విడిచిపెట్టి; మోహ = భ్రాంతితో కూడిన; పాశంబు = పాశముల; వలనన్‌ = నుండి; 
ఊడి = విడివడి; విజ్ఞాన = జ్ఞానయోగ; మార్గంబునన్‌ = పద్దతితో; కూడి = కలసి; దుర్గమంబు = దాటుటకు చాల 
కష్టమైనది; అగు = అయిన; హిమవన్నగంబు = హిమాలయము; కున్‌ = కు; నిర్గమించిన = బయలుదేరిన. 

భావము:- ఈ విధంగా విదురుడు ధృతరాష్టనికి విరక్తి మార్గాన్ని ఉపదేశించాడు. ఆ ప్రబోధంతో 
కురురాజు జ్ఞాననేత్రం విప్పారింది. అతడు సంసార సౌఖ్యాలను విసర్జించి, మోహ బంధాలను త్రెంచి, జ్ఞాన 
మార్గాన్ని అవలంబించి, దురంతాలైన హిమవత్పర్వత ప్రాంతాలకు ప్రయాణం సాగించాడు. 


*1-31ి-శా. 

అంధుండైన పతిన్‌ వరించి, పతిభావాసక్తి నేత్రద్వయీ 
బంధాచ్చ్భాదనమున్‌ ధరించి, నియమప్రఖ్యాతయై యున్నత 
ద్గాంధారక్షితినాథుకూ(తురును యోగప్రీతి చిత్తంబులో 
సంధిల్లం బతివెంట నేంగ, నుదయత్సాథ్వీగుజారూఢయిైై. 


టీక:- అంధుండు = గ్రుడ్డివాడు; ఐన = అయినట్టి; పతిన్‌ = భర్తను; వరించి = ప్రేమించి; పతి = పతి 
యొక్క; భావా = స్థితిని అనుసరించు; ఆసక్తి = ఇష్టపూర్వక నిర్ణయముతో; నేత్ర = కన్నులు; ద్వయీ = రెంటికిని; 
బంధ = కట్టుటవలన; ఆచ్చాదనమున్‌ = కప్పియుంచునది; ధరించి = కట్టుకొనిన; నియమ = నియమము కలిగి 
ఉండుట లో; ప్రఖ్యాత = కీర్తి పొందినది; ఐ = అయి; ఉన్న = ఉన్నటువంటి; తత్‌ = ఆ; గాంధార క్షితి నాథు 
కూంతురును = గాంధారి కూడ (గాంధార క్షితి నాథు కూంతురు - గాంధార (గాంధార) క్షితి (దేశ) నాథు (రాజు) 


ప్రథమ స్కంధము 228 


కూతురు (పుత్రిక), గాంధారి); యోగప్రీతి = యోగమును అనుసరించు ఇష్టము; చిత్తంబు = మనసు; లోన్‌ = లో; 
సంధిల్లన్‌ = కూడిరాగా; పతి = భర్త; వెంటన్‌ = వెనుకనే; ఏంగెన్‌ = వెళ్ళెను; ఉదయత్‌ = ఉద్భవించిన; సాధ్వీ = 
సాధు స్త్రీ; గుణ = గుణములు; ఆరూఢ = స్థిర పరచుకొన్నది;ఐ = అయి. 

భావము:- గాంధారి ఉత్తమ ఇల్లాలు, పుణ్య పురంధ్రి, గాంధార మహారాజు గారాబు పుత్రిక. 
పుట్టంధు డైన భూ భర్తను భర్తగా వరించి, పతి చూడ లేని ప్రపంచాన్ని తను మాత్రం ఎందుకు చూడాలనే 
ట్టుదలతో కళ్లకు గంతలు కట్టుకొని, లోకావలోకనం పరిహరించిన ఆ సాధ్వీమణి అతిశయించిన 


ట 


అ పతి వెంట బయలుదేరి వెళ్ళింది హిమాలయలకి. 
(విదురుడు విరక్తిమార్గం ఉపదేశించగా అతని వెనుక ధృతరాష్ట్రుడు, అతని సతి గాంధారి 
హిమాలయాలకు బయలుదేరిన సందర్భలోని పద్య మిది) 
1-319-చ. 
వెనుకకు రాక చొచ్చు రణవీరునికైవడి, రాజదండనం 
బునకు భయంబు లేక వడి. బోయెడి ధీరుని భంగి, నప్పు డా 
వనిత దురంతమైన హిమవంతము పొంత వనాంతభూమికిం 
బెనిమిటితోడ నించుకయు భీతి వహింపక యేగె. బ్రీతితోన్‌. 


టీక:- _ వెనుకకు = వెనుకకు మరలి; రాక = రాకుండగ; చొచ్చు = దూసుకొని వెళ్ళు: రణ = యుద్ధము 
చేసే; వీరుని = యోధుని; కైవడిన్‌ = వలె; రాజ = రాజు చేత; దండనంబు = శిక్షింపబడుట; కున్‌ = కు; భయంబు 
= భయము; లేక = లేకుండగ; వడిన్‌ = వేగముగ; పోయెడి = వెళ్ళు; ధీరుని = ధీరుని; భంగిన్‌ = వలె; అప్పుడు = 
అప్పుడు; ఆ = ఆ; వనిత = స్త్రీ; దురంతము = అంతుపట్టుటకు కష్టము; ఐన = అయినట్టి; హిమవంతము = 
హిమాలయము; పొంతన్‌ = దగ్గరి; వన = అడవి; అంత = లోపలి; భూమి = ప్రదేశము; కిన్‌ = నకు; పెనిమిటి = 
భర్త; తోడన్‌ = తో; ఇంచుకయు = కొంచెముకూడ; భీతిన్‌ = భయమును; వహింపక = చెందకుండ; ఏగెన్‌ = 
వెళ్ళెను; ప్రీతి = ఇష్ట; తోన్‌ = పూర్వకముగ. 

భావము:- సందేహం లేకుండా ముందుకు చొచ్చుకొనిపోయే సమర వీరుని రీతిగా, జంకూ గొంకూ 
లేకుండా రాజదండాన్ని అనుభవించటానికి చకచక సాగిపోయే మగధీరుని మాదిరిగా, తిరుగులేని నిర్భీతితో, 
తరిగిపోని ప్రీతితో, తన వల్లభుని వెంట హిమవంతం ప్రాంతంలోని దుర్గమవనాంతాలకు ఆమె నిర్గమించింది. 


1-320-వ. 

ఇట్లు విదురసహితులై గాంధారీధృతరాష్టులు వనంబునకుం జనిన మటునా(డు 
ధర్మనందనుండు ప్రభాతంబునసంధ్యావందనంబు సేసి, నిత్యహోమంబుగావించి, 
బ్రాహ్మణోత్తములకు గోహిరణ్య తిలవస్తాది దానంబులు సేసి నమస్కరించి, గురు 
వందనము గొజకు( పూర్వబ్రకారంబునం దండ్రిమందిరమునకు. జని యందు 


ప్రథమ స్కంధము 229 


విదురసహితులయిన తల్లిదండ్రులంగానక మంజుపీఠంబున. గూర్చున్న సంజ 
యున కిట్లనియె. 


టీక:- ఇట్లు = ఈ విధముగ; విదుర = విదురునితో; సహితులు = కూడినవారు; ఐ = అయి; గాంధారి 
= గాంధారి;ధృతరాష్టులు = ధృతరాష్టులు; వనంబున = అడవి; కున్‌ = కి; చనిన = వెళ్లగ; మటునా(డు = తరువాతి 
రోజు; ధర్మనందనుండు = ధర్మరాజు (ధర్మనందనుండు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు); ప్రభాతంబున 
= ఉదయము నందు; సంధ్యావందనంబు = సంధ్యావందనము; చేసి = చేసికొని; నిత్య = ప్రతి నిత్యము చేయు; 
హోమంబు = హోమము; కావించి = పూర్తిచేసుకొని; బ్రాహ్మణ = బ్రాహ్మణులైన; ఉత్తములు = ఉత్తములు; కున్‌ = 
కు;గో = ఆవులు; హిరణ్య = బంగారము; తిల = నువ్వులు; వస్త్ర = వస్త్రములు; ఆది = మొదలగు; దానంబులున్‌ = 
దానములను; చేసి = చేసి; నమస్కరించి = నమస్కరించి; గురు = పెద్దలకు చేయు; వందనము = నమస్కారము; 
కొజకున్‌ = కోసము; పూర్వ = ఇంతకు ముందు; ప్రకారంబునన్‌ = వలె; తండ్రి = తండ్రి యొక్క; మందిరము = 
భవనము; కున్‌ = కు; చని = వెళ్ళి; అందున్‌ = అందులో; విదుర = విదురునితో; సహితులు = కూడిన వారు; 
అయిన = అయినట్టి; తల్లిదండ్రులన్‌ = తల్లిదండ్రులను; కానక = కనుగొనలేక; మంజు = చక్కటి; పీఠంబునన్‌ = 
ఆసనమున; కూర్చున్న = కూర్చుండి యున్న; సంజయున = సంజయున; కున్‌ = కు; ఇట్లు = ఈ విధముగ; 
అనియెన్‌ = పలికెను. 

భావము:- ఆ ప్రకారంగా గాంధారీ ధృతరాష్టులు విదురునితో కూడి అరణ్యాలకు వెళ్లారు. ఆ 
మర్నాడు ధర్మరాజు ప్రాతఃకాల కృత్యాలు తీర్చుకొని, సంధ్యవార్చుకొని, అగ్నికార్యాలు నెరవేర్చుకొన్నాడు. 
అనంతరం ఉత్తములైన విప్రులకు గోదాన సువర్ణదాన తిలదాన వస్త్రదానాదులు నిర్వర్తించి, పెద్దలకు 
నమస్కరించే నిమిత్తం యాథావిధిగా పెదతండ్రిగారి భవనానికి వెళ్లాడు. అక్కడ విదురుడూ, గాంధారీ 
ధృతరాష్ట్రలూ కనిపించలేదు. ఒక సురుచిరపీఠం మీద సుఖాసీనుడై ఉన్న సంజయుణ్ణి చూసి ధర్మరాజు ఇలా 
అడిగాడు... 


1-321-సీ. 
"మా తల్లిదండ్రు లీ మందిరంబున లేరు- 

_ సంజయ! వా రెందు. జనిరి నేండు 
ముందటి గాన(డు ముదుసలి మా తండ్రి- 
_ పుత్రశోకంబునం బొగులుం దల్లి 
సౌజన్యనిధి ప్రాణసఖుండు మా పినతండ్రి- 
_ మందబుద్దులమైన మమ్ము విడిచి 
యెటంబోయిరో మువ్వు రెణీ(గింపు గంగలో 
దన యపరాధంబుం దడవి కొనుచు 


ప్రథమ స్కంధము 230 


1-321.1-ఆ. 

భార్యతోడ( దండ్రి పరితాపమున( బడుం 
గపట మింత లేదు కరుణ గలదు, 
పాండుభూవిభుండు పరలోకగతుండైన 
మమ్ము బిన్నవాండ్ర మనిచె నతండు." 


టీక:- మా = మాయొక్క; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; ఈ = ఈ; మందిరమునన్‌ = భవనములో; 
లేరు = లేరు; సంజయ = సంజయ; వారు = వారు; ఎందున్‌ = ఎక్కడికి; చనిరి = వెళ్ళితిరి; నేడు = ఈవేళ; 
ముందటన్‌ = ఎదురుగ ఉన్నదే; కానండు = చూడలేడు; ముదుసలి = ముసలి వాడు; మా = మాయొక్క; తండ్రి = 
తండ్రి; పుత్ర = పుత్రుల వలని; శోకంబునన్‌ = వేదనతో; పొగులున్‌ = దుఃఖించును; తల్లి = తల్లి; సౌజన్య = 
మంచితనమునకు; నిధి = నివాసము; ప్రాణ = ప్రాణముతో సమానమైన; సఖుండు = స్నేహితుడు; మా = 
మాయొక్క; పినతండ్రి = చిన్నాన్న; మంద = మందగించిన; బుద్ధులము = బుద్ధి కలిగిన వారలము; ఐన = 
అయినట్టి; మమ్మున్‌ = మమ్ములను; విడిచి = వదలివైచి; ఎటన్‌ = ఎక్కడకు; పోయిరో = వెళ్ళినారో; మువ్వురు = 
ముగ్గురు; ఎజింగింపు = తెలియజేయుము; గంగ = గంగానది; లోన్‌ = లో; తన = తనయొక్క; అపరాధంబున్‌ = 
తప్పులను; తడవికొనుచు = తలచుకొనుచు; 
భార్య = భార్య; తోడన్‌ = తోపాటు; తండ్రి = తండ్రి; పరితాపమునన్‌ = వేదనలో; పడున్‌ = పడును; కపటము 
= అబద్ధము; ఇంత = ఇంతకూడ; లేదు = లేదు; కరుణ = దయ; కలదు = కలదు; పాండు = పాండు; భూవిభుండు 
= రాజు; పరలోకగతుండు = చనిపోయిన వాడు; ఐన = అయినట్టి; మమ్మున్‌ = మమ్ములను; పిన్నవాండ్రన్‌ = 
పిల్లవాళ్ళను; మనిచె = పెంచి పోషించెను; అత(డు = అతడు. 
భావము:- "సంజయా!. మా తల్లీ తండ్రీ ఈ మేడలో కన్పించటం లేదు. వారెక్కడికి వెళ్లారో 
తెలియదు. మా తండ్రిగారు కంటిచూపు కరువైన మూడుకాళ్లముసలి. మా తల్లిగారు కడివెడు శోకంతో కన్నీరు 
మున్నీరుగా విలపిస్తుంటుంది. మా పినతండ్రిగారు మాకు ప్రాణ సమానుడు. సౌజన్యమూర్తి. ఈ ముగ్గురూ 
మందమతులమైన మమ్మల్ని వదలిపెట్టి ఎటు పాయారో తెలియదు. మా పెదతండ్రిగారు ఒకవేళ తాము చేసిన 
తప్పులకు పశ్చాత్తాపం చెంది భార్యతో కూడా గంగలో దూకాడేమోనని అనుమానంగా ఉంది. తెలిస్తే చెప్పు. 
ఆయన చాలా అమాయకుడు, కరుణార్భహృదయుడు. మా తండ్రి పాండుభూపాలుడు పరలోకగతుడు కాగా 
పిన్నవాళ్లమైన మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచి పెద్దచేశారు." 


1-322-వ. 
అనిన సంజయుండు దయాస్నేహంబుల నతికర్శితుం డగుచు దన ప్రభువు 
వోయిన తెజం గెటుంగక, కొంత దడ వూరకుండి తద్వియోగ దుఃఖంబున. 


ప్రథమ స్కంధము 231 


గన్నీరు దుడిచికొనుచు, బుద్ధిబలంబునం జిత్తంబు ధైర్యాయత్తంబు సేసి, తన 
భర పాదంబుల మనంబుల నెన్నుచు ధర్మజున కిట్లనియె. 


టీక:- అనిన = అనగా; సంజయుండు = సంజయుండు; దయా = దయ; స్నేహంబులన్‌ = 
స్నేహములకు; అతి = మిక్కిలి; కర్మితుండు = దిగులుచెందినవాడు; అగుచున్‌ = అవుతూ; తన = తనయొక్క; 
ప్రభువు = యజమాని; పోయిన = వెళ్ళిన; తెజంగు = విధము; ఎజుంగక = తెలియక; కొంత = కొంచెము; తడవు 
= సమయము; ఊరక = ఊరకనే; ఉండి = ఉండి; తత్‌ = ఆ; వియోగ = ఎడబాటు వలని; దుఃఖంబునన్‌ = బాధతో; 
కన్నీరు = కన్నీళ్ళని; తుడిచికొనుచున్‌ = తుడుచికొనుచు; బుద్ధి = మనో; బలంబునన్‌ = బలమువలన; చిత్తంబు 
= మనసుని; ధైర్య = ధైర్యముతో; ఆయత్తంబున్‌ = కూడినదిగ; చేసి = చేసి; తన = తన యొక్క; భర్ష = యజమాని 
యొక్క; పాదంబులన్‌ = పాదములను; మనంబులన్‌ = మనసులో; ఎన్నుచున్‌ = ఎంచుకొనుచు; ధర్మజున్‌ = 
ధర్మరాజు (ధర్మజు - యముని కొడుకు, ధర్మరాజు); కున్‌ = తో; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 

భావము:- ధర్మజుని మాటలు విని సంజయుడు కనికరంతోనూ, ప్రేమతోనూ నిండిన గుండెతో 
తన ప్రభువు ఎక్కడికి పోయాడో తెలియక కొంచెము సేవు మౌనం వహించాడు. ఆ మహారాజు 
వెళ్లిపోయినందుకు పొంగివచ్చే కన్నీరు తుడుచుకొన్నాడు. గుండె దిటవుపరచుకొని తన ప్రభువు పాదాలు 
మనస్సులో ధ్యానిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు సంజయుడు. 


1-323-తే. 

"అఖిల వార్తలు మున్ను నన్నడుగుచుండు 
నడుగండీ రేయి మీ తండ్రి యవనినాథ! 
మందిరములోన విదురుతో మంతనంబు 
నిన్న యాడుచు నుండెను నేండు లేండు. 


టీక:- అఖిల = సమస్తమైన; వార్తలు = వార్తలు; మున్ను = ఇంతకు ముందు; నన్ను = నన్ను; 
అడుగుచుండున్‌ = అడుగుతుండేవాడు; అడుగండు = అడగలేదు; ఈ = ఈ; రేయి = రాత్రి; మీ = మీయొక్క; 
తండ్రి = తండ్రి; అవనినాథ = రాజ (అవనినాథుడు - భూమికి ప్రభువు, రాజు); మందిరము = అంతఃపురము; 
లోనన్‌ = లోపల; విదురు = విదురుని; తోన్‌ = తో; మంతనంబు = ఇష్టాపూర్వక సంభాషణములు; నిన్న = క్రిందటి 
రోజు; ఆడుచున్‌ = మాట్లాడుచును; ఉండెను = ఉండెను; నేండు = ఈ రోజు; లేండు = లేడు. 


భావము:- "ధర్మరాజా! నీపెద తండ్రిగారు ప్రతిదినమూ వార్తలేమిటని నన్ను అడుగుతుండేవారు. 
ఈ రాత్రి ఆయన నన్నేమీ అడగలేదు. నిన్నటివరకూ రాజమందిరంలో విదురునితో కలిసి రహస్యాలోచనలు 
చేస్తూ ఉండేవాడు. ఈనాడు కంటికి కన్పించకుండా వెళ్ళిపోయాడు. 


ప్రథమ స్కంధము 232 


1-324-వ. 

విదురగాంధారీధృతరాష్టులు నన్నువంచించి యెందు(బోయిరో వారల నిశ్చ 
యంబు లెట్టివో యెజుంగ"నని సంజయుండు దుఃఖంచు సమయంబున 
దుంబురు సహితుండై నారదుండు వచ్చిన; లేచి నమస్కరించి తమ్ములుం 
దానును నారదుం బూజించి కౌంతేయాగ్రజుం డిట్లనియె. 


టీక:- _ విదుర = విదురుడు; గాంధార = గాంధారి; ధృతరాష్టులు = ధృతరాష్ట్రలు; నన్ను = నన్ను; 
వంచించి = మోసగించి; ఎందున్‌ = ఎక్కడకు; పోయిరో = వెళ్ళినారో; వారల = వారియొక్క; నిశ్చయంబులు = 
నిర్ణయములు; ఎట్టివో = ఎలాంటివో; ఎటుంగను = నాకు తెలియదు; అని = అని; సంజయుండు = సంజయుడు; 
దుఃఖంచు = బాధపడు; సమయంబునన్‌ = సమయములో; తుంబురు = తుంబురుని; సహితుండు = 
కూడినవాడు; ఐ = అయి; నారదుండు = నారదుడు; వచ్చినన్‌ = రాగా; లేచి = లేచి; నమస్కరించి = మ్రొక్కి; తమ్ము 
లున్‌ = తమ్ముళ్ళును; తానును = తానును; నారదున్‌ = నారదుని; పూజించి = పూజించి; కౌంతేయాగ్రజుండు = 
ధర్మరాజు (కౌంతేయాగ్రజుడు - కుంతి పెద్ద కొడుకు, ధర్మరాజు); ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 

భావము:- విదురుడూ గాంధారీ ధృతరాష్టులూ నాకు చెప్పకుండా నా కన్నుగప్పి ఎక్కడికి 
వెళ్లిపోయారో, ఏ ఉద్దేశ్యంతో వెళ్లిపోయారో తెలియదు” అని సంజయుడు బావురుమన్నాడు. ఆ సమయంలో 


తుంబురునితో కూడి నారదుడు అక్కడికి విచ్చేసాడు. ధర్మరాజు లేచి ఎదురు వెళ్ళాడు. తమ్ముళ్ళూ తానూ వారికి 
నమస్కారం చేసి పూజించారు. అనంతరం అజాతశత్రుడు బ్రహ్మమానన పుత్రునితో..... 


1-325-™ఉ. 
"అక్కట! తల్లిదండ్రులు గృహంబున లేరు మహాత్మ! వారు నేం 
డెక్కడ వోయిరో యెజుంగ, నెప్పుడు బిడ్డల పేరు గ్రుచ్చి తాం 
బొక్కుచునుండు. దల్లి యెటు వోయెనొకో? విపదంబురాశికిన్‌ 
నిక్కము కర్ణధారు(డవు నీవు జగజ్జనపారదర్శనా!" 

టీక:- _అక్కట = అయ్యో; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; గృహంబునన్‌ = ఇంటిలో; లేరు = లేరు; 
మహాత్మ = గొప్ప ఆత్మ కలవాడా; వారు = వాళ్ళు; నేండు = ఈ రోజు; ఎక్కడన్‌ = ఎక్కడకు; పోయిరో = వెళ్ళినారో; 
యెటు(గన్‌ = నాకు తెలియదు; ఎప్పుడు = ఎల్లప్పుడు; బిడ్డల = పుత్రుల యొక్క; పేరు = గొప్పదనము; గ్రుచ్చి = 
గురించి, నొక్కి; తాన్‌ = తాను; పొక్కుచున్‌ = దుఃఖ పడుచు; ఉండున్‌ = ఉండును; తల్లి = తల్లి; ఎటు = ఎక్కడకు; 
పోయెనొకో = పోయెనో పాపం; విపత్‌ = ప్రమాదములు అను; అంబు = సముద్రము; రాశి = దాటుట; కిన్‌ =కు; 


నిక్కము = నిజముగ; కర్ణధారు(డవు = తరింపజేయువాడవు (కర్ణధారుడు - పడవ చుక్కాని పట్టు సరంగు, 
తరింపచేయువాడు }; నీవు; జగత్‌ = లోకములోని;జన = ప్రజలకు;పార = గమ్యము(ఒడ్డు) దర్శనా = చూపువాడా. 


ప్రథమ స్కంధము 233 


భావము:- _ "దేవర్నీ! నీవు సర్వజ్ఞుడవు. ముల్లోకాలలో నీకు తెలియనిది ఏమీలేదు. ఆపదలనే 
సముద్రం దాటించటానికి నిజంగా నీవు కర్ణధారుడవు. అయ్యో మహాత్మా! ఏమని చెప్పమంటావు. తెల్లవారి చూసే 
సరికి మాతల్లిదండ్రులు ఇంటిలో లేరు. వారు ఇల్లు వదలి ఎక్కడికి పోయారో తెలియకుండా ఉంది. సర్వదా 
తనబిడ్డలను పేరు పేరునా తలచుకొని తల్లడిల్లే మా తల్లి ఎటుపోయిందో ఏమయిపోయిందో." 


1-326-వ. 

అనిన విని సర్వజ్ఞాండైన నారదుండు ధర్మజున కిట్లనియె “"నీశ్వరవశంబు 
విశ్వంబు ఈశ్వరుండ భూతముల నొకటితో నొకటిం జేర్చు నెడంబాపు, సూచీ 
భిన్ననాసికలందు రజ్ఞాప్రోతంబులగుచు( గంఠరజ్ఞావుల(గట్టబడి(న బలీవర్ధం 
బులంబోలె( గర్తవ్యాకర్తవ్యవిధాయక వేదలక్షణ యగు వాక్తంత్రి యందు వర్ణాశ్రమ 
లక్షణంబులు గల నామంబులచే బద్దులైన లోకపాలసహితంబు లై, లోకం బీశ్వరా 
దేశంబువహించు క్రీడాసాధనంబులగు నక్షకందుకాదులకెట్లు సంయోగ వియో 
గంబులట్లు క్రీడించు నీశ్వరుని క్రీడాసాధనంబు లైన జంతువులకు సంయోగ 
వియోగంబులగుచుండు, సమస్తజనంబును జీవరూపంబునధ్రువంబును, దేహ 
రూపంబుననధ్రువంబునై యుండు;మణీయు నొక్కపక్షంబునధ్రువంబునధ్రువం 
బునుం గాక యుండు, శుద్ధబ్రహ్మస్వరూపంబున ననిర్వచనీయంబుగ రెండునై 
యుండు, అజగరంబుచేత మ్రింగంబడిన పురుషుండన్యుల రక్షింపలేని తెజిం 
గునంబంచభూత మయంబై కాలకర్మ గుణాధీనంబైన దేహంబు పరుల రక్షింప 
సమర్థంబు గాదు, కరంబులు గల జంతువులకు. గరంబులు లేని చతుష్పదంబు 


లాహారంబు లగు(; జరణంబులు గల ప్రాణులకుం జరణంబులు లేని తృణాదులు 


భక్షణీయంబు లగు; నధిక జన్మంబుగల వ్యాఘ్రాదులకు నల్పజన్మంబులుగల 
మృగాదులు భోజ్యంబులగు; సకలదేహి దేహంబు లందు జీవుండు గలుగుటం 
జేసి జీవునికి జీవుండ జీవిక యగు; అహస్త సహస్తాది రూపంబైన విశ్వ మంతయు 
నీశ్వరుండుగా. దెలియుము; అతనికి వేజులేదు; నిజమాయా విశేషంబున 
మాయావియై జాతిభేదరహితుండైన యీశ్వరుండు బహుప్రకారంబుల భోగి 
భోగ్య రూపంబుల నంతరంగ బహిరంగంబుల దీపించు, గాన యనాథులు 
దీనులు నగు నాదు తల్లిదండ్రులు ననుం బాసి యేమయ్యెదరో యెట్లు వర్తింతురో 


ప్రథమ స్కంధము 234 


యని వగవం బని లేదు, అజ్ఞాన మూలం బగు స్నేహంబున నైన 
మనోవ్యాకులత్వంబు పరిహరింపు "మని మజియు నిట్లనియె. 


టీక:- _అనినన్‌ = అనగా; విని = విని; సర్వజ్ఞాండు = సర్వము తెలిసినవాడు; ఐన = అయినట్టి; 
నారదుండు = నారదుడు; ధర్మజున = ధర్మరాజు; కున్‌ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = చెప్పెను; ఈశ్వర 
= భగవంతునికి; వశంబు = ఆధీనము అయి ఉండునది; విశ్వంబు = విశ్వము; ఈశ్వరుండ = భగవంతుడే; 
భూతములన్‌ = జీవులను; ఒకటి = ఒక; తోన్‌ = దానితో; ఒకటిన్‌ = ఒక దానిని; చేర్చున్‌ = చేరువ చేయును; ఎడ 
బాపున్‌ = దూరము జరుపును; సూచీ = సూదితో; భిన్న = పొడిచిన; నాసికలు = ముక్కులు; అందున్‌ = అందు; 
రజ్ఞూ = త్రాడు; ప్రోతంబులు = గుచ్చబడినవి; అగుచున్‌ = అవుతూ; కంఠ = మెడలను; రజ్ఞూవులన్‌ = తాళ్ళచేత; 
కట్టబడింన = కట్టబడినట్టి; బలీవర్ధంబులన్‌ = ఎడ్లను; పోలెన్‌ = వలె; కర్తవ్య = చేయతగినది; అకర్తవ్య = 
చేయతగనిది లలో; విధాయక = విధివత్చకారమైనదానిని; వేద = తెలియజేయు; లక్షణ = లక్షణములు కలది; 
అగు = అయినట్టి; వాక్తంత్రి = మాట అను తంత్రి; అందున్‌ = లోని; వర్ణ = వర్ణములయొక్క; ఆశ్రమ = ఆశ్రమముల 
యొక్క; లక్షణంబులు = లక్షణములు; కల = ఉన్నట్టి; నామంబులు = నామములు; చేన్‌ = చేత; బద్భులు = 
కట్టబడినవారు; ఐన = అయినట్టి; లోక = లోకులను; పాల = పాలించువారితో; సహితంబులు = కూడినవి; ఐ = 
అయి; లోకంబు = లోకములు; ఈశ్వర = భగవంతుని; ఆదేశంబు = ఆజ్ఞను; వహించున్‌ = శిరసావహించును; 
క్రీడా = ఆటకు; సాధనంబులు = పనికివచ్చు వస్తువులు; అగున్‌ = అయిన; అక్ష = పాచికలు; కందుక = బంతి; 
ఆదులు = మొదలగు వాని; కున్‌ = కి; ఎట్లు = ఏ విధముగనైతే; సంయోగ = కలయికలు; వియోగంబుల్‌ = 
ఎడబాటు లగునో; అట్లు = ఆ విధముగ; క్రీడించు = క్రీడించే; ఈశ్వరుని = భగవంతుని; క్రీడా = ఆటకు; 
సాధనంబులు = పనికివచ్చు వస్తువులు; ఐన = అయిన; జంతువులు = జీవులు (జంతువులు - పుట్టుక కలవి); 
కున్‌ = కు; సంయోగ = కలయిక; వియోగంబులు = ఎడబాటులు; అగుచుండు = అవుతాయి; సమస్త = 
సమస్తమైన; జనంబును = జనమును; జీవ = జీవుని; రూపంబునన్‌ = రూపములో; ధ్రువంబును = స్థిరమైనది 
గను; దేహ = దేహము; రూపంబునన్‌ = రూపములో; అధ్రువంబును = అస్థిరమైనదిగను; ఐ = అయి; ఉండున్‌ = 
ఉండును; మణీయున్‌ = ఇంకనూ; ఒక్క = ఒక; పక్షంబునన్‌ = విధముగ; ధ్రువంబున్‌ = స్థిరమును; అధ్రువంబు 
నున్‌ = అస్థిరమును; కాక = కాకుండగను; ఉండున్‌ = ఉండును; శుద్ధబ్రహ్మ = శుద్ధబ్రహ్మ; స్వరూపంబునన్‌ = 
స్వరూపములో; అనిర్వచనీయంబుగన్‌ = వివరింపవీలుకానిదిగ; రెండును = రెండూకూడను; ఐ = అయి; 
ఉండున్‌ = ఉండును; అజగరంబు = కొండచిలువ; చేతన్‌ = చేత; మ్రింగంబడిన = మింగబడిన; పురుషుండు = 
మానవుడు; అన్యులన్‌ = ఇంకొకరిని; రక్షింపలేని = కాపాడలేని; తెబింగునన్‌ = విధముగ; పంచ = ఐదు;భూత = 
భూతములతో; మయంబు = కూడినది; ఐ = అయి; కాల = కాలమునకును; కర్మ = కర్మలకును;గుణ = గుణముల 
కును; ఆధీనంబు = వశములో ఉండునది; ఐన = అయిన; దేహంబు = శరీరము; పరులన్‌ = ఇతరుల; రక్షింపన్‌ 
= రక్షించుటకు; సమర్థంబు = శక్తి కలది; కాదు = కాదు; కరంబులు = చేతులు; కల = కలిగిన; జంతువులు = 
జీవులు; కున్‌ = కు; కరంబులు = చేతులు; లేని = లేనట్టి; చతుష్పదంబులు = నాలుగు కాళ్ళు ఉన్నవి; ఆహారం 
బులు = ఆహారములు; అగున్‌ = అగును; చరణంబులు = కాళ్ళు; కల = కలిగిన; ప్రాణులు = జీవులు; కున్‌ = కు; 
చరణంబులు = కాళ్ళు; లేని = లేనట్టి; తృణ = గడ్డి; ఆదులు = మొదలగునవి; భక్షణీయంబులు = తినదగినవి; 
అగున్‌ = అగును; అధిక = పెద్ద; జన్మంబు = పుట్టుక; కల = కలిగిన; వ్యాఘ్ర = పులులు; ఆదుల = మొదలగు; కున్‌ 


ప్రథమ స్కంధము 235 


= వానికి; అల్ప = చిన్న; జన్మంబులు = పుట్టుకలు; కల = కలిగిన; మృగ = లేడి; ఆదులు = మొదలగునవి; 
భోజ్యంబులు = తినదగినవి; అగున్‌ = అగును; సకల = సమస్త; దేహి = జీవుల యొక్క (దేహి - శరీరము కలిగినది, 
జీవి}; దేహంబులు = శరీరములు; అందున్‌ = లో; జీవుండు = జీవుడు; కలుగుటన్‌ = కలుగుట; చేసి = వలన; 
జీవుని = జీవి; కిన్‌ = కి; జీవుండ = జీవే; జీవిక = జీవించుటకు ఆధారము; అగున్‌ = అగును; అహస్త = హస్తములు 
లేనివి; సహస్త = హస్తములు ఉన్నవి; ఆది = మొదలగు; రూపంబు = రూపములు కలవి; ఐన = అయినట్టి; విశ్వము 
= విశ్వము; అంతయు = సమస్తమును; ఈశ్వరుండుగాన్‌ = ఈశ్వరుడు అని; తెలియుము = తెలిసికొనుము; 
అతని = అతని; కిన్‌ = కి; వేటు = అన్యమైనది ఏమియును; లేదు = లేదు; నిజ = తన; మాయా = మాయ యొక్క; 
విశేషంబున = విశిష్టత వలన; మాయావి = మాయకలవాడు; ఐ = అయి; జాతి = జాతి, పుట్టుకతో వచ్చిన; భేద = 
భేదములు; రహితుండు = లేనివాడు; ఐన = అయిన; ఈశ్వరుండు = భగవంతుడు; బహు = అనేక; ప్రకారంబు 
లన్‌ = విధములుగా; భోగి = అనుభవించునది; భోగ్య = అనుభవింపబడునవి అనబడే; రూపంబులన్‌ 
రూపములతో; అంతరంగ = లోపటలను; బహిరంగంబులన్‌ = బయటల యందును; దీపించున్‌ = 
ప్రకాశించును; కాన = కావున; అనాథులు = దిక్కులేనివారు; దీనులున్‌ = దీనులును; అగు = అయిన; నాదు = 
నాయొక్క; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; ననున్‌ = నన్ను; పాసి = వదలి; ఏమి = ఏమి; అయ్యెదరో = అవుతారో; 
ఎట్లు = ఏ విధముగ; వర్తింతురో = ఉండెదరో; అని = అని; వగవన్‌ = దుఃఖ పడుటకు; పనిలేదు = 
అవసరములేదు; అజ్ఞాన = అజ్ఞానమునకు; మూలంబు = మూలమైనట్టిది; అగు = అయిన; స్నేహంబునన్‌ = 
స్నేహభావమువలన; ఐన = అయినను; మనస్‌ = మనసు యొక్క; వ్యాకులత్వంబు = చీకాకుపడుటను; 
పరిహరింపుము = తొలగించుము; అని = అని; మటియున్‌ = మళ్ళా; ఇట్లు = ఈవిధముగ; అనియెన్‌ = చెప్పెను. 

భావము:- ఆ పలుకుల విని నారదుడు ఇలా అన్నాడు."ధర్మరాజా! ఈ విశ్వమంతా ఈశ్వరాధీనం. 
పరమేశ్వరుడే ప్రాణులను ఒకరితో ఒకరిని కలుపుతూ విడదీస్తూ ఉంటాడు. ముక్కుత్రాళ్లు పొడిచి, మెడకు 
పలుపులు తగిలించి, పగ్గాలు చేత పట్టుకొని, కర్షకుడు ఎద్దులను త్రిప్పినట్లుగా భగవంతుడు కర్తవ్యాకర్తవ్యాలను 
బోధించి, వేద వాక్కులనే త్రాడు బిగించి, వర్జాశ్రమధర్మాలకు అనుగుణమైన విధంగా ఇంద్రాది దిక్సాలకులతో 
సహా ప్రాణులను ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతుంటాడు. క్రీడాకారుని ఇష్టానుసారం పాచికలూ, బంతులూ మొదలైన 
ఆటవస్తువులు కలుస్తూ విడిపోతూ ఉన్నట్లు, భగవంతుని ఇచ్చానుసారంగా ప్రాణులకు సంయోగ వియోగాలు 
ప్రాప్తిస్తుంటాయి. సమస్త దేవలోకమూ ఆత్మరూపంలో నిత్యమైనదై దేహరూపంలో అనిత్యమైనదై ఉంటుంది. 
మరోవిధంగా చూస్తే రెండు కాకుండా ఉంటుంది. అనిర్వచనీయమైన బ్రహ్మస్వరూపం పొందినప్పుడు 
నిత్యానిత్యమై కాలకర్మాధీనమై ఉంటుంది. సంసారపంక నిర్మగ్నమైన దేహం పరులను కాపాడలేదు. చేతులున్న 
ప్రాణులకు చేతులులేని చతుష్పాద జంతువులూ, కాళ్లుండి కదలగల ప్రాణులకు కాళ్లులేని తృణాదులూ, ఆహార 
మవుతున్నాయి. పెద్దజంతువులైన పెద్దపులులు మొదలైనవి లేళ్లు మొదలైన చిన్న జంతువులను తింటున్నవి. 
సమస్త దేహధారుల దేహాల్లో జీవుడు ఉన్నందువల్ల జీవికి జీవియే జీవనాధార మగుతున్నాడు. చేతులున్న 
ప్రాణులతోనూ, చేతులులేని ప్రాణులతోనూ నిండిన ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపంగా భావించు, ఆయన 
కంటే అన్యం లేదు. తన మాయావిశేషంచేత మహామాయావి అయిన పరాత్పరుడు బహురూపాలు ధరించి తానే 
భోక్తయై, భోజ్యమై; లోపలా, వెలుపలా అంతటా తానై విరాజిల్లుతున్నాడు. అందువల్ల మహారాజా! నా 


ప్రథమ స్కంధము 236 


తల్లిదండ్రులు దీనులే! దిక్కు లేనివారే! నన్ను వదలి ఏమైపోతారో? ఏలా జీవిస్తారో? అనే విచారం మాను, 
అజ్ఞానమూలకమైన మమకారం పెంచుకొని అనవసరంగా మనస్సును క్లేశపెట్టుకోవద్దు. 
1-327-™. 
అట్టి కాలరూపు( డఖిలాత్ము డగు విష్ణు 
డసురనాశమునకు నవతరించి 
దేవకృత్యమెల్ల( దీర్చి చిక్కిన పని 
కెదురుసూచుచుండు నిప్పు డధిప! 
- టీక:- అట్టి = అటువంటి; కాల = కాలము; రూపుండు = రూపముగ కలవాడు; అఖిల = సమస్తమైనది; 
ఆత్ము(డు = తానే ఐన వాడు; అగు = అయిన; విష్ణుండు = భగవంతుడు; అసుర = రాక్షస; నాశమున = నాశనము; 
కున్‌ = కొరకు; అవతరించి = అవతరించి; దేవ = దేవతల; కృత్యము = పని; ఎల్లన్‌ = సమస్తము; తీర్చి = పూర్తిచేసి; 
చిక్కిన = మిగిలిన; పని = పని; కిన్‌ = కోసము; ఎదురుసూచుచు = ఎదురుచూచుచు; ఉండున్‌ = ఉండును; 
ఇప్పుడు = ఇప్పుడు; అధిప = గొప్పవాడా; 

భావము:- కాలస్వరూపుడై అఖిలాంతర్యామి అయిన భగవంతుడు అసురులను సంహరించటం 
కోసం అవతరించాడు. దేవకార్యం తీరిపోయింది. ఇప్పుడు మిగిలిన పనికోసం నిరీక్షిస్తున్నాడు. 


నారదుని గాలసూచనంబు 
1-328-మత్త. 
ఎంత కాలము గృష్టుం డీశ్వరు. డిద్ధరిత్రి.జరించు మీ 
రంత కాలము నుండు. డందజు. నవ్వలం బనిలేదు, వి 
భ్రాంతి మానుము కాలముం గడవంగ నెవ్వరు నోప రీ 
చింత యేల నరేంద్రసత్తమ! చెప్పెదన్‌ విను మంతయున్‌. 


టీక:- ఎంత = ఎంత; కాలమున్‌ = కాలము; కృష్ణుండు = భగవంతుడు; ఈశ్వరుండు = భగవంతుడు; 
ఈ = ఈ; ధరిత్రిన్‌ = భూమి మీద; చరించున్‌ = విహరిస్తాడో; మీరు = మీరు కూడ; అంత కాలమున్‌ = అంత వరకు; 
ఉండుండు = ఉండండి; అందజున్‌ = మీరు అందరును; అవ్వలన్‌ = ఆపైన; పని లేదు = అవసరము లేదు; 
విభ్రాంతి = మిక్కట మైన భ్రమను; మానుము = వదులుము; కాలమున్‌ = కాలమును; కడవంగన్‌ = దాటుటకు; 
ఎవ్వరున్‌ = ఎవరూ కూడా; ఓపరు = సమర్ధులు కాలేరు; ఈ = ఈ; చింత = వగపు; ఏల = ఎందులకు; నరేంద్ర = 
రాజులలో; సత్తమ = ఉత్తముడా (ధర్మరాజ); చెప్పెదన్‌ = చెప్తాను; వినుము; అంతయున్‌ = జరిగింది అంతా. 


భావము:- (నారదుడు ధృతరాష్ట్రాదుల గురించి కలత చెందిన ధర్మరాజుకి కాలసూచన చేస్తున్నాడు.) 


ప్రథమ స్కంధము 23/ 


“మహారాజా! కలవరపాటువదలిపెట్టు. శ్రీకృష్ణభగవానుడు ఎంతవరకు ఈభూమ్మీద ఉంటాడో, అప్పటి దాకా మీ పాండవులు 
అందరు కూడ ఉండండి. ఆయన అవతారంచాలించిన పిమ్మట మీరు ఉండనక్కర్లేదు; ఎంతటి వారైనా సరే కాల ప్రభావానికి 
తలవంచాల్సిందే. ధృతరాష్ట్రాదులకు ఏం జరిగిందో అంతా వివరంగా చెప్తా. విను; ఇంకా దుఃఖంచటం అనవసరం. 


1-329-వ. 

ధృతరాష్టుండు గాంధారీ విదుర సహితుండై హిమవత్పర్వత దక్షిణ భాగంబున 
నొక్క ముని వనంబునకుం జని, తొల్లి సప్తర్నులకు సంతోషంబు సేయుకొజకు 
నాకాశగంగ యేడు ప్రవాహంబులయి, పాణిన పుణ్యతీర్థంబునం గృతన్నానుం డై 
యథావిధి హోమం బొనరించి, జలభక్షణంబు గావించి, సకల కర్మంబులు విస 
ర్దించి విఘ్నంబులం జెందక నిరాహారుండయి, యుపశాంతాత్ముండయి పుత్రార్థ 
దారైషణంబులు వర్ణించి, విన్య స్తాసనుండై ప్రాణంబుల నియమించి, మనస్సహి 
తంబులైన చక్షురాదీంద్రియంబుల నాజింటిని విషయంబులం బ్రవర్తింపనీక 
నివర్తించి, హరిభావనారూపంబగు ధారణాయోగంబుచే రజస్సత్తతమోరూపంబు 
లగుమలంబులమూ.టిని హరించి, మనంబు నహంకారాస్పదంబైన స్థూల 
దేహంబు వలనం బాపి బుద్ధి యందు నేకీకరణంబు సేసి, యట్టి విజ్ఞా నాత్మను 
దృశ్యాంశంబువలన వియోగించి, క్షేత్రజ్ఞాని యందు. బొందించి దృష్టం బైన 
యీశ్వరునివలన క్షేత్రజ్ఞునిం బాపి, మహాకాశంబుతోడ ఘటాకాశముం గలుపు 
కైవడి నాధారభూతంబైన బ్రహ్మ మందు. గలిపి, లోపలి గుణక్షోభంబును వెలుపలి 
యింద్రియవిక్షోపంబునులేక నిర్మూలితమాయాగుణవాసనుండగుచు, నిరుద్ధం 
బులగు మన శృక్షురాదీంద్రియంబులు గలిగి, యఖిలాహారంబులను వర్ణించి, 
కొజడు చందంబున. 


టీక:-ధృతరాష్టుండు = ధృతరాష్టుండు; గాంధారీ = గాంధారితోను; విదుర = విదురునితోను; సహితుండు 
= కూడినవాడు; ఐ = అయి; హిమవత్పర్వత = హిమాలయములకు; దక్షిణ = దక్షిణ; భాగంబున = దిగ్భాగమున; 
ఒక్క = ఒక; ముని = ముని యొక్క; వనంబు = ఆశ్రమము; కున్‌ = కు; చని = వెళ్ళి; తొల్లి = పూర్వము; సప్తర్షులు = 
సప్తర్షులు; కున్‌ = కు; సంతోషంబున్‌ = ఆనందమును; చేయు = కలుగ జేయుట; కొజికున్‌ = కోసము; ఆకాశ 
గంగ = ఆకాశగంగ; ఏడు = ఏడు (7); ప్రవాహంబులు = పాయలు; అయి = అయి; పాజిన = ప్రవహించిన; పుణ్య 
= పుణ్యమును ఒసగు; తీర్థంబునన్‌ = రేవులో; కృత = చేసిన; స్నానుండు = స్నానము కలవాడు; ఐ = అయి;యథా 
విధి = పద్దతి ప్రకారము; హోమంబు = హోమము; ఒనరించి = పూర్తిచేసి; జలభక్షణంబు = నీటిని ఆహారముగ 


ప్రథమ స్కంధము 238 


తీసుకొనుట; కావించి = చేసి; సకల = సమస్త; కర్మంబులున్‌ = కర్మలు; విసర్జించి = విడిచిపెట్టి; విఘ్నంబులన్‌ = 
(నియమలకు) భంగములు; చెందక = కలుగకుండ; నిరాహారుండు = ఆహారము తీసుకొనని వాడు; అయి = 
అయి; ఉపశాంతి = ప్రశాంతి పొందిన; ఆత్ముండు = ఆత్మకలవాడు; అయి = అయి; పుత్ర = పుత్రులు; అర్థ = 
ధనము; దార = భార్యలు వలన; ఈషణంబులున్‌ = ఈషణములను (భావశేషములు); వర్ణించి = విడిచిపెట్టి; 
విన్యస్త = చక్కగావేసిన; ఆసనుండు = ఆసనములో ఉన్నవాడు; ఐ = అయి; ప్రాణంబులన్‌; నియమించి = 
సంయమనముచేసి, ప్రాణాయామములు చేసి; మనస్సహితంబు = మనస్సుతో పాటువి; ఐన = అయినట్టి; చక్షుః 
= కన్నులు; ఆది = మొదలగు; ఇంద్రియంబులన్‌ = ఇంద్రియములను; ఆజింటిని = ఆరింటిని (ఇంద్రియములు 
6- మనస్సు, పంచేంద్రియములు); విషయంబులన్‌ = విషయముల వెనుక (విషయములు - ఇంద్రియార్థ 
ములు); ప్రవర్తింపనీక = నడవనీయక (చిత్తవృత్తిని నిరోధించి); నివర్తించి = మరల్చి; హరిభావన = భగవంతుని 
ధ్యానించుట అనే; రూపంబు = స్వభావము; అగు = కలిగిన; ధారణా = చిత్తమునందు ధరించు; యోగంబు = 
యోగాభ్యాసము; చేన్‌ = చేత; రజస్‌ = రజోగుణ; స్సత్త = సత్త్వగుణ; తమో = తమోగుణ; రూపంబులు = స్వభావ 
ములు; అగు = కలిగిన; మలంబులన్‌ = మలములను; మూంటిని = మూడింటిని; హరించి = నాశనముచేసి; 
మనంబున్‌ = మనసును; అహంకార = అహంకారమునందు; ఆస్పదంబు = నివాసము ఏర్పరుచుకొన్నది; ఐన 
= అయినట్టి; స్టూల = స్టూల; దేహంబు = దేహము; వలనన్‌ = వలన; పాపి = దూరముచేసి; బుద్ధి = బుద్ధి; అందున్‌ 
= లో; ఏకీకరణంబు = ఐక్యము; చేసి = చేసి; అట్టి = అటువంటి; విజ్ఞాన = విజ్ఞానరూప; ఆత్మను = ఆత్మను; దృశ్య 
= కంటికి; అంశంబు = కనిపించునది (జగత్తు; వలనన్‌ = నుండి; వియోగించి = విడదీసి; క్షేత్రజ్ఞుని = ఆత్మ; 
అందున్‌ = లో; పొందించి = చక్కగా కలిపి; దృష్టంబు = చూడబడినది; ఐన = అయినట్టి; ఈశ్వరుని = 
భగవంతుని; వలనన్‌ = వలన; క్షేత్రజ్ఞునిన్‌ = ఆత్మను; పాపి = దూరముచేసి; మహాకాశంబు = పైన అంతట ఉన్న 
ఆకాశము; తోడన్‌ = తో; ఘటాకాశమున్‌ = కుండలోని ఆకాశమును; కలుపు = కలుపు; కైవడిన్‌ = విధముగ; 
ఆధారభూతంబు = ఆధారభూతము, కారణాంశము; ఐన = అయినట్టి; బ్రహ్మము = బ్రహ్మము; అందున్‌ = లో; 
కలిపి = కలిపి; లోపలి = లోపలఉండే; గుణ = గుణములయొక్క; క్షోభంబును = ఘర్షణమును; వెలుపలి = 
వెలుపల ఉండే; ఇంద్రియ = ఇంద్రియముల; విక్షేపంబును = చాంచల్యమును; లేక = లేకుండగ; నిర్మూలిత = 
నిర్మూలింపబడిన; మాయా = మాయయు; గుణ = గుణముల యొక్కయు; వాసనుండు = సంస్కారము 
కలవాడు; అగుచున్‌ = అవుతూ; నిరుద్ధంబులు = నిరోధింపబడినవి; అగు = అయిన; మనస్‌ = మనసు; చక్షుః = 
కన్నులు; ఆది = మొదలగు; ఇంద్రియంబులు = ఇంద్రియములు; కలిగి = కలిగి; అఖిల = సమస్తమైన; 
ఆహారంబులను = ఆహారములను; వర్జించి = విడిచిపెట్టి; కొజిడు = కొయ్య; చందంబున = వలె. 


భావము:- మీ పెత్తండ్రి ధృతరాష్ట్రుడు గాంధారీ విదురులతో కలిసి హిమవత్పర్వతానికి దక్షిణంగా 
ఉన్న మునుల తపోవనానికి వెళ్లాడు. అక్కడ పూర్వం సప్తమహర్షుల సంతోషం కోసం ఆకాశగంగ ఏడు 
పాయలుగా ప్రవహించింది. సప్తక్రోత మనే ఆ వుణ్యతీర్ధంలో మీ తండ్రిగారు మూడు వేళలా స్నానం చేస్తూ, 
యథావిధిగా అగ్నికార్యం ఆచరిస్తూ, నిరాహారుడై కేవలం జలం మాత్రమే స్వీకరిస్తూ, సకలకర్మలూ పరిత్యజించి 
నిరాటంకంగా ప్రశాంతచిత్తుడై, ఈషణత్రయాన్ని విసర్జించి దర్భాసనాసీనుడై, జితేంద్రియుడై, సత్వరజస్తమో 
గుణాల మాలిన్యాన్ని పోకార్చి, తదేకధ్యానంతో శ్రీహరిని చింతిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన తన మనస్సును 
అహంకారానికి ఆలవాలమైన స్ఫూల దేహంనుంచి సమైక్యంచేసాడు. అట్టి విజ్ఞానాత్మకమైన బుద్ధిని 


ప్రథమ స్కంధము 239 


విషయాలనుండి బుద్ధియందు మళ్లించి ఆత్మయందు సంలగ్నం చేసాడు. అట్టి ఆత్మను మహాకాశంలో 
ఘటాకాశాన్ని కలిపినట్టు సమస్త జగత్తుకు ఆధారభూతుడైన పరమాత్మలో సంలీనం చేసాడు, ఇప్పుడు మీ తండ్రి 
అంతరింద్రియ బాహ్యేంద్రియాల సంక్షోభం లేకుండా మాయను నిరోధించి, వాంఛలను నిర్మూలించి 
స్థాణువువలె పర్ణశాల లోపల ఉన్న వేదికపై నిశ్చలంగా ఆసీనుడై ఉన్నాడు. 


1-330-మ. 

ఉటజాంతస్థృలవేదికిన్‌ నియతుండై యున్నాండు నే డాదిగా 
నిటపై నేనవనాండు మేన్‌ విడువంగా నిత్యాగ్ని యోగాగ్నిత 
త్పటుదేహంబు దహింపం జూచి, నియమప్రఖ్యాత గాంధారి యి 
ట్టటు వో నొల్లక ప్రాణవల్లభునితో నగ్నిం బడున్‌ భూవరా! 


టీక:- ఉటజ = పర్ణశాల; అంతః = లోపలి; స్థల = స్థలమున; వేదికిన్‌ = గట్టుమీద; నియతుండు = 
నియమముకలవాడు; ఐ = అయి; ఉన్నాండు = ఉన్నాడు; నేడు = ఈ రోజు; ఆదిగాన్‌ = మొదలుకొని; ఇటపైన్‌ = 
ఇంకనుంచి; ఏనవనాండు = ఐదవ దినమున; మేన్‌ = శరీరము; విడువ(గా = విడిచిపెట్టగ; నిత్య = నిత్యము 
చేయు హోమమునందలి; అగ్ని = అగ్ని; యోగ = యోగము వలని; అగ్ని = అగ్ని; తత్‌ = ఆ; పటు = బలిష్టమైన; 
దేహంబున్‌ = దేహమును; దహింపన్‌ = కాల్చివేయగ; చూచి = చూసినదై; నియమ = నియమ పాలనలో; ప్రఖ్యాత 
= పేరుపొందిన; గాంధారి = గాంధారి; ఇట్టట్టు = ఎటూ; ఓన్‌ = పోవుటకు; ఓల్లక = ఒప్పుకొనక; ప్రాణవల్లభు = 
ప్రాణములకు ప్రభువు, భర్త; తోన్‌ = తో; అగ్నిన్‌ = అగ్నిలో; పడున్‌ = పడును; భూవరా = భూమికి భర్తా. 

భావము:- మహారాజు! మీ తండ్రి ధృతరాష్టుడు నేటికి ఐదవనాడు యోగాగ్నిలో దేహత్యాగం 
చేయటానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఆ విధంగా ఆయన యోగాగ్నిలో దగ్ధం కావటం చూసి మహాపతివ్రత అయిన 
గాంధారి నిస్సంకోచంగా తన ప్రాణేశ్వరునితోపాటు ఆ పావక జ్వాలల్లో పడి భస్మమై పోతుంది. 
1-331-5. 
అంతట వారల మరణము 
వింత యగుచు. జూడంబడిన విదురుండు చింతా 
సంతాప మొదవం( బ్రీత 
స్వాంతుండై తీర్థములకు( జనియెడు నధిపా!” 

టీక:- అంతట = అప్పుడు; వారల = వారియొక్క; మరణమున్‌ = మరణములు; వింత = విచిత్రము; 
అగుచున్‌ = అవుతూ; చూడంబడిన = చూసిన; విదురుడు = విదురుడు; చింతా = దుఃఖము వలన; సంతాపము 
= బాధ; ఒదవన్‌ = కలుగగా; ప్రీత = వదులైన; స్వాంతుండు = స్వాంతము కలవాడు; ఐ = అయి; తీర్థములు = 
పుణ్యక్షేత్రములు; కున్‌ = కు; చనియెడున్‌ = వెళ్ళును; అధిపా = గొప్పవాడా. 


ప్రథమ స్కంధము 240 


భావము:- అప్పుడు ఆ మహారాజ దంపతుల ఆత్మత్యాగానికి ఆశ్చర్యచకితుడైన విదురుడు చింతా 
సంతాపాలు పెనగొనిన హృదయంతో పుణ్యతీర్థాలకు వెళ్లి పోతాడు." 


1-332-వ. 

అని విదురాదుల వృత్తాంతం బంతయు ధర్మనందనుని కెజిగించి తుంబుర 
సహితుం డయిన నారదుండు స్వర్గంబునకు నిర్గమించిన వెనుక ధర్మజుండు 
భీమునిం జూచి యిట్లనియె. 


టీక:- అని = అని; విదుర = విదురుడు; ఆదుల = మొదలగువారి; వృత్తాంతంబున్‌ = సమాచారము; 
అంతయున్‌ = సమస్తమును; ధర్మనందనుని = ధర్మరాజున; కిన్‌; ఎజిగించి = తెలియజేసి; తుంబుర = తుంబురు 
నితో; సహితుండు = కూడినవాడు; అయిన = అయిన; నారదుండు = నారదుడు; స్వర్గంబున = స్వర్గమున; కున్‌ 
= కు; నిర్గమించిన = వెడలిన; వెనుక = తరువాత; ధర్మజుండు = ధర్మరాజు (ధర్మజుడు - యమధర్మరాజు 
పుత్రుడు, ధర్మరాజు); భీమునిన్‌ = భీముని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 


భావము:- ఈ విధంగా విదుర, గాంధారీ, ధృతరాష్టుల వృత్తాంతాన్ని ధర్మరాజుకు సంపూర్ణంగా 
వివరించిన నారదుడు తుంబురునితో కూడా స్వర్గలోకానికి సాగిపోయాడు. అనంతరం అజాతశత్రువు 
భీమసేనుణ్ణి చూసి ఇలా అన్నాడు... 


1-333-సీ. 

"ఒక కాలమున(బండు నోషధిచయము వే- 
_ ఉక కాలమునం బండకుండు నండ్రు; 

క్రోధంబు లోభంబు. గ్రూరత బొంకును- 

- దీపింప నరులు వర్తింతు రండ్రు; 

వ్యవహారములు మహావ్యాజయుక్తము లండ్రు- 

" సఖ్యంబు వంచనా సహిత మండ్రు; 

మగలతో నిల్లాండ్రు మచ్చరించెద రండ్రు- 

- సుతులు దండ్రులం దెగం జూతు రండ్రు; 


ప్రథమ స్కంధము 241 


1-333.1-తే. 

గురుల శిష్యులు దూషించి కూడ రండ్రు; 
శాస్త్రమార్గము లెవ్వియు6 జరుగ వండ్రు; 
న్యాయపద్ధతి బుధులైన నడవ రండ్రు; 
కాలగతి నింతయై వచ్చె గంటె నేండు. 


టీక:- ఒక=ఒక; కాలమునన్‌ = కాలములో; పండు = పండునట్టి; ఓషధి = ధాన్యముల; చయము = సమూహము; 
వేజొక = మరియొక; కాలమునన్‌ = కాలములో; పండకుండున్‌ = పండవు; అండ్రు = అందురు; క్రోధంబు = 
క్రోధము; లోభంబు = లోభము; క్రూరత = క్రూరత్వము; బొంకును = అసత్యము; వీపింపన్‌ = చెలరేగగ, ఎక్కువ 
కాగా; నరులు = మానవులు; వర్తింతురు = ఉండుదురు; అండ్రు = అందురు; వ్యవహారములు = తగవులు, పరిష్కా 
రములు; మహా = మిక్కిలి; వ్యాజ = మిషలతో; యుక్తములు = కూడుకొన్నవి; అండ్రు = అందురు; సఖ్యంబు = 
స్నేహములు; వంచనా = వంచనతో; సహితము = కూడినవి; అండ్రు = అందురు; మగలు = భర్తలు; తోన్‌ = తో; 
ఇల్లాండ్రు = భార్యలు; మచ్చరించెదరు = స్పర్టిస్తారు, ద్వేషిస్తారు; అండ్రు = అందురు; సుతులు = సంతానము; 
తండ్రులన్‌ = తండ్రులను; తెగన్‌ = దిక్కరించ వలనని; చూతురు = చూచెదరు; అండ్రు = అందురు; 
గురుల = గురువులను; శిష్యులు; దూషించి=నిందించి; కూడరు=కలిసిరారు; అండ్రు=అందురు; శాస్త్ర = శాస్త్రీయ; మార్గ 
ములు = విధానములు; ఎవ్వియున్‌ = ఏవికూడా; జరుగవు = నడవవు, సాగవు; అండ్రు = అందురు; న్యాయ = న్యాయమైన; 
పద్ధతి = పద్ధతిలో; బుధులు = బుద్ధిమంతులు; ఐన = అయినను, కూడా; నడవరు = నడువరు; అండ్రు = అందురు; కాల = 
కాలానుగుణ; గతి = విధానములు; ఇంత = ఈ విధముగ; ఐ = అయ్యి; వచ్చెన్‌ = వచ్చెను; కంటె = చూచితివా; నేండు = ఈవేళ. 
భావము:- తమ్ముడూ చూశావు కదా కాలగమనంలో ఎంత మార్పు వచ్చిందో పంటలు సకాలానికి 
పండటం లేదు. క్రోధం, లోభం క్రౌర్యం, అసత్యం మితిమీరి ప్రజలు ప్రవర్తిస్తున్నారు. వ్యాపారాలలో మోసం చోటు 
చేసుకొంటున్నది. స్నేహంలో ద్రోహం కనిపిస్తూ ఉంది. భార్యలు భర్తలతో స్పర్దిస్తున్నారు. కొడుకులు 
కన్నతండ్రులపై కాలుదువ్వుతున్నారు. శిష్యులు గురువులను దూషిస్తున్నారు. శాస్త్రవిధులు కుంటుబడ్డాయి. 
విజ్ఞాలు సైతం న్యాయ మార్గాన్ని విడిచిపెట్టారు. కాలగమనం ఎంతగా వింతగా మారిపోయింది. 


*1-334-మ. 

హరి( జూడన్‌ నరుం డేగినాడు నెల లే డయ్యెం గదా రారు కా 

అరు లెవ్వారును; యాదవుల్‌ సమద లోలస్వాంతు లీవేళ సు 

స్థిరులై యుండుదురా? మురారి సుఖయై సేమంబుతో నుండునా? 
యెరవై యున్నది చిత్త మీశ్వరకృతం బెట్లో కదే! మారుతీ! 


ప్రథమ స్కంధము 242 


టీక:- హరిన్‌ = కృష్ణుని; చూడన్‌ = చూచుటకు; నరుండు = అర్జునుడు; ఏగినాడు = వెళ్ళినాడు; నెలలు = నెలలు; 
ఏడు =ఏడు (7); అయ్యెన్‌ = ఆయెను; కదా = కదా; రారు = వచ్చుటలేదు; కాలరులు = వార్తాహరులు; ఎవ్వారును 
= ఎవరును; యాదవుల్‌ = యాదవులు; సమతన్‌ = సమత్వము చెందిన; లోల = చాంచల్యముతో కూడిన; 
స్వాంతులు = మనసు కలవారు; ఈ = ఈ; వేళ = సమయములో; సుస్థిరులు = నిలకడకలవారు; ఐ = అయి; 
ఉండుదురా = ఉండే ఉంటారా; మురారి = కృష్ణుడు (మురారి - మురాసురుని శత్రువు, కృష్ణుడు); సుఖి = 
సుఖము కల వాడు; ఐ = అయి; సేమంబు = క్షేమము; తోన్‌ = గా; ఉండునా = ఉండే ఉండునా; ఎరవు = వికలము; 
ఐ = అయి; ఉన్నది = ఉన్నది; చిత్తము = మనసు; ఈశ్వర = భగవంతునిచే; కృతంబు = చేయబడునది (దైవ 
నిర్ణయము); ఎట్లో = ఎలా ఉంటుందో; కదే = ఏమో; మారుతీ = భీమసేనా (మారుతీ - వాయుదేవుని పుత్రుడు, 
భీముడు). 

భావము:- మరున్నందనా! భీమా! మాధవుని చూచుటకు మన అర్జునుడు కూడా ద్వారకానగరానికి 
వెళ్ళాడు గదా. ఇప్పటికి వడు మాసాలు గడిచి పోయాయి. ఇంతవరకూ తిరిగిరాలేదు. మళ్లీ మనకు వారిక్షేమం 
తెలియలేదు. చారులు కూడా ఎవరూ రాలేదు. యాదవులు కొంచెము ఉద్ధత స్వాభావులు. వారిది వేడిరక్తం. 
వారు ప్రశాంతచిత్తులై ఉండి ఉంటారు గదా? వాసుదేవుడు కుశలంగానే ఉంటాడు కదా? మనస్సంతా 
చికాకుగా ఉంది. ఈశ్వర సంకల్పం ఎలా ఉందో ఏమో? 


1-335-క. 
మానసము గలంగుచున్నది 
మానవు బహుదుర్నిమిత్త మర్యాదలు; స 
న్మానవదేహక్రీడలు 
మాన విచారింప నోపు మాధవు(డనుజా! 
టీక మానసమున్‌ = మనస్సు; కలయచున్‌ = కలతపడుతు; ఉన్నది = ఉన్నది; మానవు = 
మానుటలేదు; బహు = అనేకమైన; దుర్‌ = చెడు; నిమిత్త = సూచించు; మర్యాదలు = శకునములు; సత్‌ = మంచి; 
మానవ = మనుష్య; దేహ = దేహముతో; క్రీడలు = క్రీడించుటలు; మానన్‌ = మానవలెనని; విచారింపన్‌ = 
ఆలోచించుచు; ఓపున్‌ = ఉండవచ్చును; మాధవుండు = కృష్ణుడు; అనుజా = సోదరుడా. 

భావము:- భీమసేనా! నా మనస్సంతా వ్యాకులంగా ఉంది. అన్నీ దుశ్శకునాలే తోస్తున్నాయి. 
వాసుదేవుడు లీలామానుష దేహాన్ని చాలించాలని ఆలోచిస్తున్నాడేమో. 
1-336-క. 
మనవులు సెప్పక ముందటి 
మన దార ప్రాణ రాజ్య మానశ్రీలన్‌ 
మనుపుదు నని మాధవు( డిట 
మనమున దలపోసి మనిచె మనలం గరుణన్‌. 


ప్రథమ స్కంధము 243 


టీక:- _మనవులు = విన్నపములు; చెప్పక = విన్నవించుకోక; ముందటి = ముందరనే; మన = మన 
యొక్క; దార = భార్యలు; ప్రాణ = ప్రాణములు; రాజ్య = రాజ్యములు; మాన = మానములు అనే; శ్రీలన్‌ = 
సంపదలను; మనుపుదును = రక్షింతును; అని = అని; మాధవు(డు = హరి (మాధవుడు - మాధవి (లక్ష్మి ధవుడు 
(భర్తు, భగవంతుడు); ఇట = ఇక్కడ; మనమునన్‌ = మనసులో; తలపోసి = అనుకొని; మనిచెన్‌ = మనజేసెను, 
బ్రతికించెను; మనలన్‌ = మనలను; కరుణన్‌ = కరుణతో. 


భావము:- ఆ మధుసూదనుడు మనం విన్నవించుకొనక ముందే మన కష్టాలన్నీ గుర్తించి మన 
ధర్మపత్నినీ, ప్రాణాలనూ, రాజ్యాన్నీ, మర్యాదనూ, సిరిసంపదలనూ కంటికి రెప్పలా కాపాడాడు. 
1-337-56. 
నారదు. డాడిన కైవడి(, 
గ్రూరపుం గాలంబు వచ్చె గుంభిని మీందన్‌ 
ఘోరములగు నుత్సాతము = 
లారభటిం జూడంబడియె ననిలజ! కంటే. 


టీక:- _ నారదుండు = నారదుడు; ఆడిన = పలుకిన; కైవడిన్‌ = విధముగ; క్రూరపున్‌ = క్రూరమైన; 
కాలంబు = కాలము; వచ్చున్‌ = వచ్చును; కుంభిని = భూమి; మీ(దన్‌ = మీద; ఘోరములు = భయంకరములు; 
అగు = అయినట్టివి; ఉత్పాతము = ఆపదలు; ఆరభటిన్‌ = మైతమ్రోగుతూ; చూడంబడియెన్‌ = కనబడుతున్నవి; 
అనిలజ = వాయు పుత్రుడా; కంటే = చూచితివా. 


భావము:- నాయనా! భీమా! ఈ భూమిమీద భయంకరములైన ఉపద్రవాలు కనిపిస్తున్నాయి. 
చూశావు కదా! నారదుడు చెప్పినట్లుగా క్రూరమైన కాలం వస్తుంది. 


1-338-సీ. 

ఓడక ముందట నొక సారమేయంబు- 

_ మొటిగుచునున్నది మోర యెత్తి; 
యాదిత్యు( డుదయింప నభిముఖంబై నక్క- 
- వాపోయెమంటలు వాతం గలుగ; 
మిక్కిలుచున్నవి మెజిసి గృధ్రాదులు- 

- గర్జభాదులు దీర్చి క్రందుకొనియె; 
నుత్తమాశ్వంబుల కుదయించె. గన్నీరు- 

" మత్తగజంబుల మదము లుడిగె; 


ప్రథమ స్కంధము 244 


1-338.1-™. 

గాలు దూతభంగి. గదిసెం గపోతము; 
మండ దగ్ని హోమ మందిరముల(; 

జుట్టుం బొగలు దిశల సారిది నాచ్చాదించె(; 
దరణి మాసె(; జూడు ధరణి గదలె. 


టీక:- ఓడక = జంకక; ముందటన్‌ = ముందర; ఒక = ఒక; సారమేయంబు = కుక్క; మొజిగుచున్‌ = 
మొటిగుచును (కుక్కఅరుపు); ఉన్నది = ఉన్నది; మోర = మెడ; ఎత్తి = పైకెత్తి; ఆదిత్యుడు = సూర్యుడు; ఉదయింప 
= ఉదయిస్తుంటే; అభిముఖంబు = ఎదురు; ఐ = అయ్యి; నక్క = నక్క; వాపోయె = ఏడుస్తున్నట్టు అరుచుచున్నది; 
మంటలు = మంటలు; వాతన్‌ = వాంతి; కలుగ = చేసు కుంటుండగ; మిక్కిలుచున్నవి = గుంపులు కడుతున్నవి; 
మెజిసి = బయల్పడుచు; గృధ = గద్ధలు; ఆదులు = మొదలగునవి; గర్జభ = గాడిదలు; ఆదులు = మొదలగునవి; 
తీర్చి = బారులు తీరి; క్రందుకొనియె = మూగుతున్నవి; ఉత్తమ = ఉత్తమ జాతి; అశ్వంబుల = గుజ్జిముల; కున్‌ = 
కు; ఉదయించెన్‌ = కనిపిస్తున్నది; కన్నీరు = కన్నీరు; మత్త = మదపు; గజంబుల = ఏనుగుల యొక్క; మదము = 
మదములు; ఉడిగె = ఎండిపోవు తున్నది; కాలు = యముని; దూత = భటుని; భంగిన్‌ = వలె; కదిసెన్‌ = మీదకి 
వచ్చింది; కపోతము = పావురము; 

మండదు = మంటలు రావడంలేదు (రాజేస్తున్నా); అగ్ని = నిప్పునుంచి (హోమగుండాలలో); హోమ = హోమాలు 
చేయు; మందిరములన్‌ = శాలలో; చుట్టున్‌ = చుట్టూ; పొగలు = పొగలు; దిశల = దిశలువెంట; సారిది = క్రమముగా; 
ఆచ్చాదించెన్‌ = క్రమ్మినవి; తరణి = సూర్యుడు; మాసెన్‌ = మసకబారెను; చూడు = చూడుము; ధరణి = భూమి; కదలె = 
కంపించెను. 

భావము:- అదుగో మన ముందుగా ఒక్క కుక్క ముఖం పై కెత్తి మొరుగుతున్నది. నక్క ఉదయించే 

సూర్యునికి ఎదురుగా నిలబడి నోటి వెంట నిప్పులు గ్రక్కుతూ ఏడుస్తున్నది. గ్రద్దలు మొదలైన పక్షులు గుంపులు 
గుంపులుగా తిరుగుతున్నాయి. గాడిదలు మొదలైన జంతువులు బారులు తీర్చినాయి. మేలిజాతి గుజ్టాలు 
కన్నీరు కారుస్తున్నాయి. మదపుటేనుగులు నీరుగారి పోతున్నాయి. కపోతాలు యమదూతల్లాగా పైపైకి వస్తు 
న్నాయి. హోమకుండాల్లో అగ్నిహోత్రాలు మండటంలేదు. దట్టమైన పొగలు దిక్కు లంతటా చుట్టుముట్టాయి. 
సూర్యబింబం మసక వేసినట్లుగా ఉంది. భూమి కంపించుతూ ఉంది. 


1-339-5. 

వాతములు విసరె; రేణు 

వ్రాతము లాకసము.గప్పె; వడి సుడిగొని ని 
రాతములు వడియె; ఘన సం 
ఘాతంబులు రక్తవర్ష కలితము లయ్యెన్‌. 


ప్రథమ స్కంధము 245 


టీక:- వాతములు = పెనుగాలులు; విసరె = వీస్తున్నవి; రేణు = ధూళి, దుమ్ము; వ్రాతములు = తెరలు; 
ఆకసమున్‌ = ఆకాశమును; కప్పె = కప్పివేసినవి; వడిన్‌ = మిక్కిలి వేగముగా; సుడిగొని = సుడులు తిరుగుతూ; 
నిర్హాతములు = పిడుగులు; వడియెన్‌ = పడినవి; ఘన = మబ్బుల యొక్క; సంఘాతంబులు = గుంపులు; రక్త = 
రక్తపు; వర్ష = వాన; కలితములు = కలిగించునవి; అయ్యెన్‌ = అయ్యెను. 

భావము:- విపరీతమైన వాయువులు వీచాయి. ఆకాశం ధూళి ధూసరితమైంది. పైనుండి పిడుగులు 
పడుతున్నాయి. మేఘాలు రక్తవర్నాన్ని కురుస్తున్నాయి. 
1-340-క. 
గ్రహములు పోరాడెడి నా 
గ్రహముల విన బడియె; భూత కలకలములు దు 
స్పహములగుచు శిఖికీలా 
వహముల క్రియం దోచె; గగన వసుధాంతరముల్‌. 
"టీక గ్రహములు = గ్రహములు; పోరాడెడిన్‌ = పోరాడుతున్నవి; ఆగ్రహముల = కోపములతో; 
వినంబడియెన్‌ = వినబడుతున్నవి; భూత = జీవులు యొక్క; కలకలములు = కలకలారావములు; దుస్సహములు 
= సహించుటకు మిక్కిలి కష్టమగునవి; అగుచున్‌ = అవుతూ; శిఖి = అగ్ని; కీలా = కీలలు; ఆవహముల = 
ఆవహించిన; క్రియన్‌ = వలె; దోచెన్‌ = అనిపిస్తున్నవి; గగన = ఆకాశము; వసుధ = భూమి; అంతరముల్‌ = 
కలిసిన చోట్లు, దిజ్మండల రేఖలు. 

భావము:- గ్రహాలు ఆగ్రహంతో పోరాడుకొంటున్నాయి. ఎటు చూసినా భూతాల కలకలాలు 
వినబడుతున్నాయి. మన్నూ మిన్నూ ఏకమై భగ భగ మండిపోతున్నట్లు తోస్తున్నది. 
1-341-56. 
దూడలు గుడువవు చన్నులు; 
దూడలకున్‌ గోవు లీవు దుగ్ధము; లొడలం 
జీడలు మానవు; పశువుల. 
గూడవు వృషభములు తటిపి కుట్టిల నెక్కున్‌. 


టీక:-  దూడలున్‌ = దూడలు (దూడలు - ఆవుల పిల్లలు); కుడువవు = పాలు తాగుట లేదు; 
చన్నులున్‌ = చన్నుల నుండి; దూడల = దూడల; కున్‌ = కి; గోవులు = ఆవులు; ఈవు = ఇయ్యవు; దుగ్ధములు = 
పాలు; ఒడలన్‌ = దేహములకు; పీడలు = బాధలు, వ్యాధులు; మానవు = మానుటలేదు; పశువులన్‌ = పశువులను; 
కూడవు = కలియవు; వృషభములు = ఎద్దులు; తపి = లేగ; కుట్టిలన్‌ = దూడలను; ఎక్కున్‌ = ఎక్కును. 

భావము:- దూడలు పాలు తాగటం లేదు. ఆవులు దూడలకు పాలీయటం లేదు. దేశమంతటా 
వ్యాధులు వ్యాపించాయి. ఎద్దులు ఆవులను వదలి దూడల మీద ఎక్కుతున్నాయి. 


ప్రథమ స్కంధము 246 


1-342-5. 

కదలెడు వేల్పుల రూపులు, 

వదలెడు6 గన్నీరు, వానివలనం జెమటల్‌ 
వొదలెడి(, బ్రతిమలు వెలి( జని 

మెదలెడి నొక్కక్క గుడిని మేదిని యందున్‌. 


టీక:- _కదలెడున్‌ = కదలుచున్నవి; వేల్పుల = దేవతల; రూపులు = విగ్రహములు; వదలెడున్‌ = 
కార్చుతున్నవి; కన్నీరు = కన్నీరు; వాని = వాటి; వలనన్‌ = నుండి; చెమటల్‌ = స్వేదములు; ఒదలెడిన్‌ = 
చమరించుచున్నవి; ప్రతిమలు = విగ్రహములు; వెలిన్‌ = బయటకు; చని = వెళ్ళి; మెదలెడిన్‌ = 
సంచరించుచున్నవి; ఒక్కక్క = ఒక్కొక్క; గుడిని = గుడియందు; మేదిని = భూమి; అందున్‌ = మీద. 


భావము:-  దేవమందిరాలలో దేవతావిగ్రహాలు కదులుతున్నాయి. కన్నీరు వదులుతున్నాయి. 
గుడిలోని ప్రతిమలు ఉక్క తాళలేకనేమో వెలుపలకు వెళ్ళిపోతున్నాయి. 


1-343-క. 

కాకంబులు వాపోయెడి; 

ఘూకంబులు నగరం బగలు గుండ్రలు గొలిపెన్‌; 
లోకంబులు విభ్రష్ట _— 

శ్రీకంబుల గతి నశించి శిథలము లయ్యెన్‌. 


టీక:- _కాకంబులు = కాకులు; వాపోయెడిన్‌ = గుంపులు కట్టి అరుస్తున్నవి; ఘూకంబులు = 
గుడ్లగూబలు; నగరన్‌ = నగరములో; పగలు = పగటి పూట; గుండ్రలున్‌ = గుండ్రలును (గుడ్లగూబ కూత); 
కొలిపెన్‌ = చేసెను, కూసెను; లోకంబులు = లోకములు; విభ్రష్ట = భ్రష్టమైన, నష్టపోయిన; శ్రీకంబులు = కళలు 
కలిగినవాని; గతిన్‌ = వలె; నశించి = నాశనమగుచు; శిథలములు = పాడుబడినవి; అయ్యెన్‌ = అయిపోయినవి. 


భావము:- కాకులు కేకలు వేస్తున్నాయి. గుడ్లగూడలు పట్టపగలే కూస్తున్నాయి. లోకాలు శోభను 
కోల్పోయి చీకాకుల పాలైనాయి. 


1-344-మ. 
యవ, పద్మాంకుశ, చాప, చక్ర, రుష రేఖాలంకృతంబైన మా 

ధవు పాదద్వయ మింక మెట్టెడు పవిత్రత్వంబు నేం డాదిగా 
నవనీకాంతకు లేదు పో? మణి మదీయాంగంబు వామాక్షి బా 
హువు లాకంపము నొందుచుండు నిల కే యుగ్రస్థితుల్‌ వచ్చునో? 


ప్రథమ స్కంధము 247 


టీక:- యవ=యవలువంటి (ధాన్యంగింజ వంటి); పద్మ = పద్మముల వంటి; అంకుశ = అంకుశము 
వంటి (అంకుశము - ఏనుగు కుంభ స్థలమును పొడచుటకు వాడు ఆయుధము]; చాప = ధనుస్సు వంటి; చక్ర 
= చక్రము వంటి; రుష = చేప వంటి; రేఖా = రేఖలతో; అలంకృతంబు = అలంకరింపబడినది; ఐన = అయినట్టి; 
మాధవు = కృష్ణుని (మాధవుడు - మాధవి భర్త, హరి ); పాద = పాదముల; ద్వయము = జంట; ఇంకన్‌ = ఇంక; 
మెట్టెడు = త్రొక్కుట వలని; పవిత్రత్వంబున్‌ = పవిత్రత కలుగుటలు; నేండు = ఈ దినము; ఆదిగాన్‌ = మొదలు 
పెట్టి; అవనీకాంత = భూదేవి; కున్‌ = కి; లేదు పోమజీ = లేదేమో మరి; మదీయ = నా యొక్క; అంగంబున్‌ = 
అవయవములును; వామ = ఎడమ ప్రక్క; అక్షి = కన్నును; బాహువులు = బాహువును; ఆకంపము = అదురుట; 
ఒందుచుండున్‌ = కలుగుచున్నది; ఇల = భూమి; కున్‌ = కి; ఏ = ఏ; ఉగ్ర = భయంకరమైన; స్థితుల్‌ = పరిస్థితులు; 
వచ్చునో = వచ్చునో. 

భావము:- నాయనా! భీమసేనా! యవగింజ, చక్ర, చాప, పద్మ, అంకుశాది శుభరేఖలతో అలంకృత 
మైన వాసుదేవుని పాదపద్మాల ముద్రలతో పావనమయ్యే అదృష్టం ఇకపైన ఈ భూదేవికి లేదేమో? నా 
అవయవాలు ఎడం కన్నూ, ఎడం భుజం మాటిమాటికీ అదురుతున్నాయి. ఈ లోకానికి ఇంకా ఎలాంటి భీకర 
పరిస్థితులు రానున్నాయో కదా. 


1-345-వ. 
మణీయు మహోత్పాదంబులు పెక్కులుపుట్టుచున్నయవి; మురాంతకుని వృత్తాం 
తంబు వినరా"దని, కుంతీసుతాగ్రజుండు భీమునితో విచారించు సమయంబున. 


టీక:- మజియున్‌ = ఇంకనూ; మహ = భయంకరమైన; ఉత్పాదంబులు = ప్రకృతి వైపరీత్యములు; 
పెక్కులు = ఎన్నో; పుట్టుచు = కలుగుతూ; ఉన్నయవి = ఉన్నవి; మురాంతకుని = కృష్ణుని (మురాంతకుడు - 
ముర అను రాక్షసుని సంహరించిన వాడు, కృష్ణుడు); వృత్తాంతంబున్‌ = సమాచారములు, వార్తలు; వినరాదు = 
వినబడుట లేదు; అని = అని; కుంతీసుతాగ్రజుండు = ధర్మరాజు ( కుంతీసుతాగ్రజుడు - కుంతీ (కుంతి యొక్క) 
సుత (పుత్రులలో) అగ్రజుండు (పెద్దవాడు), ధర్మరాజు); భీముని = భీమసేనునితో; తోన్‌ = కలిసి; విచారించు = 
బాధపడుతున్న; సమయంబున = సమయములో. 

భావము:- ఇంకా ఎన్నో ఉత్పాతాలు పుట్టుకొస్తున్నాయి. అక్కడ ద్వారకలో మన బావ శ్రీకృష్ణుడు 
ఎలా ఉన్నాడో ఏమో? ఆయన క్షేమవృత్తాంతం ఇంతవరకూ తెలియరాలేదు” అని ధర్మరాజు 
విషణజ్ఞహృదయంతో భీమసేనునితో మాటాడుతున్నాడు. ఇంతలో.... 


ప్రథమ స్కంధము 248 


యాదవుల కుశలం బడుగుట 


1-346-5. 

థఖేదమున నింద్రసూనుండు 
యాదవపురినుండి వచ్చి యగ్రజుం గని త 
త్పాదముల నయనసలిలో 

త్పాదకుండై పడియె దీనుభంగి నరేంద్రా! 


టీక:- _ఖేదమునన్‌ = దుఃఖముతో; ఇంద్రసూనుడు = అర్జునుడు (ఇంద్రసూనుడు - ఇంద్రుని 
పుత్రుడు, అర్జునుడు ); యాదవ = యాదవుల యొక్క; పురి = నగరము; నుండి = నుండి; వచ్చి = వచ్చి; అగ్రజుంనిన్‌ 
= అన్నను; కని = చూసి; తత్‌ = అతని; పాదములన్‌ = పాదములమీద; నయన సలిల = కన్నీరు; ఉత్పాదకుండు = 
కలిగినవాడు; ఐ = అయి; పడియెన్‌ = పడెను; దీనున్‌ = దీనుని; భంగిన్‌ = వలె; నరేంద్ర = రాజా (నరేంద్రుడు - 
నరులకు ఇంద్రుడు, రాజు). 


భావము:- ఇంతలో ద్వారకానగరం నుంచి వచ్చిన అర్జునుడు అశ్రుపూరిత నేత్రాలతో భరింపరాని 
దుఃఖంతో దీనుడై అగ్రజుని పాదాలపై వాలాడు. 
1-347-5. 
పల్లటిలిన యుల్లముతోం 
దల్లడపడుచున్న పిన్నతమ్ముని. గని వె 
ల్వెల్లనగు మొగముతో జను 
లెల్లను విన ధర్మపుత్రు. డిట్లని పలికెన్‌. 


టీక:- _పల్లటిలిన = అల్లకల్లోలమైన; ఉల్లము = మనస్సు; తోన్‌ = తో; తల్లడపడుచున్న = తల్లడిల్లు 
చున్న; పిన్న = చిన్న; తమ్మునిన్‌ = తమ్ముడిని; కని = చూసి; వెల్వెల్లన్‌ = వెలవెలబోతున్నది; అగు = అయిన; 
మొగము = ముఖము; తోన్‌ = తో; జనులు = ప్రజలు; ఎల్లను = అందరును; వినన్‌ = వినుచుండగ; ధర్మపుత్రుడు 
= ధర్మరాజు (ధర్మపుత్రుడు - యమునికొడుకు, ధర్మరాజు); ఇట్లని = ఈవిధముగ; పలికెన్‌ = అడిగెను. 

భావము:- _ అల్లకల్లోలమైన మనస్సుతో తల్లడిల్లిపోతున్న చిన్న తమ్ముణ్ణి చూసి ధర్మరాజు ముఖం 
వెలవెలబోయింది. ఆయన అందరూ వింటుండగా అర్జునునితో ఇలా పలికాడు... 


ప్రథమ స్కంధము 249 


1-348-సీ. 
"మాతామహుండైన మనశూరు. డున్నాడె?- 
_ మంగళమే మనమాతులునకు? 

మోదమే నలుగురు ముగురు మేనత్తల?- 
- కానందమే వారి యాత్మజులకు? 
నక్రూర కృతవర్మ లాయు స్పమేతులే?- 
_ జీవితుండే యుగ్రసేనవిభుండు? 
కల్యాణయుక్తులే గద సారణాదులు- 
__మాధవుతమ్ములు మానధనులు? 
1-348.1-తే. 
నందమే మనసత్యకనందనునకు? 
భద్రమే శంబరాసురభంజనునకుం? 
గుశలమే బాణదనుజేంద్రకూంతుపతికి? 
హర్షమే పార్థ! ముసలికి హలికి బలికి? 
" టీక:- మాతామహుండు = తల్లి యొక్క తండ్రి, తాత; ఐన = అయినట్టి; మన = మన యొక్క; 
శూరుండు = శూరసేనుడు; ఉన్నాడే = ఉన్నాడా; మంగళమే = శుభమేనా; మన = మన యొక్క; మాతులున = 
మేనమామ; కున్‌ = కి; మోదమే = సంతోషమేనా; నలుగురుముగురు = నలుగురు+ముగురు, ఏడుగురు 
(వసుదేవుని భార్యలు - ఏడుగురు); మేనత్తల = మేనత్తల; కున్‌ = కు; ఆనందమే = ఆనందమేనా; వారి = 
వారియొక్క; ఆత్మజుల = పిల్లల; కున్‌ = కి; అక్రూర = అక్రూరుడును; కృతవర్మలు = కృతవర్మయును; ఆయుః = 
ఆయుష్షు; సమేతులే = కలిగి ఉన్నారా; జీవితుండే = జీవించి ఉన్నాడా; ఉగ్రసేన = ఉగ్రసేన; విభుండు = ప్రభువు; 
కల్యాణ = శుభములతో; ఉక్తులే = కూడి ఉన్నారా; గద = గదుడు; సారణ = సారణుడు; ఆదులు = 
మొదలగువారు; మాధవు = కృష్ణుని (మాధవుడు - మాధవి (లక్షిభర్త, కృష్ణుడు }; తమ్ములు = తమ్ముళ్ళు; మాన = 
అభిమానము; ధనులు = ధనముగా కలవారు; 

నందమే = ఆనందమే; మన = మనయొక్క; సత్యక = సత్యకుని (సత్యకనందనుడు - సాత్యకి); నందనున = 
కొడుకు, సాత్యకి; కున్‌ = నకు; భద్రమే = క్షేమమే; శంబర = శంబరుడు అను (శంబరాసురభంజనుడు - 
ప్రద్యుమ్నుడు); అసుర = రాక్షసుని; భంజనున = చంపినవాని, ప్రద్యుమ్నుని; కున్‌ = కి; కుశలమే = బాగున్నాడా; 
బాణ = బాణుడు అను (బాణదనుజేం ద్రకూంతుపతి - బాణాసుర పుత్రిక పతి, అనిరుద్ధుడు }; దనుజ = రాక్షసుని; 
ఇంద్ర = ప్రభువు; కూ(తు = కూతురు యొక్క; పతి = భర్త, అనిరుద్దుని; కిన్‌ = కి;హర్షమే = సంతోషమేనా; పార్థ = 


ప్రథమ స్కంధము 250 


అర్జునా; ముసలి = బలరాముని (ముసలి - ముసలాయుధము ధరించినవాడు, బలరాముడు); కిన్‌ = కి; హలి = 
బలరాముని (హలి - హలాయుధము ధరించినవాడు, బలరాముడు]; కిన్‌ = కి; బలి = బలరాముని; కిన్‌ = కిని. 


భావము:- నాయనా అర్జునా మన మాతామహుడైన శూరసేనుడు కుశలమే కదా మన మేనమామ వసుదేవుడు 
సుఖంగా ఉన్నాడు కదా మన మేనత్తలు ఏడుగురూ సంతోషంగా ఉన్నారు కదా వారి కొడుకు లందరూ క్షేమమే 
కదా అక్రూర కృతవర్మలకు ఆరోగ్యమే కాదా ఉగ్రసేన మహారాజు తిన్నగా తిరుగుతున్నాడా మానధనులూ 
వాసుదేవుని సోదరులూ అయిన గదుడు, సారణుడు మొదలైన వారంతా కుశలమేనా మన సాత్యకి క్షేమమేనా 
ప్రద్యుమ్నుడు బాగా ఉన్నాడా అనిరుద్ధుడు కులాసాగా ఉన్నాడా మన పెద్దబావ బలరాముడు సుఖంగా ఉన్నాడా. 


1-349-వ. 
మజియు నంధక, యదు, భోజ, దశార్హ, వృష్టి, సాత్వతులు మొదలయిన యదు 
వంశ వీరులును, హరికుమారులైన సాంబ సుషేణప్రముఖులును, నారాయణా 
నుచరులైన యుద్ధవాదులును, గృష్టసహచరులైన సునంద నందాదులును, సుఖా 
నందులే?"యని, యంద నడిగి ధర్మజుండు గ్రమ్మటి నిట్లనియె. 


టీక:-  మజియున్‌ = ఇంకనూ; అంధక = అంధకులు;యదు = యాదవులు; భోజ = భోజులు; దశార్హ 
వ దశార్శులు; వృష్టి = వృష్టికులు; సాత్వతులు = సాత్వతులు; మొదలయిన = మొదలగు; యదు = యాదవ; వంశ 
= వంశపు; వీరులును = వీరులును; హరి = కృష్ణుని, భగవంతుని; కుమారులు = పుత్రులు; ఐన = అయినట్టి; సాంబ 
= సాంబుడు; సుషేణ = సుషేణుడు మొదలగు; ప్రముఖులును = ముఖ్యమైనవారును; నారాయణ = 
నారాయణునకు, కృష్ణునకు; అనుచరులు = తోటివారు; ఐన = అయినట్టి; యుద్ధవ = యుద్ధవుడు; ఆదులునున్‌ 
= మొదలగువారును; కృష్ణ = కృష్ణుని; సహచరులు = స్నేహితులు; ఐన = అయినట్టి; సునంద = సునందుడు; 
నంద = నందుడు; ఆదులును = మొదలగువారును; సుఖా = సుఖమును; నందులే = ఆనందమును కలవారేనా; 
అని = అని; అందజన్‌ = అందరిని; అడిగి = అడిగి; ధర్మజుండు = ధర్మరాజు (ధర్మజుండు - యమధర్మరాజు 
పుత్రుడు, ధర్మరాజు); క్రమ్మజ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. 

భావము:- ఇంకా అంధకులూ, యాదవులూ, భోజులూ దశార్హులు, వృష్ణులూ, సాత్వతులూ 
మొదలైన యదువంశ వీరులందరూ క్షేమంగా ఉన్నారా? శ్రీకృష్ణుని పుత్రులైన సాంబుడూ, సుషేణుడూ 


మొదలైనవారూ, అనుచరులైన ఉద్ధవుడూ మొదలైనవారూ, సహచరులైన నందుడూ, సునందుడూ మొదలైన 
వారూ సుఖంగాను, ఆనందంగానూ ఉన్నారా? అని ఈవిధంగా అందరి క్షేమమూ అడిగి ఇంకా ఇలా అన్నాడు 


ధర్మరాజు. 


ప్రథమ స్కంధము 251 


1-350-సీ. 
"వైకుంఠవాసుల వడువున నెవ్వని- 

బలమున నానందభరితు లగుచు 
వెజవక యాదవ వీరులు వర్తింతు?- 

రమరులు గొలువుండు నట్టి కొలువు 
చవికె నాకర్షించి చరణసేవకులైన- 

బంధుమిత్రాదుల పాదయుగము 
నెవ్వడు ద్రొక్కించె నింద్రపీఠముమీ(ద?- 

వజ్రంబు జళిపించి వ్రాలువాని 
1-350.1-తే. 
ప్రాణవల్లభ కెంగేలం బాదు సేసి 
యమృతజలముల( బోషింప నలరు పారి 
జాత మెవ్వండు గొనివచ్చి సత్యభామ 
కిచ్చె? నట్టి మహాత్మున కిపుడు శుభమె? 

టీక:-వైకుంఠ= వైకుంఠ లోకమున; వాసుల = వసించువారి; వడువునన్‌ = వలె; ఎవ్వని = ఎవని; బలమునన్‌ 
= బలము వలనైతే; ఆనంద = ఆనందముతో; భరితులు = నిండినవారు; అగుచు = అవుతూ; వెజివక = బెదరక; 
యాదవ = యాదవులలో; వీరులు = వీరులు; వర్తింతురు = చరించెదరో; అమరులు = దేవతలు యొక్క (ఇంద్ర 
సభామండపము - సుధర్మామండపము]; కొలువు = ఆస్థానమున; ఉండున్‌ = ఉండునో; అట్టి = అటువంటి; 
కొలువు = కొలువు తీరే, సభా, ఆస్థానము; చవికెన్‌ = మండపమును, సుధర్మామండపము; ఆకర్షించి = తిగిచి; 
చరణ = పాదములను; సేవకులు = సేవించువారు; ఐన = అయిన; బంధు = బంధువులు; మిత్ర = మిత్రులు; 
ఆదుల = మొదలగువారి; పాద = పాదములయొక్క; యుగమున్‌ = జంటలచే; ఎవ్వడున్‌ = ఎవడైతే; ద్రొక్కించెన్‌ 
= త్రొక్కించెనో; ఇంద్ర = ఇంద్రుని; పీఠము = సింహాసనము; మీ(ద = మీద; వజ్రంబున్‌ = వజ్రా యుధమును 
(వజ్రాయుధము జళిపించువాడు - ఇంద్రుడు); జళిపించి = జళిపించి; వ్రాలువాని = శోభిల్లువాని, ఇంద్రుని; 
ప్రాణవల్లభ = భార్య, శచీదేవి (వజ్రంబుజళిపించివ్రాలువానిప్రాణవల్లభ - ఇంద్రుని భార్య, శచీదేవి); 
కెంగేలన్‌ = చేతులతో; పాదు = పాదు; చేసి = చేసి; అమృత = అమృతము అను; జలములన్‌ = నీటితో; పోషింపన్‌ 
= పెంచుతుండగ; అలరు = అలరారే; పారిజాతము = పారిజాతమును; ఎవ్వండు = ఎవడైతే; కొనివచ్చి = 
తీసుకొనివచ్చి; సత్యభామ = సత్యభామ; కున్‌ = కు; ఇచ్చెన్‌ = ఇచ్చెనో; అట్టి = అటువంటి; మహా = గొప్ప; ఆత్మున 
= ఆత్మ కలవాని, కృష్ణుని; కున్‌ = కి; ఇపుడు = ఇప్పుడు; శుభమే = శుభమేనా. 


ప్రథమ స్కంధము 252 


భావము:- అర్జునా ఏ మహానుభావుని అండదండలవల్ల వైకుంఠంలో నివసించే వారిలాగా, ద్వారకలో నివసించే 
యాదవవీరులు ఆనందసహితులై భయరహితులై ఉంటున్నారో, ఏ మహానుభావుడు దేవతలు కొలువు తీర్చే 
సుధర్మామంటపంలో తన భక్తులనూ బంధువులనూ మిత్రులనూ కూర్చుండ పెట్టాడో, ఏ మహానుభావుడు, 
వజ్రాయుధం ధరించి ముక్కోటి దేవతల మధ్య ముత్యాల గద్దెపై కొలువు తీర్చే ఇంద్రుని ప్రాణేశ్వరి అయిన శచిదేవి 
తన చేతులతో పాదుచేసి అమృతం పోసి పెంచిన పారిజాత వృక్షాన్ని, దివినుంచి భువికి తీసుకొని వచ్చి తన 
ప్రియురాలైన సత్యభామకు బహూకరించాడో, ఆ మహానుభావుడు వాసుదేవుడు క్షేమమేనా. 


1-351-శా. 

అన్నా! ఫల్గున! భక్తవత్సలుడు, బ్రహ్మణ్యుండు, గోవిందు. డా 

పన్నానీకశరణ్యుం డీశుండు, జగద్భద్రానుసంధాయి, శ్రీ 

మన్నవ్యాంబుజ పత్రనేత్రుండు, సుధర్మామధ్యపీఠంబునం 

దున్నా(డా బలభద్రు( గూడి సుఖయై యుత్సాహియై ద్వారకన్‌? 

టీక:-అన్నా= నాయనా; ఫల్గున = అర్జునా; భక్త = భక్తులయందు; వత్సలుండు = ఆపేక్ష కలవాడు; బ్రహ్మణ్యుండు 

= వేదధర్మమును నిలుపువాడు; గోవిందుడు = కృష్ణుడు ( గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు); 

ఆపన్న = ఆపద చెందిన; అనీక = జనసమూహమునకు; శరణ్యు(డు = శరణ్యమైన వాడు, కృష్ణుడు; ఈశుండు = 

అధిపతి, కృష్ణుడు; జగత్‌ = జగత్తులకు; భద్ర = భద్రమును; అనుసంధాయి = కలుగజేయు వాడు, భగవంతుడు; 

శ్రీమాన్‌ = శ్రీమంతమైన; నవ్య = లేత; అంబు = నీటిలో; జ = పుట్టిన (పద్మము) యొక్క; పత్ర = పత్రమువంటి; 

నేత్రుడు = కన్నులుఉన్నవాడు, భగవంతుడు; సుధర్మా = సుధర్మామండపముయొక్క; మధ్య = మధ్యన ఉన్న; 

పీఠంబునన్‌ = ఆసనమునందు; ఉన్నా(డా = ఉన్నాడా; బలభద్రున్‌ = బలభద్రునితో; కూడి = కలిసి ఉండి; సుఖి = 

సుఖముగ ఉన్నవాడు; ఐ = అయి; ఉత్సాహి = ఉత్సాహముతో ఉన్నవాడు; ఐ = అయి; ద్వారకన్‌ = ద్వారకలో. 
భావము:- నాయనా! అర్జునా! భక్తుల యందు వాత్సల్యం కురిపించే వాడూ, బ్రహ్మణ్యుడూ, 

ఆపన్నశరణ్యుడూ, సర్వేశ్వరుడూ, లోకాలకు మేలు కలిగించేవాడూ, శోభవంతములై అప్పుడప్పుడే వికసిస్తున్న 

తామరరేకుల వంటి కన్నులు కలవాడూ, అయిన గోవిందుడు ద్వారకలో సుధర్మ సభా మండపం మధ్యన 

సింహాసనం మీద అన్నగారైన బలరామునితో కూడి సుఖంగా ఉత్సాహంగా ఉన్నాడా. 


1-352-క. 

ఆ రామకేశవులకును 

సారామలభక్తి నీవు సలుపుదువు గదా; 
గారాములు సేయుదురా 

పోరాముల బంధు లెల్ల ప్రొద్దు? జితారీ ! 


ప్రథమ స్కంధము 253 


టీక:- ఆ=ఆ;రామ = బలరామనకు; కేశవుల = కృష్ణున, భగవంతున; కును = కును; సార = చిక్కని; 
అమల = నిర్మలమైన; భక్తిన్‌ = భక్తిని; నీవు = నీవు; సలుపుదువు = చేయుదువు; కదా = కదా; గారాములు = 
గౌరవములు; సేయుదురా = చేయుదురా; పోన్‌ = పోవుటల యందు; రాములన్‌ = వచ్చుటల యందును; 
బంధులు = బంధువులు; ఎల్ల = అన్ని; ప్రొద్దున్‌ = వేళలందు; జితారి = అర్జునా (జితారి - జయింపబడిన 
శత్రువులు కలవాడు, అర్జున). 

భావము:- విజయా! ఆ రామకృష్ణులను నీవు స్థిరమైన భక్తితో సేవించావు గదా? అక్కడి మన 
చుట్టాలంతా నిన్ను అనుదినం రాకపోకలందు అప్యాయంగా అనురాగంగా ఆదరించారు కదా? 


*1-353-శా. 

మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితో. బోరుచో, 
సన్నాహంబునం గాలకేయుల ననిం జక్కాడుచో., బ్రాభవ 
స్మన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం దోలుచో. 
గన్నీరెన్నడు. దేవు తండ్రి! చెపుమా కల్యాణమే చక్రికిన్‌? 


టీక:- మున్ను = ఇంతకు ముందు; ఉగ్ర = భయంకరమైన; అటవి = అడవి; లోన్‌ = అందు; 
వరాహమున = పంది; కై = కోసము; ముక్కంటి = శివుని (ముక్కంటి - మూడు కన్నులు ఉన్నవాడు, శివుడు); 
తోన్‌ = తో; పోరు చోన్‌ = యుద్ధము చేయు నప్పుడు కాని; సన్నాహం బునన్‌ = పోరుకు =దిగినప్పుడు; 
కాలకేయులన్‌ = కాలకేయులనురాక్షసులను; అనిన్‌ = యుద్ధ ములో; జక్కాడుచోన్‌ = చెండాడుచునున్నప్పుడు 
కాని; ప్రాభవ =వైభవమును; స్కన్నుండు = కోల్పోయిన వాడు; ఐ = అయి; చను = వెళ్లు; కౌరవేంద్రు = 
దుర్యోధనుని (కౌరవేంద్రుడు - కురువంశపు రాజు, దుర్యోధనుడు); పని = పని; కై = కోసము; గంధర్వులన్‌ = 
గంధర్వులను; తోలు చోన్‌ = పారదోలు నప్పుడు కాని; కన్నీరు = కన్నీరు; ఎన్నడున్‌ = ఎప్పుడును; తేవు = 
తీసుకొని రాలేదు, కార్చ లేదు; తండ్రి = నాయనా; చెపుమా = చెప్పుము; కల్యాణమే = శుభమేనా; చక్రి = కృష్ణుని 
(చక్రి - చక్రాయుధము ధరించు వాడు, కృష్ణుడు}; కిన్‌ = కి. 

భావము:- “ఇదేమి టయ్యా? కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి. పూర్వం భయంకరమైన ఆ అడవిలో 
పంది కోసం మూడు కళ్ళున్న ఆ పరమేశ్వరునితో పోరే టప్పుడు కాని, సర్వసన్నాహాలతో వెళ్ళి కాలకేయులను 
కదనరంగంలో చీల్చి చెండాడే టప్పుడు కాని, పరువు పోయి వైభవం కోల్పోయిన దుర్యోధనుని విడిపించే పనిలో 
గంధర్వులను తరిమే టప్పుడు కాని ఇంతకు ముందు ఎప్పుడు కంట నీరు పెట్టి ఎరుగవు కదా. ఇప్పుడే మయిం 
దయ్యా? కృష్ణుడు కులాసాగానే ఉన్నాడా? చెప్పు 


1-354-వ. 
అదియునుం గాక. 


టీక:- అదియునున్‌ = అంతే; కాక = కాకుండా. భావము:- అంతే కాకపోతే 


ప్రథమ స్కంధము 254 


1-355-క. 
ఓడితివో శత్రువులకు, 
నాడితివో సాధు దూషణాలాపములం; 
గూడితివో పరసతులను, 
వీడితివో మానధనము వీరుల నడుమన్‌; 
టీక:-  ఓడితివో = ఓడిపోయావా ఏమిటి; శత్రువుల = పగవారి; కున్‌ = కి; ఆడితివో = పలికితివా 
ఏమిటి; సాధు = మంచివారిని; దూషణ = దూషించు; ఆలాపములన్‌ = మాటలతో; కూడితివో = కలిసితివా 


ఏమిటి; పర = ఇతరుల; సతులను = భార్యలను; వీడితివో = విడిచితివా ఏమిటి; మాన = మానము అను; ధనము 
= సంపదను; వీరుల = వీరుల; నడుమన్‌ = మధ్యన. 


భావము:- _ పగవారితో పోరాడి ఓడిపోలేదు కదా? సజ్జనులను తూలనాడలేదు కదా? 
పరాంగనలను కూడలేదు కదా? అరివీరుల నడుమ అభిమానాన్ని వీడలేదు కదా? 
1-356-క. 
తప్పితివో యిచ్చెదనని; 
చెప్పితివో కపటసాక్షి; చేసిన మేలున్‌ 
దెప్పితివో; శరణార్థుల 
రొప్పితివో ద్విజులం బసుల, రోగుల, సతులన్‌; 

టీక:- _ తప్పితివో = తప్పితివా ఏమిటి; ఇచ్చెదను = ఇస్తాను; అని = అని చెప్పి; చెప్పితివో = చెప్పితివా 
ఏమిటి; కపట = దొంగ; సాక్షి = సాక్ష్యము; చేసిన = చేసినటువంటి; మేలున్‌ = సహాయమును; దెప్పితివో = 
దుస్సహమగునట్లు చెప్పితివా ఏమిటి; శరణార్గులన్‌ = శరణుకోరినవారిని; రొప్పితివో = తరిమికొట్టితివా ఏమిటి; 


ద్విజులన్‌ = బ్రాహ్మణులను కాని (ద్విజులు - రెండు జన్మలు కలవారు, బ్రాహ్మణుల); పసులన్‌ = పసువులను కాని; 
రోగులన్‌ = రోగిష్టివారిని కాని; సతులన్‌ = స్త్రీలను కాని. 


భావము:- అన్నమాట తప్పలేదు కదా? దొంగసాక్ష్యం చెప్పలేదు కదా? ఇతరులకు మేలు చేసి తిరిగి 
చెప్పలేదు కదా? శరణార్థుల మీదా, బ్రాహ్మణుల మీదా, గోవుల మీదా, రోగులమీదా, స్త్రీల మీదా పొరపాటున 
బాణాలు గుప్పలేదు కదా? 


ప్రథమ స్కంధము 255 


*1-357-క. 

అడిచితివో భూసురులను(; 

గుడిచితివో బాలవృద్ధగురువులు వెలిగా; 
విడిచితివో యాశ్రితులను; 

ముడిచితివో పరుల విత్తములు లోభమునన్‌;" 


టీక:- _అఆడిచితివో = అణగ్గొట్టితివా ఏమిటి; భూసురులను = బ్రాహ్మణులను (భూసురులు - భూమికి 
దేవతలు, బ్రాహ్మణులు); కుడిచితివో = తింటివా ఏమిటి; బాల = పిల్లలను కాని; వృద్ధ = ముసలివారిని కాని; 
గురువులు = గురువులను కాని; వెలిగా = విడిచి పెట్టి; విడిచితివో = విడిచిపెట్టావా ఏమిటి; ఆశ్రితులను = 
ఆశ్రయించినవారిని; ముడిచితివో = మూటగట్టితివా ఏమిటి; పరుల = ఇతరుల; విత్తములు = ధనములను; 
లోభమునన్‌ = పిసినారితనముతో. 


భావము:- డఆరాధ్యులైన భూసురులను అణచివేసావా? లేకపోతే బాలురకు వృద్ధులకు గురువులకు 
పెట్టకుండా కుడిచినావా? శరణని చేరిన వారిని కాపాడకుండా వదలిపెట్టావా? పోనీ పరుల ధనాలను లోభం 
కొద్దీ ముడిచేసావా? తప్పు చేసినవాడికి కాని నీ కెందుకయ్యా యీ విచారం?" 


1-35రి-వ. 
అనిపలికినం గన్నీరు కరతలంబునందుడిచికొనుచు గద్గదస్వరంబున 
మహానిధిం గోలుపోయిన పేదచందంబున నిట్టూర్పులునిగిడించుచు 
నర్గునుండన్నకిట్లనియె. 

టీక:- అని = అని; పలికినన్‌ = పలుకగా; కన్నీరు = కన్నీరు; కరతలంబునన్‌ = అరచేతితో; 
తుడిచికొనుచు = తుడుచుకొనుచు; గద్గద = గద్గదమైన; స్వరంబున = స్వరముతో; మహా = గొప్పు; నిధిన్‌ = నిధిని, 
ధనరాశిని; కోలుపోయిన = పోగొట్టుకొన్న; పేద = పేదవాని; చందంబునన్‌ = వలె; నిట్టూర్పులు = నిట్టూర్పులు 


(నిట్టూర్పు - నిడుపైనఊర్పు (దీర్ణమైన ఊపిరి తీయుట)); నిగిడించుచు = పెద్దగా చేస్తూ; అర్జునుండు = 
అర్జునుడు; అన్న = అన్న; కున్‌ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 
భావము:- ధర్మజుడు ఇలా ప్రశ్నించగానే అరచేతులతో అశ్రువులు తుడుచుకొంటూ, 


గద్గదకంఠంతో, పెన్నిధిని పోగొట్టుకొన్న పేదవాని మాదిరిగా వేడి వేడి నిట్టూర్పులు నిగిడిస్తూ అర్జునుడు 
అన్నగారితో ఇలా అన్నాడు- 


ప్రథమ స్కంధము 256 


కృష్ణనిర్యాణంబు వినుట 
*1-359-క. 
"మన సారథి, మన సచివుడు, 
మన వియ్యము, మన సఖుండు, మన భాంధవుండున్‌, 
మన విభుడు, గురుడు, దేవర, 
మనలను దిగనాడి చనియె మనుజాభధీశా! 


టీక:- మన = మన యొక్క; సారథి = మార్గదర్శకుడు, రథసారథి; మన = మనకు; సచివుడు = 
మంత్రాంగము చెప్పువాడు; మన = మన యొక్క; వియ్యము = వియ్యంకుడు; మన = మనకు; సఖుండు = 
స్నేహితుడు; మన = మనకు; భాంధవుండున్‌ = బంధువు; మన = మన యొక్క; విభుడు = వైభవమునకు 
కారకుడును; గురుడు = పెద్ద; దేవర = దేవతా స్వరూపుడును; మనలను = మనలను; దిగనాడి = విడిచిపెట్టి; 
చనియెన్‌ = వెళ్ళిపోయాడు; మనుజాధీశా = రాజా (మనుజాధీశుడు - మనుజులకు అధీశుడు, రాజు). 

భావము:- "ఏం చెప్పమంటారు మహారాజా! మనకు సారథ్యం చేసేవాడు, తోడుగా ఉండి 
మంత్రాంగం చెప్పేవాడు, సన్నిహితంగా ఉండే వియ్యంకుడు, తోడునీడలా ఉండే స్నేహితుడు, మేలుకోరే మేన 
బావ, వెన్నుదన్నుగా ఉండే ప్రభువు, ఆదరించే ఇంటి పెద్ద, కాపాడే దేవుడు ఐన కృష్ణుడు మనలని వదలిపెట్టి 
వెళ్ళిపోయాడయ్యా” 


1-360-క. 

కంటకులు నృపులుసూడంగ, 

మింటం గంపించు యంత్రమీనము. గోలన్‌ 
గెంటించిమనమువాలుం = 

గంటిం జేకొంటి మతని కరుణన కాదే? 


టీక:- కంటకులు = శత్రువులు (కంటకులు - ముండ్లవంటి వారు, శత్రువులు ); నృపులున్‌ = రాజులు 
(నృపులు - నరులను పాలించువారు, రాజులు); చూడ(గ = చూస్తుండగా; మింటన్‌ = పైన ఆకాశములో; 
కంపించు = కదులుతున్న; యంత్ర = (మత్య) యంత్రమందు ఉన్న; మీనమున్‌ = చేపను; కోలన్‌ = బాణముతో; 
గెంటించి = పడగొట్టి; మనము = మనము; వాలుంగంటిన్‌ = ద్రౌపదిని (వాలుగంటి - వాలుచూపులు ఉన్నది, స్తీ 
(ద్రౌపది)}; చేకొంటిమి = వివాహమాడితిమి; అతని = అతని యొక్క; కరుణన = దయవలననే; కాదే = కదా. 
భావము:- శత్రురాజు లందరూ కళ్లు అప్పగించి చూస్తూ ఉండగా ఆకాశాన తిరిగే మత్స్యయంత్రాన్ని 
గురిపెట్టి కొట్టి మనం పాంచాలరాజు పుత్రిని పరిణయమాడింది ఆ కరుణామయుని కటాక్షం వల్లనే కదా! 


ప్రథమ స్కంధము 257 


1-361-5. 
దండిననేకులతో నా 
ఖండలు. డెదు రయిన గెలిచి ఖాండవవనముం 


జండార్చికి నర్పించిన 
గాండీవము నిచ్చెం జక్రి గలుగుట నధిపా! 


టీక:- _ దండిన్‌ = దండకారణ్యములో; అనేకుల = అనేకమంది; తోన్‌ = తో; ఆఖండలుండు = 
ఇంద్రుడు (ఆఖండలుడు - పర్వతములను ఖండించినవాడు, ఇంద్రుడు}; ఎదురయిన = ఎదుర్కొనినను; గెలిచి 
= గెలిచి; ఖాండవమున్‌ = ఖాండవ వనమును; చండార్చి = భయంకరమైన అగ్ని, అగ్నిదేవుని; కిన్‌ = కి; అర్పించిన 
= సమర్పించిన; గాండీవమున్‌ = గాండీవమును; ఇచ్చెన్‌ = ఇచ్చెను; చక్రి = చక్రాయుధుడు, కృష్ణుడు;కలుగుట = 
ఉండుట వలననే; అధిపా = గొప్పవాడా. 

భావము:- గండర గండడై, అమర సమూహంతో ఆఖండలుడు ఎదురై నిల్చినా, గెల్చి 
ఖాండవవనాన్ని అగ్నిదేవునికి అర్పించి, గాండీవాన్ని గైకొన్నది ఆ చక్రధరుని చలువ వల్లనే కదా. 


1-362-5. 

దిక్కుల రాజుల నెల్లను 

మక్కించి ధనంబు గొనుట, మయకృతసభ ము 
న్నెక్కుట, జన్నము సేయుట, - 

నిక్కము హరి మనకు దండ నిలిచినం గాదే? 


టీక:- దిక్కుల = దిక్కుల కల; రాజులను = రాజులను; ఎల్లను = అందరిని; మక్కించి = గెలిచి; 
శ్ర శ్ర న గ్ర 
ధనంబున్‌ = ధనమును; కొనుట = తీసుకొనుట; మయ = మయునిచేత; కృత = కట్టబడిన; సభ = సభా 
భవనమును; మున్ను = ముందు; ఎక్కుట = అధిరోహించుట; జన్నము = యజ్ఞము; సేయుట = చేయుట; 
నిక్కమున్‌ = నిజమునకు; హరి = కృష్ణుడు; మన = మన; కున్‌ = కు; దండన్‌ = ప్రాపుగ; నిలిచినన్‌ = 
నిలబడుటవలననే; కాదే = కాదా. 
భావము:- నానా దిశలలోని నరనాథులను సమరంలో జయించి అశేష ధనరాసులను కైవసం 


చేసుకొన్నదీ, మయసభను అందుకొన్నదీ, రాజసూయ మహాయాగం నిర్వర్తించిందీ నిజానికి ఆ వాసుదేవుడు 
మనకు బాసటగా నిల్చినందువల్లనే కదా! 


ప్రథమ స్కంధము 258 


1-363-మ. 

ఇభజిద్వీర్య! మఖాభిషిక్తమగు నీ యిల్లాలి ధమ్మిల్లమున్‌ 
సభలో శాత్రవు లీడ్చినన్‌, ముడువకా చంద్రాస్య దుఃఖంపంగా, 
నభయం బచ్చి, ప్రతిజ్ఞ సేసి భవదీయారాతికాంతా శిరో 
జభరశ్రీల హరింపండే విధవలై సౌభాగ్యముల్‌ వీడంగన్‌? 


టీక:- ఇభజిత్‌ = సింహమువంటి (ఇభజిద్వీర్యుడు - ఏనుగును జయించు సింహమువంటి 
పరాక్రమము కలవాడు); వీర్య = పరాక్రమము కలవాడా; మఖ = యజ్ఞమునందు; అభిషిక్తము = స్నానము 
చేసినది; అగు = అయినట్టి; నీ = నీయొక్క; ఇల్లాలి = భార్య యొక్క; ధమ్మిల్లమున్‌ = కొప్పు, జుట్టుముడిని; సభ = 
సభ; లోన్‌ = లో; శాత్రవు = శత్రువులు; ఈడ్చినన్‌ = ఈడ్చి లాగగ; ముడువక = ముడి వేసుకొనక; ఆ = ఆ; చంద్రాస్య 
= సుందరి (చంద్రాస్య - చంద్రుని వంటి ముఖము కలామె, స్త్రీ); దుఃఖంపంగాన్‌ = బాధ పడుతుండగ; 
అభయంబు = శరణు; ఇచ్చి = ఇచ్చి; ప్రతిజ్ఞ = ప్రతిన; సేసి = చేసి; భవదీయ = నీయొక్క; ఆరాతి = శత్రువుల; కాంతా 
= స్త్రీల యొక్క; శిరోజ = తలవెంట్రుకలను; భర = భారము అను; శ్రీలన్‌ = సంపదలను, శోభను; హరింపండే = 
పోగొట్టలేదా; విధవలు = భర్త పోయినవాళ్ళు, ముండమోపులు; ఐ = అయి; సౌభాగ్యముల్‌ = సౌభాగ్యములు 
{సౌభాగ్యములు - సౌభాగ్య చిహ్నములైన తలకట్టు తిలక ధారణాదులు); వీడ(గన్‌ = తొలగిపోగా. 

భావము:- _సింహపరాక్రముడైన మహారాజా రాజసూయ మహాయజ్ఞంలో అభిషేకపూతమైన నీ 
యిల్లాలి కబరీభరాన్ని పట్టి లాగి ఈడ్చుకొని వచ్చి నిండు సభలో నీ శత్రువులు అవమానించి నప్పుడు ఆ సతి 
ఆక్రోశించగా, ఆమెకు అభయమిచ్చి దీక్ష వహించి, నీ శత్రుకాంతల శిరోజు వైభవాన్ని వారి సౌభాగ్యాన్ని హరించి 
మనకు జయం చేకూర్చిన ఆప్రబంధుడు ఆయనే కదా! 


1-364-శా. 

వైరుల్‌ గట్టిన పుట్టముల్‌ విడువంగా, వారింప నా వల్లభుల్‌ 
రారీవేళ, నుపేక్ష సేయం దగవే, రావే, నివారింపవే? 

లే రే త్రాతలు కృష్ణ యంచు సభలో లీనాంగి యై కుయ్యిడం 
గారుణ్యంబున భూరివస్త్రకలితంగా జేయండే ద్రౌపదిన్‌? 


టీక:- _వైరుల్‌ = శత్రువులు; కట్టిన = కట్టుకొన్న; పుట్టముల్‌ = వస్త్రములను; విడువంగా = 
విప్పుతుండగా; వారింపన్‌ = ఆపుటకు; నా = నాయొక్క; వల్లభుల్‌ = భర్తలు; రారు = వచ్చుటలేదు; ఈ = ఈ; వేళన్‌ 
= సమయమును; ఉపేక్షన్‌ = ఆలస్యమును; చేయన్‌ = చేయుటకు; తగవే = తగదు; రావే = రమ్ము; నివారింపవే = 
అడ్డగింపుము; లేరు = లేరు; ఏ = ఏ; త్రాతలు = రక్షించేవారు; కృష్ణా = కృష్ణా; అంచున్‌ = అంటూ; సభ = సభ; లోన్‌ 
= లోపల; లీన = ఒదిగిన; అంగి = శరీరము కలది; ఐ = అయి; కుయ్యిడన్‌ = మొరపెట్టుకొనగా; కారుణ్యంబున = 


ప్రథమ స్కంధము 259 


దయతో; భూరి = అత్యధికములు అయిన (భూరి - మిక్కిలి పెద్ధ సంఖ్య, 1 తరువాత 32 సున్నాలు); వస్త్ర = 
వస్త్రములు; కలితంగాన్‌ = కలిగినది అగునట్లుగ; చేయండే = చేయలేదా ఏమి; ద్రౌపదిన్‌ = ద్రౌపదిని. 
భావము:- ఆనాటి మహాసభలో క్రూరాత్ములై కౌరవులు బట్టలు విప్పేటప్పుడు నా వల్లభులు నన్ను 
వ్‌. A న 
ఉపేక్షించారు. ఇక నీవే నన్ను రక్షించాలి, రావే రక్షించవే అని పాంచాలి లజ్ఞాసంకుచితాంగియై ప్రార్థించినప్పుడు 
చీరలిచ్చి కారుణ్యంతో కాపాడాడు కదా! 


1-365-సీ. 

దుర్వాసు6 డొకనాడు దుర్యోధనుండు వంప.- 
__ బదివేల శిష్యులు భక్తిం గొలువం 
జనుదెంచి, మనము. బాంచాలియు. గుడిచిన- 
వెనుక నాహారంబు వేండికొనినం 

బెట్టెద ననవుడు. బెట్టకున్న శపింతు,- 
__ననుచుందోయావగాహమున కేంగం 
గడవల నన్న శాకములు దీఖుటం జూచి,- 
పాంచాలపుత్రిక పర్ణశాల 

1-365.1-తే. న 

లోన దలచిన విచ్చేసి లోవిలోని 
శిష్టశాకాన్నలవము. బ్రాశించి, తపసి 

కోప ముడిగించి, పరిపూర్ణకుక్షి( జేసె, 

నిట్టి త్రైలోక్య సంతర్చి యెందు గలడు? 


టీక:- _దుర్వాసు(డు = దుర్వాసు(డు; ఒకనాడు = ఒకరోజు; దుర్యోధనుడు = దుర్యోధనుడు; 
వంపన్‌ = పంపగా; పదివేల = పదివేలమంది; శిష్యులు = శిష్యులు; భక్తిన్‌ = భక్తితో; కొలువన్‌ = మొక్కుతుండగ; 
చనుదెంచి = వచ్చి; మనమున్‌ = మనమందరము; పాంచాలియున్‌ = ద్రౌపది కూడా (పాంచాలి - పాంచాల దేశ 
రాకుమారి, ద్రౌపది); కుడిచిన = తినిన; వెనుకన్‌ = తరువాత; ఆహారంబున్‌ = భోజనమును; వేండికొనినన్‌ = 
భిక్షగా అడిగి; పెట్టెదన్‌ = పెట్టెదను; అనవుడున్‌ = అనుడు; పెట్టకున్న = పెట్టకున్న; శపింతున్‌ = శాపము 
ఇచ్చెదను; అనుచున్‌ = అంటూ; తోయ = నీటిలో; అవగాహమున = స్నానముచేయుట; కున్‌ = కు; ఏంగన్‌ = 
వెళ్ళగా; గడవలన్‌ = కుండలలో; అన్న = అన్నమును; శాకములు = కూరలును; తీఖుటన్‌ = నిండుకొనిన, ఖాళీ 
అగుటను; చూచి = చూసి; పాంచాలపుత్రిక = పాంచాలి (పాంచాలపుత్రిక - పాంచాలదేశ రాకుమారి, ద్రౌపది); 
పర్ణశాల = పాక; లోనన్‌ = లోపల; తల(చినన్‌ = స్మరించగ; 


ప్రథమ స్కంధము 260 


విచ్చేసి = వచ్చి; లోవి = వంటపాత్రలు; లోనిన్‌ = లోపలి; శిష్ట = మంచి; శాకాన్న = శాకాహారములు; లవమున్‌ = 
మిగిలిపోయిన పిసరుని; ప్రాశించి = స్వీకరించి; తపసి = తపస్సు చేయువాడు, ముని; కోపము = కోపము; ఉడిగించి = 
తగ్గించి; పరిపూర్ణ = పూర్తిగా నిండిన; కుక్షిన్‌ = కడుపు కలవానిగ; చేసెన్‌ = చేసెను; ఇట్టి = ఇలాంటి; త్రై = మూడు; లోక్య = 
లోకములకును; సంతర్చి = సంతృప్తిని కలిగించగలవాడు; ఎందున్‌ = ఎక్కడ; కలండు = ఉన్నాడు. 
భావము:- ఒకనాడు ముక్కోపి అయిన దుర్వాసుడు దుర్యోధన ప్రేరితుడై పదివేల మంది శిష్యులతో 
మన వద్దకు వచ్చాడు, అప్పటికే మన మందరమూ, పాంచాలీ భుజించాము. ఆ సమయంలో ఆ మునీంద్రుడు 
"మాకు అన్నం పెట్టండి" అని అడిగాడు. పెడతాను అనగా, "పెట్టకపోతే శాపం పెడతాను"అంటూ చరచరా 
నదికి స్నానానికి సాగిపోయాడు. అప్పుడు పర్ణశాలలోకి పోయి పాంచాలి పాత్రలన్నీ పరికించి చూచింది. 
ఎక్కడా ఒక్క కూరముక్క కూడా కన్పించలేదు. ఆమె నిశ్చల హృదయంతో ఆ మహానుభావుణ్ణి తలచుకొంది. 
తక్షణం ఆ దయామయుడు ప్రత్యక్షమై, గిన్నిలో మిగిలి ఉన్న పిసరు తిన్నాడు. అంతే, మునీశ్వరుల కడుపులన్నీ 
నిండిపోయాయి. వారు శాంతించి తేనుపులు తేనుస్తూ వెళ్లిపోయారు. సంకల్పమాత్రం చేతనే ముల్లోకాలకూ 
సంతుష్టి కలిగించే అటువంటి మహానుభావుడు మనకు మరెక్కడ దొరుకుతాడు. 


1-366-సీ. 

పందికై పోరాడ ఫాలాక్షు( డెవ్వని- 
__బలమున నా కిచ్చెం బాశుపతము? 
నెవ్వని లావున నిమ్మేన దేవేంద్రు- 
పీఠార్ధమున నుండ బెంపుంగంటిం? 
గాలకేయ నివాతకవచాది దైత్యుల(- 
__జంపితి నెవ్వని సంస్కరించి? 
గోగ్రహణము నాండు కురుకులాంభోనిధి.- 
- గడచితి నెవ్వని కరుణం జేసి? 
1-3661-ఆ. 

కర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల 
తలలపాగ లెల్ల దడవి తెచ్చి 

యే మహాత్ము బలిమి నిచ్చితి విరటుని 
పుత్రి యడుగ బొమ్మపాత్తికలకు? 


టీక:- _ పంది = వరాహము; కై = కోసము; పోరాడ = యుద్ధము చేయగ; ఫాలాక్షుండు = శివుడు 
(ఫాలాక్షుడు - ఫాలమునందు కన్ను కలవాడు, శివుడు); ఎవ్వని = ఎవని యొక్క; బలమునన్‌ = శక్తివలన; నాకు 


ప్రథమ స్కంధము 261 


= నాకు; ఇచ్చెన్‌ = ఇచ్చెను; పాశుపతమున్‌ = పాశుపతాస్త్రము; ఎవ్వని = ఎవనియొక్క; లావునన్‌ = శక్తివలన; ఈ 
= ఈ; మేనన్‌ = శరీరముతో; దేవేంద్రు = దేవేంద్రుని; పీఠ = సింహాసనము; అర్థమున = సగములో (పీఠార్థము | 
అర్థసింహాసన మిచ్చుట అను గౌరవము.); ఉండన్‌ = ఉండేటట్టి; పెంపున్‌ = గొప్పదనమును; కంటిన్‌ = 
పొందితిని; కాలకేయ = కాలకేయులు; నివాతకవచ = నివాతకవచులు (నివాతకవచుడు = బాణములచే 
ఛేదింపబడని కవచము కలవాడు]; ఆది = మొదలగు; దైత్యులన్‌ = రాక్షసులను; చంపితిన్‌ = సంహరించితిని; 
ఎవ్వని = ఎవనిని; సంస్మరించి = సంస్మరణ చేసి; గో = గోవులను; గ్రహణము = పట్టుకుపోవుచున్న; నాండు = 
రోజు; కురు = కౌరవ; కుల = వంశము అను; అంభోనిధిన్‌ = సముద్రమును; గడచితిన్‌ = దాటితిని; ఎవ్వని = 
ఎవనియొక్క; కరుణన్‌ = దయ; చేసి = వలన; 

కర్ణ = కర్టుడు; సింధురాజ = సైంధవుడు; కౌరవేంద్ర = దుర్యోధనుడు; ఆదుల = మొదలగువారి; తలల = 
శిరములందున్న; పాగలు = (తల)పాగాలు (వస్తాభరణములు); ఎల్లన్‌ = అన్నిటిని; తడవి = చేతులతో నిమురుట 
ద్వారా వెదకి; తెచ్చి = తీసుకొనివచ్చి; ఏ; మహాత్ము = గొప్ప ఆత్మకలవాని; బలిమిన్‌ = శక్తివలన; ఇచ్చితి = ఇచ్చితిని; 
విరటుని = విరాటరాజు; పుత్రిక = కూతురు, ఉత్తర; అడుగన్‌ = అడగగ; బొమ్మ = ఆటబొమ్మల; పొత్తికల = 
పాత్తికల (పొత్తికల -పురుటికందులు, బొమ్మలు మొదలగువాని కొరకు వాడు మెత్తని గుడ్డలు); కున్‌ = 
కోసము. 

భావము:- అన్నా ఆ నాడు వరాహం కోసం సాగిన సమరంలో ఫాలనేత్రుని వల్ల పాశుపత మహాస్తాన్ని 
ఆయన దయవల్లనే కదా అందుకొన్నాను. త్రిలోకాధిశుడైన దేవేంద్రుని అర్ధసింహాసనాన్ని అయన అనుగ్రహం 
వల్లనే కదా అధిష్టింప గలిగాను. కాలకేయులు, నివాతకవచులు మొదలైన రాక్షసులను ఆ మహనీయుని బలం 
వల్లే కదా పరిమార్చాను. ఉత్తర గోగ్రహణ సందర్భంలో పొంగి వచ్చిన కౌరసేనావాహినిని ఆయన కరుణాకటాక్షం 
వల్లనే కదా దాట గలిగాను. ఆనాడు బొమ్మ పాత్తికలకు వస్త్రములు తెమ్మని ఉత్తర అడిగితే కర్ణ సైంధవ 
సుయోధనాదుల తలపాగలు తెచ్చి ఆమె ముద్దు చెల్లించగలిగింది ఆ పరమ పురుషుని దయవల్లనే కదా. 


*1-367-మ. 
గురుభీష్మాదులు గూడి పన్నిన కురుక్షోణీశచక్రంబులో, 
గురుశక్తిన్‌ రథయంత యై, నొగలపై6 గూర్చుండి, యా మేటి నా 
శరముల్‌ వాటిక మున్న, వారల బలోత్సాహాయు రుద్యోగ త 
త్పరతల్‌ చూడ్కుల సంహరించె, నమితోత్సాహంబు నా కిచ్చుచున్‌. 


టీక:- గురు = గురువు, ద్రోణుడు; భీష్మ = భీష్ముడు; ఆదులున్‌ = మొదలగువారు; కూడి = కలిసి; 
పన్నిన = రచించిన; కురు = కౌరవవంశపు; క్షోణీశ = రాజుల; చక్రంబు = (సైనికుల) దండు; లోన్‌ = లో; గురు = 
గొప్ప; శక్తిన్‌ = శక్తితో; రథ యంత = సారథి; ఐ = అయి (ఉండి); నొగల = రథమునకు ముందు భాగము; పైన్‌ = 
మీద; కూర్చుండి = కూర్చొని; ఆ = ఆ; మేటి = సమర్ధుడు; నా = నాయొక్క; శరముల్‌ = బాణములు; వాటిక = 
వాడక; మున్న = ముందే; వారల = వారియొక్క; బల = బలము; ఉత్సాహ = ఉత్సాహము; ఆయుస్‌ = అయువు; 


ప్రథమ స్కంధము 262 


ఉద్యోగ = ప్రయత్నములు; తత్పరతల్‌ = లక్ష్యములను; చూడ్కులన్‌ = చూపులతోనే; సంహరించెన్‌ = 
నాశనముచేసెను; అమిత = మిక్కిలి; ఉత్సాహంబున్‌ = ఉత్సాహమును; నాకు = నాకు; ఇచ్చుచున్‌ = ఇచ్చుచు. 

భావము:- భీష్మ ద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు సారథ్యం 
చేస్తు రథం నొగలపై కూర్చుండి నేను బాణ పరంపరలను వర్షింపక ముందే, తన చూపులతో శత్రువుల శక్తినీ, 
ఉత్సాహాన్నీ, ఆయుర్జాయాన్నీ, తదేకదీక్షనూ అపహరించి, నాకు అమితానందాన్ని అందించిన విజయ సారథి 
ఆయనే కదా! 


(అర్జునుడు ద్వారకనుంచి వచ్చి శ్రీకృష్ణనిర్యాణం చెప్పలేకచెప్తు తమ జీవనసారథిని తలుస్తున్నాడు.) 

1-368-మ. 
అసురేంద్రుం డొనరించు కృత్యములు ప్రహాదుం బ్రవేశించి గె 
ల్వ సమర్థంబులు గాని కైవడి(; గృపాశ్వత్థామ, గాంగేయ, సూ 
ర్యసుత, ద్రోణ ధనుర్విముక్త బహుదివ్యాస్త్రప్రపంచంబు నా 
దెసకున్‌ రాక తొలంగె మాధవు దయాదృష్టిన్‌ నరేంద్రోత్తమా! 

టీక:- అసురేంద్రుండు = దానవులకు అధిపతి, హిరణ్యకశిపుడు; ఒనరించు = చేయించు; కృత్యములు 
= పనులు; ప్రహ్లోదున్‌ = ప్రహ్లాదుని; ప్రవేశించిన్‌ = చేరినప్పటికిని; గెల్వ = గెలుచుటకు; సమర్థంబులున్‌ = 
సామర్థ్యములు కలవి; కాని = కాకుండెడిని; కైవడిన్‌ = వలె; కృప = కృపాచార్యుడు; అశ్వత్థామ = అశ్వత్థామ; 
గాంగేయ = భీష్ముడు (గాంగేయుడు - గంగ యొక్క పుత్రుడు, భీష్ముడు); సూర్యసుత = కర్ణుడు (సూర్యసుత - 
సూర్యుని కుమారుడు, కర్గుడు); ద్రోణ = ద్రోణుని యొక్క; ధనుస్‌ = ధనుస్సుల నుండి; విముక్త = వదలబడిన; 
బహు = అనేకమైన; దివ్య = గొప్ప; అస్త్ర = అస్త్రములు అను; ప్రపంచంబున్‌ = పెద్ద సముదాయము; నా = నా; దెస 
= వైపు;కున్‌ = నకు; రాక = రాకుండగ; తొలంగెన్‌ = పక్కకుపోయినవి; మాధవు = కృష్ణుని (మాధవుడు - మాధవి 
భర్త, విష్ణువు); దయా = దయతోకూడిన; దృష్టిన్‌ = చూపులు వలననే; నరేంద్రోత్తమ = మహారాజ (నరేంద్రోత్త 
ముడు -ఉత్తముడైన నరులకింద్రుడు రాజు, మహారాజు). 

భావము:- మహారాజా! పూర్వం హిరణ్యకశిపుని క్రూరకృత్యాలు ప్రహ్లాదుని విషయంలో విఫలములై 
నట్లే, భీష్మద్రోణ కర్ణ కృప అశ్వత్థామల ధనుస్సుల నుంచి వెలువడిన నానావిధములైన శస్థాస్తాలు నా మీదకు 
రాకుండా ఆ మాధవుని దయాధృక్కులతో ప్రక్కకు తొలగి పోయాయి. 
1-369-చ. 
వసుమతి దివ్యబాణముల వ్రక్కలు వాపి కొలంకు సేసి, నా 
రసములు మాటుగా( బజిపి రథ్యములన్‌ రిపు లెల్ల జూడ సా 
హసమున నీట బెట్టితి రణావని సైంధవు( జంపునాండు, నా 
కసురవిరోధి భద్రగతి నండయి వచ్చిన గాదె? భూవరా! 


ప్రథమ స్కంధము 263 


టీక:- _వసుమతిన్‌ = భూమిని; దివ్య = గొప్ప; బాణముల = బాణములతో; వ్రక్కలు = పగుళ్ళు; వాపి = 
కొట్టి; కొలంకు = కొలను; సేసి = తయారుచేసి; నారసములు = బాణములు (నారసములు - నారినుండి 
వెలువడునవి, బాణములు); మాటుగాన్‌ = అడ్డము ఉండేలాగ; పజిపి = వేసి; రథ్యములన్‌ = గుజ్జిములను; 
రిపులు = శత్రువులు; ఎల్లన్‌ = అందరును; చూడ = చూచుచు ఉండగ; సాహసమున = సాహసముతో; నీటన్‌ = 
నీటిలో; పెట్టితి = పెట్టితిని; రణావనిన్‌ = యుద్ధభూమిలో; సైంధవున్‌ = సైంధవుని; చంపు = సంహరించు; నాండు 
= దినమున; నాకు = నాకు; అసురవిరోధి = కృష్ణుడు; భద్ర = కాపాడే; గతిన్‌ = విధముగ; అండ = రక్షణ, ప్రాపు; 
అయి = అయి; వచ్చినన్‌ = రావటమువలననే; కాదె = కదా;భూవరా = రాజా (భూవరుడు - భూమికి భర్త రాజు). 


భావము:- వసుమతీ వల్లభా! సైంధవుని వధించే ఆ నాటి రణరంగంలో శత్రువులు కళ్లారా 
చూస్తుండగానే నా దివ్య బాణాలతో భూమిని వ్రయ్యలు చేసి జలాశయాన్ని కల్పించి, బాణముల చాటున, అలసి 
సొలసిన నా రథాశ్వాలకు దప్పిక తీర్చింది; ఆ దయామయుని అండవల్లనే కదా! 


1-370-సీ. 

చెలికాండ రమ్మని చీరు న న్నొకవేళ,- 

మన్నించు నొకవేళ మటి(ది యనుచు, 

బంధుభావంబున( బాటించు నొకవేళ,- 

దాతయై యొకవేళ ధనము లిచ్చు, 

మంత్రియై యొకవేళ మంత్ర మాదేశించు,- 

_ బోధియై యొకవేళ బుద్ధి సెప్పు, 

సారథ్య మొనరించు. జనవిచ్చి యొకవేళ.- 

- గ్రీడించు నొకవేళ గేలి సేయు, 

1-370.1-తే. న 

నొక్క శయ్యాసనంబున నుండు, గన్న 

తండ్రి కైవడి( జేసిన తప్పుం గాచు, 

హస్తములు వట్టి పొత్తున నారగించు, 

మనుజవల్లభ! మాధవు మజివ రాదు. 

.... టీక చెలికాడ= మిత్రుడా;రమ్ము= రా;అని = అని; చీరున్‌ = పిలుచును; నన్ను = నన్ను; ఒక = ఒక; 
వేళ = సమయమందు; మన్నించున్‌ = గౌరవించును; ఒక = ఒక; వేళ = సమయమందు; మజంది = బావమరిది, 


చెల్లెలు భర్త; అనుచు = అనుచును; బంధు = చుట్టరికపు; భావంబునన్‌ = భావమును, ఆత్మీయతను; పాటించు 
= వ్యవహరించును; ఒక = ఒక; వేళ = సమయమందు; దాత = దానమిచ్చువాడు; ఐ = అయ్యి; ఒక = ఒక; వేళ = 


ప్రథమ స్కంధము 264 


సమయమున; ధనములు = ధనములను; ఇచ్చు = ఇచ్చును; మంత్రి = మంత్రి {మంత్రి - మంత్రాంగమున 
సహాయము చేయువాడు]; ఐ = అయ్యి; ఒక = ఒక; వేళ = సమయమందు; మంత్రము = ఆలోచనా వ్యూహము; 
ఆదేశించు = ఆజ్ఞాపించును; బోధి = బోధించువాడు; ఐ = అయ్యి; ఒక = ఒక; వేళ = సమయమందు; బుద్ధి = నీతి; 
చెప్పు = చెప్పు; సారథ్యము = రథసారథ్యము; ఒనరించున్‌ = చేయును; చనవు = అనురాగము; ఇచ్చి = ఇచ్చి; ఒక 
= ఒక; వేళన్‌ = సమయమందు; క్రీడించున్‌ = ఆటలాడును; ఒక = ఒక; వేళ = సమయమందు; గేలి = ఎగతాళి; 
చేయు = చేయును; ఒక్క= ఒకే; 
శయ్యాసనంబున = పాన్సునందు; ఉండున్‌ = ఉండును; కన్న = జన్మనిచ్చిన; తండ్రి = తండ్రి; కైవడిన్‌ = వలె; చేసిన = చేసిన; 
తప్పున్‌ = తప్పులను; కాచు = కాయును; హస్తములున్‌ = చేతులు; వట్టి = పట్టుకొని; పొత్తునన్‌ = కలిసి; ఆరగించు = 
భుజించు; మనుజవల్లభ = రాజా (మనుజవల్లభ - మానవులకు భర్త, రాజు); మాధవు = కృష్ణుని యొక్క (మాధవుడు - 
మాధవి భర్త, విష్ణువు}; మజివ = మరచు విధము; రాదు = చేతకాదు. 

భావము:- ఆవాసుదేవునికి నేనంటే ఎంత ప్రేమ ఒకమాటు చెలికాడా రారమ్మని పిలిచేవాడు. ఒకమాటు 
ముద్దుల మరదీ అని ముద్దు చేసేవాడు, ఒకమాటు ఆత్మబంధువై ఆదరించేవాడు. ఒకమాటు జెదార్యమూర్తియై 
బహుధనాలు బహూకరించేవాడు. ఒకమాటు మంత్రియై హితోపదేశం చేసేవాడు. జెదార్యమూర్తియై 
బహుధనాలు బహూకరంచేవాడు. ఒకమాటు మంత్రియై హితోపదేశం చేసేవాడు. ఒకమాటు గురువై కర్తవ్యాన్ని 
బోధించేవాడు. మరొకమాటు సారథియై చనువు చూపేవాడు. ఒకమాటు కూడి ఆటలాడుతూ విహరించేవాడు, 
వేరొకమాటు ఆత్మీయుడై హాస్యమాడుతూ ఆటలు పట్టించేవాడు. ఇంకొక మాటు ఒకే ప్రక్కమీద కూర్చోపెట్టుకొని 
కన్నతండ్రి వలె నా తప్పులు సరిదిద్దేవాడు. మరొకమాటు నా చేతులు పట్టుకొని బలవంతం చేసి పొత్తున 
ఆరగింప జేసేవాడు. అటువంటి మన ముద్దులబావ అయిన మాధవుణ్ణి మరచిపోవటం ఎలా మహారాజా. 


1-371-క. 
విజయ, ధనంజయ, హనుమ 


ద్ధ్వజ, ఫల్గున, పార్థ, పాండుతనయ, నర, మహేం 


ద్రజ, మిత్రార్గున, యంచును. 
భుజములు తలకడవ రాకపోకల. జీరున్‌. 


టీక:- _ విజయ = అర్జున (విజయ - విజయము కలవాడు, అర్జున); ధనంజయ = అర్జున 
(ధనంజయ - (దిగ్విజయమున) ధనమును గెలిచిన వాడు, అర్జున ); హనుమద్ధ్వజ = అర్జున (హనుమద్వజ - 
హనుమంతుని జండాపై కలవాడు, అర్జున }; ఫల్గున = అర్జున (ఫల్గున - ఉత్తర ఫల్లుని నక్షత్రము నందు 
పుట్టినవాడు, వేగముగా పాదరసం వలె ప్రసరించువాడ, అర్జున }; పార్థ = అర్జున (పార్గుడు - పృథాదేవి (కుంతి) 
పుత్రుడు, అర్జునుడు); పాండుతనయ = అర్జున (పాండుతనయా - పాండురాజు పుత్రా, అర్జున }; నర = అర్జున 
(నర - నరనారాయణులలో నరుడా, అర్జున }; మహేంద్రజ = అర్జున (మహేంద్రజ - మహేంద్రుని పుత్రా, అర్జున); 
మిత్ర = మిత్రుడ, (మిత్రుడు = కొలతలు వేయుటలో నేర్పరి, సూర్యుని వలె నిస్వార్థం గలవాడు, అర్జునుడు); 


ప్రథమ స్కంధము 265 


అర్జున = అర్జున (అర్జునా - తెల్లని వాడా, అర్జున}; అంచును = అనుచును; భుజములున్‌ = చేతులు; తలకడవన్‌ 
= అతిక్రమించగా, చాచి; రాకపోకలన్‌ = రాకపోకలందు; చీరున్‌ = పిలుచును. 

భావము:- అటు ఇటు తిరుగుతున్నప్పుడల్లా చేతులు చాచి ఆప్యాయంగా తట్టుతు విజయ, 
ధనంజయ, హనుమద్ధ్వజ, ఫల్లున, పార్థ, పాండుతనయ, నర, మహేంద్రజ, మిత్రమ, అర్జున అంటు రకరకాలుగా 
చనువుగా నన్ను పిలిచేవాడు కదా! 
1-372-క. 
వారిజగంధులు దమలో 
వారింప(గరాని ప్రేమ వాదము సేయన్‌, 
వారిజనేత్రుండు ననుందగ 


వారిండ్లకు( బనుపు నలుక వారింప నృపా! 


టీక:- _ వారిజగంధులున్‌ = సుందరీమణులు (వారిజగంధులు - నీట పుట్టినది (పద్మము) వంటి 
సువాసన కలవారు, పద్మినీజాతి స్త్రీలు); తమ = తమ; లోన్‌ = మధ్యన; వారింపంగరాని = తీర్చలేని; ప్రేమ = ప్రణయ; 
వాదమున్‌ = కలహమును; చేయన్‌ = చేయగా; వారిజనేత్రుండు = కృష్ణుడు (వారిజనేత్రుండు - పద్మములవంటి 
కన్నులు కలవాడు, కృష్ణుడు); ననున్‌ = నన్ను; తగన్‌ = తగ, సరిగ; వారి = వారియొక్క; ఇండ్ల = నివాసముల;కున్‌ 
= కు; పనుపున్‌ = పంపును; అలుక = అలక (కోప విశేషము); వారింప = పోగొట్టుటకు; నృపా = రాజా (నృప - 
నరులను పాలించువాడు, రాజు). 
భావము:- అప్పుడప్పుడు తనకు అంతఃపుర కాంతలతో ప్రణయకలహం సంభవించినప్పుడు వారి వాల 
యలుకను తీర్చటంకోసం నన్ను బ్రతిమాలి వారియిండ్లకు పంపే వారిజాక్షుని ఏవిధంగా విస్మరించగలం? ప్రభూ! 


1-373-5. 

నిచ్చలు లోపలికాంతలు 

మచ్చికం దనతోడ నాడు మాటలు నాకున్‌ 
ముచ్చటలు సెప్పుమెల్లన 

విచ్చలవిడి దొడలమీంద విచ్చేసి నృపా! 


టీక:- నిచ్చలు = ఎల్లప్పుడు; లోపలి = అంతఃపురము లోపలి; కాంతలు = స్త్రీలు; మచ్చికన్‌ = చనువు 
కొద్దీ;తన = తన; తోడన్‌ = తో; ఆడు = మాట్లాడు; మాటలు = మాటలు; నాకున్‌ = నాకు; ముచ్చటలు = ముచ్చటగా, 
సరదా కబుర్లుగా; చెప్పున్‌ = చెప్పును; మెల్లన = మెల్లని స్వరముతో; విచ్చలవిడిన్‌ = స్వతంత్రముగా; తొడలమీంద 
= మోకాళ్ళమీద; విచ్చేసి = వచ్చి; నృపా = రాజా (నృప - నరులను పాలించువాడు, రాజు). 


ప్రథమ స్కంధము 266 


భావము:- తాను చనువుగా నా చెంత చేరి, నా ఒడిలో కూర్చొని, నిత్యమూ తన ప్రియురాళ్లకూ 
తనకూ మధ్య జరిగే రహస్య సంభాషణలన్నీ పూసగ్రుచ్చినట్లు మెల్లగా నా చెవిలో చెప్పేవాడు. 


*1-374-చ. 
అటమటమయ్యె నా భజన మంతయు భూవర! నేండు సూడుమా 
యిటువలె గారవించు జగదీశుండు గృష్టుండు లేని పిమ్మటం 
బటుతర దేహలోభమునం బ్రాణములున్నవి వెంటంబోక, నేం 
గటకట! పూర్వజన్మమునం గర్మము లెట్టివి చేసినాండనో? 


టీక:- అటమటము = గజిబిజి, వృథా; అయ్యెన్‌ = అయ్యెను; నా = నా యొక్క; భజనము = పూజలు; అంతయు = 
మొత్తము అంతా; భూవర = భూమికి భర్తా, రాజా; నేండు = ఇవాళ; సూడుమా = చూడవోయి; ఇటువలె = ఇలా; 
గారవించు = ఆదరించు, గారాబము చేయు; జగధీశు(డు = జగత్తునకు ఈశుడు; కృష్ణుండు = కృష్ణుడు; లేని = 
లేకపోయిన; పిమ్మటన్‌ = తరువాత కూడ; పటుతర = చాలా గట్టిదైన (పటు - పటుతరము - పటుతమము); 
దేహ = శరీరము మీది; లోభమునన్‌ = పిసినారితనముతో, మమకారముతో; ప్రాణములు = ప్రాణములు; ఉన్నవి 
= ఉన్నవి; వెంటన్‌ = కూడా; పోకన్‌ = వెళ్ళకుండగనే; నేన్‌ = నేను కటకట = అయ్యయ్యో; పూర్వ = క్రిందటి; 
జన్మమునన్‌ = జన్మలలో; కర్మములు = పాపం పనులు; ఎట్టివి = ఎలాంటివి; చేసినాండనో = చేసానో. 

భావము:- అయ్యయ్యో! నా సేవ అంతా నిరర్థకం అయిపోయింది మహాప్రభో! చూడు ఇవాళ, ఇలా 
ఆప్యాయంగా నన్ను ఆదరించే విశ్వేశ్వరుడు, శ్రీకృష్ణుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక కూడ ఇంకా నా 
ప్రాణాలు ఆయన వెంట పోకుండ ఉన్నాయి. దేహం మీద ఇంతటి లోభం ఉందంటే పూర్వ జన్మలలో ఎంతటి 
పాపకృత్యాలు చేసానో కదా! 


1-375-శా. 

కాంతారంబున నొంటి దోడుకొని రాగా జూచి గోవిందు శు 
ద్ధాంతస్త్రీల( బదాటువేల, మదరాగాయత్తులై తాకి నా 

చెంతన్‌ బోయలు మూగి పట్టికొన, నా సీమంతినీ సంఘమున్‌ 
భ్రాంతిన్‌ భామిని భంగి నుంటి విడిపింపన్‌ లేక; ధాత్రీశ్వరా! 


టీక:-  కాంతారంబునన్‌ = అడవిలో; ఒంటిన్‌ = ఒంటరిగా; తోడుకొని = తీసుకొని; రా(గాన్‌ = 
వస్తుండగ; చూచి = చూసి; గోవిందు = కృష్ణుని (గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు); శుద్ధాంత = 
అంతఃపుర; స్త్రీలన్‌ = స్త్రీలను; పదాఖువేల = పదహారువేలమంది; మద = మదముతోను; రాగ = కామముతోను; 
ఆయత్తులు = నిండినవారు; ఐ = అయి; తా(కి = ముట్టడించి; నా = నా; చెంతన్‌ = దగ్గరగ; బోయలు = 
బోయవాళ్ళు; మూగి = చుట్టూ ముసురుకొని; పట్టికొనన్‌ = పట్టికొనగా; ఆ = ఆ; సీమంతినీ = అంతఃపురములో 
నుండు స్త్రీల; సంఘమున్‌ = సమూహమును; భ్రాంతిన్‌ = భ్రమతో; భామిని = ఆడుదాని; భంగిన్‌ = వలె; ఉంటిన్‌ 


ప్రథమ స్కంధము 267 


= ఉండిపోతిని; విడిపింపన్‌ = విడిపించగా; లేక = లేక, రాక; ధాత్రీశ్వరా = రాజా, ప్రభూ (ధాత్రీశ్వరుడు - భూమికి 
ప్రభువు, రాజు). 

భావము:- ఆ మహానుభావుడు తనువు చాలించిన అనంతరం ఆయన అంతఃపురకాంతలను 
పదహారువేలమందినీ వెంటబెట్టుకొని వస్తుండగా అరణ్యమధ్యంలో మదోన్మత్తులైన కిరాతులు చుట్టుముట్టి 
పట్టుకొన్నారు. వారి బారినుండి ఆ నారీమణులను కాపాడలేక ఆడుదానిలాగా విస్తుపోయి కళ్లప్పగించి చూస్తూ 
ఊరుకొన్నాను. 


*1-376-శా. 
ఆ తే, రా రథికుండు, నా హయము, లా యస్తాసనం, బా శర 
వ్రాతం, బన్యుల( దొల్లి జంపును, దుదిన్‌ వ్యర్థంబు లైపోయె;మ 
చ్చేతోధీశు(డు చక్రి లేమి భసితక్షిప్తాజ్య మాయావి మా 
యాతంత్రోషరభూమి బీజముల మర్యాదన్‌ నిమేషంబునన్‌. 

టీక:- ఆ = అదే; తేరు = రథము; ఆ = అదే; రథికుండున్‌ = రథమునెక్కిన వీరుడు; ఆ = అదే; 
హయములు = గుజ్జములు; ఆ = అదే; అస్తాసనంబు = విల్లు; ఆ = అదే; శర = అస్త్రముల; వ్రాతంబు = 
సమూహము; అన్యులన్‌ = పరులను; తొల్లి = ఇంతకుముందు; చంపును = సంహరిస్తుండేవి; తుదిన్‌ = 
చిట్టచివరకి, ఆఖరికి; వ్యర్థంబులు = నిరుపయోగములు; ఐపోయెన్‌ = అయిపోయినవి; మత్‌ = నా యొక్క; 
చేతస్‌ = మనసునకు, ప్రజ్ఞకు; అధీశుండు = అధిపతి; చక్రి = కృష్ణుడు (చక్రి - చక్రాయుధుడు - కృష్ణుడు); లేమి 
= లేకపోవుటచేత; భసిత = బూడిదలో; క్షిప్త = చిమ్మబడిన; ఆజ్య = నేయియును; మాయావి = ఐంద్రజాలికుని; 


మాయాతంత్ర = గారడీయును; ఊషరభూమి = చవిటిపజ్ఞిలో చల్లిన; జీజముల = విత్తనములును; మర్యాదన్‌ = 
వలె; నిమేషంబునన్‌ = నిమిషములో. 


భావము:- _ (అర్జునుడు శ్రీకృష్ణ నిర్యాణానంతంరం వెనుకకు హస్తిన చేరి అన్నగారు ధర్మరాజువద్ద 
వాపోతున్నాడు.) ఆత్మేశ్వరుడు చక్రధారి యైన శ్రీకృష్ణుడు లేకపోడంతో ఆ రథం, ఆ రథంపై నున్న నేను, ఆ 
గుజ్టాలు, ఆ విల్లంబులు శత్రుసంహారకా లైన అవన్ని ఇదివరకటివే అయినా నిరుపయోగ మైపోయాయి. అన్నీ 
బూడిదలో పోసిన నెయ్యిలా, మాయావి యందు ప్రయోగించిన మాయలా, చవిటిపజ్ఞి ఐన పొలంలో చల్లిన 
విత్తనాల్లా తుదకు అన్ని క్షణకాలంలో నిరర్ధకాలు అయిపోయాయి. 


1-377-మ. 

యదువీరుల్‌ మునినాథుశాపమునం( గాలాధీనులై, యందటున్‌ 
మదిరాపాన వివర్థమాన మదసమ్మర్టోగ్ర రోషాంధులై 
కదనంబుల్‌ దమలోన ముష్టిహతులం గావించి నీఖైరి న 
ష్టదశం జిక్కిరి నల్వు రేవు రచటన్‌ సర్వంసహావల్లభా! 


ప్రథమ స్కంధము 268 


టీక:- యదు = యాదవ; వీరుల్‌ = వీరులు; మునినాథు = దూర్వాసుని; శాపమునన్‌ = శాపము వలన; 
కాల = కాలమునకు; ఆధీనులు = లొంగినవారు; ఐ = అయి; అందజున్‌ = అందరును; మదిరా = మద్యమును; 
పాన =త్రాగుటచేత; వివర్ధమాన = పెచ్చుపెరిగిన; మద = మదముతోను; సమ్మర్ద = ఘర్షణలతోను; ఉగ్ర = భయం 
కరమైన; రోష = రోషముతోను, కినుకతోను; అంధులు = గ్రుడ్డివారు; ఐ = అయి; కదనంబుల్‌ = యుద్ధములు; 
తమలోన = తమలోతామే; ముష్టి = పిడికిలి; హతులన్‌ = పోటులను; కావించి = చేసుకొని; నీజైరి = భస్మమైరి; 
నష్ట = నశించే; దశన్‌ = అవస్థను; చిక్కిరి = తగ్గిరి, కృశించిరి, తగులుకొనిరి; నల్వురు = నలుగురేసి; ఏవురు = 
ఐదుగురేసి; అచటన్‌ = అక్కడ; సర్వంసహావల్లభా = ప్రభూ (సర్వంసహావల్లభుడు - భూమికిరాజా, ప్రభూ). 

భావము:- ధరణీవల్లభా! ఇంతకు ముందు మీరు పేర్కొన్న యాదవ వీరులంతా విధివైపరీత్యం వల్ల 
మునిశాపోపహతులై, వారందరూ మద్యపానం చేసిన మత్తులో మైమరిచి, ఆగ్రహావేశంతో ద్వేషరోషాలతో 
కన్నూ మిన్నూ కానక తమలో తాము పోరాడుకొన్నారు. ముష్టిఘాతాలతో పరస్పరం కొట్టుకొని ప్రాణాలు 
పోగొట్టుకొన్నారు. పోయినవారు పోగా నలుగు రైదుగురు మాత్రం ఎలాగో బ్రతికి బయటపడ్డారు. 


*1-378-క. 

భూతములవలన నెప్పుడు 

భూతములకు జన్మ మరణ పోషణములు ని 
ర్లీతములు సేయుచుండును 
భూతమయుం డీశ్వరుండు భూతశరణ్యా! 


టీక:- భూతముల = జీవుల; వలనన్‌ = వలన; ఎప్పుడు = ఎప్పుడును; భూతముల = తోటి జీవుల; కున్‌ 
= కు; జన్మ = పుట్టుకలు; మరణ = మరణములు; పోషణములు = పోషణములను; నిర్జీతములు = 
నిర్ణయించుటలు; చేయుచుండును = చేయుచుండును; భూత = సర్వభూతములలో; మయుండు = నిండి 
ఉండువాడు; ఈశ్వరుండు = భగవంతుడు; భూతశరణ్యా = రాజా (భూతశరణ్య - ఆశ్రయించిన ప్రజలకు 
శరణము ఇచ్చువాడు, రాజు). 


భావము:- ఆశ్రితవత్సలా! అన్నా! ధర్మరాజా! పరమేశ్వరుడు సర్వభూతాంతర్యామి. ఆయన 
ప్రాణులకు సృష్టి స్థితి సంహారాలు తోటి ప్రాణుల వలననే కలుగజేస్తు ఉంటాడు. (అర్జునుడు అన్న ధర్మరాజుకి 
కృష్ణనిర్యాణము తెలుపుతు ఆస్తనిగా భగవంతునిగా స్మరిస్తున్న సందర్భంలోది ఈ పద్యం.) 


*1-379-క. 

బలములు గల మీనంబులు 
బలవిరహితమీనములను భక్షించు క్రియన్‌ 
బలవంతు లయిన యదువులు 
బలరహితుల. జంపి రహితభావముల నృపా! 


ప్రథమ స్కంధము 269 


టీక:- బలములు = బలము; కల = కలిగిన; మీనంబులు = చేపలు; బల = బలము; విరహిత = లేని; 
మీనములను = చేపలను; భక్షించు = తినెడి; క్రియన్‌ = విధముగ; బల = బలము; వంతులు = కలవారు; అయిన 
= అయినట్టి; యదువులు = యాదవులు; బల = బలము; రహితులన్‌ = లేనివారిని; చంపిరి = సంహరించిరి; 
అహిత = శత్రు; భావముల = భావములతో; నృపా = రాజా (నృప - నరులను పాలించువాడు, రాజు). 

భావము:-  పెద్దచేపలు అనేక చిన్నచేపలను గుట్టుక్కున మింగుతాయి. అలా యాదవులలో 
బలవంతులు తమలో తాము తమకంటే బలహీను అందరిని పగబట్టినట్లు చంపేసారు. అవును జీవులు జీవుల 
వలననే పుట్టింపబడతారు; పోషింపబడతారు; అంతరింపబడతారు కదా! (ఆవిధంగా అనితరసాధ్యు లైన 
యాదవులు తుడుచు పెట్టుకుపోయా రని ద్వారకనుండి తిరిగి వచ్చిన అర్జునుడు అన్నగారికి తెలిపాడు.) 


1-380-మ. 

బలహీనాంగులకున్‌ బలాధికులకుం బ్రత్యర్థి భావోద్యమం 

బులు గల్పించి, వినాశమున్‌ నెజిపి, యీ భూభారముం బాపి, ని 
శ్చలబుద్దిం గృతకార్యుండై చనియె; నా సర్వేశ్వరుం, డచ్యుతుం, 
డలఘుం, డేమని చెప్పుదున్‌ భభవదాయత్తంబు పృథ్వీశ్వరా! 


టీక:- బల = బలము; హీన = తక్కవగా కల; అంగుల = అంగములు కలవారి; కున్‌ = కిని; బల = 
బలము; అధికుల = అధికముగా కలవారి; కున్‌ = కిని; ప్రత్యర్థి = శత్రుత్వ; భావ = భావము యొక్క; ఉద్యమంబులు 
= ఉద్యమములు, ప్రయత్నములు; కల్పించి = ఏర్పరచి; వినాశమున్‌ = వినాశమును; నెజిపి = వ్యాపింపజేసి; ఈ 
= ఈ; భూ = భూమి యొక్క; భారమున్‌ = భారమును; పాపి = పొగొట్టి; నిశ్చల = నిశ్చలమైన; బుద్ధిన్‌ = బుద్ధితో; 
కృత = చేయవలసినది; కార్యుండు = చేసినవాడు; ఐ = అయి; చనియెన్‌ = దేహము వదలి వెళ్ళిపోయెను; ఆ = ఆ; 
సర్వేశ్వరుండు = కృష్ణుడు (సర్వేశ్వరుండు - సర్వులకును ఈశ్వరుడు, కృష్ణుడు); అచ్యుతుండు = కృష్ణుడు 
(అచ్యుతుండు - నాశములేనివాడు, కృష్ణుడు); అలఘుండు = కృష్ణుడు (అలఘుండు - (ఏవిధముగను) తక్కువ 
కాని వాడు, కృష్ణుడు); ఏమి = ఎమిటి; అని = అని; చెప్పుదున్‌ = చెప్పమన్నావు; భగవత్‌ = భగవంతుని; 
ఆయత్తంబు = ఆధీనము; పృథ్వీశ్వరా = ప్రభువా (పృథ్వీశ్వరుడు - పృథివికి ఈశ్వరుడు, రాజు). 

భావము:- పృథ్వీనాథా! బలవంతులైన వారికీ బలహీనులైన వారికీ నడుమ పగలు కల్పించి, పరస్పర 
సంహారం చేయించి, ఈ భూభారాన్ని తీర్చి ఆ అచ్యుతుడు, ఆ అప్రమేయుడు, ఆ అఖిలేశ్వరుడు, ఆ శ్రీకృష్ణుడు 
వచ్చిన కార్యం పూర్తి చేసుకొని నిబ్బరంగా, నిశ్చలంగా వెళ్లిపోయాడు. ఇంకా ఏమి చెప్పేది ఆ సర్వేశ్వరుని 
సంకల్పం ప్రకారం జరిగిపోయింది. 


ప్రథమ స్కంధము 2/0 


పాండవుల మహాప్రస్థానంబు 
1-381-వ. 
మణియు దేశకాలార్థయుక్తంబులు, నంతఃకరణ సంతాప శమనంబులు నయిన 
హరివచనంబులందలంచి, చిత్తంబు పరాయత్తంబయియున్నది;" అని యన్నకుం 
జెప్పి నిరుత్తరుండై, నిరంతర హరిచర ణారవిందచింతామలబుధియై, శోకంబు 
వర్ణించి, సదా ధ్యానభక్తి విశేషంబులం గామక్రోధాదుల జయించి, తొల్లి తన 
కుభయ సేనామధ్యంబున నచ్యుతుండానతిచ్చిన గీతలుదలంచి, కాలకర్మ భోగాభి 
నివేశంబులచేత నావృతంబయిన విజ్ఞానంబుం గ్రమ్మజ నధిగమించి, హేతుమద్భా 
వంబున శోకహేతు వహంకార మమకారా త్మకంబయిన ద్వెతభ్రమం బనియును, 
ద్వెతభ్రమంబునకు(గారణంబు దేహంబనియును, దేహంబునకుజీజంబు లింగం 
బనియును, లింగంబునకు మూలంబు గుణంబులనియును, గుణంబులకు నిదా 
నంబు ప్రకృతియనియును, "బ్రహ్మాహ"మనియెడు జ్ఞానంబున లీనయై ప్రకృతి 
లేకుండుననియు, ప్రకృతి యడంగుటయ నైర్గుణ్యంబనియును నైర్గుణ్యంబు 
వలన. గార్యలింగనాశంబనియును, గార్యలింగనాశంబున నసంభవంబగు ప్రకృ 
తింబాసి, క్రమ్మజస్టూలశరీరప్రాప్తండుగాక పురుషుండు సమ్యగ్య్భోగంబున నుండు 
ననియును నిశ్చయించి యర్జునుండు విరక్తుండై యూరకుండె; ధర్మజుండు 
భగవదీయ మార్గంబు దెలిసి యాదవుల నాశంబు విని నారదు వచనంబులం 
దలంచి నిశ్చలచిత్తుండై స్వర్గమార్గ గమనంబునకు యత్నంబు సేయుచుండె; నా 
సమయంబున. 


టీక:- మజియున్‌ = ఇంకనూ; దేశ = ప్రదేశముతో; కాల = కాలముతో; అర్థ = అర్థముతోను; 
యుక్తంబులున్‌ = కూడినవి; అంతఃకరణ = అంతఃకరణమునందలి, మనసులోపలి; సంతాప = మిక్కిలి 
తాపములను; శమనంబులు = శమింపజేయునవి; అయిన = అయినట్టి; హరి = హరి యొక్క; వచనంబులన్‌ = 
వచనములు; తలంచి = స్మరించి; చిత్తంబు = మనసు; పరాయత్తంబు = వికలము (పరాయత్తము - 
ఆయత్తమునకు పరమైనది, వికలము); అయి = అయి; ఉన్నది = ఉన్నది; అని = అని; అన్న = అన్న; కున్‌ = కి; 
చెప్పి = చెప్పి; నిరుత్తరుండు = మౌని (నిరుత్తరుండు - జవాబు లేనివాడు, మౌని}; ఐ = అయి; నిరంతర = ఎడతెగ 
కుండగ; హరి = భగవంతుని; చరణ = పాదములు అను; అరవింద = పద్మములందు; చింత = ధ్యానించుట వలన; 
అమల = మలములు లేని, నిర్మలమైన; బుద్ధి = బుద్ధికలవాడు; ఐ = అయి; శోకంబు = దుఃఖ మును; వర్షించి = 


ప్రథమ స్కంధము 271 


విడిచిపెట్టి; సదా = ఎల్లప్పుడు; ధ్యాన = ధ్యానించుట యొక్క; భక్తి = భక్తి కలిగి ఉండుట యొక్క; విశేషంబులన్‌ = 
ప్రత్యేకతల వలన; కామ = కామము; క్రోధ = క్రోధము; ఆదులన్‌ = మొదలగువానిని; జయించి = జయించి; తొల్లి 
= ఇంతకు పూర్వము; తన = తన; కున్‌ = కి; ఉభయ = రెండు; సేనా = సేనల; మధ్యంబునన్‌ = మధ్యస్థలములో; 
అచ్యుతుండు = కృష్ణుడు; ఆనతి = ఉపదేశముగ; ఇచ్చిన = ఇచ్చినట్టి; గీతలు = భగవద్గీతా వాక్యములు; తలంచి 
= తలచుకొని; కాల = కాలమును; కర్మ = ప్రారబ్దములును; భోగ = భోగములును; ఆభినివేశంబులు = అభిలాష 
కలిగి ఉండుట, సక్తులు; చేతన్‌ = చేతను; ఆవృతంబు = కప్పబడినది; అయిన = అయినట్టి; విజ్ఞానంబున్‌ = 
విజ్ఞానమును; క్రమ్మజన్‌ = మరల; అధిగమించి = దాటి; హేతు = హేతువును, తార్కిక; మత్‌ = తెలుసుకొనిన, 
శాస్త్ర; భావంబున = లక్షణముచేత; భావము వలన; శోక = శోకమునకు; హేతువు = కారణము; అహంకార = 
నేను; మమకార = నాది; ఆత్మకంబు = అను భావములు కలది; అయిన = అయినట్టి; ద్వెతభ్రమంబు = ద్వైతభ్రమ 
(ద్వెతభ్రమ - రెండు ఉన్నట్లు అనిపించు భ్రాంతి; జీవాత్మ పరమాత్మ అనునవి రెండు అను భ్రమ); అనియును = 
అనియును; ద్వైతభ్రమంబున = ద్వెతభ్రమమున; కున్‌ = కు; కారణంబు = కారణము; దేహంబు = దేహము; 
అనియును = అనియును; దేహంబున = దేహమున; కున్‌ = కు; బీజంబు = మూలము; లింగంబు = 
లింగశరీరము (లింగశరీరము - సూక్ష్మశరీరము, మనస్సు); అనియును = అనియును; లింగంబున = 
లింగశరీరమున; కున్‌ = కు; మూలంబు = మూలము; గుణంబులు = గుణములు; అనియును = అనియును; 
గుణంబుల = గుణములు; కున్‌ = కి; నిదానంబు = మొదలి కారణము; ప్రకృతి = ప్రకృతి; అనియును = అనియును; 
బ్రహ్మాహం = బ్రహ్మనునేనే; అనియెడు = అనే; జ్ఞానంబున = జ్ఞానము వలన; లీనము = లయించి పోయినది;ఐ = 
అయి; ప్రకృతి = ప్రకృతి (ప్రకృతి - చావు పుట్టుకల చక్రము లక్షణముగ కలది); లేకుండును = లేకుండగ పోవును, 
అణగును; అనియు = అనియును; ప్రకృతి = ప్రకృతి; అడంగుటయ = అణగుటయే; నైర్గుణ్యంబు = నిర్గుణత్వము; 
అనియును = అనియును; నైర్గుణ్యంబు = నైర్గుణ్యము; వలనన్‌ = వలన; కార్యలింగ = ప్రారబ్దలింగ శరీరము 
(కార్యలింగం - ప్రారబ్దలింగ శరీరము - ప్రకృతి లక్షణముల ద్వారా కలిగినది ప్రారబ్దము]; నాశంబు = 
నాశనమగు; అనియును = అనియును; కార్యలింగ = కార్యలింగ; నాశంబున = నాశనమున; అసంభవంబు = 
ముక్తి {అసంభవము - జన్మరాహిత్యము, ముక్తి}; అగున్‌ = కలుగును; ప్రకృతిన్‌ = ప్రకృతిని; పాసి = విడచి; 
క్రమ్మజిన్‌ = మరల; స్టూల = స్టూలమైన, భౌతిక; శరీర = శరీరము; ప్రాప్పండున్‌ = పొందినవాడు; కాక = 
అవ్వకుండక; పురుషుండు = జీవుడు; సమ్యగ్ఫోగంబునన్‌ = సమ్యగ్య్భోగము యందు {సమ్యగ్ఫోగము - చక్కటి 
అనుభవము); ఉండున్‌ = ఉండును; అనియును = అనియును; నిశ్చయించి = నిశ్చయించుకొని; అర్జునుండు 
= అర్జునుడు; విరక్తుండు = విరక్తి చెందినవాడు; ఐ = అయి; ఊరక = ఊరకనే; ఉండెన్‌ = ఉండెను; ధర్మజుండు 
= యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు; భగవదీయ = భగవంతుని యొక్క; మార్గంబున్‌ = మార్గమును, 
పోవుటను; తెలిసి = తెలిసికొని; యాదవుల = యాదవుల; నాశంబు = మరణము; విని = విని; నారదు = నారదుని 
యొక్క; వచనంబులన్‌ = మాటలను; తలంచి = స్మరించి; నిశ్చల = చలింపని; చిత్తుండు = మనస్సు కలవాడు; ఐ 
= అయి; స్వర్గ = స్వర్గమునకు పోవు; మార్గ = దారి వెంట - మార్గము వెంట; గమనంబున = వెళ్ళుట; కున్‌ = కు; 
యత్నంబు = ప్రయత్నము; చేయుచుండెన్‌ = చేయుచుండెను; ఆ = ఆ; సమయంబున = సమయమున. 


భావము:- అని ఇంకా, దేశ కాల అర్థములకు తగినవి, మానసిక సంతాపాన్ని శమింపజేసేవీ ఐన 
వాసుదేవుని వాక్కులు స్మరించుకొని, అర్జునుడు అన్నకు "చిత్తము వికలమై ఉన్న" దని చెప్పి, మౌనం 


ప్రథమ స్కంధము 2/2 


వహించాడు. సంతత గోవింద చరణారవింద సంస్మరణంచేత స్వచ్చమైన బుద్ధికలవాడై శోకాన్ని విసర్జించాడు. 
నిరంతర ధ్యానరూపమైన భక్తివిశేషంతో కామక్రోధాదులను జయించాడు. పూర్వం కురుక్షేత్రంలో కౌరవ 
పాండవ సేనామధ్యంలో భగవానుడైన వాసుదేవుడు తనకు బోధించిన గీతావాక్యాలు మననం చేసుకొన్నాడు. 
కాలానుగుణంగా కర్మలను అనుభవించటంచేత మరుగుపడిన గీతావిజ్ఞానాన్ని మళ్లీ అందుకొన్నాడు. 
అర్జునుడు కార్యకారణభావాన్ని అనుసరించి శోకానికి అహంకార మమకారాలతో కూడిన ద్వైతభ్రాంతి 
కారణమని, ఆ ద్వెతభ్రాంతికి శరీరం కారణమనీ, ఆ శరీరానికి లింగం కారణమనీ, ఆ లింగానికి గుణాలు 
కారణమనీ, ఆ గుణాలకు ప్రకృతి కారణమమనీ గ్రహించాడు. “అహం బ్రహ్మాస్మి” అనే జ్ఞానంతో ప్రకృతి 
విలీనమైపోతుందని. ప్రకృతి నశించిపోవటమే గుణారాహిత్యమనీ, గుణరాహిత్యమే పురుషుడు తిరిగి స్థూల 
శరీరాన్ని పొందక బ్రహ్మెక్యాన్ని పొందుతాడని నిశ్చయించుకొని అర్జునుడు విరక్తుడైనాడు. ధర్మరాజు 
భగవంతుడైన శ్రీకృష్ణుని అవతార సమాప్తిని, యాదవుల వినాశనాన్ని విని, నారదుని ప్రబోధ వాక్కులు, 
అచంచల వాక్కులు తలంచుకొని, అచంచల హృదయుడై పుణ్యలోక ప్రాప్తికి ప్రయత్నించ సాగాడు. 


1-382-5. 

యదువుల నాశము మాధవు 

పదవియు విని కుంతి విమలభక్తిన్‌ భగవ 
తృ్పదచింతాతత్పరయై 

ముదమున సంసారమార్గమునకుం బాసెన్‌. 


టీక:- యదువుల = యాదవుల; నాశము = మరణము; మాధవు = కృష్ణుడు (మాధవుడు - మాధవి 
(లక్ష్మీదేవి) భర్త, కృష్ణుడు); పదవియు = పైకి వెళ్ళుటయు; విని = విని; కుంతి = కుంతి; విమల = నిర్మలమైన; భక్తిన్‌ 
= భక్తితో; భగవత్‌ = భగవంతుని యొక్క; పద = పాదములమీది; చింతా = ధ్యానము యందు; తత్పర = ఆసక్తి 
కలది; ఐ = అయి; ముదమున = సంతోషముతో; సంసార = సంసారము అను; మార్గమున = మార్గము; కున్‌ = 
నుండి; పాసెన్‌ = దూరమాయెను, మరణించెను. 


భావము:- యాదవు మరణమూ, మాధవుని నిర్యాణము ఆలకించిన కుంతీదేవి నిర్మలమైన భక్తితో 
హరిచరణ సంస్మరణంలో ఆసక్తురాలై ప్రశాంతంగా శరీరాన్ని పరిత్యజించింది. 


1-383-వ. 

ఇట్లు కంటకంబునం గంటకోన్మూలనంబు సేసి కంటకంబులురెంటిని పరిహ 
రించు విన్నాణి తెజంగున యాదవ రూప శరీరంబునం జేసి యీశ్వరుండు 
లోకకంటకశరీరంబులు సంహరించి నిజశరీరంబు విడిచె; సంహారంబునకు 
నిజశరీర పరశరీరంబులు రెండు నీశ్వరునకు సమంబులు, నిజరూపంబున 
మెలంగుచు రూపాంతరంబులు ధరియించి క్రమ్మజి నంతర్జానంబు నొందు 


ప్రథమ స్కంధము 273 


నటుని కైవడి లీలా పరాయణుండైన నారాయణుండు, మీన కూర్మాది రూపం 
బులు ధరియించు. బరిహరించు"నని చెప్పి, మజియు నిట్లనియె. 


టీక:- ఇట్లు = ఈ విధముగ; కంటకంబునన్‌ = ముల్లుతో; కంటక = ముల్లు; ఉన్మూలనంబున్‌ = 
పెల్లగించుట; చేసి = చేసి; కంటకంబులు = ముల్లులను; రెంటిని = రెండింటిని; పరిహరించు = విసర్జించు; 
విన్నాణి = నేర్పు కలవాని; తెజింగునన్‌ = వలె; యాదవ = యాదవుని వంటి; రూప = రూపము కల; శరీరంబునన్‌ 
= శరీరము; చేసి = వలన; ఈశ్వరుండు = భగవంతుడు; లోక = లోకమునకు; కంటక = ముల్లుల వంటి, బాధించు; 
శరీరంబులు = శరీరధారులను; సంహరించి = సంహరించి; నిజ = తన; శరీరంబు = శరీరమును; విడిచెన్‌ = 
విడిచిపెట్టెను; సంహారంబు = సంహరించుట; కున్‌ = కు; నిజ = తన; శరీర = శరీరము; పర = ఇతరులు; 
శరీరంబులు = శరీరములు; రెండున్‌ = రెండును; ఈశ్వరు = భగవంతున; కున్‌ = కు; సమంబులు = 
సమానములు; నిజ = తన; రూపంబునన్‌ = రూపములో; మెలంగుచున్‌ = జీవించి ఉండి; రూప = రూపములు, 
వేషములు; అంతరంబులు = ఇతరమైనవి; ధరియించి = ధరించి; క్రమ్మజన్‌ = మరల; అంతర్జానంబు = 
మాయమగుటను; పొందు = పొందెడి; నటుని = నటుని; కైవడిన్‌ = వలె; లీలా = లీలకు; పరాయణుండు = 
ఆశ్రయము అయినవాడు; ఐన = అయినట్టి; నారాయణుండు = భగవంతుడు; మీన = చేప; కూర్మ = తాబేలు; ఆది 
= మొదలగు; రూపంబులు = రూపములు; ధరియించున్‌ = తాల్బ్చును; పరిహరించున్‌ = విడిచిపెట్టును; అని = 
అని; చెప్పి = చెప్పి; మణజియున్‌ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 


భావము:- ఈ విధంగా కంటకంతో మరో కంటకాన్ని పెకలించి, రెండు కంటకాలనూ దూరంగా 
పారవేసే వివేకవంతునిలాగా, పరమేశ్వరుడు యాదవశరీరం ధరించి జగత్కంటకాలైన పరుల శరీరాలను అంత 
మొందించి తనశరీరాన్నివదిలిపెట్టాడు. పరమేశ్వరునికి సంహారవిషయంలో స్వపరదేహాలనేభేదంలేదు. 
రెండూ సమానమే, స్వస్వరూపంతో ప్రవర్తిస్తూ, అన్యరూపాలు పెక్కులు ధరించి, మళ్లీ స్వస్వరూపాన్ని పొంచే 
నటునిలాగా విచిత్రలీలావిలాసుడైన వైకుంఠవాసుడు మత్స్యకూర్మాది అవతారాలు ధరిస్తూ, పరిహరిస్తూ 
ఉంటాడు. 


1-384-క. 
"ఏ దినమున వైకుంఠుండు 

మేదినిపై( దాల్చినట్టి మేను విడిచినా. 

డా దినమున నశుభప్రతి 

పాదక మగు కలియుగంబు ప్రాప్తం బయ్యెన్‌. 


టీక:- ఏ=ఏ;దినమున = రోజు; వైకుంఠుండు = విష్ణువు (వైకుంఠుడు - వైకుంఠమున ఉండువాడు; 
విష్ణువు); మేదినిపైన్‌ = భూమి మీద; తాల్చిన = ధరించిన; అట్టి = అటువంటి; మేను = శరీరము; విడిచినాండు = 
విడచిపెట్టెనో; ఆ = ఆ; దినమునన్‌ = రోజు; అశుభ = అశుభమునకు; ప్రతిపాదకము = మొదలు పెట్టునది; అగు 
= అయిన; కలియుగంబు = కలి యుగము; ప్రాప్తంబు = మొదలు; అయ్యెన్‌ = అయ్యెను. 


ప్రథమ స్కంధము 274 


భావము:- _ "శ్రీమన్నారాయణుడు లీలానుషరూపాన్ని దాల్చి ఏనాడు అవతారసమాప్తి కావించాడో 
ఆనాడే అమంగళ దాయకమైన కలియుగం ఆరంభమయింది. 
1-385-సీ. 
కలివర్తనంబున( గ్రౌర్యహింసా/సత్య- 
__ దంభకౌటిల్యాద్యధర్మ చయము 
పురముల గృహముల భూముల. దమలోనం- 
- గలుగుట దలపోసి కరిపురమున 
మనుమని రాజవై మను మని దీవించి- 

సింధుతోయకణాభిషిక్తు( జేసి 

యనిరుద్ధనందనుండైన వజ్రాని? దెచ్చి- 
_ మధురంబట్టము గట్టి మమతం బాసి 
1-385.1-ఆ. 
కరుల హరుల భటుల. గంకణాదికముల 
మంత్రిజనుల బుధుల మానవతుల 
నఖిల మయిన ధనము నభిమన్యుసుతునకు 
నప్పగించి బుద్ధి నాశ్రయించి. 
టీక:- కలి = కలికాలము; వర్తనంబునన్‌ = ప్రవర్తిల్లుటలో, నడచుటలో; క్రౌర్య = క్రూరత్వము; హింస = 
హింస; అసత్య = అసత్యము; దంభ = దంభము; కౌటిల్య = కుటిలత్వము; ఆది = మొదలగు; అధర్మ = అధర్మముల; 
చయము = సమూహము; పురముల = జనవాస; గృహముల = నివాస; భూములన్‌ = ప్రదేశములలోను; తమ = 
తమ; లోనన్‌ = లోను; కలుగుటన్‌ = ఏర్పడుటను; తలపోసి = తెలిసికొని; కరిపురమున = హస్తినాపురములో; 
మనుమని = పౌత్రుని, మనవడుని; రాజవు = రాజు; ఐ = అయ్యి; మనుము = జీవించుము; అని = అని; దీవించి = 
ఆశీర్వదించి; సింధు = సింధు నది యొక్క - సముద్రపు; తోయ = నీటి; కణ = బిందువులతో; అభిషిక్తున్‌ = 
పట్టాభిషేకమును (అభిషేకము చేయుట -పట్టాభిషేకము]; చేసి = చేసి; అనిరుద్ధ = అనిరుద్ధుని యొక్క; 
నందనుండు = పుత్రుడు; ఐన = అయినట్టి; వజ్రునిన్‌ = వజ్రాని; తెచ్చి = తీసుకువచ్చి; మధురన్‌ = మధురను; 
పట్టమున్‌ = పట్టము (పట్టము - రాజ్యాభిషేక కాలమున నుదట కట్టెడు పట్టీ); కట్టి = కట్టి, పట్టాభిషేకముచేసి; 
మమతన్‌ = మమత్వము, మమకారమును; పాసి = తొలగించుకొని; 


కరులన్‌ = ఏనుగులను; హరులన్‌ = గుజ్జములను; భటులన్‌ = భటులను; కంకణ = కంకణములు; ఆదికముల = 
మొదలగువానిని; మంత్రి = మంత్రాగము చెప్పువారి; జనులన్‌ = సమూహమును; బుధులన్‌ = పండితులను, జ్ఞానులను; 


ప్రథమ స్కంధము 275 


మానవతులన్‌ = మానము కల స్త్రీలను; అఖిలము = సమస్తము; అయిన = అయినట్టి; ధనమున్‌ = సంపదలను; అభిమన్యు = 
అభిమన్యుని; సుతున = పుత్రున, పరీక్షిత్తున; కున్‌ = కు; అప్పగించి = అప్పచెప్పి; బుద్ధిన్‌ = జ్ఞానమును; ఆశ్రయించి = 
ఆశ్రయించి, అండగొని. 

భావము:- కలి ప్రవేశం వల్ల క్రౌర్యం, హింస, అసత్యం, ఆడంబరం, కౌటిల్యం మొదలైన వానితో 
అధర్మచక్రం పట్టణాలలో, పల్లెలలో, గృహాలలో, సమస్త ప్రదేశాలలో విస్తరించిందని తెలుసుకొన్న ధర్మరాజు తన 
మనుమడైనను పరీక్షిత్తును రాజును కావించి హస్తినాపుర సింహాసనం పైన కూర్చుండబెట్టాడు. పవిత్ర 
సింధుజలాలతో అభిషేకించి ఆశీర్వదించాడు. అనిరుద్ధుని కుమారడైన వజ్రుణ్జి మధురా రాజ్యానికి అధిపతి 
చేసాడు. మమకారాలను పరిత్యజించి ఏనుగులు గుజ్టాలు, సైనికులు, కంకణాది ఆభరణాలు, అమాత్యులు, 
విద్వాంసులు, స్త్రీలు మొదలైన సకల ధన కనక వస్తు వాహనాలను అభిమన్యు నందనుడైన పరీక్షిత్తుకు అప్పగించి 
ధర్మనందనుడు వైరాగ్యమార్గాన్ని ఆశ్రయించాడు. 


1-386-వ. 
విరక్తుండైన ధర్మనందనుండు ప్రాజాపత్యం బనియెడి యిష్టి( గావించి యగ్నుల 
నాత్మారోపణంబు సేసి నిరహంకారుండును నిర్దళితాశేష బంధనుండును నై సక 
లేంద్రియంబుల మానసంబున నడంచి ప్రాణాధీనవృత్తి యగు మానసంబును. 
బ్రాణమందునుం బ్రాణము నపానమందును, నుత్సర్గసహితంబయిన యపానము 
మృత్యువునందును, మృత్యువును పంచభూతంబులకునైక్యంబైన దేహంబు 
నందును, దేహము గుణత్రయంబు నందును, గుణత్రయంబు నవిద్య యందును, 
సర్వారోప హేతువగు నవిద్యను జీవుని యందును, జీవుండయిన తన్ను నవ్యయం 
బయిన బ్రహ్మ మందును, లయింపంజేసి బహిరంతరంగ వ్యాపారంబులు విడిచి, 
నారచీరలు ధరియించి, మౌనియు, నిరాహారుండును, ముక్తకేశుండునునై; 
యున్మత్త, పిశాచ, బధిర, జడుల చందంబున నిరపేక్షకత్వంబున. 

టీక:- విరక్తుండు = రక్తిని విసర్జించినవాడు; విరక్తుడు; ఐన = అయినట్టి; ధర్మనందనుండు = ధర్మరాజ; 
ప్రాజాపత్యంబు = పాజాపత్యము; అనియెడి = అనెడి; ఇష్టిన్‌ = యజ్ఞమును; కావించి = చేసి; అగ్నులన్‌ = అగ్ను 
లను; ఆత్మ = తనలో; ఆరోపణంబున్‌ = ఆరోపించుకొనుటను; చేసి = చేసి; నిరహంకారుండును = అహంకా 
రములేనివాడును; నిర్దళిత = చక్కగా భేధించబడిన; అశేష = సమస్తమైన; బంధనుండును = బంధములుకల 
వాడును; ఐ = అయి; సకల = సర్వమైన; ఇంద్రియంబులన్‌ = ఇంద్రియములను; మానసంబునన్‌ = 
మనసునందు; అడంచి = అణగకొట్టి; ప్రాణ = ప్రాణములకు; అధీన = లొంగి; వృత్తి = వ్యవహరించునది; అగు = 
అయినట్టి; మానసంబును = మనసును; ప్రాణము = ప్రాణము; అందునున్‌ = లోను; ప్రాణమున్‌ = ప్రాణమును; 
అపానము = అపానము; అందునున్‌ = లోను; ఉత్సర్గ = వెలువడుట అను లక్షణముతో; సహితంబు = కూడునది; 


ప్రథమ స్కంధము 276 


అయిన = అయినట్టి; అపానమున్‌ = అపానమును; మృత్యువున్‌ = మృత్యువు; అందునున్‌ = లోను; మృత్యువును 
= మృత్యువును; పంచ = ఐదు; భూతంబులు = భూతములు {పంచ భూతములు - భూమి నీరు వాయువు అగ్ని 
ఆకాశము]; కున్‌ = కు; ఐక్యంబు = కూడిక; ఐన = అయినట్టి; దేహంబున్‌ = దేహము; అందున్‌ = లోను; 
దేహమున్‌ = దేహమును; గుణ = గుణములు; త్రయంబున్‌ = మూడింటి (గుణ త్రయము - సత్త, రజో, తమో 
గుణములు); అందునున్‌ = లోను; గుణ = గుణములు; త్రయంబున్‌ = మూడింటిని; అవిద్య = అవిద్య; 
అందునున్‌ = లోను; సర్వ = సమస్తమైన; ఆరోప = మిథ్యాజ్ఞానమునకు; హేతువు = కారణము; అగు = అయినట్టి; 
అవిద్యను = అవిద్యను; జీవుని = జీవుని; అందునున్‌ = లోని; జీవుండు = జీవుడు; అయిన = అయినట్టి; తన్నున్‌ = 
తనను; అవ్యయంబు = తరుగనిది; అయిన = అయినట్టి; బ్రహ్మమున్‌ = బ్రహ్మము; అందునున్‌ = లోను; 
లయింపన్‌ = లీనము అగునట్లు; చేసి = చేసి; బహిర్‌ = బయటి; అంత = లోపలి; రంగ = విషయములయొక్క; 
వ్యాపారంబులు = వర్తనలు; విడిచి = విడిచిపెట్టి; నార = నారతో నేసిన; చీరలు = వస్త్రములను; ధరియించి = 
ధరించి; మౌనియున్‌ = మౌనమును వహించినవాడును; నిరాహారుండును = ఆహారమును వర్ణించినవాడును; 
ముక్త = వదిలివేసిన; కేశుండును = కేశములు కలవాడును; ఐ = అయి; ఉన్మత్త = పిచ్చివాడు; పిశాచ = పిశాచము 
పట్టినవాడు; బధిర = చెవిటివాడు; జడుల = మందమైన మతి కలవార్ల; చందంబునన్‌ = వలె; 
నిరపేక్షకత్వంబునన్‌ = నిరపేక్షతో (నిరపేక్షణ - దేనియందును కుతూహలము లేకుండు). 

భావము:-  విరక్తుడైన ధర్మరాజు ప్రాజాపత్యమనే యాగం చేసి గార్హపత్యం మొదలైన అగ్నులను 
ఆత్మయందు ఆరోపించుకొన్నాడు. నిరహంకారుడై సంసారబంధాలు తెగతెంపులు చేసి వాక్కు మొదలైన 
ఇంద్రియాలను మనస్సునందూ, మనస్సును ప్రాణమందూ, ప్రాణాన్ని అపానమందూ అపానాన్ని మృత్యువు 
నందూ, మృత్యువును పాంచభౌతికమైన శరీరమందూ, శరీరాన్ని సత్త్వరజస్తమో గుణములందూ, ఆ గుణ 
త్రయాన్ని అవిద్యయందూ, అరోపా లన్నిటికి హేతువైన అవిద్యను జీవాత్మయందూ, జీవాత్మను అవ్యయమైన 
పరమాత్మయందూ లయింపజేశాడు. సర్వసంగ పరిత్యాగియై నార చీరలు ధరించాడు. మౌనంతో నిరాహారుడై 
ముక్తకేశుడై, పిచ్చివాని వలె, పిశాచగ్రస్తుని వలె, బధిరుని వలె, జడుని వలె నిరపేక్షుడైనాడు. 


1-387-5. 

చిత్తంబున బ్రహ్మము నా 

వృత్తము. గావించుకొనుచు విజ్ఞానధనా 
యత్తులు దొల్లి వెలింగెడి 

యుత్తరదిశ కేంగె నిర్మలోద్యోగమునన్‌. 


టీక:- _ చిత్తంబున = మనస్సునందు; బ్రహ్మమున్‌ = పరబ్రహ్మమును; ఆవృత్తమున్‌ = స్మరించుటను, 
ధ్యానమును; కావించుకొనుచున్‌ = చేసుకొనుచు; విజ్ఞాన = విజ్ఞానము అను;ధన = సంపదను; ఆయత్తులున్‌ = 
కూడబెట్టుకొన్నవారు; తొల్లి = పూర్వము; వెలింగెడి = ప్రకాశించెడి; ఉత్తర = ఉత్తరము; దిశ = దిక్కున; కున్‌ = కు; 
ఏంగెన్‌ = వెళ్ళెను; నిర్మల = నిర్మలమైన; ఉద్యోగమునన్‌ = ప్రయత్నముతో. 


ప్రథమ స్కంధము 277 


భావము:- మనస్సులో పరబ్రహ్మాన్ని మననం చేసుకొంటూ పూర్వం విజ్ఞానవంతులైన మహానుభావులు 
అనుసరించిన ఉత్తర దిక్కుగా ఏకాగ్రచిత్తంతో ప్రస్థానం సాగించాడు ధర్మనందనుడు. 
1-388-సీ. 
అంత నాతని తమ్ము లనిలపుత్తాదులు- 
- గలిరాకచేంబాపకర్ములగుచు( 
జరియించు ప్రజల సంచారంబు లీక్షించి- 
_ యఖల ధర్మంబుల నాచరించి 
వైకుంఠ చరణాబ్ద వర్తిత హృదయులై- 
" తద్భక్తినిర్మలత్వమును( జెంది 
విషయయుక్తులకు. బ్రవేశింప6గా రాక- 
నిర్జూతకల్మష నిపుణమతులు 
1-388.1-తే. 
బహుళవిజ్ఞానదావాగ్ని భసితకర్ము 
లైన యేకాంతులకు లక్ష్యమై వెలుంగు 
ముఖ్యనారాయణస్థానమునకుం జనిరి 
విగతరజమైన యాత్మల విప్రముఖ్య! 


టీక:- _అంతన్‌ = అంతట; ఆతని = అతనియొక్క; తమ్ములు = తమ్ముళ్ళు; అనిలపుత్ర = భీముడు 
(అనిలపుత్రుడు - వాయుదేవుని కొడుకు, భీముడు); ఆదులు = మొదలగువారు; కలి = కలికాలము; రాక = 
వచ్చుట; చేన్‌ = చేత; పాప = పాపపు; కర్ములు = కర్మలుచేయువారు; అగుచున్‌ = అవుతూ; చరియించున్‌ = 
చరించు; ప్రజల = ప్రజలయొక్క; సంచారంబుల్‌ = ప్రవర్తనలు; ఈక్షించి = చూసి; అఖిల = సమస్తమైన; 
ధర్మంబులన్‌ = ధర్మబద్ధముగ చేయవలసిన కార్యములు; ఆచరించి = చేసి; వైకుంఠ = హరి (వైకుంఠుడు - 
వైకుంఠమున ఉండువాడు, విష్ణువు); చరణ = పాదములు అను; అబ్బ = పద్మములవెంట (అబ్బ్దము - 
నీటపుట్టునది, పద్మం); వర్తిత = ప్రవర్తిల్లు; హృదయులు = హృదయము కలవారు; ఐ = అయ్యి; తత్‌ = ఆ; భక్తి = 
భక్తి యొక్క; నిర్మలత్వమునున్‌ = నిర్మలత్వమును; చెంది = చెంది; విషయ = ఇంద్రియార్థములందు; యుక్తుల = 
తగుల్కొని ఉండువారి; కున్‌ = కి; ప్రవేశింపంగాన్‌ = ప్రవేసించుటకు; రాక = వీలుకాని; నిర్జూత = 
క్షాళనముచేసికొన్న; కల్మష = కల్మషముకల; నిపుణ = నేర్చరి ఐన; మతులు = మనస్సులు కలవారు; 

బహుళ = ఎక్కువ; విజ్ఞాన = విజ్ఞానము అను; దావాగ్నిన్‌ = కారుచిచ్చుచేత; భసిత = భస్మమైన; కర్ములు = కర్మ కలవారు; 
ఐన = అయినట్టి; ఏకాంతులు = ఏకాంతులు (ఏకాంతులు - ఉన్నది భగవంతుడు ఒక్కడే అన్న స్థితి లో ఉన్నవారు]; కున్‌ = 


ప్రథమ స్కంధము 2/8 


కు; లక్ష్యము = గమ్యస్థానమైనది - కామిడి యైనది; ఐ = అయ్యి; వెలుంగు = ప్రకాశించు; ముఖ్య = ముఖ్యమైన; నారాయణ = 
విష్ణు {నారాయణుడు - నారములందువసించువాడు - హరి}; స్థానము = లోకము, సన్నిధి; కున్‌ = కి; చనిరి = వెళ్ళిరి; విగత 
= విడిచిపెట్టిన; రజము = రజోగుణము; ఐన = కలిగిన; ఆత్మల = ఆత్మలతో; విప్ర = బ్రాహ్మణులలో; ముఖ్య = ముఖ్యమైనవాడా. 


భావము:- అనంతరం ధర్మజుని సోదరులైన భీమసేనాదులు కలిప్రభావంతో ప్రజలంతా పాప 
మార్గంలో సంచరించటం గమనించారు. దానధర్మాలు ఆచరించారు. శ్రీమన్నారాయణుని పాదపద్మాలను తమ 
హృదయంలో పదిలపరచుకొన్నారు. భగవద్భక్తిచే పరిశుద్ధ జీవనులైనారు. ఈ విధంగా వారు రజోగుణ 
రహితమైన హృదయాలతో విషయాసక్తులకు ప్రవేశింపరానిదీ, పాపరహితులూ, విజ్ఞాన సంపన్నులూ అయిన 
ఏకాంతభక్తులకు గమ్యస్థానమై వెలుగొందేదీ అయిన విష్ణు లోకాన్ని చేరుకున్నారు. 
1-389-వ. 
అంత విదురుండు ప్రభాసతీర్థంబున హరియందు. జిత్తంబు సేర్చి, శరీరంబు 
విడిచి, పితృవర్గంబుతోడ దండధరుం డగుటం జేసి నిజాధికారస్థానంబునకుం 
జనియె; ద్రుపదరాజపుత్రియు. బతులవలననుపేక్షితయై జగత్పతియైన వాసుదేవు 
నందు జిత్తంబు సేర్చి తత్పదంబు సేరె; నిట్లు. 


టీక:-  అంతన్‌ = అంతట; విదురుండు = విదురుడు; ప్రభాస = ప్రభాసము అను (ప్రభాసము - 
మిక్కిలి భాసించునది); తీర్థంబునన్‌ = స్నాన ఘట్టమున్న పుణ్య స్థలమున; హరి = భగవంతుని; అందున్‌ = లో; 
చిత్తంబున్‌ = మనస్సును; చేర్చి = చేర్చి; శరీరంబు = తనువును; విడిచి = వదిలి; పితృవర్గంబు = పితృదేవతలు; 
తోడన్‌ = తో; దండధరుండు = యముడు (దండధరుడు - దండము ధరించు వాడు, యముడు); అగుటన్‌ = 
అగుట; చేసి = చే; నిజ = తనయొక్క; అధికార = అధికార ప్రవర్తన; స్థానంబు = పదము (యమ లోకము); కున్‌ = 
కు; చనియెన్‌ = వెళ్ళెను; ద్రుపదరాజ = ద్రుపదరాజుయొక్క; పుత్రియున్‌ = కుమారియును; పతుల = భర్తల; 
వలనన్‌ = వలన; ఉపేక్షిత = అశ్రద్ధ చేయబడినది; ఐ = అయి; జగత్‌ = విశ్వమునకు; పతి = భర్త; ఐన = అయినట్టి; 
వాసుదేవున్‌ = కృష్ణుని (వాసుదేవుడు - ఆత్మలయందు వసించువాడు); అందున్‌ = లో; చిత్తంబున్‌ = 
మనస్సును; చేర్చి = చేర్చి; తత్‌ = ఆతని; పదంబు = లోకమును, సన్నిధిని; చేరెన్‌ = చేరెను; ఇట్లు = ఈ విధముగ. 

భావము:- తరువాత విదురుడు పవిత్రమైన ప్రభాసతీర్థంలో భగవంతుని యందు మనస్సు 
లగ్నంచేసి తన శరీరాన్ని త్యజించి, పూర్వజన్మలో యమధర్మరాజు అయినందువల్ల పితృదేవతలతో కలసి, తన 
అధికార పీఠాన్ని అధిష్టించాడు. ద్రౌపది నిరపేక్షులైన భర్తలచే ఉపేక్షతయై దేవదేవుడైన వాసుదేవుని యందు 
ఆసక్తమైన హృదయంతో పరమేశ్వర సాన్నిధ్యాన్ని పొందింది. 


ప్రథమ స్కంధము 279 


1-390-5. 
పాండవకృష్ణుల యానము, 
పాండురమతి నెవ్వండైనం బలికిన విన్నన్‌ 
ఖండితభవుడైహరిదా 
సుండై కైవల్యపదము సొచ్చు నరేంద్రా! 
టీక:- పాండవ = పాండవులయొక్క; కృష్ణుల = కృష్ణుని యొక్క; యానము = ప్రయాణము; పాండుర 
= స్వచ్చమైన; మతిన్‌ = బుద్ధితో; ఎవ్వండు = ఎవడు; ఐనన్‌ = అయినప్పటికిని; పలికినన్‌ = చెప్పినను, స్మరించినను; 
విన్నన్‌ = విన్నను; ఖండితభవుండు = జన్మరాహిత్యుడు (ఖండితభవుడు - ఖండింపబడిన జన్మలు కలవాడు, 


జన్మరాహిత్యము); ఐ = అయి; హరి = భగవంతునికి; దాసుండు = దాసుడు; ఐ = అయి; కైవల్యపదమున్‌ = 
మోక్షమును; పరమ పదమును; చొచ్చున్‌ = చేరును; నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నరులకు ఇంద్రుడు; రాజు). 


భావము:- రాజా! పాండవుల మహాప్రస్థానమూ, శ్రీకృష్ణుని పరమపద యానమూ, స్వచ్చమైన 
హృదయంతో చదివినవాడూ, విన్నవాడూ, భవబంధ విముక్తుడై, పరమేశ్వర భక్తుడై కైవల్య పథాన్ని కైవసం 
చేసుకొంటాడు. 


పరీక్షిత్తు దిగ్విజయయాత్ర 

1-391-వ. 
అంత నటం బరీక్షితుమారుండు జాతకర్మవిదులైన కోవిదులు సెప్పిన చందంబున 
భూసురోత్తమ శిక్షావశంబున మహాభాగవత శేఖరుండై ధరణీపాలనంబు సేయుచు 
నుత్తరుని పుత్రిక నిరావతి యను మత్తకాశినిం బెండ్లి యయి, జనమేజయ ప్రముఖులైన 
నలువురుగొడుకుల నుత్పాదించి, గంగాపులినతలంబున. గృపాచార్యుండు గురుత్వంబు 
సేయ యాగభాగంబులకువచ్చిన దేవతలనీక్షించుచు భూరిదక్షిణంబులుగా మూండశ్వ 
మేధంబులాచరించి, దిగ్విజయకాలంబున గోమిథునంబు(దన్ను శూద్రుండును, రాజ 
చిహ్నముద్రితుండును నగు కలిం బట్టి నిగ్రహించె"నని చెప్పిన, శౌనకుండు పౌరాణికున 
కిట్లనియె. 

టీక:- అంతన్‌= అంతట; అటన్‌ = అక్కడ; పరీక్షిత = పరీక్షత్తు అను; కుమారుండు = పిల్లవాడు; జాత 
= ప్రారబ్ద; పుట్టుక వలన వచ్చు; కర్మ = కర్మల గురించిన; విదులు = ;తెలిసిన వారు; ఐన = అయినట్టి; కోవిదులు = 
విధ్వాంసులు, జ్యోతిష్కులు; చెప్పిన = చెప్పిన; చందంబునన్‌ = వలె; భూసు/రోత్తమ = బ్రాహ్మణోత్తములు 
(భూసురోత్తమ - భూమికి దేవతలు బ్రాహ్మణులలో ఉత్తములు, బ్రాహ్మణోత్తములు); శిక్షా = విద్యాభ్యాసము; 


ప్రథమ స్కంధము 280 


వశంబున = వలన; మహా = గొప్ప; భాగవత = భాగవతులలో (భాగవతులు - భాగవతము పద్ధతిలో 
వర్తించువారు); శేఖరుండు = శిఖరము వంటివాడు; ఐ = అయి; ధరణీ = భూమిని; పాలనంబున్‌ = 
పరిపాలించట; చేయుచున్‌ = చేయుచు; ఉత్తరుని = ఉత్తరునియొక్క; పుత్రికన్‌ = కుమార్తెను; ఇరావతి = ఇరావతి; 
అను = అను; మత్తకాశినిన్‌ = సుందరిని {మత్తకాశిని - మదముచేత ప్రకాశించు ఆమె, స్త్రీ); పెండ్లి = పెండ్లి; అయి 
= చేసుకొని; జనమేజయ = జనమేజయుడు; ప్రముఖులు = మొదలైన ప్రముఖులు; ఐన = అయినట్టి; నలువురు 
= నలుగురు; కొడుకులన్‌ = పుత్రులను; ఉత్పాదించి = పుట్టించి; గంగా = గంగానదియొక్క; పులిన = ఇసుకతిన్నె 
మీది; తలంబునన్‌ = సమస్థలమున; కృపాచార్యుండు = కృపాచార్యుండు; గురుత్వంబు = గురువుగా ఉండుట; 
చేయన్‌ = చేయగ; యాగ = యజ్ఞము లందలి; భాగంబులు = భాగముల; కున్‌ = కోసము; వచ్చిన = వచ్చిన; 
దేవతలన్‌ = దేవతలను; ఈక్షించుచున్‌ = చూచుచు; భూరి = అత్యధిక గొప్ప; దక్షిణంబులుగాన్‌ = దక్షిణలు 
కలవిగా; మూండు = మూడు; అశ్వమేధంబులున్‌ = అశ్వమేధ యాగములు; ఆచరించి = చేసి; దిక్‌ = దిక్కులను; 
విజయ = జయించు; కాలంబునన్‌ = సమయమున; గోమిథునంబున్‌ = ఆవు ఎద్దుల జంటను; తన్ను = 
తన్నుచున్న; శూద్రుండును = శూద్రుడును; రాజ = రాజుల యొక్క; చిహ్న = గుర్తులను; ముద్రితుండును = 
ధరించినవాడును; అగు = అయినట్టి; కలిన్‌ = కలిని; పట్టి = పట్టుకొని; నిగ్రహించెన్‌ = శిక్షించెను - హద్దులలో 
పెట్టెను; అని = అని; చెప్పినన్‌ = చెప్పగా; శౌనకుండు = శౌనకుడు; పౌరాణికుడు = సూతున (పౌరాణికుడు - 
పురాణములు చెప్పువాడు, సూతుడు); కున్‌ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 

భావము:- అక్కడ హస్తినాపురంలో రాజకుమారుడైన పరీక్షిత్తు, ప్రాజ్ఞులైన దైవజ్ఞులు చెప్పిన 
విధంగా భూసురోత్తముల ఉత్తమమైన శిక్షణ వలన మహాభక్త శిరోమణియై రాజ్యపాలనం చేయసాగాడు. 
పరీక్షిన్నరేంద్రుడు ఉత్తరుని కుమార్తెయైన ఇరావతి అనే తరుణీమణిని పరిణయమాడాడు. ఆ దంపతులకు 
జనమేజయుడు మొదలైన నలుగురు కుమారులు జన్మించారు. పరీక్షిత్తు గంగానదీతీరంలో కృపాచార్యుని 
పర్యవేక్షణలతో కూడిన మూడు అశ్వమేధయాగాలు చేసాడు. ఆ యజ్ఞాలలో దేవతలు ప్రత్యక్షంగా వచ్చి 
హవిర్భాగాలు అందుకొన్నారు. అనంతరం పరీక్షిన్మహారాజు జైత్రయాత్రకు బయలుదేరి దిక్కులన్నీ జయిస్తూ 
ఒక్కచోట గోమిథునాన్ని తన్నుతూ రాజచిహ్న ముద్రితుడై శూద్రవేషంలో ఉన్న కలి పురుషుని పట్టుకొని 
శిక్షించాడు.” అని చెప్పగానే శౌనకుడు సూతునితో ఇలా అన్నాడు. 


1-392-క. 
"భూవరరూపు(డు శూద్రుండు 

గోవుం దా నేల తన్నె(, గోరి పరీక్షి 
ద్భూవరు(డు దిశల గెలుచుచు 

నే విధింగలి నిగ్రహించె, నెజీంగింపం గదే. 


ఫా = రాజు యొ: - భూమి రాజు); రూపుండు = ఎష రించి, 

టీక:- భూవర క్క (భూవర - భూమికి భర్త, రూపుండు = వేషము ధరించిన 
వాడు; శూద్రుండు = శూద్రుడు; గోవున్‌ = గోవులను; తాన్‌ = తాను; ఏల = ఎందులకు; తన్నెన్‌ = తన్నెను; కోరి = 
కావాలని; పరీక్షిత్‌ = పరీక్షితుడు అను; భూవరుండు = రాజు; దిశలన్‌ = నలు దిశలందలి రాజ్యములను; 


ప్రథమ స్కంధము 281 


గెలుచుచున్‌ = గెలుచుచు; ఏ = ఏ; విధిన్‌ = విధముగ; కలిన్‌ = కలిని; నిగ్రహించెన్‌ = శిక్షించెను; కట్టుదిట్టము 
చేసెను; ఎజింగింపంగదే = తెలుపుము. 


భావము:- "అయ్యా! సూతమహర్నీ! రాజవేషంలో ఉన్న శూద్రుడు గోవును ఎందుకు తన్నాడు. 
జైత్రయాత్ర సాగిస్తున్న పరీక్షిన్నరేంద్రుడు ఆ కలిని ఏ విధంగా నిగ్రహించాడు నాకు వివరంగా చెప్పు. 


1-393-మ. 

అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులై యున్న స 
త్పురుషశ్రేష్టుల వృత్తముల్‌ వినక దుర్చుద్దిన్‌ విలంఘించి, దు 
ర్నరవార్తాకథనప్రపంచములు గర్జప్రాప్తముల్‌ సేసి, వా 
సరముల్‌ వ్యర్థత( దోచుచుండం జన దీ సంసారమోహంబునన్‌. 


టీక:- _అరవిందాక్ష = కృష్ణుని (ఆరవిందాక్షః - అరవిందములవంటి కన్నులున్నవాడు, విష్ణువు, 
కృష్ణుడు, విష్ణుసహస్రనామాలు 347వ నామం); పద = పాదములు అను; అరవింద = పద్మముల; మకరంద = 
తేనె యందు; ఆసక్తులు = ఆసక్తి కలవారు; ఐ = అయి; ఉన్న = ఉన్నట్టి; సత్‌ = మంచి; పురుష = పురుషులలో; 
శ్రేష్టుల = శ్రేష్టమైనవారి యొక్క; వృత్తముల్‌ = వృత్తాంతములు; వినక = వినక; దుర్చుద్ధిన్‌ = దుర్చుద్ధితో; 
విలంఘించి = దూకి; దుర్నర = చెడ్డ మానవుల; వార్తా = వృత్తాంతములు కల; కథన = కథల; ప్రపంచములున్‌ = 
మొత్తములను; కర్ణ = చెవులలో; ప్రాప్తముల్‌ = పడునట్లు; చేసి = చేసి; వాసరముల్‌ = రోజులు; వ్యర్థతన్‌ = 
వ్యర్థముగా; తోచుచు = గడుపుతూ; ఉండన్‌ = ఉండుట; చనదు = చేయరాదు, తగదు; ఈ = ఈ; సంసార = 
సంసార మందలి; మోహంబునన్‌ = మోహముతో. 

భావము:- నందనందన పాదారవింద మకరంద పానంచేత పరవశులైన ఉత్తమ పురుషుల పవిత్ర 
చరిత్రలు వినకుండా పెచ్చు పెరిగిన మచ్చరంతో దుశ్చరిత్రులకు చెవులొగ్గి. సంసారబంధాలకు లోబడి, 
పరమార్గాన్ని విస్మరించి, వ్యర్థంగా కాలం గడపరాదు. 


1-394-సీ. 
మనుట నిత్యము గాదు మరణంబు నిజ మని- 
_ యెజీింి మోక్షస్టితి నిచ్చగించు 
మైకా థి హా 
నల్పాయువు లగు మా కన్యదుర్ణన చరి- 
త్రములోలి. గర్భరంధ్రముల బెట్టి 


బంగారు వంటి యీ బ్రతికెడు కాలంబు 


- బోనాడంగానేల పుణ్యచరిత! 


ప్రథమ స్కంధము 282 


మాధవపదపద్మ మకరందపానంబు- 
- సేయింపవే యేము సేయునట్టి 
1-394.1-ఆ. 

సత్రయాగమునకు సన్మునీంద్రులు సీర 
వా(డె దండధరుండు వచ్చె జూడు 
చంప డొకనినైన జన్న మయ్యెడుదాక, 
వినుచు నుండుం దగిలి విష్ణుకథలు. 


టీక:-  మనుట = జీవించుట; నిత్యమున్‌ = శాశ్వతము; కాదు = కాదు; మరణంబు = మరణము; 
నిజము = తధ్యము; అని = అని; ఎటీ(గి = తెలిసికొని; మోక్షస్థితిన్‌ = మొక్షమును; ఇచ్చగించు = వాఛించు; అల్ప 
= స్వల్పమై మిగిలిన; ఆయువులు = జీవిత కాలము కలవారు; అగు = అయిన; మాకు = మాకు; అన్య = ఇతర; 
దుర్జన = చెడ్డవారి; చరిత్రముల్‌ = వృత్తాంతములు; ఓలిన్‌ = వరుసగా; కర్ణ = చెవుల; రంధ్రములన్‌ = కన్నములలో; 
పెట్టి = పెట్టి; బంగారు = బంగారము; వంటి = వంటి; ఈ = ఈ; బ్రతికెడు = బ్రతికి ఉండే; కాలంబున్‌ = కాలమును 
(కూడా); పోనాడ(గాన్‌ = పోగొట్టుకొనుట; ఏల = ఎందులకు; పుణ్య = పుణ్య వంతమైన; చరిత = ప్రవర్తనము 
కలవాడా; మాధవ = భగవంతుని; పద = పాదములు అను; పద్మ = పద్మముల; మకరంద = తేనెను; పానంబు = 
తాగుట; సేయింపవే = చేయించుము; ఏము = మేము; సేయునట్టి = చేయుచున్నట్టి; 
సత్ర = సత్ర అను; యాగము = యజ్ఞము; కున్‌ = కు; సత్‌ = మంచి; ముని = మునులలో; ఇంద్రులన్‌ = ఇంద్రులు; చీరన్‌ = 
పిలువగా; వాండె = అతడే; దండధరుండు = యమధర్మరాజు (దండధరుండు - దండమును ధరించువాడు, 
యమధర్మరాజు); వచ్చెన్‌ = వచ్చెను; చూడు = చూడుము; చంపండు = చంపడు; ఒకనిన్‌ = ఒక్కని; ఐన = అయినను; జన్నము 
= యజ్ఞము; అయ్యెడు = అయ్యే; దాకన్‌ = వరకు; వినుచున్‌ = వినుచును; ఉండున్‌ = ఉండును; తగిలి = (ఆసక్తితో) 
తగులుకొని; విష్ణు = విష్ణువుమూర్తి; కథలు = కథలు. 

భావము:- పుణ్యచరిత్రా! బ్రతుకు శాశ్వతం కాదు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అన్న సత్యాన్నిగుర్తించి 
మోక్షాన్ని కాంక్షించే అల్పాయుష్కులం మేము. అటువంటి మాకు అపవిత్రాలైన అల్పుల చరిత్రాలు చెవులొగ్జి 
ఆలకిస్తూ బంగారం వంటి జీవిత కాలాన్ని పాడుచేసుకోవటం యుక్తం కాదు. అందువల్ల గోవింద పవిత్ర 
పదారవింద మకరందధారలు మాకు అనుగ్రహించు, మహానుభావా! మేము సాగిస్తున్న ఈ సత్రయాగానికి 
మునీంద్రులు ఆహ్వానించగా యమధర్మరాజు విచ్చేసాడు చూశావా? ఈ యజ్ఞం పూర్తయ్యేదాకా ఆయన ఏ 
ఒక్కని ప్రాణం కూడా తీయకుండా, మైమరచి ఆసక్తితో వాసుదేవుని కథలు ఆలకిస్తున్నాడు. 


ప్రథమ స్కంధము 283 


*1-395-క. 

మందునకు, మందబుద్ధికి, 
మందాయువునకు, నిరర్ధమార్గునకును, గో 
విందచరణారవింద మ 

రందము గొన. దెజపి లేదు రాత్రిందివముల్‌." 


టీక:- మందున = చురుకు లేనివాని; కున్‌ = కి; మంద = మందమైన; బుద్ధి = బుద్ధి కలవాని; కిన్‌ = 
కి; మంద = తక్కవగా ఉన్న; ఆయువున = జీవితకాలము కలవాని; కున్‌ = కి; నిరర్ధ = ప్రయోజనము లేని; మార్గున 
= జీవన మార్గము కలవాని; కును =కిని; గోవింద = కృష్ణుని స; చరణ = పాదములు అను; అరవింద = పద్మముల 
యొక్క; మరందమున్‌ = తేనె; కొనన్‌ = తీసుకొనుటకు, ఆస్వాదించుటకు; తెజిపి = సమయము; లేదు = లేదు; 
రాత్రిన్‌ = రాత్రులందును; దివముల్‌ = పగళ్ళందును, ఎప్పుడును. 

భావము:- మందబుద్ధి, సోమరిపోతుతనం, అల్పాయుష్షు, పనికిమాలిన మార్గాలలో పయనించుట 
కల వానికి హరిచరణ కమల సుధాధారలను చవిచూడటానికి రాత్రింబవళ్లు తీరిక (సమయమే) దొరకదు.” 


గమనిక:- పారీక్షిత్ర భాగవతం వివరించమని సూతుని అడుగుతు శౌనకుడు కలియుగపు మానవుల గురించి పలికిన 
పలుకులు. కలి ప్రభావం వల్ల మానవులు మందబుద్దులు అల్పతరాయువులు అవుతారని తెలిసే వ్యాసభగవానుడు భాగవత 
రచనకి ఉపక్రమించాడు కదా. 


1-396-వ. 
అని శౌనకుండు వలికిన సూతుం డిట్లనియె "బరీక్షిన్నరేంద్రుండు నిజవాహినీ 
సందోహ సురక్షితంబగు కురుజాంగలదేశంబునం గలి ప్రవేశంబు నాకర్ణించి, 
యుద్ధకుతూహలత నంగీకరించి, యొక్కనాండు సముల్లాసంబున బాణాసనంబు 
గైకొని, నీల నీరద నిభ తురంగ నివహ యోజితంబును, ఫలిత మనోరథంబును 
నైన రథంబునారోహణంబు సేసి, మృగేంద్రధ్వజంబు వెలు(గ రథ, కరి, తురంగమ, 
సుభట, సంఘటితంబగు వాహినీచక్రంబు నిర్వక్రంబుగం గొలువ, దిగ్విజయా 
ర్థంబు వెడలి పూర్వ దక్షిణ పశ్చిమోత్తర సముద్ర లగ్నంబు లయిన యిలావృత, 
రమ్యక, హిరణ్మయ, హరివర్న, కింపురుష, భద్రాశ్వ, కేతుమాల, భారతవర్షంబులు, 
నుత్తరకురు దేశంబులును, జయించి, పుష్కల ధన ప్రదానపూర్వికలగు సపర్యల 
నభ్యర్చితుండై తత్తద్దేశవాసు లిచ్చిన కానుకలు గైకొనుచు, మంగళ పాఠక 
సంఘాత జేగీయమాన పూర్వరాజ వృత్తాంతంబు లాకర్ణించుచు(, బాఠకపరిత 


ప్రథమ స్కంధము 284 


పద్యంబుల వలనం బాండవులకు భక్తవత్సలుండైన పుండరీకాక్షుం డాచరించిన 
సారథ్య, సఖ్య, సాచివ్య, సభాపతిత్వ, వీరాసనత్వ, దూతభావాది కర్మంబులు, 
నశ్వత్థామాస్త్ర తేజంబు వలన దన్ను రక్షించుటయు, యాదవ పాండవు లందలి 
స్నేహానుబంధంబును, వారలకు(గలిగిన భగవదక్తివిశేషంబునువిని, విశ్వంభ 
రుని భక్త వాత్సల్యంబునకు నాశ్చర్యంబు నొందుచు, వందిబృందంబులకున్మహా 
ర్హంబులగు హారాంబరాభరణాది సందోహంబుల నొసంగుచు.. బద్మనాభ పాద 
పద్మభజనపరతంత్ర పవిత్ర మానసుండై యుండె; నయ్యెడ వృషభరూపంబున నేక 
పాదంబున సంచరించు ధర్మదేవుండు దన సమీపంబున లే(గలేని లేంగటికుల్ణి 
చందంబున హతప్రభయై నేత్రంబుల సలిలంబులు గురియుచు గోరూపయై 
యున్న ధాత్రి కిట్లనియె. 


టీక:- అని = అని; శౌనకుండు = శౌనకుండు; పలికినన్‌ = పలుకగా; సూతుండు = సూతుడు; ఇట్లు 
= ఈవిధముగ; అనియెన్‌ = పలికెను; పరీక్షిత్‌ = పరీక్షిత్తు అను; నరేంద్రుడు = రాజు; నిజ = తన; వాహినీ = సేనల 
(వాహిని - ఒక వాహిని అనే సేనావిశేషమునకు 81 రథములు 81 ఏనుగులు 243 గుజ్జములు 405 
కాల్బలము); సందోహ = సమూహముచేత; సురక్షితంబు = సురక్షితముగ చేయబడినది; అగు = అయినట్టి; 
కురు = కురు రాజ్యములో; జాంగల = పల్లపు; దేశంబునన్‌ = ప్రదేశములో; కలి = కలియొక్క; ప్రవేశంబున్‌ = 
ప్రవేశించుటను; ఆకర్టించి = విని; యుద్ధ = యుద్ధము నందు; కుతూహలతన్‌ = కుతూహలమును; అంగీకరించి 
= సమ్మతించి; ఒక్క = ఒక; నాండు = రోజు; సముల్లాసంబునన్‌ = చక్కటి ఉత్సాహముతో; బాణాసనంబున్‌ = 
విల్లును; కైకొని = చేతపట్టి; నీల = నల్లని; నీరద = మబ్బులు; నిభ = వంటి; తురంగ = గుజ్జిముల; నివహ = గుంపు; 
యోజితంబును = పూన్చబడినది; ఫలిత = ఫలింపజేయబడిన; మనోరథంబును = కోరిక కలది (మనోరథము - 
కోరిక, మనస్సును అటు ఇటు తీసుకుపోయే రథము); ఐన = అయినట్టి; రథంబున్‌ = రథమును; ఆరోహణంబు 
= ఎక్కుట; చేసి = చేసి; మృగేంద్ర = సింహము గుర్తున్న (మృగములలో ఇంద్రుడు - సింహము]; ధ్వజంబు = 
పతాకము; వెలు(గన్‌ = ప్రకాశించగ; రథ = రథములు; కరి = ఏనుగులు; తురంగమ = గుజ్జములు; సుభట = 
మంచి కాలిబంట్లు - యోధులు; సంఘటితంబు = కూడుకొన్నది; అగు = అయిన; వాహినీ = సేనా; చక్రంబు = 
సమూహము; నిర్వక్రంబుగన్‌ = లోపాలు లేకుండగ; కొలువన్‌ = కొలుచుచుండగ; దిగ్విజయ = దిగ్విజయము 
(దిగ్విజయము - దిక్కులను కల రాజ్యములను జయించుటకు చేయునది); అర్థంబు = కోసము; వెడలి = 
బయలుదేరి; పూర్వ = తూర్పు; దక్షిణ = దక్షిణ; పశ్చిమ = పశ్చిమ; ఉత్తర = ఉత్తర దిక్కులందు; సముద్ర = 
సముద్రముచే; లగ్నంబులు = చుట్టబడి ఉన్నవి; అయిన = అయినట్టి; ఇలావృత = ఇలావృతము; రమ్యక = 
రమ్యకము; హిరణ్మయ = హిరణ్మయము; హరివర్ష = హరివర్షము; కింపురుష = కింపురుషము; భద్రాశ్వ = 
భద్రాశ్వము; కేతుమూల = కేతుమూలము; భారత = భారత; వర్షంబులున్‌ = వర్షములును; ఉత్తర = ఉత్తర 
దిక్కున; కురు = కురు భూములలో ఉన్న; దేశంబులును = దేశములను; జయించి = నెగ్గి; పుష్కల = సమృద్ధమైన; 


ప్రథమ స్కంధము 285 


ధన = ధనము; ప్రదాన = ప్రకృష్ణ దానము (గొప్ప ఈవి); పూర్వికలు = ముందుండునది; అగు = అయినట్టి; 
సపర్యలన్‌ = సేవలచే; అభ్యర్చితుండు = చక్కగ పూజింపబడినవాడు; ఐ = అయి; తత్తత్‌ = ఆయా; దేశ = 
దేశములందు; వాసులు = వసించు వారు; ఇచ్చిన = ఇచ్చినటువంటి; కానుకలు = కానుకలు; కైకొనుచు = 
చేకొనుచూ; మంగళ = మంగళ కరమైన; పాఠక = చదువరుల (పాఠకులు - పద్యములు చదువు వారు); 
సంఘాత = సంఘములచేత; జేగీయమాన = కొనియాడబడుచున్న; పూర్వ = పూర్వకాలపు; రాజ = రాజుల; 
వృత్తాంతంబులు = చారిత్రములు; ఆకర్ణించుచున్‌ = వినుచూ; పాఠక = చదువరులుచేత (పాఠకులు - 
పద్యములు చదువు వారు); పఠిత = చదవబడిన; పద్యంబుల = పద్యముల; వలనన్‌ = వలన; పాండవుల = 
పాండవుల (పాండవులు - పాండురాజుపుత్రులు); కున్‌ = కి; భక్త = భక్తులయందు; వత్సలుండు = వాత్సల్యము 
కలవాడు; ఐన = అయిన; పుండరీకాక్షుండు = కృష్ణుడు (పుండరీకాక్షుడు - పుండరీకముల వంటి కన్నులు 
కలవాడు, కృష్ణుడు); ఆచరించిన = చేసిన; సారథ్య = రథము నడపుటలు; సఖ్య = స్నేహములు; సాచివ్య = 
మంత్రిత్వములు; సభాపతిత్వ = సభాపతిగా ఉండుటలు; వీరాసనత్వ = వీరాసనమున ఉండుటలు; దూతభావ = 
దూతగా చేయుటలు; ఆది = మొదలగు; కర్మంబులున్‌ = పనులును; అశ్వత్థామ = అశ్వత్థామ యొక్క; అస్త్ర = 
అస్త్రములు; తేజంబు = అగ్ని; వలనన్‌ = వలన; తన్ను = తనను; రక్షించుటయున్‌ = కాపాడుటయును; యాదవ = 
యాదవులు (యాదవ వంశస్థులగు వారు - యాదవులు}; పాండవులు = పాండవులు (పాండురాజు పుత్రులు - 
పాండవులు); అందలి = మధ్యనున్న; స్నేహ = స్నేహమును; అనుబంధంబునున్‌ = అనుబంధంమును; వారలు 
= వారల; కున్‌ = కు; కలిగిన = సంభవించిన; భగవత్‌ = భగవంతుని యందలి; భక్తి = భక్తియొక్క; విశేషంబును 
= ప్రత్యేకతలును; విని = విని; విశ్వంభరుని = కృష్ణుని (విశ్వంభరుడు - విశ్వమును భరించువాడు, విష్ణువు); భక్త 
= భక్తులయెడ కల; వాత్సల్యంబు = వాత్సల్యము; కున్‌ = కు; ఆశ్చర్యంబున్‌ = ఆశ్చర్యమును; ఒందుచు = 
పొందుచు; వంది = వంశస్తోత్రము చేయు వారి {వంది - వంశమును స్తోత్రము చేయువాడు]; బృందంబులు = 
బృందములు; కున్‌ = కు; మహా = గొప్ప; అర్హంబులు = వెలగలవి; అగు = అయిన; హార = హారములు; అంబర = 
వస్త్రములు; ఆభరణ = అలంకారములు; ఆది = మొదలగు; సందోహంబులన్‌ = సమూహములను; ఒసంగుచున్‌ 
= ఇచ్చుచున్‌; పద్మనాభ = కృష్ణుని (పద్మనాభుడు - పద్మము నాభి యందు కలవాడు, హరి}; పాద = పాదములు 
అను; పద్మ = పద్మముల ఎడల; భజన = భక్తియందు; పరతంత్ర = పరాధీనమైన; పవిత్ర = పవిత్ర; మానసుండు = 
మనసు కలవాడు; ఐ = అయి; ఉండెన్‌ = ఉండెను; ఆ = ఆ; ఎడ = సమయమున; వృషభ = ఎద్దు; రూపంబునన్‌ 
= రూపములో; ఏక = ఒకే; పాదంబున = పాదముతో; సంచరించు = తిరుగుతున్న; ధర్మదేవుండు = ధర్మదేవుడు; 
తన = తనకు; సమీపంబునన్‌ = దగ్గరలో; లే(గలేని = లేవలేని; లేంగటి = కొత్తగా ఈనిన; కుజ్జి = ఆవు; 
చందంబునన్‌ = వలె; హత = దెబ్బతిన్న; ప్రభ = తేజస్సుకలది; ఐ = అయి; నేత్రంబులన్‌ = కన్నులవెంట; 
సలిలంబులు = కన్నీరు; కురియుచున్‌ = కార్చుచు; గో = గోవు; రూప = రూపములో ఉన్నది; ఐ = అయి; ఉన్న = 
ఉన్నట్టి; ధాత్రి = భూదేవి; కిన్‌ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 

భావము:- ఈ విధంగా పలికిన శౌనకుని మాటలు నివి సూతుడు ఇలా చెప్పసాగాడు-"మునీంద్రా 
పరీక్షిన్నరేంద్రుడు తన సేనా సమూహం చేత రక్షించబడుతున్న కురు జాంగలదేశంలో కలిపురుషుడు 
ప్రవేశించాడని విన్నాడు. ఒకనాడు కదన కుతూహలం కలవాడై ఉప్పాంగే ఉల్లాసంతో విల్లు చేబట్టాడు. 
నీలమేఘాలవంటి గుజ్జాలను కట్టిన సఫల మనోరథమైన రథాన్ని అధిరోహించాడు, సింహధ్వజం కాంతులు 


ప్రథమ స్కంధము 286 


వెదజల్లుతుండగా రథ గజ తురగ పదాతి సంఘటిత అయి ముందుకు సాగే అపారసేనా వాహినితో విజయ 
యాత్రకు బయలుదేరాడు. తూర్పున, దక్షిణాన పశ్చిమాన, ఉత్తరాన ఉన్న సాగర తీరాలలోని ఇలావృత్తం. 
రమ్యకం, హిరణ్మయం, హరివర్షం, కింపురుషం, భద్రాశ్వం, కేతుమాలు, భారతవర్షం అనే దేశాలనూ ఉత్తర 
కురుదేశాలనూ జయించి. ఆయా దేశవాసులు కొనివచ్చి యిచ్చిన కానుకలు అందుకొన్నాడు వందిమాగధ 
బృందాలచే గానం చేయబడుతున్న పూర్వభూపతుల వృత్తాంతాలను ఆకర్షించాడు. స్తోత్ర పాఠకులు పఠించిన 
పద్యాలవల్ల భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు పాండవులకు సారథిగా, ఇష్టసఖుడుగా, సచివుడుగా, సభాపతిగా, 
సంరక్షకుడుగా, దూతగా ఆచరించిన కృత్యాలన్నీ అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం 
విరజిమ్మే అగ్నిజ్వాలల నుంచి తనను రక్షించిన వృత్తాంతం తెలుసుకొన్నాడు. యాదవులకూ పాండవులకూ ఉన్న 
పరస్పర స్నేహానుబంధాన్నీ, వారికి గల శ్రీకృష్ణ భక్తినీ గ్రహించాడు. విశ్వంభరుని భక్తవాత్సల్యానికి పరమాశ్చర్య 
భరితుడైనాడు. స్తుతి పాఠకులకు బహుమూల్యాలైన హారాలూ, వస్తాలూ, అభరణాలూ బహూకరించాడు. 
పద్మనాభుని పాదపద్మారాధనంలో పరవశమై పవిత్రమైన మానసంతో ఉన్నాడు. ఆ సమయంలో వృషభాకారం 
ధరించి ఒంటికాలితో సంచరిస్తున్న ధర్మదేవుడు, దూడను వీడిన పాడి ఆవు మాదిరిగా కాంతి కోల్పోయి కన్నీళ్లు 
కారుస్తూ గోరూపధారిణి అయిన భూదేవితో ఇలా అన్నాడు. 


గోవృషభ సంవాదం 
1-397-మ. 
"నయనాంభఃకణజాల మేల విడువన్‌ నా తల్లి నీ మేను సా 
మయమై యున్నది; మోము వాడినది; నీ మన్నించు చుట్టాలకున్‌ 
భయదుఃఖంబులు నెందు వొందవు గదా? బంధించి శూద్రుల్‌ పద 
త్రయహీనన్‌ ననుం బట్టవత్తురనియో, తాపంబు నీ కేటికిన్‌. 


టీక:- నయన = కన్నులనుండి; అంభః = నీటి; కణ = కణముల; జాలము = సమూహము; ఏల = 
ఎందులకు; విడువన్‌ = విడువగా; నాతల్లి = నాతల్లి; నీ = నీయొక్క; మేను = శరీరము; స = కూడిన; ఆమయము 
= రోగములుకలది; ఐ = అయి; ఉన్నది = ఉన్నది; మోము = ముఖము; వాడినది = వాడిపోయినది; నీ = నిన్ను; 
మన్నించు = గౌరవించు; చుట్టాల = బంధువుల; కున్‌ = కును; భయ = భయములును; దుఃఖంబులున్‌ = 
దుఃఖములును; ఎందు = ఎక్కడను; ఒందవున్‌ = పొందకుండును; కదా = కదా; బంధించి = బంధించి; శూద్రుల్‌ 
= శూద్రులు; పద = పాదములు; త్రయ = మూడు; హీనన్‌ = నష్టపోయిన; ననున్‌ = నన్ను; పట్టన్‌ = పట్టుటకు; 
వత్తురు = వచ్చెదరు; అనియో = అనియా ఏమి; తాపంబు = వేదన; నీకు = నీకు; ఏటి = ఎందులు; కిన్‌ = కు. 

భావము:- "తల్లీ! నీ కన్నుల నుంచి బాష్పధారలు ప్రవహిస్తున్నాయి యేమిటి? నీ దేహం వ్యాధిగ్రస్తమై 
ఉన్నదేమిటి? నీ వదనమంతా అలా వాడిపోయిందే మిటి? నీ ప్రియ బంధువులకు భయదుఃఖాలు 
ప్రాప్తించలేదు కదా? శూద్రులు ఒంటికాలితో కుంటుతూ ఉన్న నన్ను పట్టి బంధిస్తారేమోనని దిగులు 
పడుతున్నావా? పిచ్చి తల్లీ! ఎందుకిలా ఉన్నావు? 


ప్రథమ స్కంధము 287 


1-398-సీ. 

మఖములు లేమి నమర్త్హ్యుల కిటమీ(ద- 

_ మఖభాగములు లేక మాను ననియొ? 
రమణులు రమణుల రక్షింప రనియొ? పు- 
__ త్రులందల్లిదండ్రులు ప్రోవరనియొ? 
భారతి గుజనుల. బ్రాపించుననియొ? స- 
- ద్విప్రులు నృపుల సేవింతు రనియొ? 
కులిశహస్తు(డు వాన గురియింపకుండ(గ- 
స్‌ బ్రజలు దుఃఖంబులం బడుదురనియొ? 


1-398.1-ఆ. 
హీనవంశ జాతు లేలెదరనియొ? రా 
జ్యములు పాడిగలిగి జరుగవనియొ? 
మనుజు లన్న, పాన, మైథున, శయ, నాస 
నాది కర్మసక్తు లగుదు రనియొ? 


టీక:- మఖములు = యజ్ఞములు; లేమిన్‌ = లేకపోవుట వలన; అమర్హ్యుల = దేవతల; కిన్‌ = కి; ఇట 
= ఇక; మీ(దన్‌ = పైన; మఖభాగములు = హవిర్భాగములు; లేక = లేక; మానున్‌ = పోవుననియు; అనియొ = 
అనియేమో; రమణులు = భర్తలు; రమణులన్‌ = భార్యలను; రక్షింపరు = కాపాడరు; అనియొ = అనియేమో; 
పుత్రులన్‌ = కొడుకులను; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; ప్రోవరు = పోషింపరు; అనియొ = అనియేమో; భారతి 
= సరస్వతి; కుజనులన్‌ = చెడ్డవారిని; ప్రాపించున్‌ = పొందును; అనియొ = అనియేమో; సత్‌ = మంచి; విప్రులు = 
బ్రాహ్మణులు; నృపులన్‌ = రాజులని (నృపులు - నరులను పాలించువారు, రాజులు); సేవింతురు = కొలచెదరు; 
అనియొ = అనియేమో; కులిశహస్తుండు = ఇంద్రుడు (కులిశము హస్తమున కలవాడు - ఇంద్రుడు); వానన్‌ = 
వర్షమును; కురియింపక = కురియింపక; ఉండ(గన్‌ = ఉండటవలన - పోవుటవలన; ప్రజలు = జనులు; 
దుఃఖంబులన్‌ = బాధలను; పడుదురు = పొందుదురు; అనియొ = అనియేమో; 

హీన = తక్కువ; వంశ = వంశమందు; జాతులు = పుట్టినవారు; ఏలెదరు = పాలించెదరు; అనియొ = అనియేమో; రాజ్య 
ములు = రాజ్యములు; పాడి = నీతి నియములు; కలిగి = కలిగి, సరిగ; జరుగవు = నడువవు; అనియొ = అనియేమో; మను 
జులు = మానవులు; అన్న = భుజించుట; పాన = పానముచేయుట; మైథున = మైథునము; శయన = శయనించుట; ఆసన = 
ఆసీనులగుట; ఆది = మొదలగు; కర్మ = కర్మలందు; సక్తులు = ఆసక్తి కలవారు; అగుదురు = అవుతారు; అనియొ = 
అనియేమో. 


ప్రథమ స్కంధము 288 


భావము:- యజ్ఞాలు లేనందువల్ల ఇకముందు దేవతలకు హవిర్భాగాలు లభించవనీ; భర్తలు 
భార్యలను రక్షింపరనీ; పిల్లలు తల్లిదండ్రులను పోషించరనీ బాధపడుతున్నావా? సరస్వతి దుర్దనులను 
ఆశ్రయిస్తుందనీ; ఉత్తమ విప్రులు రాజులకు సేవ చేస్తారనీ; ఇంద్రుడు వర్షం కురిపించక ప్రజలు కష్టాల 
పాలవుతారనీ ఖేదపడుతున్నావా? హీన వంశ సంజాతులు రాజ్యాలు ఏలుతారనీ; దేశంలో న్యాయం నశించి 
పోతుందనీ; మానవులు ఆహార నిద్రా మైథునాది కర్మలయందు ఆసక్తు లౌతారనీ విచారిస్తున్నావా? ఎందుకు నీ 
తీ ఆవేదన? 
1-399-మ. 
జననీ! నీ భరమెల్ల డించుటకునై చక్రాయుధుం డిన్ని హా 
యనముల్‌ దాను నరాకృతిన్‌ మెలగి నిత్యానందముం జేసి పో 
యిన నే నింక ననాథ నైతి. గుజనుం డెవ్వా(డు శాసించునో? 
పెను దుఃఖంబులం నేమి పొందు ననియో? భీతిల్లి చింతించుటల్‌. 

టీక:- జననీ = తల్లీ; నీ = నీ యొక్క; భరము = భారము; ఎల్లన్‌ = అంతటను; డించుట = దింపుట; కున్‌ 
= కోసము; ఐ = అయి; చక్రాయుధుండు = కృష్ణుడు; ఇన్ని = ఇన్ని; హాయన ముల్‌ = సంవత్సరములు; తాను = 
తాను; నర = నరుని; ఆకృతిన్‌ = రూపమున; మెలగి = వర్తించగ; నిత్య = నిత్యమైన; ఆనందమున్‌ = సంతోష 
మును; చేసి = కలుగజేసి; పోయినన్‌ = పోవుటవలన; నేను = నేను; ఇంకన్‌ = ఇకపై; అనాథన్‌ = దిక్కులేని 
దానను; ఐతిన్‌ = అయితినని; కుజనుండు = చెడ్డమనిషి; ఎవ్వా(డు = ఎవడు; శాసించునో = శాసించునో; పెను 
= పెద్ద; దుఃఖంబులన్‌ = బాధలు; ఏమి = ఏమి; పొందును = కలుగును; అనియో = అనియేమో; భీతిల్లి = 
భయపడి; చింతించుటల్‌ = వగచుటలు. 

భావము:- భూభారాన్ని తగ్గించటం కోసం చక్రధరుడైన శ్రీహరి ఇన్ని సంవత్సరాలు మానవాకారం 
ధరించి, చరించి, ఆనందం చేకూర్చి అవతారం చాలించాడే. ఇక నేను దిక్కులేనిదాన నైనాను. ఏ దుర్మార్గుడు ఇక 
ముందు నన్ను పాలిస్తాడో, ఎటువంటి దుఃఖాలు ప్రాప్తిస్తాయో అని దిగులుపడి ఆక్రోశిస్తున్నావా? తల్లీ! 
1-400-5. 
దెప్పర మగు కాలముచే 
నెప్పుడు దేవతల కెల్ల నిష్టం బగునీ 
యొప్పిదము కృష్ణు. డరిగిన( 
దప్పెం గదా! తల్లి! నీవు తల్లడపడంగన్‌." 

టీక:- దెప్పరము = ఆపదలు కలిగించునది; అగు = అయినట్టి; కాలము = కాలము; చేన్‌ = వలన; 
ఎప్పుడున్‌ = ఎప్పుడును; దేవతలు = దేవతలు; కున్‌ = కు; ఎల్ల= అందరకు; ఇష్టంబు = ఇష్టము; అగు = అయినట్టి; 


ప్రథమ స్కంధము 289 


నీ = నీ యొక్క; ఒప్పిదము = చక్కదనము; కృష్ణుండు = కృష్ణుండు; అరిగినన్‌ = వెళ్ళిన తరువాత; తప్పెన్‌ = తప్పెను; 
కదా = కదా; తల్లి = తల్లీ; నీవు = నీవు; తల్లడ = తల్లడిల్లు; పడ(గన్‌ = పడునట్లు. 

భావము:- అనర్థాలకు ఆలవాలమైన కాలంలో కృష్ణుడు ఉన్నంత వరకూ దేవతలకు కూడా 
లా ను నీ సౌభాగ్యం. ఇప్పుడు కృష్ణుడు వెళ్లిపోగానే అదృష్టం మారిపోయింది. అనర్థం వాటిల్లింది 
కదా తల్లీ! 


1-401-వ. 
అనిన భూదేవి యిట్లనియె. 


టీక:- అనిన = అని పలుకగా; భూదేవి = భూదేవి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. 


భావము:- అనిన భూదేవి యిట్లనియె. 
1-402-5. 
"ఈ లోకంబున6 బూర్వము 
నాలుగు పాదముల నీవు నడతుంవు నేండా 
శ్రీలలనేశుండులేమినిం 
గాలముచే నీకు నొంటి కాలయ్యెం గదే! " 


టీక:- ఈ = ఈ; లోకమునన్‌ = లోకములో; పూర్వము = ఇదివరకు; నాలుగు = నాలుగు;పాదములన్‌ 
= పాదములతో; నీవు = నీవు; నడతుంవు = నడుచుచుండెదవు; నేండు = ఇప్పుడు; ఆ = ఆ; శ్రీలలనేశుండు = 
కృష్ణుడు (శ్రీ లలనేశుడు - శ్రీకరమైన స్త్రీ రుక్మిణికి భర్త, కృష్ణుడు); లేమినిన్‌ = లేకపోవుటచేత; కాలము = 
కానికాలము; కాలప్రభావము ; చేన్‌ = చే; నీకున్‌ = నీకు; ఒంటి = ఒకటే; కాలు = కాలు; అయ్యెన్‌ = ఆయిపోయింది; 
కదే = కదా ఏమి. 


భావము:-  "ధర్మదేవతా! స్వరూపుడవైన నీవు పూర్వం ఈ లోకంలో నాలుగు పాదాలతో నడుస్తూ 
ఉండే వాడివి. ఈ నాడు ఇందిరావల్లభుడైన గోవిందుడు లేనందువల్లనే కదా కాలప్రభావానికి లోబడి ఒంటి 
కాలితో నడుస్తున్నావు. 


1-403-వ. 

మజియు సత్య, శౌచ, దయా, క్షాంతులును(, ద్యాగ, సంతోషార్థవంబులును, 
శమ, దమ, తపంబులును, సమత్వంబును, పరాపరాధ సహనంబును, లాభంబు 
గల యెడ నుదాశీనుండై యుండుటయును, శాస్త్రవిచారంబును, జ్ఞాన, విరక్తు 
లును, నైశ్వర్య, శౌర్య, ప్రభా, దక్షత్వంబులును, స్మృతియును, స్వాతంత్యంబును(, 


ప్రథమ స్కంధము 290 


గౌశల, కాంతి, ధైర్య, మార్టవ, ప్రతిభాతిశయ, ప్రశ్రయ, శీలంబులును, జ్ఞానేంద్రియ 
కర్మేం ద్రియ,మనోబలంబులును, సౌభాగ్య, గాంభీర్య, స్టైర్యంబులును, శ్రద్దా, కీర్తి 
మానగర్వా భావంబులును, ననియెడి ముప్పదితొమ్మిది గుణంబులు నవియునుం 
గాక బ్రహ్మణ్యతా, శరణ్యతాది, మహాగుణ సమూహంబును శ్రీకృష్ణదేవుని యందు 
వర్తిల్లుం గావున. 


టీక:- మజియున్‌ = ఇంకను; సత్య = సత్యము, నిజము; శౌచ = శౌచము, పరిశుభ్రత; దయ = దయ, 
జాలి; క్షాంతులును = క్షాంతులును, ఓర్పు; త్యాగ = త్యాగము, ఈవి; సంతోష = సంతోషము, అనందము; 
ఆర్జవంబులును = ఆర్జవములును; సూటియైన ప్రవర్తన; శమ = శమము, శాంతి; దమ = దమము - ఇంద్రియ 
నిగ్రహము; తపంబులును = తపములును, తపస్సు; సమత్వంబును = సమత్వమును (సమత్వము - కష్ట 
సుఖములెడ సమభావము); పర = ఇతరుల; అపరాధ = తప్పుల ఎడ; సహనంబును = ఓర్పు; లాభంబు = 
లాభము; కల = ఉన్న; ఎడ = ఎడ; ఉదాశీనుండు = ఉదాశీనముగ ఉండు వాడు; ఐ = అయి; ఉండుటయును = 
ఉండుటయును; శాస్త్ర = శాస్త్రములను; విచారంబును = అభ్యసించుట, అధ్యయనము; జ్ఞాన = జ్ఞానము; 
విరక్తులును = విరక్తులును, వైరాగ్యము; ఐశ్వర్య = ఐశ్వర్యము; సంపద; శౌర్య = శౌర్యము; ప్రభ = ప్రభ; మెరుపు; 
దక్షత్వంబులును = దక్షత్వములును, సమర్థత; స్మృతియును = స్మృతియును, జ్ఞాపకము; స్వాతంత్ర్యంబును = 
స్వతంత్రతయును; స్వచ్చందముగ కార్య నిర్వహణ; కౌశల = కౌశల్యము; కుశలత; నేర్చరితనము; కాంతి = కాంతి; 
ఒప్పిదము; ధైర్య = ధైర్యము; సాహసము; మార్దవ = మార్దవము; మృదుత్వము; ప్రతిభ = ప్రతిభ; అప్పటికప్పుడు 
వికసించెడు బుద్ధి; అతిశయ = అతిశయము; అధిక్యత; ప్రశ్రయ = ప్రశ్రయము; అనునయము; శీలంబులును = 
శీలములును; మంచి నడవడిక; జ్ఞాన = జ్ఞానమును ఇచ్చు (జ్ఞానేద్రియములు - కన్ను ముక్కు నోరు చెవులు 
చర్మము - 5); ఇంద్రియ = ఇంద్రియముల; కర్మ = కర్మమునకైన (కర్మేంద్రియములు - పాయువు ఉపస్థ చేతులు 
కాళ్ళు నాలిక - 5); ఇంద్రియ = ఇంద్రియముల; మనస్‌ = మనస్సు యొక్క; బలంబులును = బలములును; 
సౌభాగ్య = సౌభాగ్యము; అదృష్టము కలసివచ్చుట; గాంభీర్య = గాంభీర్యము; లోతైన స్వభావము; స్టైర్యంబులును 
= స్టైర్యము; స్థిరత్వము; శ్రద్ద = శ్రద్ధ; చేయుపని యందు లగ్నమగుట; కీర్తి = కీర్తి యశము; మాన = మానము; 
చితౌన్నత్యము; అభిమానము; గర్వ = గర్వము; అభావంబులును = లేకపోవుటలును, అణుకువ; అనియెడి = 
అనెడి; ముప్పది తొమ్మిది = ముప్పెతొమ్మిది; గుణంబులు = గుణములు; అవియునుంగాక = అవేకాక; బ్రహ్మణ్యత 
= బ్రహ్మణ్యత (బ్రహ్మణ్యత - వేదములను అనుసరించి జీవించుట); శరణ్యత = శరణ్యత (శరణ్యత - 
శరణుజొచ్చుటకు తగి ఉండుట); ఆది = మొదలగు; మహా = గొప్ప; గుణ = గుణముల; సమూహంబును = 
సముదాయమును; శ్రీకృష్ణదేవుని = శ్రీకృష్ణుని; అందున్‌ = ఎడల; వర్తిల్లున్‌ = ప్రవర్తిల్లును; కావునన్‌ = అందుచేత. 

భావము:- సత్యం, శౌచం, దయ, క్షమ, త్యాగం, సంతోషం, ఆర్జవం, శమం, దమం, తపస్సు, 
సమభావం, తితిక్ష, ఉపరతి, శ్రుతం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, శౌర్యం, తేజస్సు, సామర్థ్యం, స్మృతి, స్వాతంత్యం, 
కౌశలం, కాంతి, ధైర్యం, మార్దవం, ప్రతిభ, వినయం, శీలం, జ్ఞానేంద్రియ పటుత్వం, కర్మేంద్రియ పటుత్వం, 
మనోబలం, సౌభాగ్యం, గాంభీర్యం, స్థైర్యం, శ్రద్ధ, కీర్తి గౌరవం, నిరహంకారం అనే ముప్పై తొమ్మిది సుగుణాలే 


ప్రథమ స్కంధము 291 


కాకుండా వేదవిజ్ఞానం, శరణాగత పరిత్రాణం మొదలైన అనంత గుణగణాలు ఆ శ్రీ కృష్ణపరమాత్మ యందు 


అలరారుతుంటాయి. 

1-404-5. 

గణనాతీతము లగు స 

ద్గుణములు గల చక్రి సనిన ఘోరకలిప్రే 
రణమున6బాప సమూహ 

వ్రణ యుతు లగు జనులం జూచి వగచెద( దండ్రీ! 


టీక:- _గణన = లెక్కించుటకు, ఎంచుటకు; అతీతములు = మిక్కిలినవి, వీలుకానివి; అగు = 
అయినట్టి; సత్‌ = మంచి; గుణములు = లక్షణములు; కల = కలిగిన; చక్రి = కృష్ణుడు (చక్రి - చక్రాయుధుడు, 
కృష్ణుడు); చనినన్‌ = చనిన తరువాత; ఘోర = భయంకరమైన; కలి = కలిచేత; ప్రేరణమునన్‌ = ప్రేరేపించుట 
వలన, ఉసిగొల్పుట వలన; పాప = పాపముల; సమూహ = సమూహములు అను; వ్రణ = కురుపులు, పుండ్లు; 
యుతులు = కలిగినవారు; అగు = అయినట్టి; జనులన్‌ = ప్రజలను; చూచి = చూసి; వగచెదన్‌ = చింతించెదను; 
తండ్రీ = తండ్రీ. 

భావము:- ఓ తండ్రీ! ఈ విధంగా లెక్కించటానికి శక్యంకాని సద్గుణాల రాశి చక్రధరుడు అవతారం 
చాలించగానే, కలుషాత్ముడైన కలిపురుషునిచే ఉసిగొల్చబడిన భయంకర పాపకృత్యాలు అనే పుండ్లతో కూడిన 
ప్రజాసమూహాన్ని చూడగానే నాకు దుఃఖం పొంగి వస్తున్నది. 


1-405-క. 
దేవతలకు, బుషులకు(, బితృ 

దేవతలకు, నాకు, నీకు, ధీరులకును, నా 
నావర్ణాశ్రమములకును 

గోవులకును బాధ యనుచు. గుందెద ననఘా! 


టీక:- _దేవతలు = దేవతలు; కున్‌ = కు; బుషులు = బుషులు; కున్‌ = కును; పితృదేవతలు = 
వంశపురుషులు; కున్‌ = కు; నాకు = నాకు; ధీరులు = ధైర్యము కలవారల; కున్‌ = కును; నానా = అన్ని; వర్ణ = 
వర్ణములకు (చాతుర్వర్ణములు- బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర); ఆశ్రమముల = ఆశ్రమముల 
(చాతురాశ్రమములు - బ్రహ్మచర్య, గృహస్తు, వానప్రస్త, సన్యాస.}; కును = కును; గోవుల = ఆవుల; కును = కును; 
బాధ = బాధ; అనుచున్‌ = అనుచు; కుందెదన్‌ = దుఃఖపడెదను; అనఘా = పాపములేనివాడా. 

భావము:- ఓ పుణ్యపూర్తీ దేవతలకూ, పితృదేవతలకూ, బుషులకూ, నాకూ, నీకూ, నానావిధాలైన 
వర్జాశ్రమాలకూ, గోవులకూ, మహానుభావులకూ బాధలు ప్రాప్తిస్తున్నందుకు బాధపడుతున్నాను. 


ప్రథమ స్కంధము 292 


1-406-సీ. 

బ్రహ్మాదు లెవ్వని భద్రకటాక్ష వీ- 
క్షణము వాంఛింతురు సత్తపములం? 
గమలాలయము మాని కమల యెవ్వని పాద- 
__కమలంబు సేవించు. గౌతుకమున(? 
బరమ యోగీంద్రులు భవ్యచిత్తములందు- 
- నిలుపుదు రెవ్వని నియతితోడ? 
వేదంబులెవ్వని విమలచారిత్రముల్‌- 

- వినుతింపంగా లేక వెగడువడియె? 
1-406.1-ఆ. న 

నట్టి వాసుదేవు నబ్ద, వజ్రాంకుశ, 

చక్ర, మీన, శంఖ, చాప, కేతు 
చిహ్నితంబులైన శ్రీచరణము లింక 

సోంక వనుచు వగపు సో(కెనయ్య! 


టీక:- బ్రహ్మ = బ్రహ్మఃఆదులు = మొదలగువారు; ఎవ్వని = ఎవనియొక్క; భద్ర = క్షేమకరమైన; కటాక్ష 
= దయతోకూడిన, కడ+అక్షకడకంటి; వీక్షణమున్‌ = చూపు; వాంఛింతురు = కోరుదురు; సత్‌ = మంచి; 
తపములన్‌ = తపస్సులతో; కమలాలయము = సరస్సునందు (కమలాలయము - కమలములకు స్థానము, 
సరస్సు); మాని = ఉండుటమాని, వదలి; కమల = లక్ష్మి ఎవ్వని = ఎవనియొక్క; పాద = పాదములు అను; 
కమలంబున్‌ = కమలమును; సేవించున్‌ = పూజించును; కౌతుకమునన్‌ = కుతూహలముతో; పరమ = గొప్ప; 
యోగ = యోగులలో; ఇంద్రులు = ఇంద్రులు; భవ్య = శుభమైన; చిత్తములు = మనస్సు; అందున్‌ = అందు; 
నిలుపుదురు = స్థిర పరచుకొందురు; ఎవ్వని = ఎవని; నియతి = నియములు; తోడన్‌ = తో; వేదంబులు = 
వేదములు; ఎవ్వని = ఎవని; విమల = నిర్మలమైన; చారిత్రముల్‌ = వృత్తాంతములు; వినుతింపంగాన్‌ = కీర్తించ; 
లేక = లేక; వెగడు = తల్లడిల్లు, తడబాటు; పడియెన్‌ = పడినవి; 
అట్టి = అటువంటి; వాసుదేవు = కృష్ణుని; అబ్బ = పద్మము వంటి; వజ్ర = వజ్రము వంటి; అంకుశ = అంకుశము వంటి; 
చక్ర = చక్రము వంటి; మీన = చేప వంటి; శంఖ = శంఖము వంటి; చాప = విల్లు వంటి; కేతు = జండా వంటి; చిహ్నితంబులు 
= గుర్తులు ఉన్నట్టివి;ఐన = అయినట్టి; శ్రీ = పవిత్రమైన; చరణములు = పాదములు; ఇంకన్‌ = ఇక మీదట; సో(కవు = తగలవు; 
అనుచున్‌ = అనుకొనుచు; వగపు = విచారము; సోెన్‌ = పుట్టెను; అయ్య = నాయనా. 


ప్రథమ స్కంధము 293 


భావము:- బ్రహ్మాది దేవతలంతా ఎంతో కాలం తపస్సులు చేసి చేసి ఏ దేవుని కల్యాణ కరుణా 
కటాక్షవీక్షణాలను కాంక్షిస్తారో, పద్మాలయ అయిన లక్ష్మీదేవి తన నివాసమైన పద్మాన్ని సైతం విడిచి, అత్యంత 
కుతూహలంతో ఏ దేవుని పాదపద్మాలను ఆరాధిస్తున్నదో, పరమ నిష్టాగరిష్టులైన మునిశ్రేష్టులు తమ పవిత్ర 
హృదయ ఫలకాలపై ఏ దేవుని పావన స్వరూపాన్ని నియమపూర్వకంగా నిలుపు కొంటున్నారో, సమస్త వేదాలూ 
ఏ దేవుని దివ్య చరిత్రలు సరిగా వర్ణించలేక తడబాటు పడుతున్నాయో, అటువంటి దేవాదిదేవుడైన వాసుదేవుని 
పద్మ, వజ్ర, అంకుశ, శంఖ, చక్ర, చాప, మీన, ధ్వజ రేఖలతో అలంకృతాలైన శ్రీచరణాలు ఇక మీద, నా మీద 
సోకవు గదా అని శోకిస్తున్నాను. తండ్రీ! 


1-407-5. 
హరిపాదంబులు సో(కెడి 

సిరికతమున నఖిల భువన సేవ్యత్వముతో 
స్థిర నైతి నిన్ని దినములు = 

హరి నా గర్వంబు మాన్చి యరిగె మహాత్మా! 


టీక:- హరి = హరి యొక్క; పాదంబులున్‌ = పాదములు; సోశెడి = తగలేటటువంటి; సిరి = 
భాగ్యము; కతమునన్‌ = వలన; అఖిల = సమస్త; భువన = భువనములు; సేవ్యత్వము = సేవింపబడుట; తోన్‌ = తో; 
స్థిరను = స్థిరముగ, కుదురుకొని ఉన్నదానను; ఐతిన్‌ = అయితిని; ఇన్ని = ఇన్ని; దినములు = రోజులు; హరి = 
హరి; నా = నా; గర్వంబున్‌ = మదమును; మాన్చి = పోగొట్టి; అరిగెన్‌ = చనెను; మహాత్మా = గొప్ప ఆత్మ కలవాడా. 

భావము:- మహాత్మా! భగవంతుని పాదపద్మాలు నాపై సోకే మహాభాగ్యం నాకు లభించటం 
మూలాన అఖిలలోకాలకు ఆరాధ్యురాలనై ఇన్నాళ్ళూ కుదురుకొని యున్నాను. ప్రభువు నా అభిమానాన్ని అంతం 
చేసి ఇప్పుడు అంతర్జానం చెందాడు. 


1-408-5. 

లీలాకారము దాల్చెను 

శ్రీలలనేశుండు ఖలుల శిక్షించి భవో 
న్మూలనము సేయుకొజకును 

నాలుగు పాదముల నిన్ను నడిపించుటకున్‌ 


టీక:- _లీలాకారమున్‌ = లీలాకారము (లీలాకారము - క్రీడకై ధరించిన రూపమును; నిజము కాని 
రూపమును); తాల్చెను = ధరించెను; శ్రీలలనేశుండు = కృష్ణుడు (శ్రీ లల నేశుడు - శ్రీకరమైన స్త్రీ రుక్మిణికి భర్త, 
కృష్ణుడు); ఖలులన్‌ = దుష్టులను; శిక్షించి = శిక్షించి; భవ = సంసార బంధనములు; ఉన్మూలనమున్‌ = 
తొలగించుట; చేయు = చేయుట; కొజికును = కోసము; నాలుగు = నాలుగు (4); పాదములన్‌ = కాళ్ళతో; నిన్ను 
= నిన్ను; నడిపించుట = నడపించుట; కున్‌ = కు. 


ప్రథమ స్కంధము 294 


భావము:- _ శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ కోసం, సంసార బంధాలను తొలగించుట కోసం, 
ధర్మస్వరూపుడవైన నిన్ను నాలుగు పాదాలతో నడిపించటం కోసం లీలామానుష దేహాన్ని ధరించాడు. 


1-409-ఉ. 
ఆ మధురోక్తు లా నయము లా దరహాసము లా దయారసం 
బా మురిపంబు లా తగవు లా గమనక్రియ లా మనోహర 
ప్రేమకరావలోకనము ప్రీతి. గనుంగొనలేమి మాధవుం 
గామినులేల? నిర్ణళితకర్ములు యోగులు బాయనేర్తురే? 


టీక:- ఆ = ఆ; మధుర = తీయని; ఉక్తులున్‌ = మాటలు; ఆ = ఆ; నయములున్‌ = లాలనలు; ఆ = ఆ; 
దరహాసములున్‌ = చిరునవ్వులు; ఆ = ఆ;దయ = దయతో కూడిన; రసంబున్‌ = రసము, రసభావము; ఆ = ఆ; 
మురిపంబులున్‌ = మురిపించుటలు, కులుకులు; ఆ = ఆ;తగవులున్‌ = చిలిపి తగవులు; ఆ = ఆ; గమన = నడచే; 
క్రియలున్‌ = విధానములు; ఆ = ఆ; మనస్‌ = మనసును; హర = చూరగొను; ప్రేమ = ప్రేమ; కర = పుట్టించునట్టి; 
అవలోకనము = చూపు; ప్రీతిన్‌ = ఇష్టముతో; కనుంగొన = చూచుకొనుటలు; లేమిన్‌ = లేకపొవుటను; మాధవున్‌ 
= కృష్ణుని; కామినులు = స్త్రీలు (కామిని - కామము కలామె, స్త్రీ); ఏల = ఏమి; నిర్దళ్లిత = తెంచుకొన్న; కర్ములు = 
కర్మములు కలవారు; యోగులున్‌ = యోగలైన; పాయన్‌ = సహించుటను; నేర్తురే = ఓపకలరా. 

భావము:- మాధవునిలీలలు మరిచిపోలేము. ఆతీయతీయనిమాటలు, ఆనయగారాలు, ఆ చిరు 
నవ్వులు, ఆ కనికరాలు, ఆ ముద్దు మురిపాలు, ఆ ప్రణయకలహాలు, ఆ సుందరమందయానాలు, మనస్సులను 
హరించే ఆ మధుర కటాక్షవీక్షణాలు దూరమై పోతాయే అనే విచారంతో అంగనలే కాదు సర్వసంగ 
పరిత్యాగులైన యోగులు కూడా ఆ దయామయుని వియోగాన్ని సహించలేరు. 


1-410-క. 

మెల్లన నాపై యాదవ 

వల్లభు( డడుగిడంగ మోహవశనై నేరం 

జిల్లగ రోమాంచము క్రియ = 

మొల్లములై మొలచు సస్యములు మార్గములన్‌." 


టీక:- మెల్లన = మెల్లగా; నా = నా; పై = పైన; యాదవవల్లభుండు = కృష్ణుడు (యాదవవల్లభు(డు - 
యాదవులకు ప్రియమైనవాడు, కృష్ణుడు); అడుగు = అడుగు; ఇడంగన్‌ = పెట్టగా; మోహ = మోహమునకు; 
వశను = లొంగినదానను; ఐ = అయి; నేన్‌ = నేను; రంజిల్లగ = అనురాగ ముప్పతిల్లగా; రోమాంచము = 
గగుర్పాటు; క్రియన్‌ = వలె; మొల్లములు = అధికములు; ఐ = అయి; మొలచు = అంకురించు; సస్యములు = 


ధాన్యపుగింజలు; మార్గములన్‌ = దారులమ్మట. 


ప్రథమ స్కంధము 295 


భావము:- ఆ గోపికా వల్లభుండు నా పైన మెల్ల మెల్లగా అడుగుల పెడుతూ నడుస్తుంచే ఆనంద 
పారవశ్యంలో నా ఒళ్లు గగుర్చ్పొడిచేది. నా దేహం నిండా మొలిచిన ఆ పులకాంకురాలే దట్టమైన సస్యాంకురాలై 
అడుగడుగునా పొడచూపేవి." 


1-411-వ. 
అని యిట్లు పూర్వవాహినియైన సరస్వతీతీరంబున ధర్మదేవుండును, భూమియు; 
వృషభ, ధేనురూపంబుల భాషింప రాజర్షి యైన పరీక్షి ద్భూవరుండు డగ్గజియె; 
నా సమయంబున. 


టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; పూర్వ = పూర్వము; తూర్పు దిక్కునకు; వాహిని = 
ప్రవహించునది; ఐన = అయినట్టి; సరస్వతీ = సరస్వతీ నదీ; తీరంబున = గట్టున; ధర్మదేవుండును = 
ధర్మదేవతయును; భూమియు = భూదేవియును; వృష = ఆవు; ధేను = ఎద్దు; రూపంబులన్‌ = రూపములతో; 
భాషింపన్‌ = మాట్లాడగ; రాజర్షి = రాజర్షి (రాజర్షి - వైదిక సంప్రదాయి అగు రాజు); ఐన = అయినట్టి; పరీక్షిత 
= పరీక్షిత్తు భూవరుండు = మహారాజు (భూవరుడు - భూమికి వరుడు, మహారాజు); డగ్గజీయెన్‌ = 
దగ్గరయ్యెను; ఆ = ఆ; సమయంబునన్‌ = సమయమునకు. 


భావము:- ఈ విధంగా వృషభ ధేను రూపాలతో ధర్మదేవుడూ, భూదేవి ఇద్దరూ తూర్పుగా 
ప్రవహించే సరస్వతీ నది ఒడ్డును సంభాషించు కొంటున్న సమయంలో రాజర్షి అయిన పరీక్షిన్మహీపాలుడు 
అచ్చటికి వచ్చాడు. అప్పుడు- 


*1-412-శా. 
కైలాసాచలసన్నిభంబగు మహాగంభీరగోరాజముం 
గాలక్రోధుండు, దండహస్తుండు, నృపాకారుండు, క్రూరుండు, జం 
ఘాలుం డొక్కండు, శూద్రుం డాసురగతిం గారుణ్యనిర్ముక్తుండై 
నేలం గూల6గ6 దన్నెం బంచితిలంగా నిర్దాతపాదాహతిన్‌. 


టీక:- కైలాస = కైలాస; అచల = పర్వతమునకు; సన్నిభంబు = సమానము; అగు = అయి నట్టి; మహా 
= చాలా; గంభీర = గంభీర మైన; గో = ఎద్దులలో; రాజమున్‌ = శ్రేష్ట మైన దానిని; కాల = యముని వలె మిక్కిలి; 
క్రోధుండు = కోపిష్టి; దండ = దుడ్డుకజ్జిను; హస్తుండు = చేత పట్టుకున్న వాడు; నృప = రాజు యొక్క; ఆకారుండు 
= ఆకారమున ఉన్న వాడు; క్రూరుండు = క్రూరుడు; జంఘాలుండు = వడిగ నడచు వాడు (జంఘాలుడు = పిక్క 
గట్టి కల వాడు]; ఒక్క(డు = ఒకడు; శూద్రు(డు = శూద్రుడు; ఆసుర = అసురుని; గతిన్‌ = వలె;కారుణ్య = దయను; 
నిర్ముక్తు(డు = విడిచిన వాడు; ఐ = అయి; నేలన్‌ = నేలమీద; కూలంగన్‌ = కూలిపోవు నట్లు; తన్నెన్‌ = తన్నెను; 
పంచితిలంగాన్‌ = మూత్రము పోసుకునేలాగ (పంచితిలు (క్రియ) - గోవు మూత్రము విడుచు); నిర్జాత = 
పిడుగుపాటు వంటి; పాద = కాలి; హతిన్‌ = తన్నుతో. 


ప్రథమ స్కంధము 296 


భావము:- కదలి వచ్చిన కైలాస పర్వతంలా తెల్లగా గంభీరంగా అంతెత్తు ఉన్న ఉత్తమ మైన ఆ మహా 
వృషభాన్ని క్రోధోన్మత్తుడు, కఠోరచిత్తుడు, రాజవేషధారి, దుడ్డుకజ్ఞి పట్టుకొన్న వాడు, బలమైన పిక్కలు కల వాడు 
అయిన ఒక శూద్రుడు కటిక రాక్షసుడిలా కనికరం అన్నది లేకుండా కాలితో బలంగా తన్నాడు. అంతటి వృషభ 
రాజం మూత్రం విసర్జిస్తూ నేలపై కూలిపోయింది. (పరీక్షిన్మహారాజు జైత్రయాత్ర పిమ్మట తిరిగి వెళ్లు, ఇలా 
శూద్రుని రూపంలో ఉన్న కలిపురుషుడు ఎద్దు రూపంలో ఉన్న ధర్మదేవతను తన్నటం చూసాడు.) 


1-413-వ. 
మజీయును. 
టీక:-  మజియును = ఇంకను. 
భావము:- వాడు అంతటితో ఆగలేదు 


1-414-3. 

ఆలోలాంగక నశ్రు తోయ కణ జాలాక్షిన్‌, మహాంభారవన్‌, 
బాలారూఢ తృణావళీకబళలోభ వ్యాప్త జిహ్వాగ్ర, నాం 
దోళస్వాంతనజీవవత్స నుదయద్దుఃఖాన్వితన్‌, ఘర్మకీ 
లాలాపూర్ణశరీర, నా మొదవు నుల్లంఘించి తన్నెన్‌ వడిన్‌. 


టీక:- ఆలోల = వణుకుతున్న; అంగకన్‌ = అవయవములు కలది; అశ్రు = కన్నీటి; తోయ = నీటి;కణ 
= బిందువులు; జాల = జాలువారుతున్న, చిమ్ముతున్న; అక్షిన్‌ = కన్నులు కలది; మహా = పెద్దగా; అంభా = అంభా 
అనుచు; రవన్‌ = అరచినది; బాల = కొత్తగ; ఆరూఢ = మొలకెత్తిన; తృణ = గడ్డి; వళీ = సముదాయపు; కబళ = 
కడిపై, ముద్దపై; లోభ = ఆపేక్ష వలన; వ్యాప్త = చాచిన; జిహ్వ = నాలుక; అగ్రన్‌ = చివర కలది;ఆందోళ = చలించిన, 
దుఃఖపడిన; స్వాంతన్‌ = మనసు కలదానిని; అజీవ = చనిపోయిన; వత్సన్‌ = దూడ కలదానిని; ఉదయ = 
పెల్లుబుకుచున్న; దుఃఖ = దుఃఖము; అన్వితన్‌ = కూడి ఉన్నదానిని; ఘర్మ = చెమట; కీలాలా = నీటితో; పూర్ణ = 
నిండిన; శరీరన్‌ = శరీరము కలది; ఆ = ఆ; మొదవున్‌ = పాడియావును; ఉల్లంఘించి = ఎగిరి దూకి; తన్నెన్‌ = 
తన్నెను; వడిన్‌ = బలంగా. 

భావము:- గడగడ వణుకుతూ కన్నుల వెంబడి అశ్రుధారలు కారుస్తున్న దాన్ని, గొంతెత్తి అంబా అని 
అరుస్తున్నదాన్ని, జంపుగా పెరిగిన లేత పచ్చిక మేయటానికి నాలుక చాస్తున్న దాన్ని, చెదరిన గుండెకలదాన్ని, 
లేగదూడ లేకుండా ఒంటరిగా వచ్చిన దాన్ని, ఉబికి వస్తున్న దుఃఖము కలదానిని, సేదజలంతో నిండిన దేహం 
కలదానిని, ఆ గోమాతను, ఆ పాపాత్ముడు ఎగిరి తన్నాడు 


ప్రథమ స్కంధము 29/ 


కలి నిగ్రహంబు 
1-415-వ. 
ఇట్లాధేను వృషభంబుల రెంటిం గంటకుండై తన్నుచున్న రాజలక్షణ ముద్రితుం 
డయిన శూద్రునిం జూచి, సువర్ణ పరికరస్యందనారూఢుం డగు నభిమన్యునంద 
నుండు గోదండంబు సగుణంబు సేసి, మేఘగంభీర రవంబు లగు వచనంబుల 
నిట్లనియె. 

టీక:- ఇట్లు = ఈ విధముగ; ఆ = ఆ; ధేను = ఆవు; వృషభంబులన్‌ = ఎద్దులను; రెంటిన్‌ = రెండింటిని; 
కంటకుడు = ముల్లు వంటివాడు; బాధ పెడుతున్న వాడు; ఐ = అయి; తన్నుచున్న = తన్నుచున్న; రాజ = రాజు 
యొక్క; లక్షణ = లక్షణములు; ముద్రితుండు = గుర్తులు కలవాడు; అయిన = అయినట్టి; శూద్రునిన్‌ = శూద్రుని; 
చూచి = చూసి; సువర్ణ = బంగారు; పరికర = ఉపకరణములు కల, మంచ కల; స్యందన = రథమును; 
ఆరూఢుండు = ; ఎక్కినవాడు; అగున్‌ = అయినట్టి; అభిమన్యునందనుండు = పరీక్షిత్తు; కోదండంబు = విల్లు; 
సగుణంబు = అల్లెత్రాడు కట్టబడినదిగా (గుణము - అల్లెత్రాడు); చేసి = చేసి; మేఘ = మేఘముల యొక్క; 
గంభీర = గంభీరమైన; రవంబులు = ధ్వనులు కలవి; అగు = అయిన; వచనంబులన్‌ = మాటలతో; ఇట్లు = ఈ 
విధముగ; అనియెన్‌ = పలికెను. 


భావము:- ఈ విధంగా తన కంటి ముందే ఆ ధేను వృషభాలను రెంటినీ వెంటబడి తన్నుతున్న 
జగత్కంటకుడైన ఆ శూద్రుణ్జి పరికించి, కాంచన రాథారూఢుడై ఉన్న పరీక్షిన్నరేంద్రుడు విల్లెక్కు పెట్టి మేఘ 
గంభీర భాషణాలతో ఇలా అన్నాడు. 


1-416-శా. 
"నిన్నుం గొమ్ములం జిమ్మెనో? కదిసెనో? నిర్భీతివై గోవులం 
దన్నం గారణ మేమి? మద్భుజసనాథక్షోణి నే వేళలం 
దున్నేరంబులు సేయ రా; దెఖుంగవా? ధూర్తత్వమున్‌ భూమిభృ 
త్సన్నాహంబు నొనర్చె దెవ్వండవు? నిన్‌ శాసించెదన్‌ దుర్మతీ! 


టీక:- _ నిన్నున్‌ = నిన్ను; కొమ్ములన్‌ = కొమ్ములతో; చిమ్మెనో = చిమ్మెనో (చిమ్ముట - కొమ్ములతో 
పొడిచి దూరముగ తోయుట); కదిసెనో = సమీపించెనో, మీదికి వచ్చెనో; నిర్భీతివి = భయము లేనివాడవు; ఐ = 
అయి; గోవులన్‌ = గోవులను - అవు ఎద్దులను; తన్నన్‌ = తన్నుటకు; కారణము = కారణము; ఏమి = ఏమిటి; 
మత్‌ = నా యొక్క; భుజ = భుజముల; సనాథ = అండ కలిగిన; క్షోణిన్‌ = రాజ్యము నందు; ఏ = ఏ; వేళలు = 
సమయము; అందున్‌ = అందు; నేరంబులున్‌ = అపరాధములను; సేయరాదు = చేయరాదు; ఎటు(గవా = 
తెలియవా; ధూర్తత్వమున్‌ = మోసముతో; భూమిభృత్‌ = రాజరికపు (భూమిభృత్‌ - భూమికిభర్త, రాజు); 


ప్రథమ స్కంధము 298 


సన్నాహంబున్‌ = ఆటోపములు, యత్నములు; ఒనర్చెదు = చేసెదవు; ఎవ్వండవు = ఎవరవు; నిన్‌ = నిన్ను; 
శాసించెదన్‌ = శిక్షించెదను; దుర్మతీ = దుర్చుద్ధి కలవాడా. 


భావము:- “ఎవడవురా నువ్వు? నిన్ను కొమ్ములతో చిమ్మలేదే; నీ మీదికి రాలేదే; ఏ పాపమూ ఎరుగని 
ఈ గోవులను భయం లేకుండా తన్నా వెందుకురా? నా భుజదండం సంరక్షించే ఈ మహీమండలంలో ఏ వేళా 
నేరాలు చేయకూడదని తెలియదా? దుర్చుద్ధితో రాజవేషాన్ని ధరించి రాజసం ఒలకబోస్తున్న ధూర్తుడా! నిన్ను 
కఠినంగా శిక్షిస్తాను. 


1-417-56. 

గాండీవియు. జక్రియు భూ 

మండలి. బెడంబాసి చనిన మదమత్తుండవై 
దండింపందగనివారల 

దండించెదు నీవ తగుదు దండనమునకున్‌." 


టీక:- గాండీవియున్‌ = అర్జునుడును (గాండీవి - గాండీవము కలవాడు, అర్జునుడు); చక్రియు = 

కృష్ణుడును; భూమండలిన్‌ = భూలోకమును; పెడంబాసి = వదిలివేసి; చనినన్‌ = చనగా, వెళ్ళిపోగా; మద = 

మదముతో; మత్తుండవు = మత్తెక్కినవాడవు; ఐ = అయి; దండింపన్‌ = , శిక్షించుటకు; తగని = యుక్తము కాని; 

వారలన్‌ = వారిని; దండించెదు = దండించెదవు, శిక్షించెదవు; నీవ = నీవె; తగుదు = తగినవాడవు; దండనమున 

=, శిక్షింపబడుట; కున్‌ =కు. 

భావము:- గాండీవధారి అయిన అర్జునుడూ, చక్రధారి అయిన శ్రీకృష్ణుడూ ఈ భూమండలాన్ని విడిచి వెళ్లారనే 

ధీమాతో మదోన్మత్తుడవై దండింపతగని సాధువులను దండిస్తున్న నీకు ప్రచండమైన రాజదండన తప్పదు.” 

1-418-వ. 

అని వృషభంబు నుద్దేశించి యిట్లనియె. 

టీక:- అని = అని; వృషభంబున్‌ = ఎద్దును; ఉద్దేశించి = గురించి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 
భావము:- అని పలికి పరీక్షన్మహారాజు వృషభరాజాన్ని చూసి ఇలా అన్నాడు- 

1-419-మ. 

"కురుధాత్రీశ్వర బాహు వప్ర యుగళీ గుప్తక్షమా మండలిం 

బరికింపన్‌ భవదీయ నేత్ర జనితాంభశ్శేణి( దక్కన్‌, జనుల్‌ 

దొరంగం జేయ రధర్మ సంజనిత జంతుశ్రేణిబాష్పంబులన్‌, 


గురుశక్తిన్‌ విదళింతు( జూడు మితనిన్‌ గోమూర్తిదేవోత్తమా! 


ప్రథమ స్కంధము 299 


టీక:- కురు = కురువంశపు; ధాత్రీశ్వర = రాజు యొక్క (ధాత్రీశ్వరుడు - ధాత్రికి ఈశ్వరుని, రాజు); 
బాహు = చేతులనే; వప్ర = కోటల; యుగళీ = జంటచేత; గుప్త = రక్షింపబడు; క్షమా = రాజ్యము లోని; మండలిన్‌ 
= ప్రదేశము నందు - రాజ్యములో; పరికింపన్‌ = చూడగా; భవదీయ = నీయొక్క; నేత్ర = కన్నులో; జనిత = 
జనించిన, పుట్టిన; అంభ = నీటి; శ్రేణిన్‌ = జాలువారుటను; తక్కన్‌ = తప్పించి; జనుల్‌ = ప్రజలు; తొర(గన్‌ = 
స్రవించునట్లు; చేయరు = చేయరు; అధర్మ = అధర్మముగ; సంజనిత = జనించిన - పుట్టిన; జంతు = జంతువుల; 
శ్రేణి = సమూహముల; బాష్పంబులన్‌ = కన్నీటిని; గురు = గొప్ప; శక్తిన్‌ = బలముతో, సామర్థ్యముతో; 
విదళింతున్‌ = ఖండించివేసేదను; చూడుము = చూడుము; ఇతనిన్‌ = వీనిని; గో = ఆవు; మూర్తి = రూపమున 
ఉన్న; దేవ = దేవతలలో; ఉత్తమా = ఉత్తమా. 


భావము:- “ఓ వృషభ రూపంలో ఉన్న ధర్మదేవా! కురువంశీయులైన నరేంద్రుల బాహుదండాలనే 
కోటగోడల నడుమ సురక్షితమైన ఉన్న ఈ ధరాచక్రంలోని జనులు, నీ కనుల వెంట స్రవించే బాష్పధారలు తప్ప 
అధర్మబాధితులైన ఏ యితర జీవుల కన్నీరు ఇంతవరకు చూసి ఎరుగరు. ఇదిగో చూడు! నా అవక్రపరాక్రమంతో 
ఈ దురాత్ముణ్ణి చించి చెండాడుతాను. 


1-420-క, 

జాలి( బడ నేల? నా శర 

జాలంబుల పాలు సేసి చంపెద వీనిన్‌ 
భూలోకంబున నిపుడే = 

నాలుగు పాదముల నిన్ను నడిపింతు( జుమీ. 


టీక:- _ జాలిన్‌ = విచారములో; పడన్‌ = పడుట; ఏల = ఎందులకు; నా = నాయొక్క; శర = బాణముల; 
జాలంబుల = సమూహములకి; పాలు = వశము; చేసి = చేసి; చంపెద = సంహరించెద; వీనిన్‌ = వీనిని; 
భూలోకంబునన్‌ = భూలోకములో; ఇపుడే = ఇప్పుడే; నాలుగు = నాలుగు; పాదములన్‌ = కాళ్ళమీద; నిన్ను = 
నిన్ను; నడిపింతున్‌ = నడిపించెదను; చుమీ = చూడుమీ. 


భావము:- ఓ ధర్మస్వరూపా! దిగులు పడబోకు, నా వాడితూపులతో ఈ పాపాత్ముణ్ణి రూపుమాపు 
తాను. నిన్ను ఇప్పుడే ఈ భూమి మీద మళ్లీ నాలుగు పాదాలతో నడిపించుతాను. 


1-421-6. 

వాచవియైన గడ్డిందిని, వాహిను లందు జలంబు ద్రావంగా, 
నీ చరణంబు లెవ్వం డిటు నిర్బళితంబుగం జేసె? వాండు దా 
థేచరుండైన, వాని మణి కీలిత భూషణ యుక్త బాహులన్‌ 
వేచని త్రుంచివైతు వినువీథికి నేగిన నేల డాంగినన్‌." 


ప్రథమ స్కంధము 300 


టీక:- వాచవి = నోటికి రుచి; ఐన = అయినట్టి; గడ్డిన్‌ = గడ్డిని; తిని = తిని; వాహినులు = నదులు 
కాలువలు; అందున్‌ = అందు; జలంబున్‌ = నీరు; త్రావంగా = తాగుచుండగ; నీ = నీ యొక్క; చరణంబులు = 
పాదములను; ఎవ్వండు = ఎవడు; ఇటు = ఈ విధముగ; నిర్ధళితంబుగన్‌ = ఖండితముగ; చేసెన్‌ = చేసెను; వాండు 
= వాడు; తాన్‌ = తాను; ఖేచరు(డు = ఆకాశమున తిరుగు వాడు; ఐన = అయినప్పటికిని; వాని = వాని యొక్క; 
మణి = రత్నములు; కీలిత = చెక్కిన; భూషణ = అలంకారములతో; యుక్త = కూడిన; బాహువులన్‌ = చేతులను; 
వే చని = శ్రీఘ్రముగ వెళ్ళి; త్రుంచి = ఖండించి; వైతున్‌ = వేయుదును; విను = ఆకాశ; వీథి = మార్గము; కిన్‌ = కు; 
ఏగినన్‌ = వెళ్ళిన; నేలన్‌ = నేలలో; డా6గినన్‌ = దాగికొనినను. 

భావము:- నోటికి రుచించిన గడ్డి పరకలు తిని, కాలవల్లో నీళ్ళు తాగి బతికే సాధు జీవివైన నీ 
పాదాలను ఇలా ఎవడు నరికేసాడు. వాడు ఆకాశంలో తిరిగే వాడైనా సరే వెంటనే వెళ్ళి వాడి చేతులు 
మణికంకణాదులుతో సహా నరికి పారేస్తాను. వాడిని వదలను. వాడు నింగికి ఎగిరిపోయినా, నేలలో 
దూరిపోయినా సరే వదలనే వదలను." 

(భూదేవి ధర్మదేవతలు గో వృషభ రూపాలలో ఒక చోట గడ్డి మేస్తున్నాయి. కలికాలం ప్రవేశించటం వల్ల, 
ఇద్దరు దీనంగా ఉన్నారు. పైగా ధర్మదేవత ఒంటికాలిమీద ఉంది. ఇంతలో కలిపురుషుడు వచ్చి ఇద్దరిని చితక 
తన్నుతున్నాడు. పరీక్షిత్తు విధివశాత్తు ఇదంతా చూసాడు. కోపంతో కలిని నిగ్రహిస్తు, గో వృషభ రూపులను 
ఓదారుస్తు, వృషభ రూపునితో ఇలా అంటున్నాడు.) 


1-422-వ. 
అని మణీయు గోరూప యయిన భూదేవితో నిట్లనియె. 


టీక:- అని = అని; మటియున్‌ = ఇంకనూ; గో = ఆవు; రూప = రూపము ధరించినది; అయిన = 
అయినట్టి; భూదేవి = భూదేవి; తోన్‌ = తో; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 


భావము:- అని పలికి పరీక్షిత్తు గోరూపధారిణి అయిన భూదేవితో ఇలా అన్నాడు 
1-423-చ. 
"అగణితవైభవుం డగు మురాంతకు( డక్కట పోయె నంచు నె 
వ్వగలం గృశించి నేత్రముల వారికణంబులు దేకు మమ్మ! లో 
బెగడకు మమ్మ! మద్విశిఖబృందములన్‌ వృషలున్‌ వధింతు నా 
మగంటిమి( జూడ వమ్మ। వెజ మానం గదమ్మ! శుభప్రదాయినీ! 


టీక:- అగణిత = ఎంచుటకు వీలుకాని; లెక్కింపవీలుకాని; వైభవుండు = వైభవము కలవాడు; అగు 
= అయినట్టి; మురాంతకుడు = కృష్ణుడు (మురాంతకుడు - ముర అను రాక్షసుని సంహరించిన వాడు, 
కృష్ణుడు); అక్కట = అయ్యో; పోయెన్‌ = చనెను; అంచున్‌ = అనుచును; ఏ = ఏ విధమైన; వగలన్‌ = 
శోకముతోను; కృశించి = కృశించిపోయి, చిక్కిపోయి; నేత్రముల = కన్నులలో; వారి = నీటి; కణంబులున్‌ = 


ప్రథమ స్కంధము 301 


బిందువులను; తేకుము = తీసుకు రాకుము; అమ్మ = తల్లీ; లోన్‌ = లోలోపల; బెగడకుము = భయపడకు; 
బెంగపడకు; అమ్మ = తల్లీ; మత్‌ = నా యొక్క; విశిఖ = బాణముల; బృందములన్‌ = సమూహములచేత; వృషలున్‌ 
= పాపాత్ముని; వధింతున్‌ = సంహరించుదును; నా = నా యొక్క; మగంటిమిన్‌ = మగతనమును, శౌర్యమును; 
చూడవమ్మ = చూడుము తల్లీ; వెజ = భయపడుట; మానన్‌ = మానవలసినది; కద = కదా; అమ్మ = తల్లీ; శుభ = 
శుభములను; ప్రదాయినీ = ఇచ్చేదానా. 

భావము:- “అమ్మా! అనంత వైభవోపేతుడైన శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వదలి వెళ్లిపోయాడనే 
ఆవేదనతో కృశించి కన్నీరు మున్నీరుగా ఏడువకు. మనస్సులో దిగులు పెట్టుకోబోకు, కల్యాణదాయిని వైన 
నిన్ను తన్నిన ఈ దుర్మార్గుణ్జి ఇప్పుడే నా బాణాలతో నేల కూలుస్తాను, నా పౌరుషమును, చూడు తల్లీ! 
భయకంపితవు కాబోకు మమ్మా! 


1-424-క, 

సాధువులగు జంతువులకు 

బాధలు గావించు ఖలుల భంజింపని రా 
జాధము నాయుస్స్యర్గ 
శ్రీధనములు వీటింబోవు సిద్ధము తల్లీ! 


టీక:- సాధువులు = అహింసా మార్గలము; అగు = అయినట్టి; జంతువుల = ప్రాణుల; కున్‌ = కు; 
బాధలున్‌ = బాధలు; కావించు = కలుగజేయు, పెట్టు; ఖలుల = దుష్టులను; భంజింపని = భంజకము చేయని, 
ఖండించని; రాజ = రాజులలో; అధముని = అధముని, నీచుని; ఆయుస్‌ = ఆయుషు; స్వర్గ = స్వర్గసుఖములు; శ్రీ 
= సిరి, శోభ; ధనములు = విత్తములు; వీటింబోవున్‌ = వ్యర్థమగుట; సిద్ధము = సిద్ధించును, తప్పదు; తల్లీ = తల్లీ, 

భావము:- _సాధులయిన జీవులను బాధించే దుర్మార్గులను రాజైనవాడు అవశ్యం శిక్షించాలి. అలా 
శిక్షించకుండా ఉపేక్షించిన రాజాధముని జీవితమూ, ఆయుస్సూ, ఐశ్వర్యమూ, సర్వం వ్యర్థం. ఈ మాట 
ముమ్మూటికీ యథార్థం తల్లీ! 


1-425-క. 

దుష్టజననిగ్రహంబును 
శిష్టజనానుగ్రహంబుం జేయంగ నృపులన్‌ 
స్రష్ట విధించెం బురాణ, 

ద్రష్టలు సెప్పుదురు పరమధర్మము సాధ్వీ!" 
"టీక దుష్ట = దుష్టులైన - చెడ్డవారైన; జన = ప్రజలను; నిగ్రహంబును = అదుపులోపెట్టటయు - 
శిక్షించుటయు; శిష్ట = శిష్టులైన - మంచివారైన; జన = ప్రజలను; అనుగ్రహంబున్‌ = పాలించుటయు, రక్షించు 


ప్రథమ స్కంధము 302 


టయు; చేయంగన్‌ = చేయుటకు; నృపులన్‌ = రాజుని {నృపుడు - నరపతి, రాజు); స్రష్ట = బ్రహ్మదేవుడు (స్రష్ట - 
సృష్టించువాడు, బ్రహ్మ); విధించెన్‌ = నియమించెనని; పురాణ = పురాణములను; ద్రష్టలున్‌ = దర్శించినవారు; 
సెప్పుదురు = చెప్పుదురు; పరమ = అతిముఖ్యమైన; ధర్మము = ధర్మము, విధి; సాధ్వీ = సాధు శీలము కలదానా. 

భావము:- _ సాధ్వీమణివైన పృథ్వీ! దుష్టులను శిక్షించటం కోసం శిష్టులను రక్షించటం కోసమే 
భగవంతుడైన బ్రహ్మదేవుడు రాజులను సృష్టించాడని శాస్త్రవేత్తలు చెబుతారు. కనుక ఇప్పుడు రాజునైన నాకు 
ఆర్తరక్షణం అన్నది పరమధర్మం.” 


1-426-వ. 
అనిన ధర్మనందనపౌత్రునకు వృషభమూర్తి నున్న ధర్మదేవుం డిట్లనియె. 


టీక:- అనిన = అనగా; ధర్మనందనపౌత్రున = పరీక్షిత్తు {ధర్మనందనపౌత్రుడు - యమధర్మరాజు 
పుత్రుని మనుమడు, పరీకిన్మహారాజు); కున్‌ = కి; వృషభ = ఎద్దుయొక్క; మూర్తిన్‌ = రూపమున; ఉన్న = 
ఉన్నటువంటి; ధర్మదేవుండు = ధర్మదేవత; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను; 

భావము:- ఇలా పలికిన ధర్మనందనుని మనుమడైన పరీక్షిన్నరేంద్రునితో వృషభరూపంలో ఉన్న 
ధర్మదేవుడు ఇలా అన్నాడు- 


1-427-6. 
"క్రూరులం జంపి సాధువులకున్‌ విజయం బొనరించు నట్టి యా 
పౌరవవంశజాతు(డవు భాగ్యసమేతుండ వౌదు తొల్లి మీ 

వా రిటువంటివా రగుట వారిజనేత్రుండు మెచ్చి దౌత్యసం 
చారము సేసె గాదె నపసత్తమ! భక్తిలతానిబద్దుండై. 


టీక:- _ క్రూరులన్‌ = క్రూరులను; చంపి = సంహరించి; సాధువుల = మంచివారి; కున్‌ = కి; 
విజయంబున్‌ = జయమును; ఒనరించునట్టి = కలుగ చేయునట్టి; ఆ = ఆ; పౌరవ = పురువు యొక్క; వంశ = 
వంశమునందు; జాతు(డవు = జన్మించినవాడవు; భాగ్యసమేతు(డవు = భాగ్యవంతుడవు; జెదు = అయి ఉన్నావు; 
తొల్లి = పూర్వము; మీ = మీ; వారు = వాళ్లు; ఇటువంటి = ఇటువంటి; వారు = వారు; అగుటన్‌ = అగుట వలన; 
వారిజనేత్రుండు = కృష్ణుడు (వారిజనేత్రుండు - పద్మముల వంటి నేత్రములు ఉన్న వాడు, కృష్ణుడు); మెచ్చి = 
మెచ్చుకొని; దౌత్య = దూతగా; సంచారమున్‌ = వ్యవహరించుట; సేసెన్‌ = చేసెను; కాదె = కాదా ఏమిటి; 
నృపసత్తమ = పరీక్షిన్మహారాజు (నృపసత్తమ - నరులను పాలించు వారిలో శ్రేష్టుడు - మహారాజ, పరీక్షిత్తు); భక్తి 
= భక్తి అనే; లతా = లతలచే; నిబద్ధుండు = చక్కగా బంధింప బడువాడు; ఐ = అయి. 

భావము:- _“నరనాథ శిరోమణీ! దుర్దనులను నిగ్రహించి, సజ్జనులను అనుగ్రహించే పురువంశంలో 
పుట్టిన ధర్మమూర్తులు కనుకనే భగవంతుడైన శ్రీకృష్ణుడు మీ వారి భక్తి శ్రద్ధలకు మెచ్చి దాతయై రాయబారాలు 
నడిపాడు. 


ప్రథమ స్కంధము 303 


1-428-వ. 

నరేంద్రా! యేము ప్రాణులకు దుఃఖ హేతువులము గాము; మా వలన దుఃఖంబు 
నొందెడు పురుషుండు లేడు; వాది వాక్య భేదంబుల యోగీశ్వరులు మోహితులై 
భేదంబునాచ్చాదించి, తమకు నాత్మ సుఖదుఃఖంబుల నిచ్చు ప్రభు వని చెప్పుదురు; 
దైవజ్ఞులు గ్రహదేవతాదులకు( బ్రభుత్వంబు సంపాదింతురు; మీమాంసకులు 
గర్మంబునకుం బ్రాభవంబుం బ్రకటింతురు; లోకాయతికులు స్వభావంబునకు. 
బ్రభుత్వంబు సంపాదింతురు; ఇందెవ్వరికిని సుఖదుఃఖ ప్రదానంబు సేయ 
విభుత్వంబు లేదు; పరుల వలన దుఃఖంబువచ్చిన నధర్మంబు పరులు సేసి రని 
విచారింప వలదు; తర్కింపను నిర్దేశింపను రాని పరమేశ్వరునివలన సర్వంబు 
నగుచుండు"ననిన ధర్మదేవునికి ధర్మనందనపౌత్రుం డిట్లనియె. 


టీక:- నరేంద్ర = రాజా (నరేంద్రుడు - నరులకు ఇంద్రుడు, రాజు); వము = మేము; ప్రాణులు = 
జీవులు; కున్‌ =కు;దుఃఖ = దుఃఖము కలుగుటకు; హేతువులము = కారణభూతులము; కాము; మా; వలనన్‌ = 
వలన; దుఃఖంబు = బాధను; ఒందెడు = పొందెడు; పురుషుండు = మానవుడు; లేడు; వాది = వాదించువారి; 
వాక్య = మాటల, వాదనలలో; భేదంబులన్‌ = వ్యత్యానుసారము, తేడానుబట్టి; యోగీశ్వరులు = యోగులలో 
శ్రేష్టులు; మోహితులు = మోహింపబడినవారు - భ్రమలో పడినవారు; ఐ = అయి; భేదంబున్‌ = భేద భావమును; 
ఆచ్చాదించి = ఆపాదించి (ఆచ్చాదించి - ఆపాదించి, లేనిది ఉన్నట్లు చెప్పు ఆరోపణ); తమ; కున్‌ = కు; ఆత్మ = 
ఆత్నయే; సుఖదుఃఖంబులన్‌ = సుఖదుఃఖంబులను; ఇచ్చు = ఇచ్చెడి; ప్రభువు = అధికారి (ప్రభువు - ప్రభుత్వము 
కలవాడు, అధికారి); అని = అని; చెప్పుదురు = చెప్పదురు; దైవజ్ఞులు = జ్యోతిష్కులు (దైవజ్ఞులు - గ్రహములను 
అధ్యయనము చేయువారు, జ్యోతిష్కులు); గ్రహదేవత = గ్రహ అధి దేవతలు; ఆదులు = మొదలగు వాని; కున్‌ = 
కి; ప్రభుత్వంబున్‌ = అధికారమును; సంపాదింతురు = చూపుదురు; మీమాంసకులు = మీమాంసకులు 
(మీమాంసకులు - పూర్వ మీమాంస యను మార్గానువర్తులు); కర్మంబు = కర్మలు; కున్‌ = కే; ప్రాభవంబున్‌ = 
ప్రభావము ఉన్నదని; ప్రకటింతురు = చెప్పుదురు; లోకాయతికులు = లోకాయతికులు (లోకాయతికులు - 
స్వభావమును అనుసరించి లోకములు ప్రాప్తించుననెడి వారు); స్వభావంబు = స్వభావము; కున్‌ = నకు; 
ప్రభుత్వంబు = అధికారము; సంపాదింతురు = చూపుదురు; ఇందు = ఇందులో; ఎవ్వరు = ఏ ఒక్కరు;కిన్‌ = కిను; 
సుఖదుఃఖ = సుఖదుఃఖములను; ప్రదానంబున్‌ = ఇచ్చుటను; చేయు = చేయ; విభుత్వంబు = అధికారము; లేదు 
= లేదు; పరుల = ఇతరుల; వలనన్‌ = వలన; దుఃఖంబు = దుఃఖము; వచ్చినన్‌ = వచ్చినట్లయినను; అధర్మంబు = 
అధర్మమును; పరులు = ఇతరులు; సేసిరని = చేసిరని; విచారింపన్‌ = బాధపడుట; వలదు = చేయ వద్దు; 
తర్కింపను = ఊహించుటకును; నిర్దేశింపను = నిర్ణయించుటకును; రాని = సాధ్యముకాని; పరమేశ్వరుని = 
భగవంతుని; వలనన్‌ = వలన; సర్వంబున్‌ = సర్వమున, సమస్తమును; అగుచున్‌ = అవుతూ; ఉండును = 


ప్రథమ స్కంధము 304 


ఉండును; అనిన = అనగా; ధర్మదేవుడు = ధర్మదేవత; కిన్‌ = కి; ధర్మనందనపౌత్రుండు = పరీక్షిత్తు (ధర్మనందన 
పౌత్రుడు - యమధర్మరాజు పుత్రుని మనుమడు, పరీక్షిత్తు); ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 

భావము:- రాజేంద్రా! మేము ఇతర ప్రాణులను బాధ పెట్టేవాళ్లం కాము. మా మూలంగా ఏ ప్రాణికీ ఎటువంటి 
ఆపదాకలుగదు. నానావిధాలైన వాదోపవాదాలకుసమ్మెహితులైన యోగీశ్వరులు ఆత్మయే సుఖదుఃఖాలు 
కల్పించే ప్రభువంటారు. దైవజ్ఞులు గ్రహాలకూ, దేవతలకూ ప్రభుత్వాన్ని ఆపాదిస్తారు; మీమాంసకులు కర్మానికే 
ప్రాభవం అంగీకరిస్తారు; లోకాయతికులు స్వభావానికి ప్రభుత్వం కట్టబెడతారు; కాని వారు చెప్పేవారిలో ఎవ్వరికీ 
సుఖదుఃఖాలను ఇచ్చే సామర్థ్యం లేదు; ఎవరి వల్లనో తమకు దుఃఖం కలిగిందనీ, ఎవరో తమకు ఎగ్గు చేశారనీ 
అనుకోవటం పొరపాటు. బుద్ధికీ మనస్సుకీ అతీతుడైన పరమేశ్వరుని వల్లనే సమస్తమూ జరుగుతుంది.” అని 
పలికే ధర్మదేవునితో ధర్మరాజు పౌత్రుడైన పరీక్షిత్తు ఇలా అన్నాడు... 
1-429-™. 
I ww a 

ధర్మమూర్తివయ్య ధర్మజ్ఞ! వృషరూప! 
పరమధర్మ మీవు పలుకు త్రోవ, 
పాపకర్ము చేయు పాపంబు సూచింప 
బాపకర్ముం డేంగు పథము వచ్చు. 
టీక:- ధర్మ = ధర్మమము; మూర్తివి = మూర్తీభవించిన వాడవు; అయ్య = తండ్రీ; ధర్మ = ధర్మము 

యొక్క; జ్ఞ = జ్ఞానము కలవాడవు; వృష = ఎద్దు యొక్క; రూప = రూపమున ఉన్నవాడా; పరమ = ఉత్తమమైన; 
ధర్మము = ధర్మము; ఈవు = నీవు; పలుకు = చెప్పు; త్రోవ = విధానము, విషయము; పాప = పాపమును; కర్ము = 
చేయువాడు, పాపి; చేయు = చేయు; పాపంబున్‌ = పాపమును; సూచింపన్‌ = తెలియజేయగా; పాప = పాప; 
కర్ముడు = కర్మము చేయువాడు, పాపి; ఏ(గు = వెళ్ళు; పథము = లోకము; వచ్చున్‌ = కలుగును. 


భావము:- “వృషభ రూపంలో ఉన్న ధర్మదేవా! నీవు ధర్మమూర్తివి. ధర్మజ్ఞుడవు. నీ పలకుల తీరు 
పరమధర్మంగా ఉంది. పాపకర్మలు చేసేవాని పాపాన్ని ప్రకటించేవారు ఆ పాపి పోవు లోకానికే పోతారు. 


1-430-వ. 

మజియు దేవమాయవలన భూతంబుల వాజ్మానసంబులకు వధ్యఘాతుక లక్షణం 
బగు వృత్తి సులభంబునం దెలియ రాదు; నీవుధర్మదేవతవు; కృతయుగంబునం 
దపశ్మౌాచదయాసత్యంబు లనునాలుగు నీకు బాదంబు లని చెప్పుదురు; త్రేతాయు 
గంబున( బూర్వోక్త పాదచతుష్కంబు నందొక్క పాదంబు క్షీణంబయ్యె; ద్వాపరం 
బునం పాద ద్వయంబు నశించెం గలియుగం బందు నివ్వడువుననిప్పుడు నీకు 


ప్రథమ స్కంధము 305 


బాదత్రయంబుభగ్నంబయ్యె నవశిష్టంబగు, భవదీయచతుర్ధపాదంబున ధర్మంబు 
గల్యంతంబున నిగ్రహింప గమకించుచున్నయది విను మదియునుం గాక. 


టీక:- మజియున్‌ = ఇంకను; దేవ = దేవుని; మాయ = మాయ; వలనన్‌ = వలన; భూతంబుల = 
జీవుల యొక్క; వాక్‌ = వాక్కునకు - బయటపడినదానికి; మానసంబుల = మనస్సుల - లోపల ఉన్నదాని; కున్‌ 
= కిని; వధ్య = వధింపబడు - దెబ్బ తిను; ఘాతుక = ఘాతముచేయు - దెబ్బ తీయు; లక్షణంబు = లక్షణము 
కలది; అగు = అయినట్టి; వృత్తి = ప్రవర్తన; సులభంబునన్‌ = సులభముగ; తెలియరాదు = తెలిసికొనుటకు 
సాధ్యముకాదు; నీవు = నీవు; ధర్మదేవతవు = ధర్మదేవతవు; కృతయుగంబునన్‌ = కృతయుగములో; తపస్‌ = 
తపస్సును; శౌచ = శౌచమును; దయ = దయయు; సత్యంబులు = సత్యమును; అను = అనే; నాలుగు = నాలుగు 
(4); నీకు = నీకు; పాదంబులు = కాళ్ళు; అని = అని; చెప్పుదురు = అందురు; త్రేతా = త్రేత అను; యుగంబునన్‌ = 
యుగములో; పూర్వ = ముందు; ఉక్త = చెప్పిన; పాద = కాళ్ళు; చతుష్కంబునన్‌ = నాలిగింటను; ఒక్క = ఒకటే (1); 
పాదంబు = కాలు; క్షీణంబు = నశించుట; అయ్యెన్‌ = జరిగెను; ద్వాపరంబునన్‌ = ద్వాపరములో; పాద = కాళ్ళు; 
ద్వయంబు = రెండు (2); నశించెన్‌ = నశించినవి; కలి = కలి అను; యుగంబు = యుగము; అందున్‌ = లోపల; 
ఈ = ఈ; వడువున = విధముగ; ఇప్పుడు = ఇప్పుడు; నీకున్‌ = నీకు; పాద = కాళ్ళు; త్రయంబు = మూడు (3); 
భగ్నంబు = నష్టము; అయ్యెన్‌ = అయ్యెను; అవశిష్టంబు = మిగిలినది; అగు = అయినట్టి; భవదీయ = నీయొక్క; 
చతుర్ధ = నాలుగవ; పాదంబునన్‌ = కాలిమీద; ధర్మంబు = ధర్మము; కలి = కలికాలము యొక్క; అంతంబునన్‌ = 
అంతములో; నిగ్రహింపన్‌ = నిగ్రహించుకొనుటకు; గమకించుచు = ప్రయత్నించుచు; ఉన్నయది = ఉన్నది; 
వినుము = వినుము; అదియునున్‌ = అంతియే; కాక = కాకుండగ. 

భావము:- వాక్కుకూ మనస్సుకూ అతీతమైన దైవమాయవల్ల జీవులకు మధ్యఘాతుక స్వరూపం 
సులభవేద్యం కాదు. నీవు ధర్మ దేవతవు. కృతయుగంలో నీకు తపం, శౌచం, దయ, సత్యం అనే నాలుగు పాదాలు 
ఉండేవని చెబుతారు. త్రేతాయుగంలో ఆ నాలుగు పాదాలలో ఒక పాదం భగ్నమయింది. ద్వాపరయుగం 
రాగానే రెండు పాదాలు లోపించాయి. ఇప్పుడు కలియుగంలో మూడు పాదాలు లుప్తమైపోయి సత్యంమనే 
ఒక్కపాదం మాత్రం మిగిలి ఉంది. ఆ పాదాన్ని కూడా కలియుగాంతంలో అధర్మం ఆక్రమించి భగ్నం చెయ్యాలని 
కాచుకొని ఉంది. ఇదుగో ఇటు చూడు- 


1-431-మ. 

భరముం బాపి రమావిభుండు గరుణం బాదంబులం దొక్కంగా 
స్థిరయై వేడుక నింతకాలము సుఖశ్రీ నొందె భూదేవి; త 
చ్చరణస్పర్శము లేమి శూద్రకులజుల్‌ శాసింతు రంచున్‌ నిరం 
తరశోకంబున నీరు గన్నుల నిడెన్‌ ధర్మజ్ఞ! వీక్షించితే." 


టీక:- _భరమున్‌ = భారమును; పాపి = పోగొట్టి; రమావిభుండు = లక్ష్మీపతి, కృష్ణుడు; కరుణన్‌ = 
కరుణతో; పాదంబులన్‌ = పాదములతో; తొక్కంగాన్‌ = తొక్కుతుండగ; స్థిర = స్థిరముగ ఉన్నది - స్థిమితముగ 


ప్రథమ స్కంధము 306 


ఉన్నది; ఐ = అయి; వేడుకన్‌ = వేడుకతో, వినోదముతో; ఇంత = ఇప్పటి; కాలము = వరకు; సుఖ = సుఖ; శ్రీ = 
సంపదను; ఒందె = పొందెను; భూదేవి = భూదేవి; తత్‌ = అతని; చరణ = పాదముల; స్పర్శము = స్పర్శ - తాకుట; 
లేమిన్‌ = లేకపోవుట వలన; శూద్ర = శూద్రపు; కులజుల్‌ = కులమున పుట్టిన వారు; శాసింతురు = ఏలెదరు; 
అంచున్‌ = అనుచు; నిరంతర = ఎడతెగని; శోకంబునన్‌ = బాధతో; నీరు = నీరు; కన్నులన్‌ = కన్నులలో; ఇడెన్‌ 
= పెట్టెను; ధర్మ = ధర్మము యొక్క; జ్ఞ = జ్ఞానము కలవాడా; వీక్షించితే = చూసితివా. 

భావము:- శ్రీకృష్ణభగవానుడు అవతరించి భూభారం తీర్చాడు. శ్రీకృష్ణదేవుని శ్రీపాదస్పర్శవల్ల 
భూదేవి పులకించి సుస్థిరానందంతో మైమరిచి పోయింది. ఇప్పుడు భగవంతుని పాదస్పర్శకు దూరమై 
పాపాత్ము లైనవారు తనమీద పెత్తనం చలాయిస్తారేమో ననే భయంతో కన్నులవెంట బాష్పాలు కారుస్తున్నది. 
ధర్మస్వరూపా! ఈమెను వీక్షించు.” 


1-432-వ. 

అని యిటు ధరణీధర్మదేవతల బుజ్జగించి, మహారథుండయిన విజయపౌత్రుండు 
క్రొక్కారుమెజబుంగుచక్కదనంబు.ధిక్కరించి దిక్కులకువెక్కసంబయిన యడి 
దంబు బెడిదంబుగజడిపించి పాపహేతువయిన కలిని రూపుమాప నుద్యోగిం 
చిన, వాండు రాజరూపంబు విడనాడి, వాడిన మొగంబుతోడ, భయవిహ్వలుండై 


హస్తంబులు సాంచి, తత్పాదమూల విన్యస్తమస్తకుండై, ప్రణామంబు సేసి. 


టీక:- అని = అని; ఇటు = ఇటుపక్క; ధరణీ = భూదేవి; ధర్మదేవతలన్‌ = ధర్మదేవతలను; బుజ్జగించి 
= సముదాయించి; మహారథుండు = గొప్పరథికుడు (మహారథుడు - పెక్కు రథికులతో యుద్ధము 
చేయగలవాడు); అయిన = అయినట్టి; విజయపౌత్రుండు = పరీక్షితు (విజయుపౌత్రుడు - అర్జునుని 
మనుమడు , పరీక్షితు); క్రొక్కారు = తొలకరి మబ్బు నందలి; మెఖుంగు = మెరుపు తీగ; చక్కదనంబున్‌ = 
చక్కదనమును; ధిక్కరించి = తిరస్కరించి; దిక్కుల = దిక్కుల; కున్‌ = కు; వెక్కసంబు = దుస్సహము; అయిన = 
అయినట్టి; అడిదంబున్‌ = కత్తిని; బెడిదంబుగన్‌ = భయంకరముగ; జడిపించి = జళిపించి (జడిపించి - 
జళిపించి, ఆడించు); పాప = పాపమునకు; హేతువు = కారణము; అయిన = అయినట్టి; కలిని = కలిని; 
రూపుమాపన్‌ = సంహరించుటకు; ఉద్యోగించినన్‌ = సిద్ధపడగా; వాండు = వాడు; రాజ = రాజుల యొక్క; 
రూపంబున్‌ = రూపమును; విడనాడి = విడిచిపెట్టి; వాడిన = వాడిపోయిన; మొగంబు = ముఖము; తోడన్‌ = 
తో; భయ = భయముతో; విహ్వలుండు = విహ్వలుడు (విహ్వలుడు - అవయవముల పట్టు తప్పినవాడు); ఐ = 
అయి; హస్తంబులున్‌ = చేతులను; సా(చి = చాచి; తత్‌ = అతని; పాదమూల = కాలి పాదములందు; విన్యస్త = 
ఉంచబడిన; మస్తకుండు = తల కలవాడు; ఐ = అయి; ప్రణామంబున్‌ = నమస్కారమును; చేసి = చేసి. 

భావము:- ఈ విధంగా పరీక్షిన్నహారాజు ధరణినీ, ధర్మదేవుణ్ణీ ఊరడించాడు. మహారథుడూ, 


అర్జునుని మనుమడూ అయిన ఆ వీరాగ్రేసరుడు తొలకరి మెరుపుతీగలా తళ తళ మెరుస్తూ కళ్లకు మిరుమిట్లు 
గొలిపే దుస్సహమైన తన ఖడ్గాన్ని భయంకరంగా జళిపించి, పాపాత్ముడైన కలిని రూపుమాపాలని 


ప్రథమ స్కంధము 307 


నిశ్చయించాడు. అప్పుడు తననుసంహరించటానికి ఉద్యుక్తుడైన మహారాజునుచూసి, కలి రాజచిహ్నాలన్నీ 
విడిచి, వడలినవదనంతో గడగడలాడుతూ భయవిహ్వలుడై ఆరాజుపాదాలమీదపడి సాష్టాంగనమస్కారం చేసి 
1-433-క. 

"కంపించె దేహ మెల్లం, 

జంపకు మో! రాజతిలక! శరణాగతు ర 

క్షింపు" మని, తనకు మొక్కిన 

జంపక కలి జూచి నగచు జనపతి పలుకున్‌. 


టీక:- కంపించె = వణుకు తున్నది; దేహము = శరీరము; ఎల్లన్‌ = అంతయు; చంపకుము = 
చంపవద్దు; ఓ = ఓ; రాజ = రాజులలో; తిలక = శ్రేష్ణుడా; శరణు = శరణము వేడి; ఆగతున్‌ = వచ్చిన వానిని; 
రక్షింపుము = రక్షింపుము; అని = ని; మ్రైక్కినన్‌ = ప్రార్థించగా; చంపక = చంపకుండ; కలిన్‌ = కలిని; చూచి = 
చూసి; నగచు = నవ్వుతూ; జనపతి = జనులకు పతి, రాజు; పలుకున్‌ = పలికెను. 
భావము:- “ఓ నృపాలతిలకా! భయంతో నా దేహమంతా కంపిచి పోతున్నది. నన్ను చంపవద్దు, నీ 
చరణాలను శరణు వేడుతున్నాను. నన్ను కరణించు” అని మైక్కాడు. పరీక్షిత్తు కలిపురుషుణ్ణి చంపకుండా 
క్షమించి ఇలా మందలించాడు... 
1-434-56. 
U నా 
అర్జునకీర్తిసమేతుం, 
డర్జునపాత్రుండు, భయర నావృత జనులన్‌ 
నిర్ణితుల( జంప నొల్లడు; 
దుర్దనభావంబు విడిచి తొలంగు దురాత్మా! 
టీక:- అర్జున = స్వచ్చమైన; కీర్తి = కీర్తి సమేతుండు = కలిగినవాడు; అర్జున = అర్జునుని; పౌత్రుండు 
= మనుమడు; భయ = భయము అను; రస = రసముతో; ఆవృత = ఆవరించిన; జనులన్‌ = మానవులను; 
నిర్జితులన్‌ = జయములేని వారిని, ఓడినవారిని; చంపన్‌ = చంపుటకు; ఒల్లడు = ఒప్పుకొనడు; దుర్జన = చెడ్డవారి; 
భావంబున్‌ = భావమును; విడిచి = వదలి; తొలంగు = దూరముగ పొమ్ము; దురాత్మా = చెడ్డ స్వభావము కలవాడా. 
భావము:- “ఓయీ! అత్యంత నిర్మలయశోవిశాలుడైన అర్జునుని అనుగు మనుమడు ఓడి, ధైర్యం 
వీడి, దోసిలొగ్గిన వారిని వధింపడు. ఇక నీ ధూర్తస్వభావాన్ని విడిచి దూరంగా తొలగిపో దుర్మార్గుడా! 


ప్రథమ స్కంధము 308 


1-435-వ. 
నీవు పాపబంధుండవు, మదీయబాహుపాలితం బయిన మహీ మండలంబున 
నిలువవలవదు; రాజదేహంబునందు వర్తించు నిన్ను నసత్య, లోభ, చౌర్య, దౌర్జన్య, 
దురాచార, మాయాకలహ, కపట, కలుషాలక్ష్య్యాది, ధర్మేతర సమూహంబు 
లాశ్రయించు; సత్యధర్మంబు లకు నివాసం బగు బ్రహ్మావర్త దేశంబున యజ్ఞ విస్తార 
నిపుణులయినవారు యజ్జేశ్వరుం డయిన హరిం గూర్చి యాగంబుసేయచున్న 
వారు, యజించువారలకు సుఖప్రదాయనంబుసేయుచు, సకలభూతాంతర్యామి 
యై భగవంతుడయిన హరి జంగమ స్థావరంబులకు నంతరంగ బహిరంగముల 
సంచరించు వాయువు చందంబున నాత్మరూపంబున మనోరథంబుల నిచ్చుం; 
గావున, నీ విందుండ వలవ"దనుచు దండహస్తుండయిన జమునికైవడి మండ 
లాగ్రంబు సా(చిన రాజవర్యునకుం గలి యిట్లనియె. 


టీక:- నీవు = నీవు; పాప = పాపమునకు; బంధుండవు = బంధువువి; మదీయ = నా యొక్క; బాహు 
= భజములచే; పాలితంబు = పాలింపబడుతున్నది; అయిన = అయినట్టి; మహీ = భూ; మండలంబునన్‌ = 
మండలములో; నిలువ = ఉండ; వలదు = వద్దు; రాజ = రాజువంటి; దేహంబు = దేహధారణ; అందున్‌ = అందు; 
వర్తించు = ఉండు; నిన్నున్‌ = నిన్ను; అసత్య = అసత్యము, అబద్ధము; లోభ = లోభము; పిసినారి తనము; చౌర్య = 
చౌర్యము, దొంగతనము; దౌర్జన్య = దౌర్జన్యము, చెడ్డతనము; దురాచార = చెడు ఆచారము; మాయా = 
మోసముతోకూడిన; కలహ = కలహము, దెబ్బలాట; కపట = కపటము, మోసము; కలుష = కలుషము, పాపము; 
అలక = దౌర్భాగ్యము; ఆది = మొదలగు; ధర్మ = ధర్మమునకు; ఇతర = వ్యతిరేకమైన లక్షణముల; సమూహంబులు 
= గుంపులు; ఆశ్రయించున్‌ = చేరి ఉండును; సత్య = సత్యము; ధర్మంబులు = ధర్మములు; కున్‌ = కు; నివాసంబు 
= ఇల్లు; అగు = అయినట్టి; బ్రహ్మావర్త = బ్రహ్మావర్తన; దేశంబునన్‌ = దేశమున; యజ్ఞ = యజ్ఞమును; విస్తార = 
విస్తరించుటలో - బాగుగ చేయించుటలో; నిపుణులు = మంచి నేర్పు కలవారు; అయిన = అయినట్టి; వారు = 
వారు; యజ్ఞ = యజ్ఞమునకు; ఈశ్వరుండు = ఈశ్వరుడు, అధిపతి; అయిన = అయినట్టి; హరిన్‌ = హరిని; 
భగవంతుని; గూర్చి = గురించి; యాగంబున్‌ = యజ్ఞము; సేయుచు = చేయుచూ; ఉన్నవారు = ఉన్నారు; 
యజించు = యజ్ఞము చేయు; వారల = వారి; కున్‌ = కి; సుఖ = సుఖమును; ప్రదాయనంబు = ప్రసాదించుట, 
కలుగజేయుట; చేయుచు = చేయుచు; సకల = సమస్త; భూత = భూతముల; జీవుల; అంతర్‌ = లోపల; యామి 
= చరించువాడు; ఐ = అయి; భగవంతుడు = భగవంతుడు; అయిన = అయినట్టి; హరి = హరి; జంగమ = 
జంతువులు, పక్షులు (జంగమములు - కదలిక ఉన్న జీవులు, జంతువులు); స్థావరంబుల = చెట్లు 
({స్థావరములు - కదలికలేని జీవులు, చెట్లు); కున్‌ = కును; అంతరంగ = అంతరంగముల, లోపల; 
బహిరంగములన్‌ = బహిరంగమున; బయట; సంచరించు = వర్తించు; కదులు; వాయువు = గాలి; చందంబునన్‌ 


ప్రథమ స్కంధము 309 


= వలె; ఆత్మ = తన యొక్క; రూపంబునన్‌ = రూపమున; మనోరథంబులన్‌ = మనోకామ్యములను, కోరికలను; 
ఇచ్చును = ఇచ్చును; కావున = అందుచేత; నీవు = నీవు; ఇందు = ఇక్కడ; ఉండన్‌ = ఉండుటకు; వలవదు = 
వీలులేదు; అనుచు = అనుచు; దండ = దండము; హస్తుండు = చేత కలవాడు; అయిన = అయినట్టి; జముని = 
యముని; కైవడిన్‌ = వలె; మండలాగ్రంబున్‌ = ఖడ్గమును; సా(చినన్‌ = చాచగా; రాజ = రాజులలో; వర్యుడు = 
వరించతగినవాడు, శ్రేష్టుడు; కున్‌ = కి; కలి = కలి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 

భావము:- పరమ పాపాత్ముడవైన నీకు నేను పాలించే ఈ భూమండలంలో స్థానం లేదు. 
రాజవేషధారి వైన నీలో అసత్యం, లోభం, దొంగతనం, దౌర్జన్యం, దురాచారం, మోసం, కలహం, కపటం, 
కలుషం, దౌర్భాగ్యం మొదలైన అధర్మ గుణాలు గూడుకట్టుకొని ఉన్నాయి. సత్యానికీ ఆలవాలమైన ఈ 
బ్రహ్మావర్తదేశంలో యజ్ఞవేత్తలైన పెద్దలు యజ్జేశ్వరుడైన శ్రీమహావిష్ణువును యజ్ఞాలతో ఆరాధిస్తూ ఉన్నారు. 
చరాచర ప్రపంచంలో వెలుపలా లోపలా నిండి సంచరించే వాయువులాగా సర్వాంతర్యామి అయిన ఆ స్వామి, 
వారికి సమస్త శుభాలూ చేకూరుస్తూ వారి కోరికలు తీరుస్తూ ఉంటాడు. అందువల్ల ఈ ప్రదేశంలో నీవు 
ఉండటానికి వీలులేదు.” అని కత్తిని పైకెత్తిన చక్రవర్తితో కలిపురుషుడు ఇలా పలికాడు- 


*1-436-క. 

"జగదీశ్వర! నీ యడిదము 
ధగధగితప్రభలతోడ( దజచుగ మెజయన్‌ 
బెగడెం జిత్తము గుండెలు 

వగిలెడి నింక నెందు. జొత్తు భావింప గదే. 


టీక:- జగత్‌ = జగత్తునకు; ఈశ్వర = అధిపతీ; నీ = నీ యొక్క; అడిదము = ఖడ్గము; ధగధగిత = 
ధగధగలాడుతున్న; ప్రభల = కాంతుల; తోడన్‌ = తో; తజిచుగ = ఎక్కువగ; మెజియున్‌ = మెరుయును; బెగడెన్‌ 
= భయపడిపోయెను; చిత్తము = మానసము; గుండెలు = గుండెలు; వగిలెడిన్‌ = పగిలి పోవు చున్నవి; ఇంకన్‌ 
= ఇంక; ఎందున్‌ = ఎందులో; చొత్తు = చొరబడను, దూరను; భావింప గదే = ఆలోచింపుము. 


భావము:- “జగత్పతీ! ధగద్ధగిత కాంతులతో మెరుస్తున్న నీ కరకు కరవాలాన్ని చూసి నా గుండెలు పగులు 
తున్నాయి. నా హృదయం బెదురుతున్నది. ఇప్పుడు నే నెక్కడికి పోయేది. ఎక్కడ ఉండేది నీవే ఆలోచించు. 


ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు 
1-437-వ. 
"నరేంద్రా! నిన్ను నారోపితశరశరాసను సర్వప్రదేశంబు లందును విలోకిం చుచున్నవాడ; 
నే నెక్కడ నుండుదు నానతిమ్మ"నిన, రాజన్యశేఖరుండు ప్రాణవధ, స్త్ర, ద్యూత, పానంబు, 
లనియెడు నాలుగుస్థానంబులనిచ్చి, మజియునడిగిన సువర్ణమూలంబగు నసత్య, మద, 


ప్రథమ స్కంధము 310 


కామ, హింసా, వైరంబు, లనియెడు పంచప్రదేశంబుల నొసంగి, యితర స్థలంబుల 
స్పృశియింపకుండ నియమించ; నిట్లు కలినిగ్రహంబు సేసి; హీనంబు లయిన తప, శ్చౌచ, 
దయలనియెడి మూ(డుపాదంబులు వృషభమూర్తి యయిన ధర్మదేవుని కిచ్చి, విశ్వంభ 
రకు నిర్భరం బయిన సంతోషంబు సంపాదించి. 


టీక:- _ నరేంద్రా = రాజా (నరేంద్ర - నరులకు ఇంద్రుడు రాజు); నిన్నున్‌ = నిన్ను; ఆరోపిత = 
ఎక్కుపెట్టిన; శరశరాసను = విల్లంబులు కలవానిగా; సర్వ = సమస్త; ప్రదేశంబులు = స్థలములు; అందునున్‌ = 
లోను; విలోకించుచున్‌ = చూచుచు; ఉన్నవాడ = ఉన్నాడను; నేన్‌ = నేను; ఎక్కడన్‌ = ఎక్కడ; ఉండుదున్‌ = 
ఉండను; ఆనతి = ఆజ్ఞ; ఇమ్ము = ఇమ్ము; అనిన = అనగా; రాజన్య = రాజులలో, క్షత్రియులలో; శేఖరుండు = 
శిఖరము వంటివాడు, శ్రేష్టుడు; ప్రాణవధ = జీవులను చంపుట; స్త్రీ = స్త్రీలోలత్వమును; ద్యూత = ద్యూతమును, 
జూదమును; పానంబులు = మద్యపానమును, తాగుడును; అనియెడు = అనెడు; నాలుగు = నాలుగు (4); 
స్థానంబులన్‌ = స్థలములను; చోటులను; ఇచ్చి = ఇచ్చి; మజియున్‌ = ఇంకను; అడిగిన = అడుగగా; సువర్ణ = 
బంగారము, విత్తము; మూలంబు = మూలకారణము; అగు = అయిన; అసత్య = అసత్యమును, అబద్దమును; 
మద = మదమును, గర్వమును; కామ = అధికమైన ఆసక్తి; హింస = జీవులను బాధించుట; వైరంబులు = 
కయ్యములు, కలహములు; అనియెడు = అనే; పంచ = ఐదు; ప్రదేశంబులన్‌ = స్థలములను; ఒసంగి = ఇచ్చి; 
ఇతర = ఇతర; స్థలంబులన్‌ = స్థలములను; స్పృశియింపక = ముట్టుకొనక; ఉండన్‌ = ఉండునట్లు; నియమించెన్‌ 
= కట్టడి చేసెను; ఇట్లు = ఈ విధముగ; కలి = కలి యొక్క; నిగ్రహంబు = కట్టడి; చేసి = చేసి; హీనంబులు = 
క్షీణించినవి; అయిన = అయినట్టి; తపస్‌ = తపస్సును; శ్మౌచ = శౌచమును; దయలు = దయయు; అనియెడి = 
అనెడి; మూండు = మూడు (3); పాదంబులున్‌ = కాళ్ళు; వృషభ = ఎద్దు; మూర్తి = రూపమున ఉన్నవాడు; అయిన 
= అయినట్టి; ధర్మదేవుడు = ధర్మదేవత; కిన్‌ = కు; ఇచ్చి = ఇచ్చి; విశ్వంభర = విశ్వమును భరించునది, భూదేవి; 
కున్‌ = కి; నిర్భరంబు = నిర్భరము, అధికము; అయిన = అయినట్టి; సంతోషంబున్‌ = సంతోషమును; 
సంపాదించి = కలిగించి. 


భావము:- డరాజేంద్రా! ఎటు చూస్తే అటు సర్వత్రా ధనుర్ధరుడవైన నీ రూపమే నా లోచనాలకు 
గోచరిస్తున్నది. మరి నేను ఎచట తలదాచుకొనేది ఆజ్ఞాపించు” అని అలమటించే కలిపురుషుని ప్రార్థన ఆలకించి 
పరీక్షిత్తు వానికి "జూదం, మద్యపానం, స్త్రీలు, ప్రాణివధ” అనే నాలుగు స్థానాలు ఇచ్చాడు. ఇంకా అతడు 
అర్థించగా మహారాజు “సువర్ణం” కారణంగా కలుగు అసత్యం, గర్వం, కామం, హింస, వైరం అనే ఇంకా ఐదు 
స్థానాలు ఇచ్చాడు. ఈ స్థానాలలో తప్ప ఇతర స్థలాలను స్పశించవద్దని కలిని కట్టడి చేసాడు పరీక్షిత్తు. ఈ 

థి థి థి ల ద ట చ 

ప్రకారం ఆ మహారాజు కలిపురుషుణ్ణి నిగ్రహించి పోగొట్టుకొన్న తపస్సు, శౌచం, దయ అనే మూడు పాదాలూ 
వృషభమూర్తి అయిన ధర్మదేవతకు అర్పించి భూదేవికి అపారమైన ఆనందాన్ని కలిగించాడు. 


ప్రథమ స్కంధము 311 


*1-438-క. 
గజనామధేయపురమున 

గజరిపుపీఠమున ఘనుండు గలిదమనుం డున్‌ 
గజవైరిపరాక్రముం డే క్‌ 

గజిబిజి లేకుండ? దార్చె( గౌరవలక్షిన్‌. 


టీక:- _గజనామధేయపురమున = హస్తినాపురమునందు (గజ నామధేయ పురము - గజ (హస్తిన 
అను) నామధేయ (పేరు కల) పురము (పురము) హస్తినాపురము ]; గజరిపుపీఠమున = సింహాసనమున (గజ రిపు 
పీఠము - గజ (ఏనుగు) రిపు (శత్రువు, సింహము) పీఠము (ఆసనము), సంహాసనము); ఘనుండున్‌ = గొప్పవాడు; 
కలి = కలిని; దమనుండున్‌ = అణచిన వాడును; గజ వైరి పరాక్రముడు = సింహపరాక్రముడు {గజ వైరి 
పరాక్రముడు - (గజ (ఏనుగు) వైరి (శత్రువు, సింహ) పరాక్రము(డు (పరాక్రమము కలవాడు, - 
సింహపరాక్రముడు); ఏ = ఎట్టి; గజిబిజి = గజిబిజి, గందరగోళం; లేకుండన్‌ = లేకుండగ; తార్చెన్‌ = ధరించెను; 
గౌ(కౌ)రవ = గౌరవము అను, కౌరవ సామ్రాజ్యం అను; లక్షిన్‌ = సంపదను. 


భావము:-  సింహపరాక్రముడు, కలిని నిగ్రహించిన ఘనుడు ఆయిన పరీక్షిత్తు హస్తినాపురంలో 
సింహాసనాసీను డై కౌరవ రాజ్యలక్ష్మిని గౌరవపూర్వకంగా ప్రశాంతంగా పరిపాలించాడు. 
1-439-వ. 
ఇట్లు కృష్ణుని యనుగ్రహంబున నశ్వత్థామ బాణపావకంబు వలన బ్రతికి; వృషభ 
మూర్తి యయిన ధర్మదేవతకు నభయం బిచ్చిన పరీక్షిన్నరేంద్రుండు బ్రాహ్మణశాప 
ప్రాప్త తక్షకాహిభయంబు వలన బ్రాణంబులు వోవు నని యెజీింగి, సర్వసంగం 
బులు వర్ణించి శుకునకు శిష్యుండై విజ్ఞానంబు గలిగి, గంగాతరంగిణీ తీరంబునం 
గళేబరంబువిడిచె వినుండు. 

టీక:- ఇట్లు = ఈ విధముగ; కృష్ణుని = శ్రీకృష్ణుని; అనుగ్రహంబునన్‌ = అనుగ్రహము వలన; 
అశ్వత్థామ = అశ్వత్థామ యొక్క; బాణ = బాణముల; పావకంబు = అగ్ని; వలనన్‌ = నుండి; బ్రతికి = జీవించి; 
వృషభ = ఎద్దు; మూర్తి = రూపి; అయిన = అయినట్టి; ధర్మదేవత = ధర్మదేవత; కున్‌ = కు; అభయంబున్‌ = 
అభయము; ఇచ్చిన = ఇచ్చిన; పరీక్షిత్‌ = పరీక్షిత్తుడు అను; నరేంద్రుండు = నరులకు ఇంద్రుడు; రాజు; బ్రాహ్మణ = 
బ్రాహ్మణుని యొక్క; శాప = శాపము ద్వారా; ప్రాప్త = కలిగిన; తక్షక = తక్షకుడు అను; అహి = పాము యొక్క; 
భయంబు = భయము; వలనన్‌ = వలన; ప్రాణంబులు = ప్రాణములు; వోవున్‌ = పోవును; అని = అని; ఎజింగి = 
తెలిసి; సర్వ = సమస్తమైన; సంగంబులు = బంధములు; వర్షించి = విడిచిపెట్టి; శుకుడు = శుకుడు; కున్‌ = కి; 
శిష్యుండు; ఐ = అయి; విజ్ఞానంబున్‌ = విశిష్టమైన జ్ఞానమును; కలిగి = పొంది;గంగా = గంగ అను; తరంగిణీ = 
నది యొక్క; తీరంబునన్‌ = ఒడ్డున; కళేబరంబున్‌ = శరీరమును; విడిచెన్‌ = విడిచి పెట్టెను; విను(డు = వినుడు. 


ప్రథమ స్కంధము 312 


భావము:- ఈ విధంగా వాసుదేవుని అనుగ్రహం వల్ల అశ్వత్థామ అస్తానల జ్వాలలో నుంచి బ్రతికి 
బయటపడి వృషభరూపంలోని ధర్మ దేవతకు అభయమిచ్చిన పరీక్షిత్తు మునిశాపగ్రస్తుడై, తక్షకుని 
విషానలజ్వాలల వల్ల మరణం ప్రాప్తిస్తుందన్న సంగతి తెలుసుకొని సర్వసంగ పరిత్యాగియై శుకయోగిని 
ఆశ్రయించి, పరమార్ధాన్ని గ్రహించి, గంగానదీ తీరంలో శరీరాన్ని పరిత్యజించాడు” అని చెప్పి సూతుడు 
శౌనకునితో ఇంకా ఇలా అన్నాడు. 
ఈ భాగవతాన్ని పారీక్షితం అని కూడా చెప్తారు. ఎందుకంటే భాగవత పురాణం, పరీక్షిత్తు అడుగగా, 
పరీక్షిత్తు ముక్తి పొందడం కోసం, పరీక్షిత్తుకు చెప్పబడింది. అలా కృతకృత్యం అయింది. అట్టి మహానుభావుని 
జీవితం పుట్టుక నుండి భౌతికదేహం విడవటం వరకు ఈ చిన్న వచనంలో సంక్షిప్తంగా చెప్పబడింది... 


1-440-5. 

హరివార్త లెజు6గువారికి 

హరిపదములు దల(చువారి కనవరతంబున్‌ 
హరికథలు వినెడివారికి 
మరణాగతమోహసంభ్రమము లే దనఘా! 


టీక:- హరి = హరి యొక్క; వార్తలు = విశేషములు; ఎజు(గు = తెలియు; వారు = వారు; కిన్‌ = కి;హరి 
= హరి యొక్క; పదములు = పాదములు; తలంచు = స్మరించు; వారు = వారు; కిన్‌ = కి; అనవరతంబున్‌ = 
ఎడతెగక; హరి = హరి యొక్క; కథలు = కథలు; వినెడి = వినుచుండు; వారు = వారు; కిన్‌ = కి; మరణ = మృత్యువు; 
ఆగత = పొందుట వలన; మోహ = భ్రాంతి; సంభ్రమమున్‌ = భయము; లేదు; అనఘా = పాపము లేనివాడా. 

భావము:- పవిత్ర చరిత్రా! హరి లీలలు అర్థం చేసుకొనేవారూ, హరి చరిత్రలు ఆలకించేవారూ, హరి 
చరణాల స్మరణం చేసుకోనేవారూ మరణ సమయంలో కూడా ఎటువంటి వేదనా, ఆవేదనా, తొందరపాటూ, 
తొట్రుపాటూ పొందరయ్యా! 


1-441-5. 

శుభచరితుండు హరి యరిగిన. 

బ్రభవించి ధరిత్రి నెల్ల బ్రబ్బయుం. గలి దా 
నభిమన్యుసుతుని వేళను 

బ్రభవింపక యడంగి యుండె భార్గవముఖ్యా! 


టీక:- శుభ = శుభకరమైన; చరితుండు = నడవడిక కలవాడు; హరి = హరి; అరిగినన్‌ = చనగా; 
ప్రభవించి =| పుట్టి, రెచ్చిపోయి; ధరిత్రిన్‌ = భూమిని; ఎల్లన్‌ = అంతటి యందు; ప్రబ్బియున్‌ = అతిశయించియు, 
వ్యాపించియు; కలి = కలి; తాన్‌ = తాను; అభిమన్యు = అభిమన్యుని; సుతుని = పుత్రుని; పరీక్షితుని; వేళను = 


ప్రథమ స్కంధము 313 


కాలములో; ప్రభవింపక = అతిశయింపక; అడంగి = అణగి; ఉండెన్‌ = ఉండెను; భార్గవముఖ్యా = శౌనక మహర్షీ 
(భార్గవ ముఖ్యా - భృగు వంశములో ముఖ్యుడా, శౌనక మహర్షీ). 

భావము:-  పుణ్యచరిత్రుడైన పురుషోత్తముడు అవతారం చాలించిన అనంతరం కలి లోకమంతా 
వ్యాపించి విజృంభించాడు; కానీ అభిమన్యనందనుడైన పరీక్షిత్తు కాలంలో తలవంచి అణగిమణగి ఉన్నాడు. 


1-442-వ. 
ఇవ్విధంబున. జతుస్సము ద్రముద్రితాఖలమహీమండలప్రాజ్య సామ్రాజ్యంబు 
పూజ్యంబుగా6 జేయుచు నా యభిమన్యుసంభవుండు 


టీక:-ఈ = ఈ; విధంబునన్‌ = విధముగా; చతుస్‌ = నాలుగు (4); సముద్ర = సముద్రముల చేతను; ముద్రిత 

= చుట్టబడిన; అఖిల = సమస్తమైన; మహీ = భూమి యొక్క; మండల = మండలముకల; ప్రాజ్య = విస్తారమైన; 

సామాజ్యంబు = సామ్రాజ్యమును; పూజ్యంబుగాన్‌ = పూజనీయముగా; చేయుచున్‌ = పాలించుచు; ఆ; 

అభిమన్యుసంభవుండు= పరీక్షిన్మహారాజు (అభిమన్యుసంభవుండు-- అభిమన్యునిపుత్రుడు, పరీక్షిన్మహారాజు }. 

భావము:- ఈ ప్రకారంగా నాలుగు సముద్రాల నడుమ ఉన్న విస్తారమైన భూమండలాన్ని 
ఏకచ్చత్రాధిపతిగా ప్రజారంజకంగా పరిపాలించాడు ఆ అభిమన్యుని పుత్రుడైన పరీక్షిన్నరేంద్రుడు. 


*1-443-ఉ. 
చేసిన గాని పాపములు సెందవు; చేయం దలంచి నంతటం 
జేసెద నన్నమాత్రమునం జెందు6 గదా కలివేళం. బుణ్యముల్‌ 
మోసము లే దటంచు నృపముఖ్యుండు గాచెం గలిన్‌ మరంద ము 
ల్లాసముతోడ౦ గ్రోలి విరులం దెగంజూడని తే6టి కైవడిన్‌. 


టీక:- _చేసినన్‌ = చేసిన; కాని = కాని; పాపములు = పాపములు; సెందవు = చెందవు; చేయన్‌ = 
చేయుటను; తలంచిన్‌ = తలచిన; అంతటన్‌ = అంతటనే; చేసెదన్‌ = చేసెదను; అన్న = అనిన; మాత్రమునన్‌ = 
మాత్రముచేతనే; చెందున్‌ = చెందును; కదా = కదా; కలి = కలి; వేళన్‌ = కాలములో; పుణ్యముల్‌ = పుణ్యములు; 
మోసము = మోసము; లేదు = లేదు; అటంచున్‌ = అనుచును; నృపముఖ్యుండు = పరీక్షిత్తుడు (నృపముఖ్యుండు 
- నరపాలకులలో ముఖ్యమైనవాడు, పరీక్షిత్తుడు); కాచెన్‌ = కాపాడెను; కలిన్‌ = కలిని; మరందము = 
మకరందము, తేనె; ఉల్లాసము = ఉత్సాహము; తోడన్‌ = తో; గ్రోలి = త్రాగి; విరులన్‌ = పువ్వులను; తెగన్‌ = తెగబడి; 
చూడని = చూడని; తే(టి = తేనేటి; కైవడిన్‌ = వలె. 

భావము:- అయితే ఈ కలియుగంలో ఒక విశేషముంది, చేస్తేనే గాని పాపాలు పట్టుకోవు. ఇక 
పుణ్యాలందామా "చేస్తాను' అని అనుకొంటే చాలు ఫలితాన్ని ఇచ్చేస్తాయి. అందుకనే అభిమన్య కుమారుడు, కలి 
విజృంభణాన్ని మాత్రం అరికట్టి ప్రాణాలతో విడిచిపెట్టాడు. తుమ్మెద, లోపల ఉన్న మకరందాన్ని మాత్రం 
ఆనందంతో త్రాగి పూలను వదులుతుంది కదా! అలాగన్నమాట. 


ప్రథమ స్కంధము 314 


పరీక్షిత్తు కలిపురుషుని నిగ్రహించాడు కాని నిర్మూలించలేదు ఎందుకు అనే సందేహానికి తావు లేకుండా 
వివరించబడింది. 


1-444-వ. 

మజియుం బ్రమత్తులై యధీరులగు నరులయందు వృకంబు చందంబున నొదింగి 
కాచుకొని యుండి చేష్టించుం గాని, ధీరులైనవారికిం గలివలని భయంబు లేదని 
కలి నంతంబు నొందింప డయ్యె"ననిన విని బుషులు సూతున కిట్లనిరి. 


టీక:- మజియున్‌ = ఇంకను; ప్రమత్తులు = పొరపాటు పడినవారు; ఐ = అయి; అధీరులు = ధైర్యము 
లేనివారు; అగు = అయినట్టి; నరుల = మానవుల; అందున్‌ = లో; వృకంబు = తోడేలు; చందంబునన్‌ = వలె; 
ఒది6గి = ఒదిగి, ఒరిగి; కాచుకొని = పొంచి; ఉండి = ఉండి; చేష్టించున్‌ = ప్రవర్తించును; కాని = కాని; ధీరులు = 
ధైర్యము కలవారు; ఐన = అయిన; వారి = వారి; కిన్‌ = కి; కలి = కలి; వలని = వలన; భయంబు = భయము; లేదు 
= లేదు; అని = అని; కలిన్‌ = కలిని; అంతంబున్‌ = అంతము, తుద; ఒందింపడు = పొందింపడు, ముట్టింపడు; 
అయ్యెన్‌ = ఆయెను; అనినన్‌ = అనగా; విని = విని; బుషులు = మునులు; శౌనకాది మునులు; సూతుడు = 
సూతుడు; కున్‌ = కు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి. 
భావము:- అదీగాక కాచుకుని పొంచి యుండి పైకి దూకే తోడేలులాగా ప్రమత్తులై ధైర్యము లేని 

వారిని మాత్రమే కలి బాధిస్తుంది, కానీ ధీరులైన వారికి కలి వల్ల ఎట్టి భయమూ కలగదని భావించినవాడై ఆ 
మహారాజు కలిని సర్వనాశనం చెయ్యలేదు” అని చెప్పగానే విని శౌనకాది మహర్చులు సూతుని అభినందిస్తూ 
ఇలా అన్నారు. 
1-445-సీ. 
"పారాణికోత్తమ! బ్రతుకుము పెక్కేండ్లు- 

తామరనాక్షుని ధవళయశము 
మరణశీలురమైన మా కెజింగించితి- 

కల్పితంబగు క్రతుకర్మమందు. 
బొగలచే( బొగిలి యబుద్దచిత్తులమైన- 

మము హరి పదపద్మ మధుర రసమున్‌ 
ద్రావించితివి నీవు ధన్యులమైతిమి- 

స్వర్లమేనియు నపవర్షమేని 

శక న క్‌ 


ప్రథమ స్కంధము 315 


1-445.1-తే. 

భాగవత సంగ లవ భాగ్యఫలము కీడె? 
ప్రకృతిగుణహీనుండగు చక్రి భద్రగుణము 
లీశ కమలాసనాదులు నెఖుగం లేరు 
వినియు విన(జాల ననియెడి వెట్టి గలండె? 


టీక:- పౌరాణిక = పురాణములు తెలుపు వారిలో; ఉత్తమ = ఉత్తముడా, సూతుడా; బ్రతుకుము = 
జీవించుము; పెక్కు = చాలా; ఏండ్లు = సంవత్సరములు; తామరసాక్షుని = కృష్ణని (తామరసాక్షుని - పద్మముల 
వంటి కన్నులున్నవాడు, కృష్ణడు); ధవళ = స్వచ్భమైన; యశము = కీర్తి మరణ = మరణము; శీలురము = 
లక్షణము కలవారము; ఐన = అయిన; మాకు = మాకు; ఎటీంగించితి = తెలియజేసితివి; కల్పితంబు = సంకల్పిత 
మైనది; అగు = అయినట్టి; క్రతు = యజ్ఞ; కర్మము = కర్మము; అందున్‌ = లోపల; పొగల = పొగల; చేన్‌ = తో; 
పాగిలి = మసిబారి; అబుద్ద = తెలివిలేని; చిత్తులము = మనసుకలవారము; ఐన = అయిన; మము = మమ్ములను; 
హరి = హరియొక్క; పద = పాదములను; పద్మ = పద్మముల; మధుర = తీయని; రసమున్‌ = రసము; త్రావించితివి 
= త్రాగునట్లు చేసితివి; నీవు = నీవు; ధన్యులము = ధన్యత పొందిన వారిమి; ఐతిమి = అయినాము; స్వర్గము = 
స్వర్గము; ఏనియున్‌ = అయినను; అపవర్గము = ముక్తి; ఏని = అయినను; 

భాగవత = భాగవతముతో; సంగ = సంబంధముయొక్క; లవ = కొంచెము, పిసరు; భాగ్య = అదృష్టము యొక్క; ఫలము 

= ఫలితము; కున్‌ = కు; ఈడె = సమానమా ఏమి; ప్రకృతి = ప్రకృతి యందలి; గుణ = గుణములు - త్రిగుణములు; హీనుండు 
= లేనివాడు; అగు = అయినట్టి; చక్రి = హరి (చక్రి - చక్రాయుధుడు, విష్ణువు); భద్ర = శుభ; గుణములు = గుణములు; ఈశ = 
ఈశుడు, శివుడు; కమలాసన = బ్రహ్మ (కమలాసన - పద్మము ఆసనముగ కలవాడు, బ్రహ్మ); ఆదులున్‌ = మొదలగువారు 
కూడ; ఎటుగంన్‌ = తెలియ; లేరు = లేరు; వినియున్‌ = వినినప్పటికిని; వినజాలన్‌ = వినలేను; అనియెడి = అనెడి; వెణ్టి = 
వెట్టివాడు; కల(డె = కలడాఏమి. 

భావము:- _ “పౌరాణిక శిరోమణీ! నీవు చిరకాలం వర్ధిల్లు మరణశీలురమైన మాకు అమృతమయ 
మైన హరి లీలావిశేషాలు వినిపించావు. బరువైన ఈ యజ్ఞకార్యం ఆరంభించి హోమధూమాలతో పొగచూరి 
పోయిన మా హృదయాలకు గోవించ చరణారవింద మధురమకరందాన్ని తనివితీరా త్రాగించావు. ధన్యులమై 
నాము. స్వర్గమే కాదు. అపవర్గం కూడా భగవద్భక్తుల సాంగత్య ఫలంలో పిసరంతకు కూడా సాటి రాదు కదా! 
ప్రాకృత గుణాతీతుడైన వాసుదేవుని కల్యాణ గుణవిశేషాలు తెలుసుకోవటం భవునకూ పద్మభవునకూ కూడా 
సాధ్యం కాదు. అటువంటి భగవంతుని పవిత్రగాథలు వీనులవిందుగా వింటూ, "చాలు, ఇంక వినలేను" అనెడి 
వెట్టివాళ్లు ఎక్కడైనా ఉంటారా? 


ప్రథమ స్కంధము 316 


౫1-446-5. 
శ్రీపంబులు, ఖండిత సం 
తాపంబులు, గల్మషాంధతమస మహోద్య 
ద్దీపంబులు, పాషండ దు 
రాపంబులు, విష్ణు వందనాలాపంబుల్‌. 
టీక శ్రీ = సంపదలను; పంబులు = అతిశయింప చేయునది; ఖండిత = బద్దలు చేయబడిన; 
సంతాపంబులు = వ్యధలు కలవి; కల్మష = పాపము అను; అంధతమస = కటిక చీకటికి (అంధము - 
అంధతరము - అంధతమము]; మహా = గొప్ప; ఉద్యత్‌ = పెద్దవి, పైకెత్త బడిన; దీపంబులు = దీపములు; పాషండ 
= పాషండులకు; దురాపంబులు = పొందవీలుకానివి; విష్ణు = విష్ణుదేవుని; వందన = నమస్కారములు; 
ఆలాపంబుల్‌ = స్మరణములు. 

భావము:- ఆ నందనందమని వందనాలాపాలు, శ్రీలను చెందించేవి, సంతాపాలను సమూలంగా 
తొలగించేవి, ఉద్దీపితమైన దివ్వెలై పాపాలనే కటిక చీకట్లను పోగొట్టేవి, పాషండులు పొందలేనివి. 
భాగవత భక్తిప్రపత్తుల విశిష్టతను ఇలా తలచుకుంటు, శుకుడు పరీక్షిత్తునకు చెప్పిన భాగవతాన్ని వివరించమని 
శౌనకాదులు సూతుని వేడుకుంటున్నారు 
*1-447-క, 
పావనములు, దురితలతా 
లావనములు, నిత్యమంగళవ్రాభవ సం 
జీవనములు, లక్ష్మీసం 
భావనములు, వాసుదేవు పదసేవనముల్‌. 
...._ టీక-పావనములు =పవిత్రము చేయునవి; దురిత = పాపములు అను;లతా = తీగలను; లావనములు 
= కోసివేయునవి (కొడవళ్ళు); నిత్య = శాశ్వత మైన; మంగళ = శుభములను ఇచ్చు; ప్రాభవ = వైభవాలను; 
సంజీవనములు = బ్రతికించునవి; లక్ష్మీ= సంపదలను; సంభావనములు = గౌరవములు ఇచ్చునవి; వాసుదేవు = 
హరి {వాసుదేవుడు - ఆత్మల వసించు దేవుడు, భగవంతుడు]; పద = పదముల; సేవనముల్‌ = పూజనములు. 

భావము:- విశ్వమంత ఆత్మగా వసించి ఉండే పరమాత్మ వసుదేవుని ఇంటి పంట, శ్రీకృష్ణుని పాదాల 
యందలి భక్తి ప్రపత్తులు విశ్వానికి పవిత్రత ప్రసాదించేవి; సమస్త పాపాలనే బంధనాలను కోసేసే కొడవళ్ళు; 
శాశ్వత శుభ వైభవాలను సమకూర్చే సాధనాలు; సిరిసంపదల సుప్రదానములు. 

శౌనకాది మహర్షులు భాగవత మహత్యాన్ని, భాగవతుల తోడి సాంగత్య ప్రభావాలను తెలిసిన మహా 

జ్ఞానులు. వారు హరిభక్తి విశిష్టతలను స్మరిస్తు, సూతునికి భాగవతోత్తము డైన పరీక్షిత్తు కథారూప మైన 
శ్రీమద్భాగవతాన్ని ఉపన్యసించ మని విన్నవించారు. 


ప్రథమ స్కంధము 317 


1-448-™. 

పరమ భాగవతుండు పాండవపాత్రుండు 
శుకుని భాషణముల శుద్ధబుద్ధి 

యై విరాజమానుండై ముక్తి యగు విష్ణు 
పాదమూల మెట్లు వడసె ననఘ! 


టీక:- పరమ = ఉత్మష్టమైన; భాగవతుండు = భాగవత ధర్మము కలవాడు; పాండవపౌత్రుండు = 
పరీక్షిత్తు (పాండవపౌత్రుండు - పాండవుల యొక్క మనుమడు, పరీక్షిన్మహారాజు); శుకుని = శుకుని యొక్క; 
భాషణములన్‌ = ప్రవచనముల వలన; శుద్ధ = శుద్ధి చేయబడిన; బుద్ధి = బుద్ధి కలవాడు; ఐ = అయి; విరాజ = 
వెలుగొందుచున్న; మానుండు = మానసము కలవాడు; ఐ = అయి; ముక్తి = తామే ముక్తి; అగు = అయినట్టి; విష్ణు 
= విష్ణుదేవుని; పాదమూలము = చరణములు; ఎట్లు = ఏ విధముగ; వడసెన్‌ = పొందెను; అనఘ = 
పాపములేనివాడా; 

భావము:- పరమ భాగవతాగ్రేసరుడూ, పాండవ పౌత్రుడూ, సద్గుణ సాంద్రుడూ అయిన 
పరీక్షిన్నంద్రుడు శుకమహర్షి సూక్తులు ఆలకించి పరిశుద్ధమైన పరమార్థబుద్ధితో తేజరిల్లుతూ ముక్తికి 
ఆలవాలమైన వాసుదేవుని పాదమూలాన్ని ఎలా పొందాడు. 


1-449-వ. 

మహాత్మా! విచిత్రయోగనిష్టాకలితంబును, విష్ణుచరితలలితంబును(, బరమ 
పుణ్యంబును, సకలకల్యాణగుణగణ్యంబును, భాగవతజ నా పేక్షితంబునునైన 
పారీక్షితభాగవతాఖ్యానంబు వినిపింపు" మనిన సూతుం డిట్లనియె. 


టీక:- మహా= గొప్ప; ఆత్మా = ఆత్మ కలవాడా; విచిత్ర = విచిత్రమైన; యోగ = యోగ; నిష్టా = నిష్టలతో; 
కలితంబును = కూడినవి; విష్ణు = విష్ణుదేవుని; చరిత = ప్రవర్తన వలన; లలితంబును = సుకుమారమైనవి; పరమ 
= ఉత్మమ్మమైన; పుణ్యంబును = పుణ్యవంతమును; సకల = సమస్త; కల్యాణ = శుభకర; గుణ = గుణములలోను; 
గణ్యంబును = ఎంచదగ్గవియు; భాగవత = భాగవత ధర్మానుయాయులైన; జల = జనులచే; ఆపేక్షితంబును = 
కోరదగినది; ఐన = అయినట్టి; పారీక్షిత = పరీక్షితుని; భాగవత = భాగవతము; ఆఖ్యానంబున్‌ = వ్యాఖ్యనములు; 
వినుపింపుము = వివరింపుము; అనినన్‌ = అనగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఇలా; అనియెన్‌ = పలికెను. 

భావము:- మహానుభావా! యోగవిద్యాసముపేతమూ, భగవత్మథాపరిపూతమూ, పరమపుణ్యమూ, 
సమస్త కల్యాణ సాద్గుణ్యమూ, భక్త జనులకు అపేక్షితమూ అయిన పరీక్షిత్తు శ్రవణం చేసిన భాగవతగాథను 


por) 


మాకు వినిపించు” అని అడుగుతున్న మహర్షులతో సూతుడిలా చెప్పసాగాడు- 


ప్రథమ స్కంధము 318 


1-450-క. 

"మిముబోంటి పెద్దవారలు 

కమలాక్షుని చరిత మడుగ౦గా. జెప్పెడి భా 
గ్యముగలిగెనేడునాజ 

న్మము సఫలం బయ్యె వృద్ధమాన్యుండ నగుటన్‌ 


టీక:- మిము = మిమ్ములను; బోటి = పోలిన; పెద్ద; వారలు; కమలాక్షుని = హరి (కమలాక్షుడు - 
పద్మములవంటినేత్రములు కలవాడు, హరి); చరితము = వర్తనలు; అడుగ6గాన్‌ = అడిగిన; చెప్పెడి = 
చేప్పేటటువంటి; భాగ్యమున్‌ = అదృష్టము; కలిగెన్‌ = కలిగెను; నేడు =ఇవేళ; నా=నాయొక్క; జన్మము; సఫలంబు 
= సఫలము; అయ్యె; వృద్ద = పెద్దలచే; మాన్యుండను = గౌరవింపబడినవాడను; అగుటన్‌ = అగుట వలన. 


భావము:- "అయ్యా! పెద్దలైన మీవంటివారు కావాలని కోరగా కమలాక్షుని గాథలు వినిపించే 
మహాభాగ్యం నాకు ప్రాప్తించింది. నా జన్మం ధన్యమైంది. నా జీవితం సజ్జన సమ్మాన్య మయింది. 
1-451-5. 
కులహీనుండు నారాయణ 
విలసత్మథనములు గడ(క వినిపించినంద 
త్కులహీనతం బాసి మహో 
జ్ఞ్వల కులజత్వమును బొందు సన్మునులారా! 


టీక:- కుల = కులములో; హీనుండు = తక్కువైనవాడు; నారాయణ = నారాయణుని; భగవంతుని; 
విలసత్‌ = వెలుగొందెడి; కథనములు = కథలు; కడంకన్‌ = పట్టుదలతో; వినిపించినన్‌ = వినిపించినచో; తత్‌ = 
ఆ; కుల = కులము యొక్క; హీనతన్‌ = హీనత్వమును; పాసి = విడిచి; మహా = గొప్ప; ఉజ్ఞ్యల = ఉజ్జ్వలమైన; కుల 
= కులములో; జత్వమును = పుట్టుటను; పొందు = పొందును; సత్‌ = మంచి; మునులారా = మునులారా. 


భావము:-  నికృష్ణకులంలో జన్మించినవాడు కూడా ప్రకృష్ణమైన భగవంతుని గాథలు పరులకు 
వినిపించగలిగితే అత్యుత్తమ కులగౌరవాన్ని అందుకొంటాడు. 


1-452-సీ. 

ఎవ్వని గుణజాల మెన్న జిహ్వలు లేక- 
_ నలినగర్భాదులనంతు(డండ్రు? 
కోరెడు విబుధేంద్రకోటి నొల్లక లక్షి- 
_ ప్రార్థించెనెవ్వని పాద రజము? 


ప్రథమ స్కంధము 319 


బ్రహ్మ యెవ్వని పాదపద్మంబుగడిగిన- 

జలము ధన్యత నిచ్చె జనుల కెల్ల? 

భగవంతు. డనియెడి భద్రశబ్బమునకు- 
నెవ్వ( డర్భాకృతి నేపు మిగులు? 

1-452.1-™. 

నే మహాత్ము నాశ్రయించి శరీరాది 

సంగకోటి నెల్లి సంహరించి 

ప్రాభవమున మునులు పారమ హంస్యంబు 

నొంది తిరిగి రాక యుందు రెలమి. 


టీక:- ఎవ్వని = ఎవ్వాని; గుణ = గుణముల; జాలము = సమూహము; ఎన్నన్‌ = ఎన్నుటకు; జిహ్వలు 
= నాలుకలు; లేక = లేక; నలిన = పద్మము అను; గర్భ = గర్భములో పుట్టినవాడు, బ్రహ్మ; ఆదులు = మొదలగు 
వారు; అనంతు(డు = అంతము లేని వాడు; అండ్రు = అందురు; కోరెడు = కోరుచున్న; విబుధ = మిక్కిలి 
బుద్ధిమంతులలో; ఇంద్ర = ఉత్తముల; కోటిన్‌ = కోటిమందిని, సమూహమును; ఒల్లక = ఒప్పుకొనక; లక్ష్మి = 
లక్ష్మీదేవి; ప్రార్థించెన్‌ = ప్రార్థించెను; ఎవ్వని = ఎవ్వని; పాద = పాదముల; రజము = రజము - ధూళి; బ్రహ్మ = 
బ్రహ్మదేవుడు; ఎవ్వని = ఎవ్వని; పాద = పాదములు అను; పద్మంబు = పద్మములు; కడిగిన = కడిగిన; జలము = 
జలమును; ధన్యతన్‌ = ధన్యతతో, పుణ్యముతో; ఇచ్చెన్‌ = ఇచ్చెను; జనులు = మానవులు; కున్‌ = కు; ఎల్లన్‌ = 
అందరికి; భగవంతుండు = భగవంతుడు; అనియెడి = అనెడి; భద్ర = శుభమైన, క్షేమకరమైన; శబ్దము = పేరు; 
కున్‌ = కు; ఎవ్వ(డు = ఎవ్వడు; అర్థ = అర్థము యొక్క; ఆకృతిన్‌ = ఆకారమునకు; ఏపు = అతిశయించి; మిగులున్‌ 
= ఉండును; ఏ = ఏ; 

మహా = గొప్ప; ఆత్మున్‌ = ఆత్మకలవానిని; ఆశ్రయించి = ఆశ్రయించి; శరీర = శరీరము; ఆది = మొదలగు; సంగ = 

బంధముల; కోటి = పెద్ద సమూహమును; ఎల్లన్‌ = అంతటిని; సంహరించి = అణిచివేసి; ప్రాభవమునన్‌ = ప్రాభవముతో; 
మునులు = మునులు; పారమ హంస్యంబున్‌ = పరమహంసత్వమును, ముక్తిని; ఒంది = పొంది; తిరిగి = తిరిగి; రాక = 
రాకుండగ; ఉందురు = ఉందురు; ఎలమిన్‌ = వికసించి. 

భావము:- ఏ దేవుని గుణగణాలను గణించటానికి నాలుకలు చాలక పద్మగర్భాది దేవతలు 
అనంతుడని అంటారో? తనను వాంఛించే తక్కిన ముక్కోటి దేవతలనూ తిరిస్కరించి శ్రీదేవి ఎవని పాద 
పరాగాన్ని స్వీకరించిందో? బ్రహ్మదేవుడు ఏ పాదపద్మాలు కడిగి ఆ పవిత్రగంగను అఖిలజగతికి 
అనుగ్రహించాడో? భగవంతుడు అనే పరమ పవిత్ర శబ్దానికి అర్ధంగా ఏ దేవుని స్వరూపం విరాజిల్లుతున్నదో? 
ఏ దేవుని ఆశ్రయించి మహామునులు నిస్సంగులై తిరిగిరాని పరమహంస పదాన్ని అందుకొన్నారో? 
ఆ వాసుదేవుని దివ్యగాథలు సమగ్రంగా గుర్తించి తెలుసుకోవటానికి ఎవరికి సాధ్యమౌతుంది? 


ప్రథమ స్కంధము 320 


*1-453-చ. 
క్రమమున మింటికై యగయు.గాక విహంగము మింటిదైన పా 
రము గన నేర్చునే? హరిపరాక్రమ మోపినయంత. గాక స 
ర్వము వివరింప నెవ్వండు ప్రవర్తకు(డౌ? మునులార! నాదు చి 
త్తమునకు నెంత గానంబడెం దప్పక చెప్పెద మీకు నంతయున్‌. 


టీక:- _క్రమమునన్‌ = క్రమముగ - చక్కగ; మింటి = ఆకాశము; కై = నకు; ఎగయున్‌ = ఎగురును; 
కాక = ఐతే ఐ ఉండవచ్చు - అయినప్పటికిని; విహంగము = పక్షి; మింటిది = ఆకాశమునది; ఐన = అయినట్టి; 
పారమున్‌ = అంతు - దరి; కనన్‌ = చూచుట - కనుగొనుట; నేర్చునే = నేర్చుకొన కలదా; హరి = హరి యొక్క; 
పరాక్రమము = తేజస్సు; ఓపిన = అనుమతించిన; అంతన్‌ = అంతే; కాక = కాకుండగ; సర్వము = సమస్తము; 
వివరింపన్‌ = వివరించుటకు; ఎవ్వండు = ఎవడు మాత్రము; ప్రవర్తకుడు = సామర్థ్యము కలవాడు; బె = 
అవుతాడు; మునులార = మునులారా; ఓ మునులూ; నాదు = నా యొక్క; చిత్తము = మనసు; కున్‌ = కు; ఎంతన్‌ 
= ఎంత అయితే; కానంబడెన్‌ = కనబడెనో; తప్పక = తప్పకుండగ; చెప్పెదన్‌ = చెప్పుదును; మీకున్‌ = మీకు; 
అంతయున్‌ = అంతా. 
భావము:-పక్షులు తమ శక్తి కొద్దీ రెక్కలాడిస్తూ ఎంత పైకి ఎగిరినా, ఆకాశం అంతు కనుక్కోలేవు. అదేవిధంగా, 
వాసుదేవుని మహావైభవాన్ని తనకు తెలిసినమాత్రం తప్ప సమగ్రంగా వివరించి చెప్పగల సమర్ధు డెవడున్నాడు. 


పరీక్షిత్తు వేటాడుట 
1-454-క. 
వేదండపురాధీశుండు, 
గోదండము సేత బట్టికొని గహనములో 
వేదండాదుల నొకనా. 
డే దండల( బోవనీక యెగచెన్‌ బలిమిన్‌. 


టీక:- _ వేదండ = హస్తినా; పురా = పురమునకు; అధీశుండు = రాజు; కోదండము = విల్లు; చేతన్‌ = 
చేతిలో; పట్టికొని = పట్టుకొని; గహనము = అరణ్యము; లోన్‌ = లో; వేదండ = ఏనుగు; ఆదులన్‌ = 
మొదలగువాటిని; ఒక = ఒక; నాండు = దినమున; ఏ = ఏ; దండలన్‌ = ప్రక్కకు; పోవ నీక = వెళ్ళనీయకుండగ; 
ఎగచెన్‌ = తరిమెను; బలిమిన్‌ = బలము కొద్ది. 

భావము:- ఒకనాడు కరిపూరాధీశ్వరుడైన పరీక్షిత్తు ఎక్కు పెట్టిన కోదండమును చేతబట్టి 
కాంతారభూముల్లో ఏనుగులు మొదలైన జంతువులను వెంటాడి వేటాడ సాగాడు. 


ప్రథమ స్కంధము 321 


1-455-క. 

ఒగ్గములు ద్రవ్వి పడు మని 

యొగ్గెడు పెనుదెరల, వలల, నురలు మృగములన్‌ 
డగ్గణజీ చంపెడు వేడుక 

వెగ్గలమై చిత్తమందు వే(టాడింపన్‌. 


టీక:- ఒగ్గములున్‌ = అవపాతములు (ఒగ్గములు - అవపాతములు - ఏనుగులు మొదలగునవి 
పడుటకు పైన కట్టలు కంపలు కప్పి లోపల వెలితిగ నుండు గోతులు]; త్రవ్వి = తవ్వి; పడుము = పడుము; అని = 
అని; ఒగ్గెడు = పరిచిన; పెను = పెద్ద; తెరలన్‌ = తెరలును; వలలన్‌ = వలలును; ఉరలున్‌ = ఉచ్చులుతోను; 
మృగములన్‌ = జంతువులను; డగ్గణి = దగ్గరకు వెళ్ళి; చంపెడు = చంపవలెననే; వేడుక = కోరిక; వెగ్గలము = 
అధికము; ఎక్కువ; ఐ = అయి; చిత్తము = మనసు; అందున్‌ = లో; వేంటాడింపన్‌ = వెంటాడగా. 

భావము:- లోత్తెన కందకాలు త్రవ్వీ, పెద్ద పెద్ద వలలు పరచీ, ఉచ్చులు పన్నీ మృగాలనూ, పక్షులనూ 
పట్టుకొని బంధించే ఉత్సాహంతో అరణ్యమంతా విచ్చలవిడిగా తిరిగాడు. 


1-456-5. 

కోలముల గవయ, వృక, శా 

ర్లూలములఈ దరక్షు, ఖడ్గ, రోహిత, హరి, శుం 
అ Os 

డాలముల, శరభ, చమర, 

వ్యాలముల వధించె విభు(డు వడి నోలములన్‌, 


టీక:- _కోలములన్‌ = అడవి పందులను; గవయ = గురుపోతులను; అడవి దున్నలను; వృక = 
తోడేళ్ళను; శార్జూలములన్‌ = పెద్దపులులను; తరక్షు = సివంగులను; ఖడ్గ = ఖడ్గ మృగములను; రోహిత = కేసరి 
మృగములను - అడవిగొట్టిలను; హరి = సింహములను; శుండాలములన్‌ = ఏనుగులను; శరభ = శరభ 
మృగములను; చమర = చామర మృగములను; వ్యాలములన్‌ = కొండచిలువలను; వధించెన్‌ = సంహరించెను; 
విభుండు = ప్రభువు; వడిన్‌ = వేగముగ; ఓలములన్‌ = మాటులలో (ఓలములు -మాటులు - వేట కోసము 
ఏర్పరచిన మరుగు ప్రదేశములు). 

భావము:- వనవరాహాలనూ, అడవి ఎద్దులనూ, తోడేళ్ళనూ, పెద్దపులులనూ, సివంగులనూ, 
ఖడ్గమృగాలనూ, అడవిగొట్టెలనూ, సింహాలనూ, ఏనుగులనూ, శరభాలనూ, జడలబట్టెలనూ, కొండచిలువ 
లనూ ఆ మహారాజు నైపుణ్యంతో పడగొట్టాడు. 


ప్రథమ స్కంధము 322 


1-457-క. 

మృగయులు మెచ్చ నరేంద్రుడు 

మృగరాజ పరాక్రమమున మెఅసి హరించెన్‌ 
మృగధరమండలమునం గల 

మృగ మొక్కటి దక్క సర్వమృగముల నెల్లన్‌. 


టీక:-  మృగయులు = వేటగాళ్ళు; మెచ్చన్‌ = మెచ్చుకొనేలా; నరేంద్రు(డు = నరులకు ఇంద్రుడు; రాజు; 
మృగరాజపరాక్రమమున = సింహపరాక్రమముతో; మెజిసి = ప్రకాశించి - అతిశయించి; హరించెన్‌ = 
సంహరించెను; మృగ = లేడిని; ధర = ధరించిన; మండలమునన్‌ = బింబములో - చంద్రబింబములో; కల = ఉన్న; 
మృగము = మృగము; ఒక్కటి = ఒకటి మాత్రము; తక్క = తప్పించి; సర్వ = సమస్తమైన; మృగములన్‌ = 
జంతువులను; ఎల్లన్‌ = అన్నిటిని. 

భావము:- ఆ నరేంద్రుడు మృగేంద్ర విక్రమంతో వేటగాళ్లు మెచ్చేటట్లుగా చంద్రమండలంలోని 
మృగాన్ని తప్ప అరణ్యంలో ఉన్న మృగాలన్నింటినీ వేటాడాడు. 


1-4568-వ. 

ఇట్లు వాటంబయిన వే(టతమకంబున మృగంబుల వెంబడిం బడి యెగచుచుం 
జరించుటంజేసి బుభుక్షా పిపాసల వలన మిగుల బరిశ్రాంతుండయి, ధరణీ 
కాంతుండు చల్లని నీటి కొలంకుం గానక కలంగెడు చిత్తంబుతో( జని, యొక్క 
తపోవనంబు గని; యందు. 


టీక:- ఇట్లు = ఈ విధముగ; వాటంబు = కౌతుక సహితము; వాడిది; అయిన = అయినట్టి; వేట = 
వేటమీది; తమకంబున = పరవశత్వముతో; మృగంబులన్‌ = జంతువులను; వెంబడిన్‌ = వెనకాతల; పడి = పడి; 
ఎగచుచున్‌ = తరుముతూ; చరించుటన్‌ = తిరుగుట; చేసి = వలన; బుభుక్షా = ఆకలియును; పిపాసల = 
దాహముల; వలనన్‌ = వలన; మిగులన్‌ = మిక్కిలి; పరిశ్రాంతుండు = అలసినవాడు; అయి = అయి; 
ధరణీకాంతుండు = రాజు, పరీక్షిత్తు (ధరణీకాంతుండు - భూమికిభర్త - రాజు, పరీక్షిత్తు); చల్లని = చల్లని; నీటి 
= నీటి; కొలంకున్‌ = కొలనును - చెరువును; కానక = కనుగొన లేక; కలంగెడు = కలత పడిన; చిత్తంబు = మనసు; 
తోన్‌ = తో; చని = వెళ్ళి; ఒక్క = ఒక; తపస్‌ = తపస్సు చేసుకొను; వనంబున్‌ = వనమును;కని = చూసి - కనుగొని; 
అందున్‌ = అందులో. 

భావము:- ఈ విధంగా మృగయాకౌతుకంతో మృగాల వెంటబడి తరుమూతూ పరుగులెత్తటం 
మూలాన ఆకలి దప్పుల వల్ల అలసి పోయాడు మహారాజు, పరిశ్రాంతుడైన ఆ భూకాంతుడు చల్లని జలాశయం 
కోసం వెదకి వేసారి ఒక తపోవనాన్ని ప్రవేశించాడు. 


ప్రథమ స్కంధము 323 


1-459-సీ. 
మెలంగుట చాలించి, మీలితనేత్రుండై,- 
__శాంతుండై కూర్చుండి, జడత లేక, 
ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల- 
బహిరంగవీథుల. బాజనీక, 
జాగరణాదిక స్థానత్రయము దా(టి,- 
పరమమై యుండెడి పదముం దెలిసి, 
బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియు( డయి,- 
_ యతిదీర్షజటలు(ద న్నావరింప, 
1-459.1-తే. . 
నలఘు రురు చర్మధారియై యలరుచున్న 
తపసి బొడగని, శోషితతాలు( డగుచు, 
నెండి తడిలేక కుత్తుక నెలుంగు డింద, 
మందభాషల నిట్లను మనుజవిభుండు. 


టీక:- మెల(గుట = కదలుట మెదలుట; చాలించి = ఆపి; మీలిత = మూసిన; నేత్రుండు = కన్నులు 
కలవాడు; ఐ = అయ్యి; శాంతుండు = శాంతము పొందిన వాడు; ఐ = అయ్యి; కూర్చున్‌ = కూర్చొని; ఉండి = ఉండి; 
జడత = మందకొడి తనము; లేక = లేకుండగ; ప్రాణ = ప్రాణమును; మనస్‌ = మనసును; బుద్ధిన్‌ = బుద్ధిను; 
పంచఇంద్రియంబులన్‌ = పంచఇంద్రియంబులను (పంచఇంద్రియంబులు - కళ్ళు చెవులు ముక్కు నోరు 
చర్మము); బహిరంగ = బయటి; వీథులన్‌ = దారులలో; పాఅనీక = ప్రసరింపనీయక; జాగరణ = జాగృతము; 
ఆదిక = మొదలగు; స్థాన = అవస్థల (అవస్థాత్రయములు - జాగృత - మెలకువ, సుషిప్తి - నిద్ర, స్వష్న - కల.); 
త్రయము = మూడు (3); దా(టి = దాటి; పరమము = పైది -ఉత్తమమైనది; ఐ = అయ్యి; ఉండెడి = ఉండెడి; 
పదమున్‌ = అవస్థను తురీయము (నాలుగవ అవస్థ - తురీయము, క్రింది అవస్థాత్రయములు - జాగృత - 
మెలకువ, సుషిప్తి - నిద్ర - స్వష్న - కల, }; తెలిసి = తెలిసికొని - అందుకొని; బ్రహ్మ = బ్రహ్మము; ఆభూత = తన 
యందే ప్రతిష్టితమైన - తానే అయిన; తత్వ = తత్వము - స్వభావము; సంప్రాప్య = అందుకొన్న; విక్రియుడు = 
క్రియా శూన్యుడు - సమాధి స్థితుడు; అయి = అయ్యి; అతి = మిక్కిలి; దీర్ణ = పొడవైన; జటలున్‌ = జటలు; తన్ను 
= తనను; ఆవరింపన్‌ = కప్పుకొనగ; అలఘు = కురచకాని - కుంచించుకుపోని;రురు = లేడి; చర్మ = చర్మమును; 
ధారి = ధరించినవాడు; ఐ = అయ్యి; 


ప్రథమ స్కంధము 324 


అలరుచున్‌ = ప్రకాశించుతు; ఉన్న = ఉన్న; తపసిన్‌ = తపసు చేయువాని - మునిని; పొడగని = చూసి - గుర్తించి; 
శోషిత = శోష వచ్చిన - ఎండిపోయిన; తాలుండు = నోరు కలవాడు - అంగిలి కలవాడు; అగుచున్‌ = అవుతూ; ఎండి = 
ఎండిపోయి; తడి = తడి - చెమ్మ; లేక = లేక పోయి; కుత్తుకన్‌ = గొంతుక లోని - అంగిలిలోని; ఎలు(గు = కంఠ స్వరము; 
డిందన్‌ = మందగించగ - తగ్గగ; మంద = మెల్లని; భాషలన్‌ = పలుకులతో; ఇట్లు = ఈ విధముగ; అను = పలికెను; 
మనుజవిభు(డు = పరీక్షిన్మహారాజు {మనుజవిభుడు - ప్రజలకు విభుడు - రాజు, పరీక్షిత్తు). 
భావము:- అక్కడ నిమీలితనేత్రాలతో కూర్చుని శాంతంగా తపస్సు చేస్తున్న శమీకమునిని 
చూచాడు. ఆ తపస్వి జాగ్రతం, స్వప్నం, సుషుప్తి అనే మూడు అవస్థలనూ అతిక్రమంచి నాలుగవదైన సమాధి 
అవస్థలో ఏకాగ్రచిత్తుడై, బ్రహ్మానుసంధానం చేసి ఉన్నాడు. పరీక్షిత్తు ఆ సంయమీంద్రుని సమీపించి దవడలు 
ఎండి, నాలుక తడారి, డగ్గుత్తికతో మెల్ల మెల్లగా. 


*1-460-క. 

“తోయములు, దెమ్ము మా కీ 

తోయము వే(టాడు వేళ దొల్లి పొడమ దీ 
తోయము క్రియ జలదాహము, 
తోయమువారలును లేరు, దుస్సహ మనఘా!” 


టీక:- తోయములు = నీరు; తెమ్ము = తీసుకొని రమ్ము; మాకు = మాకు; ఈ = ఈ; తోయము = తడవు; 
వేంటాడు = వేటాడు; వేళ = సమయములో; తొల్లి = ఇంతకు ముందు; పొడమదు = కలుగదు; ఈ = ఈ; 
తోయము = విధము; క్రియ = వలె; జల = నీటి కోసము; దాహము = దాహము; తోయము = తోటి; వారలును = 
వారును; లేరు = లేరు; దుస్సహము = సహించుటకు కష్టమైనది; అనఘా = పాపము లేనివాడా. 
భావము:-“మంచినీళ్ళియ్యి పుణ్యాత్ముడ! నీకుపుణ్యం ఉంటుంది. వేటాడలేనంత దాహంతోవచ్చానిప్పుడు. 
ఇంత దుస్సహమైన దాహం ఎప్పుడూలేదు. మావాళ్ళా అందబాటులోలేరు. తట్టుకోలేకపోతున్నా తొందరగా 
ఇయ్యి.” 

పరీక్షిన్మహారాజు తీవ్ర దాహంతో ముని వాటిక చేరి తపోమగ్ను డైన శమీకుని చూసి నీళ్ళి మ్మని 

అడిగాడు. మహారాజు కదా ఎంత అందంగా అడుగు తున్నాడో చూడండి. (సాహిత్యంలో అందా లద్దడానికి 
వాడేవి అలంకారాలు. ఆడంబరానికి శబ్ధాలంకారం ప్రసిద్ధి. రెండు కాని అంతకంటె ఎక్కువ అక్షరాలు ఉన్న 
పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థ బేధం ఉంటే అది యమకం). 
1-461-వ. 
అని భూవరుండు శమీకమహాముని సమాధినిష్టానిమీలితనేత్రుండును విస్మృత 
బాహ్యాంతరింద్రియకృతసంచారుండును హరిచింతాపరుండునునై యుండుటం 


దెలియలేక. 


ప్రథమ స్కంధము 325 


టీక:- అని = అని;భూవరుండు = రాజు, పరీక్షితు (భూవరుండు - భూమికి వరుడు, రాజు}; శమీక 
= శమీకుడు అను; మహా = గొప్ప; ముని = ముని; సమాధి = సమాధి; నిష్టా = నియ మానుసారము; నిమీలిత = 
మూసిన; నేత్రుండును = కళ్ళు కలవాడును; విస్మృత = మరచిన; బాహ్య = వెలుపలి; అంతర = లోపలి; ఇంద్రియ = 
ఇంద్రియములచే; కృత = చేయబడిన, చేసిన; సంచారుండును = కదలికలు ఉన్నవాడు; హరి = హరి యొక్క; 
చింతా = ధ్యానమున; పరుం డును = నిమగ్నుడును; ఐ; ఉండుటన్‌; తెలియన్‌ = తెలుసికొన; లేక = లేక. 
భావము:- ఆ ముని మాట్లాడలేదు. ఆ మునీంద్రుడు నిమీలితనేత్రుడై, సమాధిస్టుడై 
బాహ్యేంద్రియజ్ఞానం లేక హరి చింతా పరతంత్రుడై ఉన్నాడని మహారాజు తెలుసుకోలేక .... 
1-462-ఉ. 
Ul pt 
కన్నులుమూసి బ్రాహ్మణుండు గర్వముతోడుతనున్నవాండు, చే 
సన్నలనైన రమ్మనండు, సారజలంబులు దెచ్చి పోయం డే 
మన్నన లైన( జేయండు, సమగ్రఫలంబులు వెట్ట(, డింత సం 
పన్నత నొందెనే? తన తపశ్చరణాప్రతిమప్రభావముల్‌. 
టీక:- కన్నులు = కన్నులు; మూసి = మూసికొని; బ్రాహ్మణుండు = బ్రాహ్మణుడు; గర్వము = 
అహంకారము; తోడుత = తోకూడి; ఉన్నవాండు = ఉన్నాడు; చేన్‌ = చేతి; సన్నలన్‌ = గుర్తులతో; ఐన్‌ = అయినను; 
రమ్ము = రమ్ము; అనండు = అనుట లేదు; సార = మంచి; జలంబులున్‌ = నీరు; తెచ్చి = తీసుకొని వచ్చి; పోయండు 
= పోయుట లేదు; ఏ = ఏ విధమైన; మన్ననలు = మర్యాదలు; ఐనన్‌ = అయినను; చేయండు = చేయుట లేదు; 
సమగ్ర = పక్వమునకు వచ్చిన; పండిన; ఫలంబులు = పండ్లు; వెట్టండు = పెట్టుట లేదు; ఇంత = ఇంత ఎక్కువగ; 
సంపన్నతన్‌ = సంపదను; ఒందెనే = సంపాదించాడా ఏమి; తన = తన యొక్క; తపస్‌ = తపస్సు; చరణ = 
చేయుట వలన; అప్రతిమ = సాటిలేని; ప్రభావముల్‌ = ప్రభావములతో; గొప్పదనముతో. 


భావము:- “ఈ బ్రాహ్మణుడు కళ్లు తెరవడు! ఎంత గర్వం! పోనీ రమ్మని చేతితో సైగ అయినా 
చెయ్యడు! మంచినీళ్లు ఇయ్యడు! ఏవిధమైన మర్యాదలూ చేయడు. పండిన ఫలమూ పెట్టడు. తన తపోశక్తితో 
సాటిలేని ప్రభావంతో అంత సంపదలు సంపాదించాడా? 


*1-463-™. 

వారి గోరుచున్నవారికి శీతల 
వారి యిడుట యెట్టివారికయిన 
వారితంబుగాని వలసిన ధర్మంబు; 


వారి యిడ(డు దాహవారి గాండు." 


ప్రథమ స్కంధము 326 


టీక:- వారిన్‌ = నీరు; కోరుచు = అడుగుచు; ఉన్న = ఉన్న; వారు = వారు; కిన్‌ = కి; శీతల = చల్లని; 
వారి = నీరు; ఇడుట = ఇచ్చుట; ఎట్టి = ఎటువంటి; వారు = వారు; కిన్‌ = కి; అయినన్‌ = అయినను; వారితంబు = 
నివారింప బడుటకు - తప్పించుకొన; కాని = కాని, లేని; వలసిన = ముఖ్యమైన; ధర్మంబు = ధర్మము; వారి = నీరు; 
ఇడ(డు = ఇవ్వడు; దాహ = దాహమును; వారి = వారించువాడు; కాండు = కాడు. 

భావము:- దాహంతో నోరెండి పోయి వాకిట్లోకి వచ్చి మంచినీళ్ళు అడిగిన అతిథికి, చల్లని 
మంచినీళ్ళు ఇవ్వటం ఎటువంటి వారికి అయినా సరే కాదనరాని కనీస కర్తవ్యమే. కాని ఇతడు మంచినీళ్ళు 
ఇవ్వటంలేదు, దాహం తీర్చటం లేదు." 

దాహంతో అల్లాడిపోతూ పరీక్షిత్తు నీ ళృడిగితే ధ్యానంలో ఉన్న శమీకమహర్షి స్పందించ లేదు. అది గమనించక 

ఉక్రోషంతో పరీక్షిన్మహారాజు మరోలా అనుకుంటున్నాడు. 
1-464-చ. 
అని మనుజేశ్వరుండు మృగయాపరిఖేదనితాంతదాహసం 
జనిత దురంతరోషమున సంయమి దన్ను. దిరస్కరించి పూ 
జనములుసేయండంచు మృతసర్పమునొక్కటి వింటికోపునం 
బనివడి తెచ్చి వైచె నటు బ్రహ్మమునీంద్రుని యంసవేదికన్‌. 


టీక:- అని = అని; మనుజేశ్వరుండు = రాజు, పరీక్షిత్తు (మనుజేశ్వరుండు - మానవులకు ప్రభువు, 
రాజు);మృగయా = వేట వలన కలిగిన; పరిఖేద = బాధతో - అలసటతో; నితాంత = అధికమైన; దాహ = దాహము 
వలన; సంజనిత = పుట్టుచున్న; దురంత = అంతులేని; రోషమున = రోషముతో; సంయమి = సంయమనము 
కలవాడు, తపస్వి; తన్నున్‌ = తనను; తిరస్కరించి = లెక్కచేయక; పూజనములు = మర్యాదలు; సేయండు = 
చేయడు; అంచున్‌ = అనుచును; మృత = మరణించిన; సర్పమున్‌ = పామును; ఒక్కటి = ఒకటి; వింటి = విల్లు 
యొక్క; కోపునన్‌ = కొప్పున - చివరతో - బాణముతో; పనివడి = పనిగట్టుకొని; తెచ్చి; వైచెన్‌ = వేసెను; అటు; 
బ్రహ్మ = బ్రహ్మ; మునీంద్రుని = బుషి యొక్క; అంసవేదికన్‌ = గూడలందలిసమస్థలములో, మెడలో. 

భావము:- అలా అనుకుని పరీక్షిత్తు వేటలో కలిగిన అలసట, అధికమైన దాహములతో జనించిన 
దురంత రోషముతో ముని తనను లెక్కచేయటంలేదు, గౌరవించుట లేదు అంటూ, వింటి కొప్పుతో ఒక చచ్చిన 
పామును పనికట్టుకొని తీసుకొచ్చి ఆ బ్రహ్మర్షి భుజాన పడవేశాడు. 


1-465-వ. 
"ఇట్లతండు ప్రత్యాహృతబాహ్యాంతరింద్రియుం డగుట నిమీలితలోచ నుండు గా 
నోపునో? యట్లుగాక గతాగతులగు క్షత్రబంధులచే నేమి యని మృషాసమాధి 
నిష్ణుండుగా నోపునో?"యని వితర్మించుచు, వృథారోషదర్పంబున ముని 
మూ(పున గతాసువయిన సర్పంబు నిడి నరేశ్వరుండు దన పురంబునకుం 


ప్రథమ స్కంధము 327 


జనియె; నంత సమీపవర్తులైన మునికుమారు లంతయుం దెలియం జూచి 
శమీకనందనుం డైన శృంగి కడకుం జని. 


టీక:- ఇట్లు = ఈ విధముగ; అతండు = అతడు; ప్రత్యాహృత = వెనుకకు మరల్చబడిన; బాహ్య = 
బయటి; అంతర = లోపటి; ఇంద్రియుండు = ఇంద్రియములు కలవాడు; అగుటన్‌ = అయి ఉండుటను; నిమీలిత 
= మూసుకుపోయిన; లోచనుండున్‌ = కళ్ళు ఉన్నవాడు; కాన్‌ = అయి; ఓపునో = ఉండవచ్చునేమో; అట్లు = ఆ 
విధముగ; కాక = కాకపోయిన; గతా = పోయేవాళ్ళు; ఆగతులు = వచ్చేవాళ్ళు; అగు = అయిన; క్షత్రబంధులు = 
బ్రష్టుక్షత్రియులు (క్షత్రబంధులు - బ్రష్టులైన క్షత్రియులకు వాడు జాతీయము]; చేన్‌ = వలన; ఏమి = ఏమి; అని = 
అని; మృషా = కపట; సమాధి = సమాధి; నిష్ణుండున్‌ = నిష్టలో ఉన్నవాడు; కాన్‌ = అయి; ఓపునో = ఉండవచ్చేమో; 
అని = అని; వితర్మించుచు = వ్యతిరిక్తముగ తర్కించుచు; వృథా = వ్యర్థమైన; అనవసరపు; రోష = రోషముతో 
కూడిన; దర్పంబున = దర్పముతో - గర్వముతో; ముని = ముని యొక్క; మూ(పున = మూపుమీద, మెడలో; గత 
= పోయిన; ఆసువు = ఆయువు; అయిన = కల, చనిపోయిన; సర్పంబున్‌ = పామును; ఇడి = ఉంచి - వేసి; 
నరేశ్వరుండు = రాజు, పరీక్షిత్తు (నరేశ్వరుడు - నరులకు ప్రభువు, రాజు); తన = తన యొక్క; పురంబున = 
పురమున; కున్‌ = కు; చనియెన్‌ = వెళ్ళెను; అంత = అంతట; సమీప = సమీపములో; దగ్గరలో; వర్తులు = 
తిరుగుచున్నవారు; ఐన = అయినట్టి; ముని = మునుల యొక్క; కుమారులు = కొడుకులు; అంతయున్‌ = మొత్తం 
అంతా; తెలియన్‌ = తెలిసేలాగ; చూచి = చూసి; శమీక = శమీకుని యొక్క; నందనుండు = పుత్రుడు; ఐన = 
అయినట్టి; శృంగి = శృంగి; కడ = దగ్గర; కున్‌ = కి; చని = వెళ్ళి. 

భావము:- “ఈ ముని ఏకాగ్రచిత్తంతో నిజంగానే నిష్టాగరిష్ణుడై నిమీలిత నేత్రుడై కూర్చున్నాడా లేక 
ఎప్పుడూ వస్తూ పోతూ ఉండే సామాన్య రాజులతో ఏమి పని అని దొంగజపం చేస్తున్నాడా?” అని మనస్సులో 
వితర్మించుకొంటూనే భూపాలుడు ఆపుకోలేని కోపాటోపంతో దాపున పడి ఉన్న మృతసర్పాన్ని ముని మూపున 
వేసి హస్తినాపురానికి వెళ్లిపోయాడు. అప్పుడు చుట్టుప్రక్కల తిరిగుతున్న మునికుమారులు ఇదంతా చూసి 
శమీకముని కుమారుడైన శృంగి సమిపానికి వెళ్లి.... 


1-466-క. 
"నరగంధ గజస్యందన 

తురంగములనేలు రాజు తోయాతురుండై 
పరంగన్‌ నీజనకునిమెడ 
నురగముందగిలించిపోయెనోడక తండ్రీ!" 


టీక:- నర = నరులను; గంధ = మదమెక్కిన; గజ = ఏనుగులను; స్యందన = రథములను; 
తురంగంబులన్‌ = గుజ్జములను; ఏలు = పాలించు; రాజు = రాజు; తోయ = దాహముతో; ఆతురుడు = ఆత్రుత 
కలవాడు; ఐ = అయి; పరంగన్‌ = పనిగట్టుకొని; నీ = నీ; జనకుని = తండ్రి; మెడన్‌ = మెడలో; ఉరగమున్‌ = 
పామును; తగిలించి = చిక్కునట్లు చేసి; పోయెన్‌ = పోయెను; ఓడక = సంకోచించక; తండ్రీ = అయ్యా. 


ప్రథమ స్కంధము 328 


భావము:- “భటులు, ఏనుగులు రథాలు, గుజ్టాలు అనే చతురంగ సైన్నానికి అధిపతి అయిన 
ఎవడో ఒక రాజు జలం కోసం వచ్చి సంకోచించకుండా నీ జనకుని కంఠంలో సర్పాన్ని తగిలించి 
పోయాడయ్యా” అని చెప్పారు. 


1-467-వ. 

అనిపలికిన, సమానవయోరూప మునికుమారలీలాసంగియయిన శృంగి శృంగం 
బులతోడి మూర్తిధరించినట్లు విజృంభించి రోషసంరంభంబున నదిరిపడి, "బల్య 
న్నంబుల భుజించి పుష్టంబు లగు నరిష్టంబులుం బోలె బలిసియు ద్వారంబుల 
గాచికొని యుండు సారమేయంబుల పగిది దాసభూతులగు క్షత్రి యాభాసులెట్లు 
బ్రాహ్మణోత్తములచే స్వరక్షకులుగ నిరూపితు లయిరి? అట్టివార లెట్లు తదహం 
బుల భాండసంగతంబగునన్నంబు భుజింపనర్హులగుదురు? తత్మతంబులయిన 
ద్రోహంబు లెట్లు నిజస్వామింజెందు?"నని మజియు నిట్లనియె. 


టీక:- అని = అని; పలికిన = పలుకగ; సమాన = సమానమైన; వయస్‌ = వయస్సు కల; రూప = 
రూపము కల; ముని = మునుల యొక్క; కుమార = కుమారులతో; లీలా = క్రీడలకు; సంగి = కూడినవాడు; అయిన 
= అయినట్టి; శృంగి = శృంగి; శృంగంబులన్‌ = కొమ్ములతో; తోడి = కూడి యున్న (నందీశ్వరుని); మూర్తి = వేష 
మును - రూపమును; ధరించినట్లు = వేసుకొన్నట్లు; విజృంభించి = చెలరేగి; రోష = రోషము వలన; సంరంభం 
బునన్‌ = తొట్రుపాటుతో; అదిరి = అదిరి; ఉలికి; పడి = పడి; బలి = బలిగా పెట్టిన; అన్నంబులన్‌ = అన్నములను; 
భుజించి = తిని; పుష్టంబులు = బలిష్టులు; అగున్‌ = అయిన; అరిష్టంబులున్‌ = కాకులు; పోలెన్‌ = వలె; బలిసి 
యున్‌ = బలము కల వైనప్పటికిని; ద్వారంబులన్‌ = ద్వారముల వద్ద; కాచికొని = ఎదురు చూచుచు; ఉండు = 
ఉండు; సారమేయంబుల = కుక్కల; పగిదిన్‌ = వలె; దాస = పనివాని; భూతులు = వంటివారు; అగు = అయినట్టి; 
క్షత్రియ = క్షత్రియ; అభాసులు = బ్రష్టులు; ఎట్లు = ఏ విధముగ; బ్రాహ్మణ = బ్రాహ్మణులను; ఉత్తముల = ఉత్తముల; 
చేన్‌ = చేత; స్వ= తమ; రక్షకులుగ = రక్షించువారుగ - పరిపాలకులుగ; నిరూపితులు = నియమింపబడినవారు; 
అయిరి = అయితిరి; అట్టి = అటువంటి; వారలు = వారు; ఎట్లు = ఏ విధముగ; తత్‌ = వారి; గృహంబులన్‌ = 
ఇండ్లలోని; భాండ = కుండలలో; సంగతంబు = కూడిఉన్నది; కూడు; అగు = అయినట్టి; అన్నంబున్‌ = 
అన్నమును; భుజింపన్‌ = తినుటకు; అర్హులు = అర్హత కలవారు - యోగ్యులు; అగుదురు = అవుతారు; తత్‌ = 
వారిచేత; కృతంబులు = చేయబడినవి; అయిన = అయిన; ద్రోహంబులు = కీడులు; ఎట్లు = ఏ విధముగ; నిజ = 
తమ; స్వామిన్‌ = యజమానిని; చెందున్‌ = చెందును; అని = అని; మజియున్‌ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; 
అనియెన్‌ = పలికెను. 


భావము:- ఆ మాటలు విని తోడి మునికుమారులతో ఆటలాడుతున్న శృంగి కొమ్ములు తిరిగిన 


క్రోధరసంలాగా హుంకరించి, రోషావేశంతో అదరిపడుతూ ఇలా అన్నాడు- "ఈ రాజులు బలిముద్దలు తిని 
బలిసిన కాకుల వంటివారు. ద్వారాలవద్ద కాచుకొని ఉండే సారమేయాల వంటివారు. గృహదాసులైన ఈ ఆభాస 


ప్రథమ స్కంధము 329 


క్షత్రియులను భూసురోత్తములు తమ రక్షకులుగా ఎలా అయ్యారు. ద్వారపాలకులుగా ఉండదగినవారు 
వంటింటిలో ప్రవేశించి వండిన అన్నాన్ని భుజించటానికి ఎలా అర్హులైతారు. వారు చేసే ద్రోహాలకు గృహస్వామి 
ఎందుకు బాధ్యు డవుతాడు."ఇలా పలికి 


1-468-ఉ. 
"ఆడడు తన్ను దూషణము, లాశ్రమవాసులC గాని వైరులం 
గూడండు, కందమూలములు గూడుగం దించు సమాధినిష్టుండై 
వీడండు లోనిచూడ్కులను, విష్ణుని: దక్కం బరప్రపంచముం 
జూడండు, మద్దురుండు, ఫణిం జుట్టంగ నేటికి రాచవానికిన్‌? 


టీక:-  ఆడడు = పలుకడు; తన్నున్‌ = తనను; దూషణములు = నిందలు; ఆశ్రమ = ఆశ్రమములో; 
వాసులన్‌ = వసించువారిని; కాని = తప్ప; వైరులన్‌ = శత్రువులను; కూడ(డు = కలవడు; కంద = కంద; 
మూలములు = మొదలగునవి (దుంపలు); కూడుగన్‌ = భోజనముగ; తించు = తినుచు; సమాధి = సమాధిలో; 
నిష్ణు(డు = నిమగ్నమైనవాడు; ఐ = అయి; వీడ(డు = వదలడు; లోని = (ఆత్మ) లోపలి; చూడ్కులను = చూపులను; 
విష్ణునిన్‌ = విష్ణుమూర్తిని; తక్కన్‌ = కాని; పర = ఇతరమైన; ప్రపంచమున్‌ = ప్రపంచార్థములను; చూడండు = 
చూడడు; మత్‌ = నా యొక్క; గురుండు = తండ్రి; ఫణిన్‌ = పామును; చుట్టంగన్‌ = చుట్టుట; ఏటి = ఎందుల; కిన్‌ 
= కు;రాచ = రాజకులపు - క్షత్రియకులపు; వాడు = వాడు; కిన్‌ = కి. 

భావము:- "మా తండ్రి తనను తూలనాడలేదే ఆశ్రమవాసులతోనే గాని తమ శత్రు రాజులతో 
కూడలేదే అడవిలో కందమూలాలు భుజిస్తూ అచంచల మనస్కుడై అంతర్‌ దృష్టిని వీడకుండా, విష్ణుమూర్తిని 
తప్ప ఇతర ప్రపంచాన్ని చూడకుండా, తపోనిష్టలో ఉన్న ఆయన మీద ఆ రాచవాడు పామును వేసిపోతాడా? 


1-469-4. 
పోము హిరణ్యదానములం బుచ్చుకొనంగ, ధనంబు లేమియుం 
దేము, స వంచనంబులుగ దీవనలిచ్చుచు వేసరింప(గా 

రాము, వనంబులన్‌ గృహవిరాములమై నివసింప; జెల్లరే! 
పామును వైవంగా6 దగునె? బ్రహ్మమునీంద్రు భుజార్గళంబునన్‌. 


టీక:- పోము = వెళ్ళము; హిరణ్య = బంగారు; దానములన్‌ = దానములను; పుచ్చుకొనంగ = 
తీసుకొనుటకు; ధనంబులు = విత్తములు (దక్షిణలు); ఏమియున్‌ = ఏవియును; తేము = తీసుకొనిరాము; 
సవంచనములుగన్‌ = మోసములతో కూడిన; దీవనలు = దీవనలు - ఆశీర్వాదములను; ఇచ్చుచున్‌ = ఇచ్చుచు; 
చేయుచు; వేసరింప(గా = విసిగించుచు; రాము = రాము; వనంబులన్‌ = అడవిలో; గృహ = గృహస్తాశ్రమ; 
ఆశ్రమము నందే; విరాములము = విరతులము; ఐ = అయి; నివసింపన్‌ = ఉండగ; చెల్లరే = అయ్యో; పామును = 


ప్రథమ స్కంధము 330 


పామును; వైవ(గా = వేయుట; తగునె = తగునా ఏమి - ఏమి ధర్మము; బ్రహ్మముని = బ్రహ్మర్నులలో; ఇంద్రు = 
శ్రేష్టుని; భుజా = భుజముల యొక్క; గళంబునన్‌ = కంఠములో. 

భావము:-మేము హిరణ్యదానాలు పుచ్చుకోవటానికి పోమే ఆశీర్వాదాలని మోసం చేసి ధనం గుంజుకోమే! 
పరులను వేధించేవాళ్లం కామే! ఇళ్లూ వాకిళ్లూ విడిచిపెట్టి అడవుల్లోపడి ఉన్నామే! అటువంటప్పుడు బ్రహ్మర్షి 
అయిన మా తండ్రిగారి మెడలో పామును పడవేయటానికి ఆ రాజుకు ఏం పోయే కాలం వచ్చిందో. 
1-470-క. 
పుడమి(గల జనులు వొగడ6గ6 
గుడుతురు గట్టుదురు. గాక కువలయపతులై 
యడవుల నిడుమల( బడియెడి 


బడుగులమెడ. నిడంగ దగునె పన్నగశవమున్‌? 


టీక:- పుడమిన్‌ = భూమి మీద; కల = కల; జనులున్‌ = జనులు; ఒగడంగన్‌ = పొగడునట్లు; కుడుతు 
రున్‌ = (తింటే) తిందురు; కట్టుదురున్‌ = (కడితే) కట్టుదురు; కాక = అంతేకాని;కువలయ = భూమండలమునకు; 
పతులు = భర్తలు; ఐ = ఐ ఉండి; అడవులన్‌ = అడవులలో; ఇడుమలన్‌ = బాధలు - ఇబ్బందులు; పడియెడి = 
పడు; బడుగుల = అశక్తుల - బలహీనుల; మెడన్‌ = మెడలో; ఇడ6గన్‌ = వేయుట; తగునె = తగునా ఏమి - ఏమి 
ధర్మము; పన్నగ = పాము; శవమున్‌ = శవమును. 

భావము:- ప్రపంచాన్ని పాలించే ప్రభువు లయితే పంచభక్ష్యపరమాన్నాలు కడుపునిండా కుడవ 
మనండి. విలువగల వలువలు ముడవమనండి. అంతేకాని అడవులలో ఇడుములు పడే బడుగు తాపసుల 
మెడలో పామును చుడతారా. 
1-471-5. 
భగవంతుండు గోవిందుండు 
జగతిం బెడంబాసి చనిన శాసింపంగా. 
దగువారు లేమి దుర్ణను 


లెగసి మహాసాధుజనుల నే(చెద రకటా! 


టీక:- _భగవంతు(డు = మహిమాన్వితుడు; గోవిందు(డు = కృష్ణుడు; జగతిన్‌ = భూలోకమును; 
పెడంబాసి = విడిచిపెట్టి; చనినన్‌ = చనగా; వెళ్ళగా; శాసింపంగాన్‌ = కట్టుబాటుచేయుటకు; తగు = సామర్థ్యము 
కల; వారు = వారు; లేమిన్‌ = లేకపోవుటచేత; దుర్దనులు = చెడ్డమనుష్యులు; ఎగసి = చెలరేగి; మహా = గొప్ప; 
సాధు = సాత్వికులైన; జనులన్‌ = ప్రజలను; ఏంచెదరు = బాధించెదరు; విసిగించెదరు; అకటా = అయ్యో. 

భావము:- అయ్యో! భగవంతుడైన శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచి వెళ్లిన తర్వాత సమర్జుడైన శాసకుడు 
ఎవరూ లేకపోవటంతో దుర్మార్గులు విజృంభించి నిరపరాధులైన సాధువులను బాధింప సాగారు. 


ప్రథమ స్కంధము 331 


1-472-క, 

“బాలకులారా! ధాత్రీ 

పాలకు శపియింతు"ననుచు( బలువడిని విలో 
లాలకు(డగు మునికుంజర 

బాలకు. డరిగెం ద్రిలోకపాలకు లదరన్‌. 


టీక:- _బాలకులారా = బాలకులారా; ధరిత్రీపాలకున్‌ = రాజును (ధరిత్రీపాలకుడు - భూమిని 
పాలించువాడు, రాజు); శపియింతున = శపించెదను; అనుచున్‌ = అనుచు; పలు = మిక్కిలి; వడిని = వేగముతో; 
విలోల = చెదిరిన; అలకు(డు = ముంగురులు కలవాడు; అగు = అయిన; మునికుంజరబాలకు(డు = శృంగి 
(మునికుంజరబాలకుండు - మునులలో ఏనుగువంటి (్రేష్ణుడైన) శమీకుని కుమారుడు, శృంగి); అరిగెన్‌ = 
వెళ్ళెను; త్రి = మూడు (3); లోక = లోకముల; పాలకులు = పాలకులు - అధిపతులు; అదరన్‌ = ఉలికి పడునట్లు; 


భావము:- “బాలకులాలా! వినండి. ఇప్పుడే ఆ భూపాలకునికి శాపం పెడతాను” అని మిక్కిలి వేగంగా 
చెదరినముంగురులతోనున్న మునిబాలకుడైన శృంగి ముల్లోకపాలకులు అదిరేటట్లు పెద్దకేకలు వేస్తూ- 


శృంగి శాపంబు 
1-473-వ. 
ఇట్లు రోషించి కౌశికీనదికిం జని జలోపస్పర్శంబు సేసి. 


టీక:- ఇట్లు = ఈ విధముగ; రోషించి = రోషపడి - కినుక వహించి; కౌశికీ = కౌశికి అను; నది = 
నది; కిన్‌ = కి; చని = వెళ్ళి; జల = నీటిని; ఉపస్పర్శంబున్‌ = (సంకల్పమునకు) తాకుట, ఆచమనము; చేసి = చేసి. 


భావము:- ఈ విధంగా కోపించి, (శృంగి) కౌశికీవదికి వెళ్లాడు. నీళ్ళు చేతిలోకి తీసుకొన్నాడు. 
1-474-6. 
"ఓడక వింటికోపున మృతోరగముం గొని వచ్చి మాటు మా 
టాడకయున్న మజ్జనకు నంసతలంబునం బెట్టి దుర్మద 
క్రీడ జరించు రాజు హరకేశవు లడ్డినం నైనం జచ్చుం బో 
యేడవ నాండు తక్షకఫణీంద్ర విషానల హేతి సంహతిన్‌." 


టీక:-  ఓడక = జంకు లేకుండగ; వింటి = విల్లుయొక్క; కోపున = కొప్పున - చివరతో; మృత = 
చనిపోయిన; ఉరగమున్‌ = పామును; కొని = తీసికొని; వచ్చి = వచ్చి; మాటు = బదులు; మాటాడక = చెప్పక; ఉన్న 
= ఉన్నట్టి; మత్‌ = నా;జనకున్‌ = తండ్రి యొక్క; అంస = భుజము, మూపు; తలంబునన్‌ = స్థలములో, భాగమున; 


ప్రథమ స్కంధము 332 


పెట్టి = పెట్టి; దుర్‌ = చెడ్డ; మద = మదపు, గర్వపు; క్రీడన్‌ = ఆటతో; చరించు = తిరుగు; రాజు = రాజు; హర = 
శివుడును; కేశవులు = విష్ణువును; అడ్డినన్‌ = అడ్డువచ్చుట; ఐనన్‌ = జరిగినను; చచ్చున్‌ = మరణించి; పో = 
పోవుగాక; ఏడవ = ఏడవ (7); నాండు = దినమున; తక్షక = తక్షకుడు అను; ఫణి = పాములలో; ఇంద్ర = శ్రేష్టుని; 
విష = విషము యొక్క; అనల = అగ్ని; హేతి = జ్వాలల; సంహతిన్‌ = సమూహమునకు. 

భావము:- “సంకోచం లేకుండా వచ్చిన సర్పాన్ని కొనివచ్చి మౌనముద్రలో ఉన్న మా తండ్రిగారి 
భుజంపైన పడవేసి దురహంకారంతో కన్నూ మిన్నూ కానని ఆ రాజు, హరిహరులు అడ్డుపడినా నేటికి 
ఏడవనాడు తక్షకుని విషాగ్ని జ్వాలలకు దగ్ధమైపోతాడు.” 


1-475-వ. 
అని శమీకమహామునికుమారుం డయిన శృంగి పరీక్షిన్నరేంద్రుని శపియించి, 
నిజాశ్రమంబునకుం జనుదెంచి, కంఠలగ్న కాకోదర కళేబరుండైన తండ్రిం జూచి. 


టీక:- అని = అని; శమీక = శమీకుడు అను; మహా = గొప్ప; ముని = ముని యొక్క; కుమారుండు = 
పుత్రుడు; అయిన = అయినట్టి; శృంగి = శృంగి; పరీక్షిత్‌ = పరీక్షత్తు; నరేంద్రుని = మహారాజుని; శపియించి = 
శపించి; నిజ = తన; ఆశ్రమంబున = ఆశ్రమమున; కున్‌ = కు; చనుదెంచి = వచ్చి; కంఠ = కంఠమందు; లగ్న = 
తగిలిఉన్న; కాకోదర = పాము; కళేబరుండు = శవముకలవాడు; ఐన = అయిన; తండ్రిన్‌; చూచి = చూసి. 

భావము:- అని పరీక్షిన్నరేంద్రుణ్ణి భయంకరంగా శపించి శమీక మహాముని కుమారుడైన శృంగి 
ఆశ్రమానికి అరుదెంచి ధ్యానముద్రలో ఉన్న తండ్రిని దర్శించాడు. ఆయన మెడలో ఇంకా ఆ మృతసర్పం అలా 
వ్రేలాడుతూనే ఉంది. 


1-476-5. 
"ఇయ్యెడ నీ కంఠమునను 

నియ్యురగ కళేబరంబు నిటు వైచిన యా 
యయ్యనింక నేమి సేయుదు 

నెయ్యంబులు లేవు సుమ్ము నృపులకు( దండీ! 


టీక:- ఈ = ఈ;ఎడన్‌ = తావున; నీ = నీ;కంఠమునను = మెడలో; ఈ = ఈ; ఉరగ = పాము; కళేబరం 
బున్‌ = శవమును; ఇటు = ఈ విధముగ; వైచిన = వేసిన; ఆ = ఆ; అయ్యన్‌ = పెద్దమనిషిని; ఇంకన్‌ = ఇంకనూ; 
ఏమి = ఏమి; చేయుదున్‌ = చేయుదును; నెయ్యంబులు = స్నేహధర్మములు; లేవు = లేవు; సుమ్ము = సుమా; 
నృపులు = రాజులు (నృపులు - నరులను పాలించు వారు, రాజులు]; కున్‌ = కి;తండ్రీ = తండ్రీ. 

భావము:- “అయ్యో! తండ్రీ! ఈ రాజులకు పరువు మర్యాదలు తెలియవు. ఇతడెవడో మృతసర్పాన్ని 
తెచ్చి నీ కంఠంలో వేశాడు. మరి ఈ దొరగారికి ఎలా బుద్ధి చెప్పాలో ఏమో. 


ప్రథమ స్కంధము 333 


1-477-శా. 

ప్రారంభంబున వే(ట వచ్చి ధరణీపాలుండు, మా తండ్రిపై 
నేరం బేమియు లేక సర్పశవమున్‌ నేం డుగ్రుండై వైచినా6 
డీరీతిన్‌ ఫణి గ్రమ్మజన్‌ బ్రతుకునో? హింసించునో కోజలన్‌? 
రారే తాపసులార! వీనిం దివరే, రక్షింపరే, మ్రొక్కెదన్‌." 


టీక:- ప్రారంభంబున = ముందేమో; వే(టన్‌ = వేటకి; వచ్చి = వచ్చి;ధరణీ = భూమిని; పాలుండు = పాలించు 
వాడు - రాజు; మా = మా;తండ్రి = తండ్రి; పైన్‌ = పైన; నేరంబు = అపరాథము; ఏమియున్‌ = ఏమాత్రము; లేక = 
లేకుండగ; సర్ప = పాము; శవమున్‌ = కళేబరమును; నేండు = ఈ దినమున; ఉగ్రుండు = కోపిష్టి; ఐ = అయి; 
వైచినాండు = వేసినాడు; ఈ = ఈ; రీతిన్‌ = విధముగ; ఫణి = పాము; క్రమ్మజిన్‌ = మరల; బ్రతుకునో = 
బ్రతుకుతుందో ఏమో; హింసించునో = హింసించునో ఏమో; కోజలన్‌ = కోరలతో; రారే = రండి; తాపసులార = 
మునులారా; దీనిన్‌ = దీనిని; తివరే = తీసివేయండి; రక్షింపరే = రక్షించండి; మైక్కెదన్‌ = ప్రార్థించెదను. 
భావము:- ఓ తాపసులారా! ఎవరో రాజుగారు ముందు వేటకోసం అని అడవికి వచ్చి నిరపరాధి 
అయిన మా తండ్రి మీద నిర్దాక్షిణ్యాంగా ఈ చచ్చిన పామును పడవేసి వెళ్లాడు. ఈ భయంకర సర్పం మళ్లీ 
బ్రతుకుతుందో ఏమో క్రూరమైన కోరలతో కాటు వేస్తుందేమో మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. వేగిరం రండి. ఈ 
పామును తోసేయండి. మా తండ్రిని రక్షించండి.” 


1-478-వ. 
అని వెజిపున సర్పంబుం దిగుచు నేర్పు లేక యెలుంగెత్తి యేడ్చు చున్న కుమారకు 
రోదనధ్వని విని, యాంగిరసుం డయిన శమీకుండు సమాధి సాలించి, మెల్లన 
కన్నులు దెజచి, మూంపున వ్రేలుచున్న మృతోరగంబు నీక్షించి, తీసి పాజవైచి; 
కుమారకుం జూచి. 

టీక:- అని = అని; వెజిపునన్‌ = భయముతో; సర్పంబున్‌ = పామును; తిగుచు = తీసివేయు; నేర్పు = 
నేర్చు, సామర్థ్యము; లేక; ఎలుంగు = గొంతు - కంఠస్వరము; ఎత్తి = ఎత్తి, పెంచి; ఏడ్చుచున్‌ = వడుచుచు; ఉన్న 
= ఉన్నట్టి; కుమారకున్‌ = పుత్రుని; రోదన = ఏడుపు; ధ్వని = స్వరము; విని; ఆంగిరసుండు = (బుద్ధిలో) బృహస్పతి; 
అయిన = అయినట్టి; శమీకుండు = శమీకుడు; సమాధిన్‌ = సమాధి; సాలించి = చాలించి; మెల్లన = మెల్లగా; 


కన్నులు; తెజిచి = తెరచి; మూ(పున = మెడలో; వ్రేలుచు = వ్రేలాడుచు; ఉన్న; మృత = మరణించిన; ఉరగంబున్‌ 
= పామును; ఈక్షించి = చూసి; తీసి; పాజి = దూరముగ; వైచి = వేసి; కుమారకున్‌ = కొడుకుని; చూచి = చూసి. 
భావము:- అంటూ భయంతో ఆ సర్పాన్ని తొలగించే నేర్పులేక పెద్దగా ఏడవసాగాడు. అనుగు 


నందనుని ఆక్రందనం ఆకర్షించి, అంగీరస వంశంవాడైన శమీక మహాముని సమాధి చాలించి మెల్లగా కళ్ళు 
తెరిచాడు. భూజాన వ్రేలాడుతున్న భుజంగాన్ని తీసి దూరంగా పారవేసి కుమారుణ్ణి చూసి... 


ప్రథమ స్కంధము 334 


*1-479-క. 

"ఏ కీడు నాచరింపము 

లోకులకున్‌ మనము సర్వలోక సములమున్‌ 
శోకింపనేల పుత్రక 

కాకోదర మేల వచ్చె? గంఠంబునకున్‌." 


టీక:- ఏ =ఏ;కీడున్‌ = కీడు, అపకారమును; ఆచరింపము = కలుగజేయము; లోకులు = జనులు; 
కున్‌ = కు;మనము = మనము; సర్వ= సమస్త; లోక = లోకులను; సములమున్‌ = సమానముగా చూచు వారము; 
శోకింపన్‌ = ఏడ్చుట; ఏల = ఎందుకు; పుత్రక = కుమారా; కాకోదరము = పాము; ఏల = ఎందుకు; వచ్చెన్‌ = 
వచ్చెను; కంఠంబు = మెడమీద; కున్‌ = కు. 

భావము:- "నాయనా! మనం లోకంలో ఎవరికి ఎలాంటి అపకారము చేసేవాళ్ళం కాదు కదా. 
మనం, లోకంలో అందరిని సమానంగానే చూస్తాం కదా. అయినా, నా మెడలోకి ఈ పాము ఎలా వచ్చింది? 
నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు?" 

అని తండ్రి యైన శమీక మహర్షి పరీక్షితుని శపించిన శృంగిని అడిగాడు. 

1-480-వ. 
అనియడిగిన( దండ్రికి( గొడుకు, రాజువచ్చి సర్పంబువైచుటయుం దాను శపిం 
చుటయును వినిపించిన, నమ్ముని తన దివ్యజ్ఞానంబున నమ్మానవేంద్రుండు పరీక్షి 
న్నరేంద్రుం డని యెజింగి, కొడుకువలన సంతసింపక యిట్లనియె. 


టీక:- అని = అని; అడిగినన్‌ = అడుగగా; తండ్రి = తండ్రి; కిన్‌ = కి; కొడుకు = కుమారుడు; రాజు = 
రాజు; వచ్చి = వచ్చి; సర్పంబున్‌ = పామును; వైచుటయున్‌ = వేసుటయును; తాను = తాను; శపించుటయును 
= శపించుటయును; వినిపించిన = వినిపించిన; ఆ = ఆ; ముని = ముని; తన = తన యొక్క; దివ్య = దివ్యమైన; 
జ్ఞానంబున = జ్ఞానము వలన; ఆ = ఆ; మానవ = మానవులలో; ఇంద్రుండు = శ్రేష్టుడు; పరీక్షిన్నరేంద్రుండు = 
పరీక్షిన్మహారాజు; అని = అని; ఎటీంగి = తెలిసికొని; కొడుకు = కుమారుని; వలనన్‌ = వలన; సంతసింపక = 
ఇష్టపడక; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. 

భావము:- అని (శమీకుడు) ప్రశ్నించాడు. అప్పుడు శృంగి రాజు వచ్చి పామును వేయటం, ఆ 


రాజును తాను శపించటం తన తండ్రికి విన్నవించాడు. వెంటనే శమీకమహర్షి తన దివ్యదృష్టితో ఆ రాజు 
పరీక్షిన్నరేంద్రుడని తెలుసుకొని కొడుకు చేసిన పనికి సంతోషింపక ఇలా అన్నాడు- 


ప్రథమ స్కంధము 335 


1-481-56. 
"బెట్టిదమగు శాపమునకు 
దట్టపు ద్రోహంబు గాదు, ధరణీకాంతుం 
గట్టా! యేల శపించితి 
పట్టీ! తక్షకవిషాగ్ని పాలగు మనుచున్‌. 

టీక:- బెట్టిదము = కఠినము; అగు = అయిన; శాపము = శాపము; కున్‌ =కు; దట్టపు = బలమగు; 
ద్రోహంబున్‌ = ద్రోహము; కాదు = కాదు; ధరణీ = భూమికి; కాంతున్‌ = భర్తని - రాజును; కట్టా = అయ్యో; ఏల = 
ఎందుకు; శపించితి = శపించితివి; పట్టీ = పుత్రా; తక్షక = తక్షకుడు అను; విష = విషము యొక్క; అగ్ని = అగ్నికి; 
పాలు = వశము; అగుము = అవ్వుము; అనుచున్‌ = అని. 

భావము:- “నాయనా! ఇంతటి కఠోరమైన శాపం పెట్టటానికి అంతటి మహాపరాధం ఆ మహారాజు 
ఏంచేసాడు. తక్షకవిషాగ్ని జ్వాలల పాలు కమ్మని ఆ ధరణీపాలుణ్ణి, అయ్యయ్యో! ఎందుకు శపించావు? 
1-482-™. 
తల్లి కడుపులోన ధగ్గుడై క్రమ్మఅి 
గమలనాభు కరుణం గలిగినాండు; 
బలిమి గలిగి ప్రజలం బాలించుచున్నాడు; 
దిట్టవడుగ! రాజు దిట్టం దగునె? 


టీక:- తల్లి = తల్లి; కడుపు = గర్భము; లోన = లోపల; ధగ్జుండు = కాలిన వాడు; ఐ = అయి; క్రమ్మజన్‌ 
= మరల; కమలనాభుడు = కృష్ణుని (కమలనాభుడు - కమల (పద్మము) నాభు (నాభి యందు కలవాడు), 
విష్ణువు); కరుణన్‌ = కరుణతో; కలిగినా(డు = బ్రతికినవాడు; బలిమిన్‌ = బలము - శక్తి; కలిగి = కలిగి ఉండి; 
ప్రజలన్‌ = జనులను; పాలించుచున్‌ = ఏలుచు; ఉన్నాడు = ఉన్నాడు; దిట్ట = సామర్థ్యము గల; వడుగ = ఓ 
బ్రహ్మచారీ; రాజున్‌ = రాజును; తిట్టన్‌ = తిట్టుట; తగునె = తగునా ఏమి, సరియైనదా ఏమి. 

భావము:- పాపం! పరీక్షిత్తు తల్లి గర్భంలోనే దగ్గుడైనాడు. మళ్ళీ శ్రీకృష్ణుని కటాక్షం వల్ల బ్రతికి 
బయటపడ్డాడు. ఇప్పుడు పెరిగి పెద్దవాడై పరాక్రమవంతుడై ప్రజలను పరిపాలిస్తున్నాడు. ఓ బ్రహ్మచారీ! 
అటువంటి మంచిరాజును శపించవచ్చా? 


ప్రథమ స్కంధము 336 


1-483-ఉ. 
కాపరి లేని గొజ్జియల కైవడి. గంటక చోర కోటిచే 
నేపజి యున్నదీ భువన మీశుండు గృష్టుండు లేమి నిట్టిచో, 
భూపరిపాలనంబు సమబుద్ధి నితం డొనరింప., జెల్లరే! 
యీ పరిపాటి ద్రోహమున కిట్లు శపింప(గ నేల? బాలకా! 

టీక:- కాపరి = కాపలా కాసేవాడు; లేని = లేని; గొజ్జియల = గొట్టెల; కైవడిన్‌ = వలె; కంటక = 
దుష్టులు; చోర = దొంగలు; కోటి = పెద్ద సమూహము; చేన్‌ = చేత; ఏపు = అభివృద్ధి - బలము; అటిీ = చెడి - లేక; 
ఉన్నది = ఉన్నది; ఈ = ఈ; భువనము = లోకము; ఈశుండు = ఈశ్వరుడు; కృష్ణుండు = కృష్ణుడు; లేమిన్‌ = 
లేకపోవుటచేత; ఇట్టిచో = ఈ విధముగ అయినచో; భూ = భూమిని; పరిపాలనంబు = ఏలుట; సమ = 
సమన్వయమగు; బుద్ధిన్‌ = బుద్ధితో; ఇతండు = ఇతడు; ఒనరింపన్‌ = చేయుచుండగ; చెల్లరే = తగునా ఏమి; 
చెల్లునా ఏమి; ఈ పరిపాటి = ఇంత చిన్న; ద్రోహము = అపరాధము, కీడు; కున్‌ = కు; ఇట్లు = ఈ విధముగ; 
శపింప(గ = శపించుట; ఏల = ఎందుకు; బాలకా = పిల్లవాడా. 

భావము:- వాసుదేవుడు లేకపోవటం మూలాన లోకమంతా చీకాకు పాలైంది. ప్రజలు కాపరిలేని 
గొట్టెల్లాగా ఆపద పాలయ్యారు. దొంగలూ దుండగులూ పెచ్చరిల్లారు. ఇటువంటి క్లిష్ట సమయంలో మన 
మహారాజు సమదృష్టితో సమర్థంగా ప్రజలను పాలిస్తున్నాడు. అయ్యో ఈ రవ్వంత అపరాధానికి ఇలా రాజును 
ఎందుకు శపించావు నాయనా? 


1-484-సీ. 
పాపంబు నీచేత ప్రాపించె మన; కింక- 
రాజు నశించిన రాజ్యమందు 
బలవంతు( డగువా(డు బలహీను పశు, దార,- 
హయ, సువర్ణాదుల నపహరించు; 
జార చోరాదులు సంచరింతురు; ప్రజ- 
- కన్మ్యోన్యకలహంబు లతిశయిల్లు; 
వైదికంబై యున్న వర్ణాశ్రమాచార- 
ధర్మ మించుక లేక తప్పిపోవు; 


ప్రథమ స్కంధము 337 


1-484.1-™. 

నంతమీ(ద లోకు లర్థకామంబుల 
దగిలి సంచరింప, ధరణి నెల్ల 
వర్ణసంకరములు వచ్చును మర్కట 
సారమేయ కులము మేర బుత్ర! 


టీక:-  పాపంబున్‌ = పాపము; నీ = నీ; చేతన్‌ = చేతను; ప్రాపించెన్‌ = కలిగెను; మనకు = మనకు; 
ఇంక = ఇక; రాజు = రాజు; నశించిన = లేకపోయిన; రాజ్యము = రాజ్యము; అందున్‌ = లో; బలవంతుండు = 
బలముతో కూడినవాడు; అగు = అయిన; వాండు = వాడు; బల = బలము; హీను = తక్కువవాని; పశు = పశువులు; 
దార = స్త్రీలు; హయ = గుజ్జిములు; సువర్ణ = బంగారము; ఆదులన్‌ = మొదలగువానిని; అపహరించున్‌ = 
దొంగిలించును; జార = వ్యభిచారులు; చోర = దొంగలు; ఆదులు = మొదలగువారు; సంచరింతురు = మిక్కిలి 
తిరుగుదురు; ప్రజ = ప్రజలు; కున్‌ = కు; అన్యోన్య = ఒకరితోఒకరికి; కలహంబులు = జగడములు; అతిశయిల్లు = 
అధికము అగును; వైదికంబు = వేదానుసారమైనది; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; వర్ణ = వర్ణములయొక్క 
(చతుర్వర్జములు - బ్రాహ్మణ ,క్షత్రియ, వైశ్య, శూద్ర); ఆశ్రమ = ఆశ్రమములయొక్క (చతురాశ్రమములు - 
బ్రహ్మచర్య ,గృహస్త, వానప్రస్త సన్యాస); ఆచార = ఆచారముల - ఆచరింపబడు; ధర్మము = ధర్మము - 
విధములు; ఇంచుక = కొంచెము కూడ; లేక = లేనివై; తప్పి; పోవున్‌ = చరించును; అంత = ఆ; మీందన్‌ = పైన; 

లోకులు = ప్రజలు; అర్థ = అర్థమునకు; కామంబులన్‌ = కామమునకు; తగిలి = లొంగిపోయి; సంచరింప = 

వర్తింపగ; ధరణిన్‌ = భూమిమీద; ఎల్లన్‌ = అంతట; వర్ణ = వర్ణములు; సంకరములు = కలుషితమగుటలు; 
వచ్చును; మర్కట = కోతుల; సారమేయ = కుక్కల; కులము = గుంపుల; మేరన్‌ = వలె; పుత్ర = కొడుకా. 

భావము:- నీ మూలంగా మనకు పాపం ప్రాప్తించింది. రాజు మరణిస్తే రాజ్యంలో అరాచకం 
ప్రబలుతుంది. బలం కలవాడు బలం లేనివాడి మీద పడి వాడి సర్వస్వం దోచుకుంటాడు. జార చోరులు 
నిరాఘాటంగా విహరిస్తారు. ప్రజలలో పరస్పర కలహాలు పెరిగి పోతాయి. వేదానుసారమైన వర్ణాశ్రమాచారాలు 
సమూలంగా నశిస్తాయి, పరస్పర కలహాలు పెరిగి పోతాయి. ధర్మం నశించిపోగా లోకులు అర్థకామాల 
వెంటబడతారు. రాజ్యమంతటా వానర శునకాలలో వలె వర్ణసంకరం వ్యాపిస్తుంది. 


1-485-ఉ. 
భారతవంశజుం, బరమభాగవతున్‌, హయమేధయాజి, నా 
చారపరున్‌, మహానయవిశారదు, రాజకులైకభూషణున్‌, 
నీరము గోరి నేడు మన నేలకు వచ్చిన;యర్థి భక్తి స 
త్మారము సేసి పంప జను. గాక శపింపంగ నీకు ధర్మమే? 


ప్రథమ స్కంధము 338 


టీక=- భారత = భరతుని; వంశజున్‌ = వంశము నందు పుట్టినవాని; పరమ = ఉత్మష్టమైన; 
భాగవతున్‌ = భాగవత మార్గానుయాయిని; భాగవతుని; హయ = అశ్వ; మేధ = మేధ; యాజి = యజ్ఞము 
చేసినవానిని; ఆచారపరున్‌ = ఆచారవంతుని; మహా = గొప్ప; నయ = నీతికల; విశారదున్‌ = నేర్చరిని; రాజ = 
రాజుల; కుల = సమూహమునకు; ఏక = ముఖ్యమైన; భూషణున్‌ = ఆభరణము వంటివానిని; నీరము = నీరు; 
కోరి = కోరి; నేడు = ఇవేళ; మన = మన యొక్క; నేల = ప్రదేశమున; కున్‌ = కు; వచ్చిన = వచ్చిన; అర్థిన్‌ = 
అర్థించువానిని; భక్తి = భక్తితో; సత్కారము = గౌరవము; చేసి = చేసి; పంపన్‌ = పంపుట; చనున్‌ = తగును; కాక 
= అంతే కాని; శపింపంగన్‌ = శపించుట; నీకు = నీకు; ధర్మమే = ధర్మమా ఏమిటి. 
భావము:- పవిత్రమైన భారతదేశంలో జన్నించాడు. పరమ భాగవతుడని పేరుగాంచాడు. అశ్వమేధం 
ఆచరించాడు. సదాచారసంపన్నుడూ, రాజనీతిజ్ఞడూ, రాజకులాలంకారుడూ అయిన అంతటి మహారాజు 
దాహమై మన తపోవనానికి వస్తే ఆదరంతో అతిథిసత్మారాలు ఆచరించి పంపాలి. అంతే కాని, ఇలా శపించటం 
ఏమి ధర్మమయ్యా? 
1-486-క. 
భూపతికి నిరపరాధమ 
శాపము దా నిచ్చె బుద్ధి చాపలమున మా 
పాపడు; వీ డొనరించిన 
పాపము దొలంగింపు కృష్ణ! పరమేశ! హరీ! 
- టీక భూపతి = భూమికి భర్త అయినవాని, రాజు; కిన్‌ = కి; నిరపరాధమ = అపరాథ మేమిలేక; శాపమున్‌ 
= శాపమును; తాన్‌ = తాను; ఇచ్చెన్‌ = ఇచ్చెను; బుద్ధి = బుద్ధి; చాపలమున = చపలత్వముతో; మా = మా;పాప(డు 
పిల్లవాడు; వీ(డు = వీడు; ఒనరించిన = చేసిన; పాపమున్‌ = పాపమును; తొలంగింపు = తొలగింపుము; కృష్ణ 
కృష్ణా; పరమేశ = ఉత్మష్టమైన ప్రభువా - పరమేశ్వరా; హరీ = పాపములను హరించువాడా - హరీ. 
భావము:- ఓ! పరమేశ్వారా! శ్రీకృష్ణా! వాసుదేవా! నా పిల్లవాడు బుద్ధి చాపల్యంవల్ల భూపాలుడైన 
పరీక్షిత్తుకు శాపం పెట్టి పాపం కట్టుకొన్నాడు. దోషాన్ని తొలగించు తండ్రీ. 
*1-487-క. 
పొడిచిన, దిట్టినం గొట్టిన 
బడుచుందురు గాని పరమభాగవతులు; దా 
రొడంబడరు మాటు సేయగ 


గొడుకా! విభుం డెగ్గు సేయం గోరండు నీకున్‌. 
టీక పాడిచినన్‌ = పొడిచినను; తిట్టినన్‌ = తిట్టినను; కొట్టినన్‌ = కొట్టినను; పడుచున్‌ = పడుతు; 
ఉందురు = ఉంటారు; కాని = కాని; పరమ = ఉత్మష్టమైన; భాగవతులు = భాగవతానుయాయులు - 


ప్రథమ స్కంధము 339 


భాగవతులు; తారు = తాము; ఒడ(బడరు = సిద్ధపడరు; మాటు = ప్రతీకారము; సేయంగన్‌ = చేయుటకు; కొడుకా 
= పుత్రా; విభుండు = ప్రభువు; ఎగ్గు = కీడు; సేయన్‌ = చేయుటను; కోరండు = కోరుకొనడు; నీకున్‌ = నీకు. 


భావము:- కుమార! కొట్టినా తిట్టినా పరమభక్తులైన వారు, పరమభాగవతులు శాంతంతో భరిస్తారే 
తప్ప ప్రతీకారం చెయ్యటానికి అంగీకరించరు. మన మహారాజు నీకు కీడు చేయాలనుకొనడు. 
శమీకమహర్షి తన మెడలో పరీక్షిత్తు వేసిన చచ్చిన పామును తొలగించి, శపించిన తన పుత్రుడు శృంగికి 
ఇలాబుద్ధిచెప్పసాగాడు. పరమభాగవతులతత్వం నిర్వచించిన మహా అద్భుత పద్య మిది. 


*1-488-క. 
చెలంగరు కలంగరు సాధులు 

మిళితములయి పరులవలన మేలుం గీడున్‌ 
నెలకొనిన నైన నాత్మకు = 

నొలయవు సుఖదుఃఖచయము యుగ్మము లగుచున్‌." 


టీక:- చెలంగరు = రెచ్చిపోరు; కల(గరు = క్రుంగిపోరు; సాధులు = మంచి నడవడిక కలవారు; మిళితములు = 
కలగలుపులు; అయి = అయి; పరుల = ఇతరుల; వలనన్‌ = వలన; మేలున్‌ = మంచి; కీడున్‌ = చెడులు; 
నెలకొనినన్‌ = కలిగినట్లు; ఐన = అయినను; ఆత్మ = ఆత్మ; కున్‌ = కి; ఒలయవు = కలుగవు; సుఖ = సుఖముల; 
దుఃఖ = దుఃఖముల; చయములు = సమూహములు; యుగ్మములు = ద్వంద్వములు; అగుచున్‌ = అవుతూ. 

భావము:- ద్వంద్వాలకు కోపతాపాలకు లొంగరు, భగవంతునిపై ప్రపత్తి విడువరు, సుఖదుఃఖాలకు 
కలగరు. సజ్జనులు ఇతరులు చేసిన మేలులకు పొంగిపోరు, కీడులకు కుంగిపోరు. మహాత్ముల ఆత్మలను 
సుఖదుఃఖాలు ఆవహించవు.” 


భాగవతుల లక్షణాలను తెలుపుతు భాగవతంలో తన కొడుకు పరీక్షిత్తును శపించుటకు సంతోషించని శృంగి తండ్రి 
శమీకమహర్షి నోట ఇలా పలికించారు. 


1-489-వ. 

అని యిట్లు శమీకమహామునీంద్రుండు గ్రమ్మజింప శక్తి లేని కొడుకు సేసిన 
పాపంబునకు సంతాపంబు నొంది, తన శిష్యు నొక ముని కుమారునిం బిలిచి, 
యేతద్వత్తాంతం బంతయు రాజున కెజింగించి రమ్మని పంచె; నంత నా 
యభిమన్యుపుత్రుండు శమీకముని శిష్యుని వలన శాపవృత్తాంతంబు విని 
కామక్రోధాది విషయాసక్తుండగు తనకుం దక్షకవిషాగ్ని విరక్తి బీజం బగు; 
ననుచు గరినగరంబునకుం జని యేకాంతంబున. 


ప్రథమ స్కంధము 340 


టీక:- అని = అని; యిట్లు = ఈ విధముగ; శమీక = శమీకుడు అను; మహా = గొప్ప; ముని = 
మునులలో; ఇంద్రుండు = శ్రేష్టుడు; క్రమ్మణింపన్‌ = మరలింపుటకు; శక్తి = సామర్థ్యము; లేని = లేని; కొడుకు = 
కుమారుడు; సేసిన = చేసిన; పాపంబున = పాపమున; కున్‌ = కు; సంతాపంబున్‌ = వేదన; ఒంది = పొంది; తన 
= తనయొక్క; శిష్యున్‌ = శిష్యులలో; ఒక = ఒక; ముని = మునులలో; కుమారునిన్‌ = కుమారుని; పిలిచి = పిలిచి; 
ఏ = ఏదైతే ఉందో; తత్‌ = ఆ; వృత్తాంతంబు = సంగతిని; అంతయున్‌ = సమస్తమును; రాజు = రాజు; కున్‌ = కు; 
ఎజింగించి = తెలియజేసి; రమ్ము = రావలసినది; అని = అని; పంచెన్‌ = పంపెను; అంతన్‌ = అంతట; ఆ = ఆ; 
అభిమన్యు = అభిమన్యుని; పుత్రుండు = కొడుకు, పరీక్షిత్తు; శమీక = శమీకుడు అను; ముని = ముని యొక్క; 
శిష్యు = శిష్యుని; వలనన్‌ = వలన; శాప = శాపము గురించిన; వృత్తాంతంబున్‌ = సంగతులు; విని = విని; కామ 
= కామము; క్రోధ = క్రోధము; ఆది = మొదలగు; విషయ = విషయము లందు; ఆసక్తుండు = తగులుకొన్నవాడు; 
అగు = అయినట్టి; తన = తన; కున్‌ = కు; తక్షక = తక్షకుని; విష = విషపు; అగ్ని = అగ్ని; విరక్తిన్‌ = విరక్తికి; 
బీజంబున్‌ = మూలకారణము; అగు = అగును; అనుచున్‌ = అనుచు; కరి = హస్తినా; నగరంబు = పురము; కున్‌ 
= కు;చని = వెళ్ళి; ఏకాంతంబున = ఒంటరితనములో. 

భావము:- అని ఈ విధంగా శమీకమహాముని కుమారుడు చేసిన తిరుగులేని శాపరూపమైన 
పాపానికి సంతాపంచెందాడు. వెంటనే తనశిష్యుడైన ఒకమునిపుత్రుణ్ణిపిలిచి ఈవృత్తాంతమంతా 
మహారాజుకు చెప్పిరమ్మనిపంపించాడు. అభిమన్యుపుత్రుడైన పరీక్షిత్తు శమీకముని శిష్యునివలన, శృంగిపెట్టిన 
శాప వృత్తాంతంవిన్నాడు. కామక్రోధాదిసంసారవిషయాలలో మునిగితేలుతున్న తనకు తక్షకునివిషాగ్నికీలా 
జాలము, వైరాగ్యానికి మూలమౌతుందనివిచారిస్తూ హస్తినాపురికిచేరి ఏకాంతంగా తనలో ఇలా 
అనుకొన్నాడు- 


1-490-6. 

"ఏటికి వేట వోయితి మునీంద్రుండు గాఢసమాధి నుండగా 

నేటికి. దద్భుజాగ్రమున నేసితి సర్పశవంబుం దెచ్చి? నేం 

డేటికి.బాపసాహసము లీ క్రియం జేసితి? దైవయోగమున్‌ 

దాంట6గ రాదు, వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై. 

. టీక:- ఏమిటి= పుల; కిన్‌ = కు; వే(టన్‌ = వేటకొరకు; ఓయితిన్‌ = వెళ్ళితిని; ముని = మునులలో; 
ఇంద్రుండు = శ్రేష్టమైనవాడు; గాఢ = గాఢమైన; సమాధిన్‌ = సమాధిలో; ఉండగా = ఉండంగా; వటి = ఎందుల; 
కిన్‌=కు; తత్‌ =అతని; భుజ =భుజము; అగ్రమునన్‌ = పైన; ఏసితి = వేసితిని; సర్ప = పాముయొక్క; శవంబున్‌ = 
శవమును; తెచ్చి = తీసుకొని వచ్చి; నేడు = ఇవేళ; ఏటి = ఎందుల; కిన్‌ = కు; పాప = పాపముతో కూడిన; 
సాహసములు = తెగువలు; ఈ = ఈ; క్రియన్‌ = విధముగా; చేసితి = చేసితిని; దైవ = దైవము వలన; యోగమున్‌ 


= కూడునది, కలుగు నది; దా(ట(గన్‌ = దాటుటకు; తరించుటకు; రాదు = వీలుకాదు; వేగిరమ = శ్రీఘ్రమే; 
తథ్యము = తప్పక; కీడు = అశుభము; జనించు = కలుగును; ఘోరము = భయంకరము; ఐ = అయి. 


ప్రథమ స్కంధము 341 


భావము:- “నేను వేటకోసమని అరణ్యానికి ఎందుకు వెళ్లాను? ఆ మహాముని నిశ్చలధ్యాన సమాధిలో 
ఉన్నప్పుడు ఒక మృతసర్పాన్ని కొనివచ్చి ఆయన మెడలో ఎందుకు వేశాను? ఈ విధమైన పాపకార్యాలు 
ఎందుకు చేశాను? దైవ సంకల్పాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు. తప్పదు, ఘోరమైన కీడు జరిగి తీరుతుంది. 


1-491-ఉ. 
పాము విషాగ్నికీలలను. బ్రాణము లేగింన నేంగు6గాక, యీ 
భూమియు రాజ్యభోగములు6 బోయిన నిప్పుడ పోవు(గాక, సౌ 
దామని( బోలు జీవనము దథ్యముగా( దలపోసి యింక నే 
నేమని మాటు దిట్టుదు మునీంద్రకుమారకు దుర్నివారకున్‌. 


టీక:- పాము = పాము యొక్క; విష = విషపు; అగ్ని = అగ్ని; కీలలను = మంటల వలన; ప్రాణములు 
= ప్రాణములు; ఏగి(నన్‌ = పోయినచో; ఏ(గున్‌ = పోవును; కాక = కాక; ఈ = ఈ; భూమియున్‌ = ఆస్తియును; 
రాజ్య = రాజ్యము వలని; భోగములున్‌ = భోగములును (అష్టభోగములు - గృహము, శయ్య, వస్త్రము, 
ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము]; పోయినన్‌ = పోయినచో; ఇప్పుడన్‌ = ఇప్పుడే; పోవున్‌ = 
పోవును; కాక = కాక; సౌదామనిన్‌ = మెరుపుతీగ; పోలున్‌ = వంటిదైన; జీవనము = జీవితము; తథ్యముగాన్‌ = 
సత్యమైనదిగా; తలపోసి = అనుకొని; ఇంక = ఇంక; నేన్‌ = నేను; ఏమి = ఏమి; అని = అని; మాఖున్‌ = ఎదురు; 
తిట్టుదున్‌ = తిట్టుదును; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్టుని; కుమారు = కొడుకు; కున్‌ = కును; దుర్నివార = 
నివారించుటకు కష్టమైనవాని; కున్‌ = కి. 

భావము:- భీకరమైన తక్షకుని విషాగ్ని జ్వాలలకు ప్రాణాలు పోతేపోనీ! ఈ సామ్రాజ్యమూ, 
భోగభాగ్యాలూ లేకపోతే లేకపోనీ! విద్యుల్లత వంటి బ్రతుకు శాశ్వతమని భావించి దుర్నివారుడైన ఆ 
మునికుమారుణ్జి నేను తిరిగి ఏమని శపింజేది. 


1-492-ఆ. 
రాజ ననుచు బోయి రాజ్యగర్వంబున 
వనముకొటకు వారి వనము సొచ్చి 
దందశూక శవము. దండ్రిపై వైచినం 
బొలియం దిట్ట కేల పోవు సుతుండు? 


టీక:- రాజన్‌ = రాజును; అనుచున్‌ = అనుచు; పోయి = వెళ్ళి; రాజ్య = రాజ్యము వలని; గర్వంబున 
= మదముతో; వనము = నీరు; కొజికున్‌ = కోసము; వారి = వారి యొక్క; వనమున్‌ = అశ్రమమును; సొచ్చి = 
ప్రవెశించి; దందశూక = పాము యొక్క; శవమున్‌ = శవమును; తండ్రి = తండ్రి; పైన్‌ = పైన; వైచినన్‌ = వేసిన; 
పొలియన్‌ = చచ్చునట్లు; తిట్టక = శపింపక; ఏల = ఎలా; పోవు = వెళ్ళును; సుతుడు = పుత్రుడు. 


ప్రథమ స్కంధము 342 


భావము:- మహారాజును గదా అని రాజ్యాహంకారంతో దాహంకోసం వారి తపోవనంలోకి ప్రవేశించి 
తండ్రిపై చచ్చినపామును పడవేస్తే కొడుకు చావమని శపించకుండా నోరు మూసుకు కూర్చుంటాడా? 


1-493-క. 
గోవులకును, బ్రాహ్మణులకు, 
దేవతలకు నెల్ల ప్రొద్దు దెంపునం గీడుం 
గావించుపాపమానస 
మే విధమునం బుట్టకుండ, నే వారింతున్‌," 

టీక:- _ గోవులు = గోవులు; కున్‌ = కు; బ్రాహ్మణులు = బ్రాహ్మణులు; కున్‌ = కు; దేవతలు = దేవతలు; 
కున్‌ =కు; ఎల్ల = అన్ని; ప్రొద్దున్‌ = వేళలందు; తెంపునన్‌ = తెంపరితనముచో; కీడున్‌ = అశుభములు; కావించు 
= చేయు; పాప = పాపపు; చెడు; మానసము = బుద్ధి; ఏ = ఎట్టి; విధమునన్‌ = విధము వలన; పుట్టకుండన్‌ = 
కలుగకుండగ; నేన్‌ = నేను; వారింతున్‌ = ఆడ్డగలను. 

భావము:-  గోవులకూ, దేవతలకూ, బ్రాహ్మణులకూ, తెంపరితనముతో కీడు చెయ్యాలనే దుర్చుద్ధి 
నాలో ఏ సమయంలోనూ పుట్టకుండా నివారించుకొనుట ఎట్లు?” 
1-494-వ. 
అని వితర్క్మించె. 

టీక:- అని = అని; వితర్మించె = విశిష్టముగ విమర్శించెను. 


భావము:- అని తనలో తర్కించుకొన్నాడు. 


1-495-5. 

దామోదరపదభక్తిం 

గామాదుల గెల్చినా(డు గావునం గరుణన్‌ 
భూమీశుం డలుగం డయ్యెను 
సామర్థ్యము గలిగి దోషసంగిన్‌ శృంగిన్‌. 


టీక:- దామోదర = తులసి మాలిక ఉదరమున కలవాని, కృష్ణుని (దామోదరః- దమాది సాధనలచే 
ఉదారమైన బుద్ధిద్వారా పొందబడువాడు, యశదాదేవిచే త్రాడుతో ఉదరమున కట్టబడినవాడు, లోకములు 
ఉదరమున కలవాడు, విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 369వ నామం); పద = పదముల ఎడ; భక్తిన్‌ = 
భక్తివలన; కామ = కామము; ఆదుల = మొదలగువానిని; గెల్చినా(డు = జయించెను; కావునన్‌ = అందుచేత; 
కరుణన్‌ = దయతో; భూమి = భూమికి; ఈశుండు = ప్రభువు; పరీక్షిత్తు; అలుగన్‌ = కినియ కుండువాడు; 


ప్రథమ స్కంధము 343 


అయ్యెను = అయ్యెను; సామర్ధ్యము = శక్తి; కలిగిన్‌ = ఉండియు; దోష = అపరాధమును; సంగిన్‌ = కూడిన 
వానిని; శృంగిన్‌ = శృంగిని. 

భావము:- దేవదేవుడైన వాసుదేవుని దివ్యచరణాల మీది భక్తి ప్రపత్తుల వల్ల కామక్రోధాది 
అరిషడ్వర్గాన్ని జయించి కరుణార్ధ హృదయుడైన పరీక్షిత్తు తనకు సామర్థ్యం ఉండి కూడా, తనను శపించిన 
దోషమంటిన శృంగి మీద కోపగించ లేదు. 


1-496-వ. 

అంత మునికుమారుండు శపించిన వృత్తాంతంబు దక్షకుండు విని యెడరు వేచి 
యుండి; నిటం దక్షక వ్యాళవిషానలజ్వాలాజాలంబునం దనకు సప్తమ దినంబున 
మరణంబని యెజింగినవాండుగావున, భూపాలుండు భూలోకస్వర్గలోకభోగం 
బులు హేయంబులని తలంచి, రాజ్యంబువిసర్జించి, నిరశన దీక్షాకరణంబు 
సంకల్పించుకొని. 


టీక:- అంత = అంతట; ముని = ముని; కుమారుండు = కుమారుడు (శృంగి); శపించిన = శపించి 
నట్టి; వృత్తాంతంబున్‌ = సమాచారమును; తక్షకుండు = తక్షకుడు; విని = విని; ఎడరు = సమయము కోసము; 
వేచి = ఎదురు చూచుచు; ఉండెన్‌ = ఉండెను; ఇటన్‌ = ఇక్కడ; తక్షక = తక్షకుడు అను; వ్యాళ = పాము; విష = 
విషపు; అనల = అగ్ని; జ్వాల = మంటల; జాలంబునన్‌ = సమూహముతో; తన = తన; కున్‌ = కి; సప్తమ = ఏడవ 
(7); దినంబునన్‌ = నాడు; మరణంబు = మరణము; అని = అని; ఎజింగిన = తెలిసిన; వాండు = వాడు; కావున = 
అగుటవలన; భూ = భూమిని; పాలుండు = పాలించువాడు - రాజు; భూ = భూమి అను; లోక = లోక మందలి; 
స్వర్గ = స్వర్గము అను; లోక = లోకమందలి; భోగంబులు = భోగములు; హేయంబులు = అసహ్యకర మైనవి; అని 
= అని; తలంచి = తలచుకొని; రాజ్యంబున్‌ = రాజ్యమును; విసర్జించి = వదలిపెట్టి; నిరశన = నిరాహారము అను; 
దీక్ష; కరణంబున్‌ = ఆచరించుటను; సంకల్పించుకొని = సంకల్పముతో నిర్ణయించుకొని. 

భావము:-  మునికుమారుడు రాజును శపించిన వృత్తాంతం విన్న తక్షకుడు సమయం కోసం 
ఎదురుచూస్తూన్నాడు. పరీక్షిన్నరేంద్రుడు తక్షకుని దారుణ విషాగ్ని జ్వాలల మూలాన తనకు ఏడవనాడు 
మరణం తప్పదని నిర్ణయించుకొన్నాడు. భూలోక భోగాలూ, స్వర్గలోక సుఖాలూ పనికిమాలినవని భావించాడు. 
రాజ్యాన్ని పరిత్యజించాడు. నిరాహార దీక్ష అవలంబించటానికి నిశ్చయించాడు. 


ప్రథమ స్కంధము 344 


పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు 
1-497-మ. 
తులసీసంయుతదైత్యజిత్సదరజస్తోమంబుకంటెన్‌ మహో 
జ్ఞ్యలమై, దికృతిసంఘసంయుతజగత్సౌభాగ్యసంధాయియై, 
కలిదోషావళి నెల్ల బాపు, దివిషద్ధంగాప్రవాహంబు లో 
పలికిం బోయి, మరిష్యమాణు( డగుచుం బ్రాయోపవేశంబునన్‌. 


టీక:- తులసీ = తులసితో; సంయుత = కూడి యుండి; దైత్య = దైత్యులను; జిత్‌ = జయించిన వాని; 
పద = పదముల యొక్క; రజస్‌ = రేణువుల; స్తోమంబు = గుంపు; కంటెన్‌ = కంటెను; మహ = అధికమైన; 
ఉజ్జ్యలము = ప్రకాశవంతము; ఐ = అయి; దిక్‌ = దిక్కులకు; పతి = పాలకుల; సంఘ = సమూహముతో; 
సంయుత = కూడిన; జగత్‌ = లోకమునకు; సౌభాగ్య = సౌభాగ్యమును; సంధాయి = కూర్చునది; ఐ = అయి; కలి 
= కలి వలని; దోష = దోషముల యొక్క; ఆవళిన్‌ = సమూహము; ఎల్లన్‌ = సమస్తమును; పాపు = పోగొట్టు; 
దివిషత్‌ = దేవలోకము నందలి; గంగా = గంగ యొక్క; ప్రవాహంబు = ప్రవాహము; లోపలి = లోపలి; కిన్‌ = కి; 
పోయి = వెళ్ళి మరిష్య = మరణమునకు; మాణుండు = సిద్ధపడినవాడు; అగుచున్‌ = అగుచు; ప్రాయస్‌ = 
పోవుటకొరకైన; ఉపవేశంబునన్‌ = ఉపవాసములో (ఆహారాదులు మాని మరణమునకు కెదురు చూచుట). 

భావము:- తులసీదళాలతో విలసిల్లే శ్రీమన్నారాయణ చరణకమల రేణువుల కంటే మిక్కిలి 
మహోజ్జ్వలంగా ప్రవహిస్తూ లోకపాలురతో పాటు సకల లోకాల వారికీ సౌభాగ్య సంపదలు ప్రసాదిస్తూ కలి 
కలుషాల నన్నింటినీ కడిగివేసే దివ్యమైన గంగానదీ ప్రవాహంలోకి పోయి, ప్రాయోపవేశం చేసి ప్రాణాలు 
విడవటానికి సంకల్పించుకొన్నాడు. 


1-498-5. 

చిత్తము గోవిందపదా 

యత్తము( గావించి, మౌనియై తనలో నే 
తత్తజిము లేక, భూవర 
సత్తముండు వసించె ముక్తసంగత్వమునన్‌. 


rr 


టీక:- _చిత్తమున్‌ = మనసును; గోవింద = కృష్ణుని; పద = పదములందు; ఆయత్తమున్‌ = 
నిలువబడినదిగా; కావించి = చేసి; మౌని = మౌనము ధరించిన వాడు;ఐ = అయి; తన = తన; లోన్‌ = లో; ఏ = ఏ; 
తత్తజము = కంగారు - తొట్రుపాటు; లేక = లేకుండగ; భూ = భూమికి; వర = భర్తలలో; సత్తముండు = ఉత్తముడు; 
వసించె = ఉండెను; ముక్త = విడిచిన; సంగత్వమునన్‌ = సమస్త బంధనములతో (సంగత్వము - సంగములు 
కల స్థితి; సమస్త బంధనములు}. 


ప్రథమ స్కంధము 345 


భావము:- ఆ రాజసత్తముడు తన చిత్తాన్ని గోవింద పదాయత్తం చేసి సర్వసంగ పరిత్యాగియై 
ఎటువంటి మనోవైకల్యం లేకాండా మౌనంగా కూర్చున్నాడు. 


1-499-వ. 

ఇట్లు పాండవపౌత్రుండు ముకుంద చరణారవింద వందనానంద కందాయమాన 
మానసుండై విష్ణుపదీతీరంబునం బ్రాయోపవేశంబున నుండుట విని, సకలలోక 
పావనమూర్తులు మహానుభావులు నగుచు. దీర్థంబులకుం దీర్థత్వంబు లొసంగ 
సమర్ధులైన యత్రి, విశ్వామిత్ర, మైత్రేయ, భృగు, వసిష్ట, పరాశర, చ్యవన, భరద్వాజ, 
పరశురామ, దేవల, గౌతమ, కశ్యప, కవష, కణ్వ, కలశసంభవ, వ్యాస, పర్వత, 
నారద ప్రముఖులైన బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షిపుంగవులును(; గాండర్నులయిన 
యరుణాదులును; మజియు నానాగోత్రసంజాతులైన మునులును; శిష్య ప్రశిష్య 
సమేతులై చనుదెంచిన, వారలకు. బ్రత్యుత్ధానంబు సేసి, పూజించి, దండప్రణా 
మంబు లాచరించి, కూర్చుండ నియోగించి. 


టీక:- ఇట్లు = ఈ విధముగ; పాండవ = పాండవుల యొక్క; పౌత్రుండు = మనుమడు; ముకుంద = 
విష్ణుమూర్తి యొక్క; చరణ = పాదములు అను; అరవింద = పద్మములకు; వందన = నమస్కరించుట వలన 
కలిగిన; ఆనంద = ఆనందముతో; కందాయ = మేఘమే; మాన = అగుచున్న; మానసుండు = మానసము 
కలవాడు; ఐ = అయి; విష్ణుపదీ = గంగానది (విష్ణుపది /- విష్ణుమూర్తి పాదమున పుట్టినది, గంగ); తీరంబునన్‌ 
= ఒడ్డు నందు; ప్రాయోపవేశంబున = ప్రాయోపవేశము (ప్రాయోపవేశము - ఆహారాదులు మాని మరణమున 
కెదురుచూచుచు కూర్చొనుట అను దీక్ష); ఉండుట = ఉండుట; విని = విని; సకల = సమస్త; లోక = 
లోకములందలి; పావన = పవిత్రము కలుగ చేయగల; మూర్తులు = రూపము కలవారు; మహా = గొప్ప; 
అనుభావులు = అనుభవము కలవారు; అగుచున్‌ = అగుచు; తీర్థంబుల = పుణ్యమును ఒసగు క్షేత్రముల; కున్‌ = 
కు; తీర్థత్వంబులు = పుణ్యము ఒసగగల స్వభావములను; ఒసంగ = కలిగింపగల; సమర్ధులు = సామర్థ్యము 
కలవారు; ఐన = అయినట్టి; అత్రి = అత్రి; విశ్వామిత్ర = విశ్వామిత్రుడు; మైత్రేయ = మైత్రేయుడు; భృగు = భృగువు; 
వసిష్ట = వసిష్టుడు; పరాశర = పరాశరుడు; చ్యవన = చ్యవనుడు; భరద్వాజ = భరద్వాజుడు; పరశురామ = 
పరశురాముడు; దేవల = దేవలుడు; గౌతమ = గౌతముడు; కశ్యప = కశ్యపుడు; కణ్వ = కణ్వుడు; కలశసంభవ = 
కలశసంభవుడు; వ్యాస = వ్యాసుడు; పర్వత = పర్వతుడు; నారద = నారదుడు; ప్రముఖులు = మొదలగు 
ప్రసిద్ధులు; ఐన = అయినట్టి; బ్రహ్మర్షి = బ్రహ్మర్షులు; దేవర్షి = దేవర్నులు; రాజర్షి = రాజర్నులు అగు; పుంగవులును 
= శ్రేష్టులును; కాండర్నులు = కాండర్నులు (కాండర్నులు - వేద కాండములను అధ్యయనము చేసినవారు); 
అయిన = అయిన; అరుణ = అరుణుడు; ఆదులును = మొదలగువారును; మజియున్‌ = ఇంకను; నానా = అనేక; 
గోత్ర = గోత్రములలో; సంజాతులు = పుట్టిన వారు; ఐన = అయిన; మునులును = మునులును; శిష్య = శిష్యులను; 


ప్రథమ స్కంధము 346 


ప్రశిష్య = శిష్యుల శిష్యులను; సమేతులు = కూడినవారు;ఐ = అయి; చనుదెంచినన్‌ = వచ్చిన; వారలు = వారలు; 
కున్‌ = కు; ప్రత్యుత్తానంబున్‌ = లేచి ఎదురు వచ్చి ఆహ్వానించుట; సేసి = చేసి; పూజించి = పూజలు చేసి; 
దండప్రణామంబున్‌ = సాష్టాగ నమస్కారము (దండప్రణామము -సాష్టాగ నమస్కారము, దండము వలె 
భూమిపై పడి నమస్కరించుట]; ఆచరించి = చేసి; కూర్చుండ = కూర్చుండమని; నియోగించి = నియమించి. 


భావము:- ఈ విధంగా పాండవపౌత్రుడైన పరీక్షిత్తు హరిచరణ సంస్మరణానంద కందళిత 
హృదయారవిందుడై విష్ణు పాదోద్భవ యైన గంగానది ఒడ్డున ప్రాయోపవిష్ణుడై ఉన్నాడన్న సంగతి విన్నవారు 
అయి, అఖిలభువన పవిత్రులై, మహోదారచరిత్రులై, తీర్థయాత్రా వ్యాజంతో తీర్థాల తీర్థత్వాన్ని సార్థకం చేసే, సర్వ 
సమర్ధులైనవారు అత్రి, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, భృగువు, వసిష్టుడు, పరాశరుడు, చ్యవనుడు, భరద్వాజుడు, 
పరశురాముడు, దేవలుడు, గౌతముడు, కశ్యపుడు, కవషుడు, కణ్వుడు, కలశసంభవుడు (అగస్త్యుడు), 
వ్యాసుడు, పర్వతుడు, నారదుడు మొదలైన బ్రహ్మర్నులూ, దేవర్నులూ, రాజర్నులూ, అరుణుడు మొదలైన 
కాండర్నులూ, ఇంకా వివిధ గోత్రసంభవులైన మహర్షులు శిష్యులతోనూ, ప్రశిష్యులతోనూ కలిసి అచ్చటికి 
విచ్చేశారు. పరీక్షిన్నరేంద్రుడు ఆ విధంగా వచ్చన మునీంద్రులకు ఎదురువచ్చి, ఆర్హ్యపాద్యాలిచ్చి, అర్చించి, 
సాష్టాంగ నమస్కారాలు చేసి, సుఖాసీనులను కావించాడు. 


1-500-క. 
క్రమ్మటి నమ్మునివిభులకు 
నమ్మనుజేంద్రుండు మ్రొక్కి హర్నాశ్రుతతుల్‌ 
గ్రమ్మంగ ముకుళితకరుయడై - 
సమ్మతముగం జెప్పె నాత్మ సంచారంబున్‌. 


టీక:-  క్రమ్మజన్‌ = మరల; ఆ = ఆ; ముని = మునులలో; విభుల = శ్రేష్టుల;కున్‌ = కు;ఆ = ఆ; మనుజ 
మనుజులలో; ఇంద్రుండు = శ్రేష్టుడు; మైక్కి = నమస్కరించి; హర్ష = ఆనందము వలని; అశ్రు = కన్నీటి;తతుల్‌ 
= ధారలు; క్రమ్మంగ = కమ్ముకొనగ; ముకుళిత = మోడ్చిన; కరుండు = చేతులు కలవాడు; ఐ = అయి; 
సమ్మతముగన్‌ = మనస్ఫూర్తిగ; చెప్పెన్‌; ఆత్మ = తన యొక్క; సంచారంబున్‌ = సంచరించిన విధములను. 


భావము:- ఆ మహారాజు ఆనందబాష్పాలు పొంగిపొరలగా ఆ మునిరాజుల ముందు ముకుళిత 
కరకమలుడై ఇలా విన్నవించుకొన్నాడు. 


1-501-ఉ. 
"ఓపిక లేక చచ్చిన మహోరగముం గొని వచ్చి కోపినై 

తాపసు మూపుంపై నిడిన దారుణచిత్తు(డ; మత్తు(డన్‌; మహా 
పాపు(డ; మీరు పాపతృణపావకు; లుత్తము లయ్యలార! నా 
పాపము వాయు మార్గము. గృపావరులార! విధించి చెప్పరే. 


ప్రథమ స్కంధము 347 


టీక:- ఓపిక = ఓర్పు; లేక = నశించి; చచ్చిన = మరణించిన; మహా = పెద్ద; ఉరగమున్‌ = పామును; 
కొని = తీసికొని; వచ్చి = వచ్చి; కోపినై = కోపిష్టినై; తాపసు = మునియొక్క; మూపు = భుజముల; పైన్‌ = మీద; 
ఇడిన = వేసిన; దారుణ = భయంకరమైన; చిత్తుండన్‌ = మనసుకలవాడను; మత్తుండన్‌ = మదించినవాడను; 
మహా = గొప్ప; పాపు(డన్‌ = పాపము చేసినవాడను; మీరు = మీరు; పాప = పాపము అను; తృణ = గడ్డిపోచకు; 
పావకులు = అగ్నివంటి వారు; ఉత్తములు = శ్రేష్టులు; అయ్యలార = తండ్రులారా; నా = నాయొక్క; పాపము = 
పాపము;పాయు = పోవు; మార్గమున్‌ = దారిని; కృపా = దయను; వరులార = ప్రసాదించు వారలారా; విధించి = 
నిర్ణయించి; చెప్పరే = చెప్పండి. 

భావము:- “దయానిధులైన తపోధనులారా! నేను సహనం కోల్పోయి కోపాన్ని ఆపుకోలేక చచ్చిన 
సర్పాన్ని తెచ్చి మునీంద్రుని మూపుపై వేసిన పాపాత్ముణ్ణి, క్రూరచిత్తుణ్ణి; మీరు పాపారణ్య పావకులు, ఉత్తములు. 
సంయమసత్తములు. అయ్యలారా! నా పాపం పరిహార మయ్యే మార్గం సెలవీయండి. 


1-502-ఉ. 
భూసురపాదరేణువులు పుణ్యులంజేయు నరేంద్రులన్‌ ధరి 
త్రీసురులార! మీచరణరేణుకణంబులు మేను సో(క నా 
చేసిన పాపమంతయు నశించెం; గృతార్జుండ నైతి; నెద్ది యేం 
జేసిన ముక్తి పద్ధతికింజెచ్చెరం బోవంగం వచ్చు. జెప్పరే. 


టీక:- భూసుర = బ్రాహ్మణుల (భూసురులు - భూమికిదేవతలు, బ్రాహ్మణులు); పాద = పాదముల; 
రేణువులు = ధూళి కణములు; పుణ్యులన్‌ = పుణ్యవంతులునుగా; చేయున్‌ = చేయును; నరేంద్రులన్‌ = 
రాజులను (నరేంద్రులు- నరులలో శ్రేష్టులు, రాజులు); ధరిత్రీసురులార = బ్రాహ్మణులారా (భూసురులు - 
భూమికిదేవతలు, బ్రాహ్మణులు); మీ = మీయొక్క; చరణ = పాదముల యొక్క; రేణు = దుమ్ము; కణంబులున్‌ = 
కణములు; మేనున్‌ = శరీరమును; సోంకన్‌ = తగలగా; నాన్‌ = నేను; చేసిన = చేసినట్టి; పాపము = పాపము; 
అంతయున్‌ = సమస్తమును; నశించెన్‌ = నశించి పోయినది; కృతార్థుండన్‌ = ధన్యుడను; ఐతిన్‌ = అయితిని; 
ఎది = ఏది; ఏన్‌ = ఎలా; చేసిన = చేసినట్లైతే; ముక్తి = ముక్తి; పద్ధతి = మార్గము; కిన్‌ = నకు; చెచ్చెరన్‌ = శ్రీఘ్రముగ; 
పోవ6గన్‌ = వెళ్ళుట; వచ్చున్‌ = కలుగునో - సిద్ధించునో; చెప్పరే = చెప్పండి - ఉపదేశించండి. 

భావము:- మహీసురుల చరణరేణువులు మహీపతుల పాపాలను పారదోలి పవిత్రులను చేస్తాయి. 
బ్రహ్మజ్ఞులారా! మీ పాదపరాగాలు నాపై ప్రసరించగానే నా పాపం పటాపంటలయింది. నేను కృతార్ణుణ్ణి 
అయ్యాను. ఇప్పుడు నేను ఏమి చేస్తే నాకు వేగంగా ముక్తి ప్రాప్తిస్తుందో దయచేసి చెప్పండి. 


ప్రథమ స్కంధము 348 


1-503-క. 

భీకరతర సంసార 

వ్యాకులతన్‌ విసిగి దేహ వర్ణన గతి నా 
లోకించు నాకు దక్షక 

కాకోదరవిషము ముక్తికారణ మయ్యెన్‌. 


టీక:- _భీకరతర = మిక్కిలి భయంకరమైన (భీకరము - భీకరతరము - భీకరతమము]; సంసార = 
సంసారము వలన; వ్యాకులతన్‌ = చీకాకులతో; విసిగి = విసుగు చెంది; దేహ = శరీరమును; వర్ణన = వర్ణించు; 
గతి = మార్గము గురించి;ఆలోకించు = చూచుచున్న; నాకున్‌ = నాకు; తక్షక = తక్షకుడు అను; కాకోదర = పాము; 
విషము = విషము; ముక్తి = ముక్తికి; కారణము = కారణము; అయ్యెన్‌ = అయినది. 

భావము:- మిక్కిలి భయంకరమైన సంసార పంకంలో చిక్కుకొని విసిగి వేసారి విడిచి పెడదామని 
ఆలోచిస్తున్న నాకు తక్షకుని మహావిషం మోక్షహేతువైంది. 


1-504-5. 
ఏపారు నహంకార 

వ్యాపారము లందు మునిగి వర్తింపంగా 
నాపాలిటి హరి భూసుర 
శాపవ్యాజమున ముక్తసంగుం జేసెన్‌. 


టీక:- ఏపారు= అధికమైన; అహంకార = అహంకార పూరితములగు; వ్యాపారములు = ప్రవర్తనలు; 
అందున్‌ = లో; మునింగి = లీనమై; వర్తింపంగాన్‌ = తిరుగుచుండగ; నా = నా; పాలిటి = వంతుకి; వరకు; హరి = 
హరి; భూసుర = బ్రాహ్మణుని (భూసురులు - భూమికి దేవతలు; బ్రాహ్మణులు); శాప = శాపము అను; వ్యాజమున 
= మిషచేత; ముక్త = విడిచిన; సంగున్‌ = బంధములు కలవాడు (ముక్తసంగుడు - సంగములను విడిచినవాడు; 
సంసారబంధనములు విడిచినవాడు ); చేసెన్‌ = చేసెను. 


భావము:- అతిశయించిన అహంకారంతో కూడిన సంసార సాగరంలో మునిగి తేలుతున్న నాకు 
నా పాలిటి భగవంతుడు బ్రాహ్మణశాప మనే మిషతో విముక్తి ప్రసాదించాడు. 


ప్రథమ స్కంధము 349 


1-505-మ. 

ఉరుగాధీశువిషానలంబునకు మే నొప్పింతు శంకింప; నీ 
శ్వరసంకల్పము నేండు మానదు; భవిష్యజ్ఞన్మజన్మంబులన్‌ 
హరి చింతారతియున్‌, హరిప్రణుతి, భాషాకర్ణ నాసక్తియున్‌, 
హరిపాదాంబుజ సేవయుం గలుగ మీ రర్థిం బ్రసాదింపరే? 


టీక:- _ఉరుగ = పాములలో; అధీశు = ప్రభువు యొక్క- తక్షకుని; విష = విషము అను; అనలంబున 
= అగ్ని; కున్‌ = కి; మేను = శరీరమును; ఒప్పింతున్‌ = అప్ప చెప్పుదును; శంకింపన్‌ = సందేహించను; ఈశ్వర = 
ఈశ్వరునిచేత; సంకల్పము = సంకల్పించబడినది; నేండు = ఈవేళ; మానదు = తప్పదు; భవిష్య = భవిష్యత్తులో 
రాబోవు; జన్మంబులన్‌ = జన్మలలోను; హరి = హరిని; భగవంతుని; చింతా = స్మరించు; రతియున్‌ = ఆసక్తియు; 
హరి = భగవంతుని; ప్రణుతి = స్తోత్రము చేయు; భాష = సంభాషణములను; ఆకర్ణన = వినుట యందు; 
ఆసక్తియున్‌ = ప్రీతియును; హరి = భగవంతుని; పాద = పాదములు అను; అంబుజ = పద్మములందు 
(అంబుజము - నీట పుట్టునది, పద్మము); సేవయున్‌ = భక్తియు; కలుగన్‌ = కలుగునట్లు; మీరు = మీరు; అర్థిన్‌ 
= ఆదరముతో; ప్రసాదింపరే = ప్రసాదించండి. 

భావము:- తక్షకుని భయంకర విషాగ్ని జ్వాలలకు సంకోచం లేకుండా నా శరీరం సమర్పిస్తాను. 
సందేహం లేదు. . ఈశ్వరసకల్పం అనివార్యం. అయితే రాబోయే ప్రతిజన్మలో కూడా శ్రీకృష్ణ చింత యందు 
అనురక్తీ శ్రీకృష్ణకథాశ్రవణ మందు ఆసక్తీ, శ్రీకృష్ణ చరణకమలాల యందు భక్తీ, కలిగి ఉండేటట్లుగా ప్రీతితో 
మీరు నాకు అనుగ్రహించండి. 


1-506-5. 
చూడు(డు నా కల్యాణము; 

పాడుండు గోవిందుమీ.ది పాటలు దయతో; 
నాడుండు హరిభక్తులకథ; 

లే డహముల లోన ముక్తి కే(గ(గ నిచటన్‌. 


టీక:- చూడుడు = చూడండి; నా = నా యొక్క; కల్యాణము = శ్రేయస్సును; పాడుండు = పాడండి; 
గోవిందు = కృష్ణుని; మీది = మీది; పాటలు = పాటలు; దయ = కృప; తోన్‌ = తో; ఆడు(డు = పలుకుడు; హరి = 
భగవంతుని; భక్తుల = భక్తుల; కథలు = కథలు; ఏడు = ఏడు (7); అహముల = దినముల; లోనన్‌ = లోపల; ముక్తి 
= మోక్షము; కిన్‌ = నకు; ఏంగంగ = వెళ్ళగలుగునట్లు; ఇచటన్‌ = ఇక్కడ. 

భావము:- నా శ్రేయస్సును కాంక్షించండి. కమలాక్షుని లీలలు గానం చేయండి, హరిభక్తుల 
చరిత్రలు వినిపించండి. ఏడు దినాల్లో నాకు కైవల్యం ప్రసాదించండి. 


ప్రథమ స్కంధము 350 


*1-507-క. 
అమ్మా! నిను జూచిన నరు 
బొమ్మా యని ముక్తి కడకు. బుత్తు వంట కృపన్‌ 
లెమ్మా నీ రూపముతో 
రమ్మా నా కెదుర గంగ! రమ్యతరంగా!" 

టీక:- _అమ్మా=తల్లీ; నినున్‌ = నిన్ను; చూచిన = దర్శించిన మాత్రముననే; నరున్‌ = మానవుని; పొమ్మా 
= వెళ్ళు; అని = అని; ముక్తి = మోక్షము; కడ = వద్ధ; కున్‌ = కి; పుత్తువు = పంపుదువు; అంటన్‌ = అట; కృపన్‌ = 
దయతో; లే = లేచిరా; అమ్మా = తల్లీ; నీ = నీ యొక్క; రూపము = రూపము; తోన్‌ = తో; రా = రా; అమ్మా = తల్లీ; 
నాకు = నాకు; ఎదుర = ఎదురుగా; గంగ = గంగామాత; రమ్య = మనోహరమైన; తరంగా = కెరటాలు కలదానా. 

భావము:- అమ్మా! మనోహర అలలతో అలరారే గంగమ్మతల్లి! నిన్ను దర్శించినంత మాత్రంచేతనే 
మోక్షానికి పంపిస్తావని విన్నాను, కదిలి రావమ్మా! కనికరించమ్మా!" 

పుణ్యంతో స్వర్గంప్రాప్తిస్తుంది. అర్హుడైన జ్ఞాని వైరాగ్యంపొంది తగినసమయమెరిగి చేసిన ప్రాయోప 

వేశంతో మోక్షంప్రాప్తిస్తుంది. ఏ ఒక్కటిలేకపోయినా అది ఆత్మహత్యే, మహాపాపమే. పరమజ్ఞాని పరీక్షిన్మహా 
రాజుకి అర్హత ఉంది. శృంగిశాప మెరుగుటచే వైరాగ్యం సిద్ధించింది. తక్షకవిషంతో మరణం తప్పదని తెలిసిన 
ఆ సమయం తగింది. పరమ పావనమైన గంగానది తగిన స్థలం. అప్పుడు అక్కడ పరీక్షిన్మహారాజు 
ప్రాయోపవేశానికి సిద్ద మయ్యి గంగమ్మ తల్లిని స్తుతించేడు. పరమయోగి శుకుడు వచ్చి మహామంత్రరాజం 
మహాభాగవతం చెప్పాడు. పరీక్షిత్తు మోక్షాన్ని అందుకున్నాడు. 
1-5068-వ. 
అని తనకు మీందనయ్యెడి జన్మాంతరంబు లందును హరిపాదభక్తి సౌజన్యంబులు 
సంధిల్లుంగాతమని, గంగాతరంగిణీ దక్షిణకూలంబునం బూర్వాగ్రదర్భాసనం 
బున నుత్తరాభిముఖుండై యుపవేశించి, జనమేజయు రప్పించి, రాజ్యభారంబు 
సమర్పించి, యత్నంబు సంసార బంధంబునకుం దప్పించి, చిత్తంబు హరికి 
నొప్పించి, పరమ భాగవతుం డైన వాండవపాత్రుండు ప్రాయోపవిష్టుండై యున్న 
సమయంబున. 

టీక:- అని = అని; తన = తన; కున్‌ = కి; మీందన్‌ = భవిష్యత్తులో; అయ్యెడి = కలిగెడు; జన్మ = జన్మల; 
అంతరంబులు = సమయములు - జీవితకాలముల; అందునున్‌ = లోపల; హరి = భగవంతుని; పాద = 
పాదముల మీద; భక్తి = భక్తి; సౌజన్యంబులు = సుజనత్వములు - సత్బవర్తనలు; సంధిల్లున్‌ = కలుగును; కాత = 
కాక; అని = అని; గంగా = గంగ అను; తరంగిణి = నది యొక్క; దక్షిణ = దక్షిణపు; కూలంబునన్‌ = ఒడ్డునందు; 


ప్రథమ స్కంధము 351 


తీరమునందు; పూర్వ = తూర్చవైపునకు; అగ్ర = కొసలు ఉండునవి యైన; దర్భ = దర్భలతో కూర్చిన; ఆసనంబునన్‌ 
= ఆసనమున; పీఠము మీద; ఉత్తర = ఉత్తరపు వైపునకు; అభి = ఎదురుగా; ముఖుండు = ముఖముకలవాడు; 
తిరిగినవాడు; ఐ = అయి; ఉపవేశించి = కూర్చుండి; జనమేజయు = జనమేజయుని; రప్పించి = పిలిపించి; రాజ్య 
= రాజ్యము యొక్క; భారంబున్‌ = భారమును; సమర్పించి = అప్పజెప్పి; యత్నంబున్‌ = ప్రయత్నమును; సంసార 
= సంసారము యొక్క; బంధంబున = బంధముల; కున్‌ = కు; తప్పించి = తప్పించి; చిత్తంబున్‌ = మనస్సును; హరి 
= భగవంతుని; కిన్‌ = కి; ఒప్పించి = అర్పించి; పరమ = ఉత్మష్టమైన; భాగవతుండు = భాగవత మార్గనుయాయి; 
ఐన = అయినట్టి; పాండవపౌత్రుండు = పరీక్షిత్తు (పాండవపౌత్రుండు - పాండవులమనుమడు, పరీక్షిత్తు); 
ప్రాయోపవిష్ణుండు = ప్రాయోపవిష్ణుడు (ప్రాయోపవిష్ణుడు - ఆహారాదులు మాని మరణమునకు ఎదురు 
చూచుట అను నిష్టలో ఉన్నవాడు); ఐ = అయి; ఉన్న = ఉన్నట్టి; సమయంబున = సమయమున. 

భావము:- అని రాబోయే జన్మ జన్మాలకూ భగవత్‌ భక్తి సౌభాగ్యం తనకు ప్రాప్తించాలని ప్రార్థిం 
చాడు. గంగాతరంగిణి దక్షిణతీరంలో తూర్పుకొనలు ఉండేటట్లుగా పరచిన దర్భాసనం మీద ఉత్తరాభిముఖుడై 
కూర్చున్నాడు. తనయుడైన జనమేజయుణ్ణి రప్పించి రాజ్యభారం అప్పగిం చాడు. తన చిత్తాన్ని సంసార బంధాల 
నుంచి నివృత్తం చేసి పరమేశ్వరాయత్తం కావించాడు, ఈ విధంగా భాగవతోత్తముడైన పాండవ పౌత్రుడు 
ప్రాయోపవిష్టుడై ఉన్న శుభ సమయంలో. 
1-509-5. 
ఒత్తిలి పొగడుచు సురలు వి 
యత్తలముననుండి మెచ్చి యలరుల వానల్‌ 
మొత్తములై కురిసిరి నృప 
సత్తముపై భూరి భేరి శబ్దంబులతోన్‌. 


జాలి a. 


టీక:- ఒత్తిలి = గట్టిగా; పొగడుచు = కీర్తించుచు; సురలు = దేవతలు; వియత్తలమునన్‌ = 
ఆకాశమున; ఉండి = ఉండి; మెచ్చి = అభినందించి; అలరుల = పూల; వానల్‌ = వర్షములు; మొత్తములు = 
అధికములు; ఐ = అయి; కురిసిరి = కురిపించిరి; నృపసత్తము = పరీక్షితుని; పైన్‌ = మీద; భూరి = పెద్ద; భేరి = 
భేరీల; శబ్దంబులు = మోతలు; తోన్‌ = తో. 

భావము:- గుణగణాలు పొగడుతూ, నగారాలు మ్రోగిస్తూ సురలు ఆకాశం మీంచి పరీక్షిత్తుపై 
విరులవానలు కురుపించారు. 


1-510-వ. 
ఆ సమయంబున సభాసీనులయిన బుషు లిట్లనిరి. 


టీక:- _ఆ=ఆ; సమయంబునన్‌= సమయమున; సభ=సభయందు; ఆసీనులు = కూర్చున్న వారు; 
అయిన = అయిన; బుషులు = బుషులు; ఇట్లు = ఈ విధముగా; అనిరి = పలికిరి. 
భావము:- ఆసమయంలో సభాసీను లయిన బుషు లిట్లనిరి. 


ప్రథమ స్కంధము 352 


1-511-మ. 

"క్షితినాథోత్తమ! నీ చరిత్రము మహాచిత్రంబు; మీ తాత లు 
గ్ర తపోధన్యులు; విష్ణుపార్యపదవిం గామించి రాజన్యశో 
భిత కోటీర మణిప్రభాన్విత మహాపీఠంబు వర్ణించి రు 
న్నతులై; నీవు మహోన్నతుండవు గదా నారాయణధ్యాయివై. 


టీక:- _ క్షితినాథోత్తమ = పరీక్షిన్మహారాజు (క్షితినాథోత్తముడు - భూమికి భర్తలలో శ్రేష్టుడు, 
పరీక్షిన్మహారాజు); నీ = నీ; చరిత్రము = నడవడిక; మహా = గొప్ప; చిత్రంబు = ఆశ్చర్యకరమైనది; మీ = మీ; తాతలు 
= తాతలు; పూర్వులు; ఉగ్ర = ఉగ్రమైన; భీకరమైన; తపస్‌ = తపస్సు వలన; ధన్యులు = చరితార్జులు; విష్ణు = విష్ణువు; 
పార్వ = ప్రక్కన ఉండుట అను; పదవిన్‌ = గొప్పస్థితిని; కామించి = కోరుకొని; రాజన్య = రాజుల యొక్క; శోభిత 
= శోభకలిగిన, ప్రకాశిస్తున్న; కోటిర = కిరీటముల; మణి = రత్నపు; ప్రభ = ప్రభలచే; కాంతులచే; ఆన్విత = కూడిన; 
మహా = గొప్ప; పీఠంబున్‌ = సింహాసనమును; వర్ణించిరి = విడిచి పెట్టిరి; ఉన్నతులు = గొప్పవారు, శ్రేష్టులు; ఐ = 
అయి; నీవు = నీవు; మహా = మిక్కిలి; ఉన్నతుండవున్‌ = గొప్పవాడివి; కదా = కదా; నారాయణ = భగవంతుని; 
అధ్యాయివి = ధ్యానించువాడవు; ఐ = అయి. 

భావము:- “రాజేంద్రా! నీ చరిత్రం చాలా చిత్రం. స్తుతిపాత్రం. మీ పూర్వీకులు మహా తపస్సంపన్నులు, 
వారు వాసుదేవుని సన్నిధిని వాంఛించి నానారాజ కిరీట రత్న రత్న ప్రభారాజితో విరాజిల్లే రాజపీఠాన్ని 
విసర్జించారు. వారే ఉన్నతు లనుకొంటే నారాయణ నామ పారాయణుడవైన నీవు వారి కంటె మహోన్నతుడవు. 


1-512-మ. 

వసుధాధీశ్వర! నీవు మర్త్య తనువున్‌ వర్ణించి; నిశ్శోకమై, 
వ్యసనచ్చేదకమై, రజోరహితమై వర్తించు లోకంబు స 
ర్వసమత్వంబునం జేరునంతకు; భవద్వాక్యంబులన్‌ వించు నే 
దెసకుం బోవక చూచుచుండెదము నీ దివ్యప్రభావంబులన్‌." 


టీక:- _వసుధాధీశ్వర = రాజా; నీవు = నీవు; మర్త్య = మానవ; తనువున్‌ = శరీరమును; వర్ణించి = 
విడిచిపెట్టి; నిశ్శ్మోకము = శోకములేనిది; ఐ = అయి; వ్యసన = పాపములు (వ్యసనములు - పాపములు; 
కామక్రోధముల వలన పుట్టిన దోషములు [ఇవి యేడు (7) పానము, స్త్రీ, మృగయ, ద్యూతము, (ఇవి కామము 
వలన పుట్టినవి) వాక్సారుష్యము, దండ పారుష్యము, అర్థ పారుష్యము, (ఇవి కోపము వలన పుట్టినవి]); 
చ్చేదకము = త్రుంచివేయబడినవి; ఐ = అయి; రజస్‌ = రజోగుణము; రహితము = లేనిది; ఐ = అయి; వర్తించు = 
ఉండు; లోకంబు = లోకము; సర్వ = సమస్తమునందు; సమత్వంబునన్‌ = సమత్వముతో; చేరున్‌ = చేరెడి; అంత 
= సమయము; కున్‌ = వరకు; భవత్‌ = నీ యొక్క; వాక్యంబులన్‌ = భాషణములను - మాటలను; వించున్‌ = 


ప్రథమ స్కంధము 353 


వినుచు; ఏ = ఏ; దెస = ప్రక్క; కున్‌ = కు; పోవక = వెళ్ళకుండగ; చూచుచున్‌ = చూచుచు; ఉండెదము = 
ఉంటాము; నీ = నీ యొక్క; దివ్య = లోకాతీతమైన; ప్రభావంబులన్‌ = మహిమలను. 

భావము:- వసుమతీవల్లభా! నీవు ఈ మనుష్యదేహాన్ని వదలి శోకరహితమై, వ్యసనరహితమై, 
రజోరహితమై వర్తించే వుణ్యలోకాన్ని చేరేటంతవరకూ మేమిక్కడే ఉంటాము. ఎక్కడకీ పోకుండా నీ మాటలు 
వింటూ నీ దివ్యప్రభావము అంతా తిలకిస్తూ ఇక్కడే కూర్చుంటాము.” 


1-513-వ. 

అని యిట్లు పక్షపాత శూన్యంబులును; మహనీయ, మాధుర్య, గాంభీర్య, సౌజన్య, 
ధుర్యంబులును నైన భాషణంబు లాడుచు; మూండులోకంబులకు నవ్వలిదైన 
సత్యలోకంబునందు మూర్తిమంతంబులై నెగడుచున్న నిగమంబుల చందం 
బునం దేజరిల్లు చున్నబిుషులంజూచి, భూవరుండు నారాయణకథా శ్రవణ 
కుతూహలుండయి నమస్కరించి యిట్లనియె. 


టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగా; పక్ష = ఒక పక్షముపై; పాత = ఆసక్తి యుండుట; 
శూన్యంబులును = లేనివియును; మహనీయ = గొప్పవి; మాధుర్య = తీయనివి; గాంభీర్య = గంభీరమైనవి; 
సౌజన్య = సౌమ్యమైనవి; ధుర్యంబులు = బరువైనవియును - శ్రేష్టమైనవియును; ఐన = అయినట్టి; భాషణం 
బులు = స్తోత్రములు; మాటలు; ఆడుచు = పలుకుచు; మూండు = మూడు; లోకంబుల = లోకముల (మూడు 
లోకములు - భూలోకము, భువర్లోకము, సువర్లోకము. భూ అథో ఊర్థ్వ లోకములు); కున్‌ = కును; అవ్వలిది = 
అవలతలది, పైది; ఐన = అయినట్టి; సత్య = సత్య; లోకంబున్‌ = లోకము; అందున్‌ = లోపల; మూర్తిమంతంబులు 
= ఆకారము ధరించినవి; ఐ = అయి; నెగడుచున్న = వర్థిల్లుతున్న, ప్రసిద్ధచెందిన; నిగమంబుల = వేదములు; 
చందంబునన్‌ = వలె; తేజరిల్లుచున్న = ప్రకాశిస్తున్న; బుషులన్‌ = బుషులను; చూచి = చూసి; భూవరుండు = 
భూమికి భర్త, రాజు; నారాయణ = నారాయణుని {నారాయణుడు - నారములందు వసించువాడు, హరి}; కథా 
= కథలను; శ్రవణ = వినవలెనను; కుతూహలుండు = కుతూహలము కలవాడు; అయి = అయి; నమస్కరించి = 
నమస్కరించి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్‌ = పలికెను. 


భావము:- అని ఇలా నిరపేక్షంగా నిష్పక్షపాతంగా మహర్షులు పలికిన మధుర గంభీర భాషణాలు 
విని, ముల్లోకాలకూ అవతల ఉన్న సత్యలోకంలో మూర్తిమంతాలై వెలిగే వేదాల్లాగా విరాజిల్లే మహర్షులను 
మహారాజు నమస్కరించాడు. విష్ణులీలలు వినాలనే కుతూహలంతో ఇలా అన్నాడు....... 


ప్రథమ స్కంధము 354 


1-514-క. 

"ఏడు దినంబుల ముక్తిం 

గూడంగ నేరీతి వచ్చు గురు సంసార 

క్రీడన మే క్రియ నెడతెగుం 

జూడుండు మాతండ్రులార! శ్రుతివచనములన్‌. 


టీక:- ఏడు = ఏడు (7); దినంబులన్‌ = రోజులలో; ముక్తిన్‌ = ముక్తిని; కూడంగన్‌ = పొందుట; ఏ = 
ఏ; రీతి = విధముగ; వచ్చున్‌ = కలుగును; గురు = భారమైన; సంసార = సంసారము యొక్క; క్రీడనము జ్‌ 
ప్రవర్తనము; ఏ = ఏ; క్రియన్‌ = విధముగ; ఎడతెగున్‌ = తెగిపోవును; చూడుండు = చూడండి; మా = మా; 
తండ్రులార = తండ్రులూ; శ్రుతి = వేద; వచనములన్‌ = వాక్కులను. 

భావము:- “తండ్రులారా! వేదవాక్యాలు బాగా పరిశీలించి సెలవీయండి. సప్తదినాలలో సంసార 
బంధాలు త్రెంచుకొని అపవర్గాన్ని అందుకొనే మార్గం కృపతో ఉపదేశించండి. 


1-515-శా. 
ప్రాప్తానందులు, బ్రహ్మబోధన కళాపారీణు, లాత్మప్రభా 
లుప్పాజ్ఞానులు, మీర, లార్యులు, దయాళుత్వాభిరాముల్‌, మనో 


గుప్తంబుల్‌ సకలార్లజాలములు మీకుం గానవచ్చుం గదా! 


వే థి 
సప్తాహంబుల ముక్తి కేంగెడు గతిం జర్చించి భాషింపరే." 


టీక:- ప్రాప్త = పొందిన; ఆనందులు = ఆనందం గల వారు; బ్రహ్మ = పరబ్రహ్మమును; బోధన = 
బోధించు; కళా = కళ యందు; పారీణులు = పరిపక్వము చెందినవారు; పారము ముట్టినవారు; ఆత్మ = తమ; 
ప్రభా = ప్రభావముచేత; లుప్త = లోపింప జేయబడిన; అజ్ఞానులు = అజ్ఞానము కల వారు; మీరలు = మీరు; 
ఆర్యులు = గౌరవింప దగినవారు; దయాళుత్వ = దయాస్వభావముతో; అభిరాముల్‌ = సొంపైనవారు; మనస్‌ = 
మనసు నందు; గుప్తంబుల్‌ = దాచబడినవి; సకల = సమస్త మైన; అర్థ = ప్రయోజనముల; జాలములు = 
సమన్వయములు; మీకున్‌ = మీకు; కానన్‌ = తెలిసి; వచ్చున్‌ = వచ్చును; కదా = కదా; సప్త = ఏడు (7); 
అహంబులన్‌ = దినములలో; ముక్తి = ముక్తి; కిన్‌ = కి; ఏంగెడు = వెళ్ళుటకు; గతిన్‌ = దారిని; విధమును; చర్చించి 
= విమర్శించి; భాషింపరే = చెప్పండి. 

భావము:- మీరు ఆనంద స్వరూపులు, బ్రహ్మజ్ఞాన బోధనా పారీణులు, ఆత్మతత్వ మెరిగి అవిద్య 
తొలగిన వారు, సకలము తెలిసిన విజ్ఞులు, దయార్థ హృదయులు, లోకంలోని సమస్త విషయాలను 
మనోనేత్రాలతో దర్శించగలవారు. మీరు విచారించి ఏడురోజులలో మోక్షంపొందే మార్గం నాకు చెప్పండి. అని 
గంగానది వద్ద ప్రాయోపవిష్టుడైన పరీక్షిత్తు వచ్చిన బుషులు సంయమీంద్రులు అందరిని అడుగుతున్నాడు. 


ప్రథమ స్కంధము 355 


1-516-వ. 
అని యుత్తరానందనుం డాడిన వచనంబులకు మును లందటు( బ్రత్యుత్తరంబు 
విమర్శించు నెడ దైవయోగంబున. 

టీక:- అని = అని; ఉత్తరానందనుండు = పరీక్షిత్తు (ఉత్తరానందనుడు - ఉత్తర యొక్క కొడుకు, 
పరీక్షిత్తు); ఆడిన = పలికిన; వచనంబులు = మాటలు; కున్‌ = కు; మునులు = మునులు; అందటున్‌ = 


అందరును; ప్రతి = తిరుగు; ఉత్తరంబున్‌ = సమాధానమును; విమర్శించు = చర్చించుకొను; ఎడ 
సమయమునకు; దైవ = దైవ; యోగంబునన్‌ = అనుగ్రహము వలన. 


భావము:- అని పలుకుతున్న ఉత్తరానందనుని ప్రశ్నలకు సరియైన ప్రత్యుత్తరం కోసం 
సంయమీంద్రు లందరూ సమాలోచనలు జరుపుతున్నారు. 


శుకముని యాగమనంబు 
1-517-సీ. 

ప్రతినిమేషము పరబ్రహ్మంబు నీక్షించి- 

_ మదింజొక్కి వెలుపల మజచువాండు; 
కమలంబుమీంది భృంగముల కైవడి మోము- 
- పై నెజపిన కేశపటలివాండు; 

గితి వ్రాసి మాయ నంగీకరించని భంగి- 

__ వసనంబుంగట్టక వచ్చువాండు; 

సంగిగా డని వెంట జాటు భూతములు నా- 
బాలురహాస శబ్బములవాండు; 
1-517.1-తే. గ 

మహిత పద, జాను, జంఘోరు, మధ్య, హస్త, 
బాహు, వక్షోగళానన, ఫాల, కర్ణ, 

నాసికా, గండ, మస్తక, నయన యుగళు. 

డైన యవధూతమూర్తి వా6 డరుగుదెంచె. 


ప్రథమ స్కంధము 356 


టీక:- ప్రతి = ప్రతి ఒక్క; నిమేషము = రెప్పపాటు కాలమందును; పరబ్రహ్మంబున్‌ = పరబ్రహ్మమును; 
ఈక్షించి = చూసి; మదిన్‌ = మనసులో; చొక్కి = పరవశుడై; వెలుపల = బాహ్య ప్రపంచమును; మజచు = 
మరచిపోవు; వాండు = వాడు; కమలంబు = పద్మము; మీది = మీది; భృంగముల = తుమ్మెదల; కైవడిన్‌ = వలె; 
మోము = ముఖము; పైన్‌ = మీద; నెజిపిన = పరచ బడిన; కేశ = వెంట్రుకల; పటలి = గుంపు; వాండు = కలవాడు; 
గిజి = గీత; వ్రాసి = గీసినట్లు: మాయన్‌ = మాయను; అంగీకరించని=అంగీకరింపని; భంగి = విధముగ; 
వసనంబున్‌ = వస్త్రము; కట్టక = కట్టుకోకుండగ; వచ్చు = ఉండు; వాండు = వాడు; సంగి గాండు = ఏమీ పట్టని 
వాడు; అని = అని; వెంటన్‌ = వెంటపడి; చాటు = చాటుతున్న; భూతములు = సర్వభూతములు; నా = అన్నట్లు; 
బాలుర = పిల్లల; హాస = నవ్వుల; శబ్దంబుల = శబ్దముల; వా(డు = వాడు; 
మహిత = గొప్పవి యైన; పద = పదములు; జాను = మోకాళ్ళు; జంఘ = పిక్కలు; ఉరు = తొడలు; మధ్య = నడుము; హస్త = 
చేతులు; బాహు = భుజములు; వక్షస్‌ = ఛాతి; గళ = కంఠము; ఆనన = ముఖము; ఫాల = ఫాలము; కర్ణ = చెవులు; నాసిక = 
ముక్కు; గండ = చెక్కిళ్ళు; మస్తక = తల; నయన = కళ్ళ; యుగళుడు = జంట ఉన్న వాడు; ఐన = అయినట్టి; అవధూత = 
దిగంబరమైన; మూర్తి = స్వరూపము - ఆకారము; వాడు = కలవాడు; అరుగుదెంచెన్‌ = వచ్చెను. 

భావము:- ఆ సమయంలో దైవయోగంవల్ల, ప్రతిక్షణమూ పరబ్రహ్మ స్వరూపాన్ని సందర్శిస్తూ 
పరవశించిన హృదయంతో బయటి ప్రపంచాన్ని మరచినవాడూ, కమలం మీద తుమ్మెదల్లాగా ముఖంపైన 
ముంగురులు ముసురుతున్న వాడూ, గీత గీసి మాయను తిరస్కరించినట్లు వస్త్రాన్ని విసర్జించినవాడూ, 
సర్వసంగ పరిత్యాగియైన మహాయోగి ఇతడని చాటుతున్నట్లు పరిహాసవచన పరిచాలకులైన బాలకులు 
వెంటనంటి వస్తున్నవాడూ, సహజ సుందరాలైన చరణాలూ, జంఘలూ, ఊరువులూ, నడుమూ, చేతులూ, 
భుజాలూ, వక్షస్థలమూ, కంఠమూ, ముఖమూ, లలాటమూ, వీనులూ, కన్నులూ, నాసికా, చెక్కిళ్లూ, శిరస్సూ 
కలిగిన ఒక అవధూతమూర్తి అనుకోకుండా అచ్చటికి విచ్చేసాడు. 


1-518-ఉ. 

ఈరని లోకులం గినిసి యెగ్గులు వల్మనివా(డు, గోరికల్‌ 
గోరనివాండు, గూటువల( గూడనివాండు, వృథా ప్రపంచముం 
జేరనివాండు, దైవగతి( జేరిన లాభము సూచి తుష్టుండై 
నేరనివాని చందమున నేర్పులు సూపెడువాండు, వెండియున్‌. 


టీక:- ఈరు = ఈయరు; అని = అని; లోకులన్‌ = ప్రజలను; కినిసి = కోపించి; ఎగ్గులు = నిందలు; 
పల్కని = పలుకని; వాండు = వాడు; కోరికల్‌ = కోరికలు ఏమియు; కోరని = అడగని; వాండు = వాడు; కూటు = 
గుంపులు; జన సమ్మర్థము ఉన్న చోటులు; వలన్‌ = వలలో; కూడని = కలవని; వాండు = వాడు; వృథా = వ్యర్థముగ; 
ప్రపంచమున్‌ = ప్రాపంచిక విషయములను; చేరని = కూడని; వా(డు = వాడు; దైవ = దైవము; గతిన్‌ = వలన; 
చేరిన = వచ్చినది; లాభమున్‌ = దొరికినది; సూచి = చూసి; తుష్టుండు = సంతృప్తితో కూడిన సంతోషము 
కలవాడు; ఐ = అయి; నేరని = చేతగాని; వాని = వాని; చందమునన్‌ = వలె ఉండి; నేర్పులు = తెలివి; సూపెడు = 
చూపు; వా(డు = వాడు; వెండియున్‌ = ఇంకను. 


ప్రథమ స్కంధము 357 


భావము:- ఈయలేదని ఎవరినీ కోపంతో ఎగ్గులు పలకడు, కావాలని ఏ కోరికలూ కోరడు. 
ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోడు. వ్యర్థమైన ప్రపంచ విషయాల మీదికి మనస్సు పోనీయడు. దైవవశం వల్ల 
తనకు ప్రాప్తించిన దానితో సంతృప్తి చెంది ఏమీ ఎరుగని అమాయకునిలా కనబడుతాడు. 


1-519-™. 

అమ్మహాత్ము షోడశాబ్ద వయోరూప, 
గమన, గుణ, విలాస, కౌశలములు, 
ముక్తికాంత సూచి మోహిత యగునన 
నితర కాంత లెల్ల నేమి సెప్ప. 


టీక:- ఆ=ఆ;మహా = గొప్ప; ఆత్ము = ఆత్మ కలవాని; షోడశ = పదహారు (16); అబ్బ = సంవత్సరముల; 

వయస్‌ = ఈడు; రూప = రూపము; గమన = నడవడిక; గుణ = గుణములు; విలాస = శోభ, ప్రకాశము; 

కౌశలములు = నేర్చరితనములు; ముక్తి = ముక్తి అను; కాంత = స్త్రీ; చూచి = చూసి; మోహిత = మోహింపబడినది; 

అగున్‌ = అగును; అనన్‌ = అనగా; ఇతర = ఇతర; కాంతలు = స్త్రీలు; ఎల్లన్‌ = అందరి గురించి; ఏమి = ఏమి; 
సెప్పన్‌ = చెప్పగలము. 

భావము:-ఆ మహాత్ముని పదహారేళ్ల నవయౌవనం చూస్తే ఆ సుందర గమనం గమనిస్తే, ఆ గుణవిశేషాలు 


ఆలోకిస్తే, ముక్తికాంత సైతం ముచ్చటపడి మోహిస్తుందంటే ఇక ఇతరకాంతల విషయం వేరే చెప్పే దేముంది. 
1-520-౪. 

వెజ్టితనము మాని విజ్ఞానమూర్తియై 

బ్రహ్మభావమునను. బర్యటింప, 

వెళ్ళి యంచు శుకుని వెంట నేతెంతురు 

వెలందు లర్భకులును వెట్టు లగుచు. 


టీక:- వెళ్లి = కపట; తనము = స్వభావము; మాని; విజ్ఞాన = విజ్ఞానమునే; మూర్తి = స్వరూపముగా 
FEE © [a ఇ శాక్‌ 

కలవాడు; ఐ = అయి; బ్రహ్మ = బ్రహ్మము తానే; భావమునను = అను భావముతో; పర్యటింపన్‌ = చరించు చుండ; 
వెజ్టి=ఉన్మాదుడు; అంచున్‌= అనుచు; శుకుని=శుకమహర్షి; వెంటన్‌ = వెంటపడి; ఏతెంతురు = వస్తూ 
ఉంటారు; వెల(దులు = ఆడవారును; అర్భకులును = పిల్లలును; వెళ్టులు = తెలివితక్కువ వారు; అగుచున్‌ = 
అగుచు. 


భావము:- _ వెట్టిలోకాన్ని విసర్జించి విజ్ఞానమూర్తితో, బ్రహ్మజ్ఞాన పరిస్ఫూర్తితో పర్యటిస్తున్న 
మహానుభావుడైన శ్రీశుకుణ్ణి వెజ్టీవాడని భావించి ఏదో వెట్టెత్తినట్టు స్త్రీలూ, బాలకులూ ఆయన వెంటబడి 
పరుగెత్తుకొంటూ వస్తుంటారు. 


ప్రథమ స్కంధము 358 


1-521-వ. 

ఇట్లు వ్యాసనందనుండైన శుకుం డరుగుదెంచిన నందలి మునీంద్రు లమ్మహా 
నుభావుని ప్రభావంబు లెజుంగుదురు కావున నిజాసనం బులు డిగ్గి ప్రత్యుత్తా 
నంబు సేసిరి; పాండవపౌత్రుండు నా యోగిజన శిఖామణికి నతిథి సత్కారంబులు 
గావించి దండప్రణామంబు సేసి పూజించె; మణియు గ్రహ నక్షత్ర తారకా మధ్యం 
బునం దేజరిల్లు రాకాసుధాకరుండునుం బోలె బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి మధ్యంబున 
గూర్చుండి విరాజమానుండైన శుకయోగీంద్రుం గనుంగోని. 


టీక:- ఇట్లు = ఈ విధముగ; వ్యాస = వ్యాసుని; నందనుండు = కుమారుడు; ఐన = అయినట్టి; 
శుకుండు = శుకుడు; అరుగుదెంచినన్‌ = వచ్చిన; అందలి = అక్కడి; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ణులు; 
ఆ = ఆ; మహా = గొప్ప; అనుభావుని = అనుభవములు కలవాని; ప్రభావంబులు = గొప్పతనములు; 
ఎఖజుంగుదురు = తెలిసినవారు; కావున = అగుటవలన; నిజ = తమ; ఆసనంబులు = ఆసనములు; డిగ్గి = దిగి; 
ప్రతి = ఎదురేగుటకు; ఉత్సానంబున్‌ = లేచుట; లేచి ఎదురేగుటలు; చేసిరి = చేసిరి; పాండవపౌత్రుండున్‌ = 
పరీక్షిన్మహారాజును; ఆ = ఆ; యోగి = యోగులగు; జన = జనులలో; శిఖా = శిఖలోని; మణి = రత్నము వంటి 
వాని; ఉత్మష్టుని; కిన్‌ = కి; అతిథి = అతిథి; సత్కారంబులు = గౌరవములు; కావించి = పూర్తిచేసి; 
దండప్రణామంబు = సాష్టాంగ నమస్కారము (దండప్రణామము - సాష్టాంగ నమస్కారము, కట్టివలె భూమిపై 
పరుండి నమస్కరించుట); చేసి = చేసి; పూజించెన్‌ = పూజించెను; మటియున్‌ = ఇంకనూ; గ్రహ = గ్రహములు; 
నక్షత్ర = నక్షత్రములు (నక్షత్రములు - తారకల సమూహములు); తారక = తారకలు; మధ్యంబునన్‌ = మధ్యలో; 
తేజరిల్లు = ప్రకాశించుచున్న; రాకా = పౌర్ణమి నాటి; సుధాకరుండునున్‌ = చంద్రుని (సుధాకరుడు - వెన్నెల 
కలుగ జేయు వాడు, చంద్రుడు); పోలెన్‌ = వలె; బ్రహ్మర్షి = బ్రహ్మర్నులు; దేవర్షి = దేవర్నులు; రాజర్షి = రాజర్నులు; 
మధ్యంబునన్‌ = మధ్యలో; గూర్చుండి = కూర్చుండి; విరాజమానుండు = విరాజిల్లుతున్నవాడు; ఐన = అయినట్టి; 
శుక = శుకుడను; యోగి = యోగులలో; ఇంద్రున్‌ = శ్రేష్టుని; కనుంగొని = చూసి. 

భావము:- ఈ విధంగా వేదవ్యాస నందనుడైన శుకయోగీంద్రుడు అక్కడకు రాగా ఆ 
మహానుభావుని మహత్త్యం తెలిసిన అక్కడి మునివర్యులంతా తమతమ ఆసనాల నుంచి లేచి ఎదురువచ్చారు. 
పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు ఆ మహాయోగికి అతిథి సత్కారాలు కావించాడు. సాష్టాంగదండప్రణామంచేసి 
పూజించాడు. గ్రహనక్షత్రతారకాసమూహం నడుమవిరాజిల్లే సంపూర్ణ పూర్ణిమచంద్రుడులాగా బ్రహ్మర్షి దేవర్షి 
మధ్యలో కూర్చుండి విరాజిల్లే శుకయోగీంద్రుని చూచి... 


ప్రథమ స్కంధము 359 


1-522-ఉ. 

ఫాలము నేలమోపి భయభక్తులతోడ నమస్కరించి, భూ 
పాలకులోత్తముండు గరపద్మములన్‌ ముకుళించి, "నేండు నా 
పాలిటి భాగ్య మెట్టిదియొ పావనమూర్తివి పుణ్యకీర్తి వీ 

వేళకు నీవు వచ్చితి వివేకవిభూషణ! దివ్యభాషణా! 


టీక:- _ఫాలమున్‌ = నుదుటిని; నేలన్‌ = నేలపై; మోపి = ఆన్సి; భయ = భయమును; భక్తుల = 
భక్తియును; తోడన్‌ = తోకూడి; నమస్కరించి = నమస్కరించి; భూ = భూమికి (భూపాలకులోత్తముడు - రాజుల 
వంశములో శ్రేష్టుడు, పరీక్షిత్తు}; పాలక = పాలకుల; కుల = వంశములో; ఉత్తముండు = శ్రేష్టుడు; 
పరీక్షిన్మహారాజు; కర = చేతులు అను; పద్మములన్‌ = పద్మములను; ముకుళించి = ముడిచి; నేండు = ఇవేళ; నా = 
నా;పాలిటి = పాలిటి; భాగ్యము = భాగ్యము; ఎట్టిదియొ = ఎలాంటిదో; పావన = పవిత్రమైన; మూర్తివి = ఆకారము 
కలవాడవు; పుణ్య = పుణ్యములవలన; కీర్తివి = ప్రసిద్ధి పొందినవాడవు; ఈ = ఈ; వేళ = సమయము; కున్‌ = నకు; 
నీవు = నీవు; వచ్చితి = వచ్చితివి; వివేక = వివేకము అను; విభూషణ = విశిష్ట అలంకారము కలవాడా; దివ్య = జ్ఞాన 
పూరితము లగు; భాషణా = భాషణములు చేయువాడా. 

భావము:- _ కురుకులావతంసమైన పరీక్షిత్తు మళ్లీ క్షోణితలాన వెన్నుదురు సోకేటట్లుగా 
ప్రణామంచేసి కరకమలాలు జోడించి ఇలా విన్నవించుకొన్నాడు-"మహానుభావా! శుకదేవా! నా అదృష్టమేమో 
గాని పావనమూర్తివీ, పుణ్యకీర్తివీ, విజ్ఞాన విభూషణుడవూ, దివ్యభాషణుడవూ అయిన నీవు సమయానికి 
విజయం జేశావు. 


1-523-మ. 
అవధూతోత్తమ! మంటి, నేడు నిను డాయం గంటి, నీవంటి వి 
ప్రవరుం బేర్కొను నంతటన్‌ భసిత మౌం బాపంబు నా బోటికిన్‌, 
భవదాలోకన, భాషణార్చన, పదప్రక్షాళన, స్పర్శనా 
ది విధానంబుల ముక్తి చేపడుట చింతింపంగ నాశ్చర్యమే? 

టీక:- అవధూత = అవధూతలలో (అవధూత - పైపొరలు తొలగినవాడు; స్టూలార్థము 
దిగంబరుడు; సూక్ష్మార్థము జీవులలో వసించు పరబ్రహ్మము చుట్టును కల మాయ అను పొరలు తొలగినవాడు }; 
ఉత్తమ = శ్రేష్టుడా; మంటి = బ్రతికితిమి; నేడు = ఇవేళ; నినున్‌ = నిన్ను; డాయన్‌ = దగ్గరలో; కంటి = 
చూడకలిగితిమి; నీ = నీ; వంటి = వంటి; విప్ర = బ్రాహ్మణ; వరున్‌ = శ్రేష్టుని; పేర్కొనున్‌ = తలచిన; అనుకొనిన; 


అంతటన్‌ = అంతటనే; భసితము = భస్మము; జెన్‌ = అగును; పాపంబున్‌ = పాపములు; నా = నా; బోటి = వంటి 
వాని; కిన్‌ = కి; భవత్‌ = తమను; ఆలోకన = చూచుట; భాషణ = మాట్లాడుట; అర్చన = పూజించుట; పద = 


ప్రథమ స్కంధము 360 


పదముల; ప్రక్షాళన = కడుగుట; స్పర్శన = స్పర్శించుట; ఆది = మొదలగు; విధానంబుల = పద్ధతుల వలన; ముక్తి 
= ముక్తి; చేన్‌ = చేతిలో; పడుట = పడుట; దొరకుట; చింతింపంగన్‌ = ఆలోచించిన; ఆశ్చర్యమే = ఆశ్చర్యమా ఏమి. 

భావము:- _అవధూతశిరోమణీ! నేను ధన్యుజ్ఞయితిని. నేడు నీవు నా వద్దకు రావడం చూచితిని. 
నీవంటి బ్రాహ్మణ శ్రేష్టుని నామం ఉచ్చరించినంత మాత్రమున పాపాలన్నీ భస్మీపటల మౌతాయి. ఇక నిన్ను 
దర్శించుట, నీ మాటలు వినుట, నిన్ను అర్చించుట, నీ కాళ్లు కడిగుట, నిన్ను స్పృశించుట మున్నగు విధానాలు 
లభించడం వలన నా వంటి వానికి మోక్షం సంప్రాప్తించుటలో ఆశ్చర్య మేముంది. 


1-524-క. 
హరిచేతను దనుజేంద్రులు 

ధరం ద్రుంగెడు భంగి నీ పదస్పర్శముచే 

గురుపాతకసంఘంబులు = 

పొరిమాలు( గదయ్య యోగిభూషణ! వింటే. 

_ ట్రీక హరి =భగవంతుని; చేతను = వలనను;దనుజ = రాక్షస; ఇంద్రులు = రాజులు; ధరన్‌ = భూమి మీదకు; 
త్రుంగెడు = తెగిపడుట; భంగిన్‌ = వలె; నీ = నీ; పాద = పాదముల; స్పర్శము = స్పర్శ - తగులుట; చేన్‌ = చేత;గురు 


= మిక్కిలి బరువైన; పాతక = పాపపు; సంఘంబులు = సమూహములు; పొరిమాలున్‌ = రూపుమాసిపోవును - 
నశించును; కదా = కదా; అయ్య = తండ్రీ; యోగి = యోగులకు; భూషణ = అలంకారమా; వింటే = వింటే. 


భావము:- ఓ యోగీశ్వరా! శుకా! భగవంతుడైన వాసుదేవుని వల్ల జగత్కంటకులైన నిశాచరులు 
నశించిపోయినట్లే, పరమయోగివైన నీ పాదస్పర్శ వలన పాపాలు అన్నీ భస్మీభూత మవుతాయి కదా! 


1-525-మ. 

ఎలమిన్‌ మేనమజందియై, సచివుండై, యే మేటి మాతాతలన్‌ 
బలిమిం గాచి సముద్ర ముద్రిత ధరం బట్టంబుం గట్టించె, న 
య్యలఘుం, డీశు(డు, చక్రి, రక్షకుడు గాకన్యుల్‌ విపద్రక్షకుల్‌ 
గలరే? వే(డెద భక్తి నా గుణనిధిం, గారుణ్యవారాన్నిధిన్‌. 


టీక:- _ఎలమిన్‌ = సంతోషముగ; మేనమఅంది = మేనమరిది; ఐ = అయి; సచివుండు = మంత్రి; ఐ = 
అయి; ఏ = ఏ; మేటి = శ్రేష్టుడు - గొప్పవాడు; మా = మా; తాతలన్‌ = తాతలను; బలిమిన్‌ = బలముగ; గట్టిగా; 
కాచి = కాపాడి; సముద్ర = సముద్రములచే; ముద్రిత = చుట్టబడిన; ధరన్‌ = భూమిని; పట్టంబున్‌ = పట్టము; 
కట్టించెన్‌ = కట్టించెను; పట్టాభిషిక్తులను చేసెను; ఆ = ఆ; అలఘున్‌ = చిన్న కానివాడు; గొప్పవాడు; ఈశుండు = 
ప్రభువు; చక్రి = కృష్ణుడు (చక్రి - చక్రాయుధుడు, కృష్ణుడు); రక్షకు(డు = రక్షించువాడు; కాక = అంతేగాని; 
అన్యుల్‌ = ఇతరులు; విపత్‌ = ఆపదల నుండు; రక్షకుల్‌ = రక్షించువారు; కలరే = కలరా ఏమి; లేరు; వే(డెదన్‌ = 


ప్రథమ స్కంధము 361 


ప్రార్థించెదను; భక్తిన్‌ = భక్తితో; ఆ = ఆ; గుణ = గుణముల; నిధిన్‌ = పాతర వంటివాని; కారుణ్య = దయకు; 
వారాన్నిధిన్‌ = సముద్రుని. 

భావము:- ఏ మహానుభావుడు ప్రియమైన మరదియై, మంత్రియై మా పితామహులైన 
పాండవులను చతుస్సముద్ర ముద్రితమైన ధరణీచక్రానికి చక్రవర్తులను చేసాడో, ఆ మహాత్ముడు, ఆ 
లోకేశ్వరుడు, ఆ చక్రాయుధుడు అందరికీ రక్షకుడై ఉంటాడు. ఆపదలో ఉన్నవారిని ఆదరాభిమానాలతో 
ఆదుకొనే రక్షకులు ఆయన కాకపోతే లోకంలో మరెవరున్నారు? ఆ భక్తులపాలిటి పెన్నిధిని ఆ 
కారుణ్యవారాన్నిధిని భక్తితో వేడుకొంటాను. 


శుకుని మోక్షోపాయం బడుగట 
1-526-సీ. 
అవ్యక్తమార్గుండవైన నీ దర్శన- 


__ మాజడి పోనేర; దభిమతార్థ 

సిద్ధి గావించుట సిద్ధంబు; నే డెల్లి- 
దేహంబు వర్ణించు దేహధారి 

కేమి చింతించిన? నేమి జపించిన?- 

నేమి గావించిన? నేమి వినిన? 

నేమి సేవించిన? నెన్నండు సంసార- 

__ పద్ధతింబాసిన పదవి గలుగు, 

1-526.1-తే. 

నుండు మనరాదు; గురుడవు, యోగివిభుండ, 

వావు6 బిదికిన తడ వెంత యంత సేపు 

గాని యొక దెస నుండవు, కరుణతోడం 

జెప్పవే తండ్రి! ముక్తికి జేరు తెరువు." 


టీక:- అవ్యక్త = తెలియుటకు కష్టమైన; మార్గుండవు = మార్గము కలవాడవు; ఐన = అయినట్టి; నీ= 
నీ; దర్శనము = దర్శనము; ఆజడిన్‌ = వ్యర్థము; పోన్‌ = అయిపోవుట; నేరదు = జరగదు; అభిమత = కోరిన; అర్థ 
= ప్రయోజనము; సిద్ధిన్‌ = సిద్ధించునట్లుగా; కావించుట = చేయుట; సిద్ధంబు = తప్పదు; నేడు = ఇవేళో; ఎల్లి = 
రేపో; దేహంబున్‌ = శరీరమును; వర్ణించు = విడవబోవుచున్న; దేహ = శరీరమును; ధారి = ధరించినవాని; కిన్‌ = 


ప్రథమ స్కంధము 362 


కి; ఏమి = ఏమి; చింతించినన్‌ = ధ్యానము చేసిన; ఏమి = ఏమి; జపించిన = జపమును చేసిన; ఏమి = ఏమి; 
కావించిన = చేయించిన; ఏమి = ఏమి; వినినన్‌ = విన్న; ఏమి = ఏమి; సేవించినన్‌ = పూజించిన; ఎన్నండున్‌ = 
ఎప్పుడును; సంసార = సంసారము వలన; పద్ధతిన్‌ = మార్గము (పునర్దన్మల దారి); పాసిన = తొలగిన; పదవి = 
పరిస్థితి - ముక్తి; కలుగున్‌ = దొరుకును; ఉండుము = ఉండుము; అనరాదు = అనకూడదు; 
గురుండవు = గురుదేవుడవు; యోగి = యోగులలో; విభుండవు = శ్రేష్ణుడవు; ఆవున్‌ = ఆవుకు; పిదికిన = పాలు 
పితుకుటకు పట్టు; తడవు = సమయము; ఎంత = ఎంతో; అంత = అంత; సేపు = సమయము; కాని = తప్ప; ఒక = ఒకే; దెసన్‌ 
: స్థలములో; ఉండవు = ఉండవు; కరుణ = దయ; తోడన్‌ = కలిగి; చెప్పవే = చెప్పుము; తండ్రి = తండ్రీ; ముక్తి = ముక్తి; కిన్‌ = కి; 
చేరు = చేరుటకు; తెరువు = దారి - పద్దతి. 
భావము:- _అవధూతలతో అగ్రగణ్యుడవు. అవ్యక్తమైన గమనంకలవాడవు. నీ సందర్శనం వ్యర్థం 
కాదు, నావాంఛితార్థం ముమ్మూటికి సిద్ధిస్తుంది. ఈనాడో రేపో దేహాన్నే త్యజించబోయే జీవికి సంసారబంధాలు 
సమసిపోయి మోక్షం ప్రాప్తించే నిమిత్తం చింతింపవలసిందీ, జపించవలసిందీ, చేయవలసిందీ, వినవలసిందీ, 
సేవలందించవలసిందీ ఏమిటో దయచేసి విశదీకరించమని వేడుకొంటున్నాను. నీవు జగద్గురుడవు. నీకు 
తెలియంది ఏమి లేదు. ఆవు నుండి పాలను పిదికినంత సేపటి కంటే ఎక్కువ సేవు ఎక్కడా ఉండవు. నిన్ను 
ఉండమని అనరాదు. అయినా, ఓ దయగల తండ్రీ! మోక్ష మార్గాన్ని నాకు తెలియజెప్పు అని అడుగుతున్నాను." 


1-527-వ. 
అని పరీక్షిన్నరేంద్రుండు బాదరాయణి నడిగె"నని చెప్పి. 


టీక:- అని = అని; పరీక్షిత్‌ = పరీక్షత్తు అను; నర = నరులకు; ఇంద్రుండు = ప్రభువు - మహారాజు; 
బాదరాయణిన్‌ = బాదరాయణుని కుమారుని - శుకుని; అడిగెన్‌ = అడిగెను; అని = అని; చెప్పి = చెప్పి. 
భావము:- అని పరీక్షిన్నరేంద్రుడు వ్యాసపుత్రుడైన శుకబ్రహ్మను అడిగెను"అని చెప్పి 


పూర్ణి 
*1-5268-క. 
రాజీవపత్రలోచన! 
రాజేంద్ర కిరీట ఘటిత రత్న మరీచి 
బ్రాజితపాదాంభోరుహ! 


భూజనమందార! నిత్యపుణ్యవిచారా! 


టీక:- రాజీవ = తామర; పత్ర = రేకుల వంటి; లోచన = కన్నులు ఉన్న వాడా; రాజ = రాజులలో; ఇంద్ర 
= శ్రేష్టుల యొక్క; మహా రాజుల యొక్క; కిరీట = కిరీటములలో; ఘటిత = పొదగ బడిన; రత్న = రత్నముల 


ప్రథమ స్కంధము 363 


యొక్క; మరీచి = కాంతి చేత; భ్రాజిత = ప్రకాశించుచున్న; పాద = పాదములు అను; అంభోరుహ = పద్మములు 
కలవా డా; భూ = భూమి పై; జన = జనించిన జీవులకు; మందార = కల్పవృక్షమా ((మందార - కల్పవృక్షము వలె 
కోరికలు తీర్చు వాడు), (మంద + ఆర = అజ్ఞాన ఛేధకుడు)); నిత్య = నిత్యమును; పుణ్య = పుణ్యాత్ముల గురించి; 
విచారా = ఆలోచించు వాడా - పాలించు వాడా. 


భావము:- కలువరేకుల వంటి కన్నులు కల వాడా! మహారాజుల కిరీటాలలోని మణుల కాంతులు 
ప్రతిఫలిస్తున్న పాదపద్మాలు కల వాడా! భూలోకవాసుల పాలిటి కల్పవృక్షమా! మంచివారిని ఎల్లప్పుడు పాలించు 
వాడా! నమస్కారము. 
ఇది ప్రథమ స్కంధాంత స్తోత్రం... కళ్ళు కలువరేకులవలె అందంగా ఉన్నాయి అంటే స్వామి చక్కటి అనుగ్రహాల్ని 
వర్షింస్తూ ఉంటావు అని. లోకంలోని మహారాజులు సైతం నీపాదాభివందనాలు చేస్తుంటారు కనుక వారి కిరీటాలలోని 
మణుల కాంతులు నీ పాదాలపైన నిత్యం పడుతుంటాయి అంటే అంతటి శక్తిసామర్థ్యాలతో మమ్ము పాలిస్తావు అని. 
భూలోకులకు మందార అంటే ఆ మహారాజులు నుండి జనసమాన్యం వరకు మేమెవరి మైనా వలసినవి అనుగ్రహిస్తావు అని. 
ఎప్పుడు పుణ్యాత్ముల క్షేమ సమాచారాలు చూస్తుంటావు అంటే పుణ్యులమైన మమ్ము పాలిస్తుంటావు అని. 


*1-529-మాలి. 
అనుపమగుణహారా! హన్యమా నారివీరా! 
జన వినుతవిహారా! జానకీ చిత్త చోరా! 
దనుజ ఘన సమీరా! దానవశ్రీ విదారా! 
ఘన కలుష కఠోరా! కంధి గర్వాపహారా! 


టీక:- అనుపమ = సాటి లేని; గుణ = గుణములు అను; హారా = హారము కల వాడా; హన్యమాన = 
చంపబడిన; అరివీరా = శత్రువీరులు కల వాడా; జన = జనుల చేత; వినుత = స్తుతింప దగ్గ; విహారా = 
విహారములు కల వాడా; జానకీ = జానకి యొక్క; చిత్త = మనస్సును; చోరా = దొంగిలించిన వాడా; దనుజ = 
రాక్షసులు అను; ఘన = మేఘములకు; సమీరా = వాయువు వంటి వాడా; దానవ = దానవుల; శ్రీ = ని; విదారా = 
విదళించు వాడా, బ్రద్దలు కొట్టు వాడా; ఘన = అత్యధిక, కరడు గట్టిన; కలుష = పాపుల ఎడ; కఠోరా = 
కఠోరముగా ఉండు వాడా; కంధి = సముద్రుని; గర్వ = గర్వమును; అపహారా = తొలగించిన వాడా. 

భావము:- సాటిలేని కల్యాణ గుణ హారుడా! వైరులందరు పరాజితిలుగా గల వీరుడా! సర్వ 
లోకాలకు స్తుతింప తగిన విహారాలు గల మహాత్మా! సీతా మానస చోరుడా! శత్రువులనే మేఘాల పాలిటి సమీర 


మైన వాడా! రాక్షసుల వైభవాలు విదళించే వాడా! కరడు గట్టిన కలుషాత్ముల పాలిటి అతి కఠినుడా! సముద్రుని 
సమస్త గర్వాన్ని హరించిన వాడా! దయతో చిత్తగించుము. 


ప్రథమ స్కంధము 364 


1-530-గ. 
ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజ పాండిత్య 
పోతనామాత్య ప్రణీతంబైన శ్రీమహాభాగవతం బను మహా పురాణంబు నందు 
నైమిశారణ్య వర్ణనంబును, శౌనకాదుల ప్రశ్నం బును, సూతుండు నారాయణకథా 
సూచనంబు సేయుటయు, వ్యాస చింతయు, నారదాగమనంబును, నారదుని 
పూర్వకల్ప వృత్తాంతం బును(, బుత్రశోకాతురయైన ద్రుపదరాజనందన కర్ణునుం 
డశ్వత్థామం దెచ్చి యొప్పగించి గర్వపరిహారంబు సేయించి విడిపించు టయు, 
భీష్మనిర్యాణంబును, ధర్మనందను రాజ్యాభిషేకంబును, గోవిందుని ద్వారకా 
గమనంబును, విరాటకన్యకాగర్భ విద్యమానుండైన యర్భకు నశ్వత్థామ బాణా 
నలంబు వలనం బాపి విష్ణుండు రక్షించు టయు౦ బరీక్షిజ్ఞన్మంబును, గాంధారీ 
ధృతరాష్ట్ర విదురుల నిర్గమం బును, నార దుండు ధర్మజునకు. గాలసూచనంబు 
సేయుటయు.. గృష్టనిర్యాణంబు విని పాండవులు మహాపథంబునం జనుటయు, 
నభిమన్యుపుత్రుండు దిగ్విజయంబు సేయుచు శూద్రరాజలక్షణ లక్షితుండగు 
కలిగర్వంబు సర్వంబు మాపి గోవృషాకారంబుల నున్న ధరణీ ధర్మదేవతల నుద్ధ 
రించుటయు, శృంగిశాపభీతుండై యుత్తరానందనుండు గంగాతీరంబునం 
బ్రాయోపవేశంబున నుండి శుక సందర్శనంబు సేసి మోక్షోపాయం బడుగటయు 
నను కథలు గల ప్రథమ స్కంధము సంపూర్ణము. 

టీక:- ఇది = ఇది; క్రీ = శ్రీ; పరమేశ్వర = ఉత్మష్టమైన ఈశ్వరుడు; శివుని; కరుణా = దయ వలన; కలిత 
= పుట్టిన వాడును; కవితా = కవిత్వ రచనములో; విచిత్ర = విశేషమైన చిత్రములు కలవాడును; కేసనమంత్రి = 
కేసన మంత్రికి; పుత్ర = పుత్రుడును; సహజ = స్వాభావికముగా అబ్బిన; పాండిత్య = పాండిత్యము కలవాడును; 
పోతనామాత్య = పోతనామాత్యునిచే; ప్రణీతంబు = చక్కగా రచింపబడినది; ఐన = అయినట్టి; శ్రీ = శుభకరమైన; 
మహా = గొప్ప; భాగవతంబు = భాగవతము; అను = అను; మహా = గొప్ప; పురాణంబు = పురాణము; అందున్‌ = 
లో; నైమిశ = నైమిశము అను; అరణ్య = అడవి; వర్ణనంబును = వర్ణనమును; శౌనక = శౌనకుడు; ఆదుల = 
మొదలగు వారి; ప్రశ్నంబును = ప్రశ్నలును; సూతుండు = సూతుడు; నారాయణ = విష్ణుమూర్తి {నారాయణుడు 
- నారములందు ఉండువాడు హరి); కథ = కథల యొక్క, గ్రంథమునకు; సూచనంబు = ప్రారంభమును; 


సేయుటయున్‌ = చేయుటయును; వ్యాస = వ్యాసుని; చింతయున్‌ = విచారమును; నారద = నారదుని; 
ఆగమనంబును = వచ్చుటయును; నారదుని = నారదుని; పూర్వ = పూర్వ; కల్ప = జన్మ; వృత్తాంతంబును = 


ప్రథమ స్కంధము 365 


సమాచారమును; పుత్ర = పుత్రులను గూర్చిన; శోక = శోకము వలన; ఆతుర = కలత చెందినది; ఐన = అయినట్టి; 
ద్రుపద = ద్రుపద (ద్రుపద రాజ నందన - ద్రౌపది); రాజ = రాజు యొక్క; నందన = కుమార్తె; కున్‌ = కి; 
అర్జునుండు = అర్జునుండు; అశ్వత్థామన్‌ = అశ్వత్థామను; తెచ్చి = తీసుకొని వచ్చి; ఒప్పగించి = అప్పజెప్పి; గర్వ = 
గర్వమునకు; పరిహారంబు = పరిహారము; చేయించి = చేయించి; విడిపించుటయున్‌ = విడిపించుటయును; 
భీష్మ = భీష్ముని; నిర్యాణంబును = నిర్యాణమును; ధర్మనందను = ధర్మరాజునకు (ధర్మనందనుడు - యమధర్మ 
రాజు పుత్రుడు ధర్మరాజునకు]; రాజ్యా = రాజ్యమును; అభిషేకంబును = అభిషేకము చేయించుటయును; 
గోవిందుని = శ్రీకృష్ణుని {గోవిందుడు - గోవులకు ఒడయుడు, శ్రీకృష్ణు}; ద్వారక = ద్వారకకు; ఆగమనంబును = 
వచ్చుటయును; విరాట = విరాటుని (విరాట కన్యక - విరాట రాకుమారి, ఉత్తర. అభిమన్య ఉత్తరల పుత్రుడు - 
పరీక్షిత్తు); కన్యక = పుత్రిక యొక్క; ఆగర్భ = గర్భమందు; విద్యమానుండు = ప్రవర్తమానుడు; ఐన = అయినట్టి; 
అర్భకున్‌ = పిల్లవానిని; అశ్వత్థామ = అశ్వత్థామ; బాణ = బాణము యొక్క; అనలంబు = అగ్ని; వలనన్‌ = వలని 
బాధలను; పాపి = పోగొట్టి; విష్ణుండు = విష్ణువు; రక్షించుటయున్‌ = రక్షించుటయును; పరీక్షిత్‌ = పరీక్షిత్తు; 
జన్మంబును = జన్మించుటయును; గాంధారీ = గాంధారియును; ధృతరాష్ట్ర = ధృతరాష్టుడును; విదురుల = 
విదురుల; నిర్ణమంబును = నిష్యమణమును; నారదుండు = నారదుడు; ధర్మజున = ధర్మరాజు; కున్‌ = కి; కాల = 
(రాబోవు) కాలమును; సూచనంబు = సూచించుటలు; సేయుటయున్‌ = చేయుటయున్‌; కృష్ణ = శ్రీకృష్ణుని; 
నిర్యాణంబు = నిర్యాణమును - వెడలిపోవుటను; విని = విని; పాండవులు = పాండురాజు పుత్రులు; మహా = 
మహా; పథంబునన్‌ = ప్రస్థానమునకు; చనుటయున్‌ = వెళ్ళుటయును; అభిమన్యుపుత్రుండు = పరీక్షిన్మహారాజు; 
దిగ్విజయంబున్‌ = దిగ్విజయయాత్ర; చేయుచు = చేయుచు; శూద్ర = శూద్రుని యొక్క; రాజ = రాజుల 
యొక్కయు; లక్షణ = లక్షణములు; లక్షితుండు = తో ఉన్నవాడు; అగు = అయిన; కలి = కలియొక్క; గర్వంబు = 
గర్వము; సర్వంబు = అంతయు; మాపి = పోగొట్టి;గో = గోవు; వృష = ఎద్దు; ఆకారంబులన్‌ = రూపములలో; ఉన్న 
= ఉన్నటువంటి; ధరణీ = వసుంధరా; ధర్మ = ధర్మ; దేవతలన్‌ = దేవతలను; ఉద్ధరించుటయున్‌ = ఉద్దరించుట 
యును; శృంగి = శృంగి యొక్క; శాప = శాపము వలన; భీతుండు = భయపడినవాడు; ఐ = అయి; ఉత్తర = 
ఉత్తరయొక్క; నందనుండు = పుత్రుడు; గంగా = గంగానదీ; తీరంబునన్‌ = తీరములో; ప్రాయోపవేశంబునన్‌ = 
మరణాయత్త దీక్షలో; ఉండి = ఉండి; శుక = శుకుని; సందర్శనంబు = సందర్శనము - చూచుట; చేసి = చేసి; 
మోక్ష = మోక్షమునకు; ఉపాయంబు = ఉపాయము; అడుగటయున్‌ = అడుగుటయును; అను = అనే; కథలున్‌ 
= కథలు; కల = ఉన్నట్టి; ప్రథమ = మొదటి; స్కంధము = స్కంధము; సంపూర్ణము = సంపూర్ణము. 

భావము:- భాగవతమనే మహాపురాణాన్ని పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రుడూ, 
కేసనామాత్యుని పుత్రుడూ, సహజపాండిత్యుడూ అయిన పోతనామాత్యుడు రచించాడు; ఈ మహాగ్రంథంలో 
నైమిశారణ్య వర్ణనమూ; శౌనకాది మహర్షుల సంప్రశ్నమూ; సూతులవారి నారాయణ కథా సూచనమూ; 
వ్యాసులవారి విచారమూ; నారదాగమనమూ; నారదులవారి పూర్వజన్మ వృత్తాంతమూ; ద్రౌపది పుత్రశోకంతో 
పరితపించడమూ; అర్జునుడు అశ్వత్థామను బంధించి తీసుకొనిరావడమూ; అశ్వత్థామ గర్వ పరిహారమూ; 
భీష్ముని నిర్యాణమూ; ధర్మరాజు పట్టాషేభికమూ; శ్రీకృష్ణుని ద్వారకాగమనమూ; ఉత్తరా గర్భస్థుడైన అర్భకుణ్ణి 
అశ్వత్థామ అస్త్ర జ్వాల నుంచి విష్ణుమూర్తి రక్షించడమూ; పరీక్షిత్తు పుట్టడమూ, గాంధారీ, ధృతరాష్ట్ర, విదురుల 
నిర్యాణమూ; నారదుడు ధర్మరాజునకు భవిష్యత్తు సూచించడమూ; కృష్ణుడు అవతారం చాలించడమూ; 


ప్రథమ స్కంధము 366 


పాండవుల మహాప్రస్థానమూ; పరీక్షిత్తు దిగ్విజయమూ; కలి గర్వం సమస్తమూ తప్పించడమూ; భూ 
ధర్మదేవతలను ఉద్ధరించడమూ; శృంగిశాపానికి భయంతో పరీక్షిత్తు గంగ ఒడ్డున ప్రాయోపవేశము 
చేపట్టడమూ; శుకముని దర్శనముచేసి మోక్షోపాయం అడుగడమూ అనెడి కథలు కలిగిన ప్రథమ స్కందము 


సంపూర్ణము. 


ఓం నమో భగవతే వానుదేవాయః 
ఓం/ ఓం/ ఓం/ 
ఓం! శాంతిః శాంతిః శాంతిః 
సర్లే జనా న్ఫుఖనో భవతు! 


అనుబంధము 


బమ్మెజ పోతనామాత్య వంశవృక్షము 


పటం 1 (శ్రీ మహా భాగవతం ప్రకారం) -ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు 11:- 


భీమన మంత్రి; అన్నయ; గౌరమాంబ; సోమన మంత్రి; మల్లమ; ఎల్లన; మాచమ; కేతన /కేసయ; 
లక్కమాంబ; తిప్పన; పోతన. 


పటం 2 (వీరభద్ర విజయం ప్రకారం) -ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు 20:- 


అన్నయ; అన్నయ; అయ్యల ప్రగ్గడ; ఇమ్మడి; ఎల్లన; కేసన /కేసయ; గోపన; గౌరమాంబ; తిప్పన; పోతన; 
భీమన; మల్లమ; మల్లయ; మాచమ; మాచమాంబ; మాచయ; మాధవుడు; రేచన; లక్కమాంబ / లక్ష్మి 
సోమన మంత్రి. 


వంశవృక్షం 


బమ్మెర పోతన 
తెలుగు భాగవతం 


1-24-సీ. 
[7 
కౌండిన్య గోత్రం 
ఆపస్తంభ సూత్రం 
బమ్మెర వంశం 
[7 
భీమన మంత్రి 
[7 
అన్నయ 


¥ 
సోమన మంత్రి 


ఎలన 


౧ 


[7 

కతన / కసయ 
అక్కయాంబ 

[ 
[ [7 
తిప్పన [1] పోతన [2] 


భాగవతము - గాయత్రి 
ఓం శ్రీ గురుభ్యోనమః 
శ్రీమత్‌ పోతన తెలుగు భాగవతము - గాయత్రీ మహా మంత్రము. 

1-35-వ. 

ఇట్లు "సత్యంపరంధీమహి" యను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామ బ్రహ్మ 
స్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధం బును 
నెందు. జెప్పంబడు నదియ భాగవతం బని పలుకుటం జేసి, యీ పురాణంబు శ్రీమహా భాగవతం బన 
నొప్పుచుండు. 

పోతన తెలుగు భాగవత కథా ప్రారంభ ఇలా మొదలైంది. “సత్యం పరం ధీమహీ” అనే 
గాయత్రీ మహా మంత్రంతో ప్రారంభిపబడింది కనుక గాయత్రి 'పర బ్రహ్మ స్వరూపం” అయ్యింది; 
మత్స్యపురాణంలో “గాయత్రిని మించుతు ధర్మ ప్రస్తారాన్ని, వృత్రాసుర సంహారాన్ని అభివర్ణించే 
గ్రంథాన్ని భాగవతం అంటారు” అని ప్రమాణీకరించబడింది. ఇట్లే స్కాంధపురాణంలో “హయర్రీవ 
బ్రహ్మ విద్య మరియు పారమహంస్యము కలది వృత్రాసుర సంహారాన్ని అభివర్ణించే గ్రంథం గాయత్రీ 
మంత్రంతో కూడినది భాగవతం” అని ప్రమాణీకరించబడింది. కాబట్టి శ్రీమద్భాగవతం తన సార్థక 
నామధేయంతో ప్రసిద్ధి చెందింది. పోతనామాత్యుల వారిచే తెలుగీకరింప బడుటచే యిమ్మహాగ్రంథం 
శ్రీమత్‌ “పోతన తెలుగు భాగవతం” అని లోకంలో తెలియబడుతు ఉన్నది. 
శ్లో. యత్రాధికృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మ విస్తరః | 

వృత్రాసుర వధోపేతం తద్భాగవతమిష్యతే | | 

లిఖత్వా తచ్చయో దద్యాద్ధేమసింహ సమన్వితమ్‌ | 

ప్రోష్టపద్యాం పౌర్ణమాస్యాం స యాతి పరమం పదమ్‌ | | 

అష్టాదశ సహస్రం తత్పురాణం పరికీర్తితమ్‌ | | - మత్య పురాణం 
శ్లో. గ్రంథోష్టాదశ సాహస్రో ద్వాదశ స్కంధ సమ్మితః | 

హయగ్రీవ బ్రహ్మ విద్యా యత్ర వృత్ర వధాస్తథా | 
గాయత్ర్యా చ సమారంభస్తద్వి భాగవతం విదుః | | - సాంధపురాణం 


భాగవతము కలియుగమున మానవ కోటికి ఏకైక ముక్తి సోపానము. అందుకే పెద్దలు 
అంటారు “చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం”. ఇంతటి వరేణ్యానికి మూల 
కారణం, అది గాయత్రిని అధికరించిన మహా మంత్ర స్వరూపం కావటం. ఇక్కడ అధికరించిన అంటే 
అధికం చేయబడిన, వ్యాహృతి గావింపబడిన అని గ్రహించ వచ్చును. గాయత్రి మహా మంత్రం ఓంకార 
రూపం కనుక సాక్షాత్‌ శక్తి స్వరూపం. పర బ్రహ్మ తత్వం అని చెప్పబడుతుంది. ఓంకారం త్రైవర్ధాత్మకం. 


ప్రథమ స్కంధము 369 


అకార, ఊ కార, పూర్ణానుస్వరములు అనే మూడు వర్ణాలు లేదా శబ్దాల సమన్వితం. అకారం 
ఆరంభానికి, సృష్టికి, సృష్టికర్తకు ప్రతీక అనవచ్చు. ఇది ద్వి మాత్ర పరిమితం. ద్వితీయ భావంతోనే 
సృజన ఆరంభం. పూర్ణం ఇది లయానికి, ప్రళయానికి, శివునికి ప్రతీక అనవచ్చు. ఇది కూడ ద్వి 
మాత్ర పరిమితం. ద్వితీయ భావన ఏకంలో లయించటం పూర్ణత్వం. ఉన్నది అనుకున్నది ఖాళీ కావటం 
అదే అనంతంతో నిండిపోవటం. ఊ కారం స్థితికి, విశ్వానికి, సర్వ వ్యాపకానికి, విష్ణునికి ప్రతీక 
అనవచ్చు. ఇది త్రి మాత్ర పరిమితం. కార్య, కారణ, కర్శత్వ ఆదుల సమన్వితం. 

ఓంకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులకు, సత్వరజస్తమము లనే త్రిగుణాలకి, 
భూఃభువస్సువః అనే త్రిలోకాలకు, బ్రహ్మచర్య గృహస్త వానప్రస్త లనే ఆశ్రమ త్రయానికి, బ్రహ్మణ, 
క్షత్రియ, శూద్ర అనే తైవర్ణికానికి, బుగ్యజుస్సామ ములనే త్రయి రూప వేదానికి, త్రికోణాత్మకమైన శక్తి 
స్వరూపికి, జాగృతి నిద్రా సుషుప్తులనే అవస్థా త్రయానికి మున్నగు వానికి అధిదేవత. ఇవి గాయత్రీ 
మహా మంత్రానికి, భాగవత మహా పురాణానికి సంపూర్ణంగా అన్వయిస్తాయి. 


వీటికి అతీతమైనది తురీయం, నాలుగవది. గాయత్రీ మంత్రంలో మూడు పాదాలు వరకు 
సామాన్యులకు అర్హం. తురీయ పాదం, తురీయాశ్రమం సన్యాసంలో పరిణితి అందుకున్న వారికి 
అర్హం అయింది. ఆ తురీయావస్థ ముక్తి, మోక్షం, వైకుంఠం... అంటుంది భాగవతం. ఈ త్రయీ 
మార్గం దృష్టితో ఓంకారం, గాయత్రీ మహా మంత్రం, భాగవతం మధ్య సమత్వ ముంది. 


ఇలా భాగవతం దేనితో సరిపోల్చ బడినదో అట్టి పరబ్రహ్మ స్వరూప మైన గాయత్రీ మంత్రం 
సాక్షాత్‌ పరదేవతా స్వరూపమే. గాయత్రీ అంతరార్థాన్ని మహాత్యాన్ని ఎంతటి వారైనా ఎంత కాలం 
ప్రయత్నించినా సంపూర్ణంగా వివరించ గలుగుట సాధ్యం కాదు. అంతటి గాయత్రి గురించి గాయత్రి 
మహాత్యం గురించి సహజంగానే మహా పురుషులు మహర్షులు అనేకులు అనేక విధాలగా 
ప్రవచించారు ప్రస్తుతించారు. శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ విమలానంద నృసింహ భారతీ 
స్వామి, గుంటూరు వారు గాయత్రీ మంత్రార్థ విచారాన్ని నిరూపించే వివరణ ఒక చక్కటి పట్టిక 
రూపంలో అనుగ్రహించారు. ఓంకార పూర్వకంగా అనుష్టించే గాయత్రీలోని నాలుగవపాదం 
పొందడానికి సర్వసంగ పరిత్యాగులకే అర్హత ఉంది. కనుక మూడు పాదాల నిరూపణ అనుగ్రహింప 
బడింది. ఆ పట్టిక వివరాన్ని గాయత్రీ యంత్ర పటాన్ని మీతో పంచుకొనే అదృష్టం అనుగ్రహించిన 
గురుదేవులకు, విశ్వగురువు శ్రీకృష్ణ భగవానులకు పాదాభివందానాలు తెలుపు కుంటు ఇక్కడ 
ఉంచుతున్నాను. 


ప్రథమ స్కంధము 3/0 


గాయత్రి పట్టిక 
గురుభ్యోనమః 
ఓం శ్రీ గాయత్రి మహా మంత్రార్థ విచార నిరూపణ పట్టిక - త్రిపద గాయత్రి 
(గురూపదేశమున సర్వసంగపరిత్యాగులు చతుష్పదను పొందవచ్చు) 
ఇది శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ విమలానంద నృసింహ భారతీ స్వామి 
గుంటూరు వారిచే 1965లో ప్రచురింపబడిన విగ్రహారాధన పరమార్థము అను గ్రంథము యొక్క 


అనుబంధము నుండి గ్రహింపబడినది - గురుతుల్యులు, గణనాధ్యాయికి సోదరతుల్యులు, శ్రీ నేమాని 
కాశీపతి వారు వ్రాసుకొన్న వ్రాతప్రతికి నకలు అనుగ్రహించారు అది:- 


గాయత్రి 
గాయాతం త్రాయతే యితి గాయత్రీః = జపించు వారిని తరింప జేయునది 


Pa 


సవితుః = సకలాన్ని సృష్టించేవాడు 


ఓం+వ్యాహృతి+సావిత్రి | | 
వేదమాతాయ విద్మహే | 
విప్రప్రియాయ థీమహీ | 
తన్నోః శ్రీ గాయత్రీ ప్రచోదయాత్‌ | | 
ఓం గాయత్రీ పాహిమాం | ఓం గాయత్రీ రక్షమాం | | 


ప్రథమ స్కంధము 


371 


సం. అక్షరః బుషిః ఛంధః దేవతాః వర్ణః తత్వః 
1 |త వళిష్టః గాయత్రీ అగ్నిః చంపక పృథివీః 
2 త్స భరద్వాజః ఉష్టిక్‌ వాయుః అతసీ ఆపః 
3౩ వి గౌతమః అనుషుప్‌ సోమః విద్రుమ తేజః 
4 తు భృగుః భృహతీ ఈశానః స్పటిక వాయుః 
5 (ర్వ శాండిల్యః పంజ్మిః ఆదిత్యః పద్మ ఆకాశః 
6 రే లోహితః త్రిష్టుప్‌ బృహస్పతీః తరుణాదిత్య  |గంధః 
7 |ణి గర్గః జగతీ పితరః శంఖ రసః 
8 (యం |శాతాతపః అతిజగతీ భర్గః కుంద రూపః 
9 |భ సనత్ముమారః పద పంజ్మిః అర్యమాః ఇందు స్పర్శః 
10 |ర్లో కశ్యపః విష్టార పంజ్మిః సవితః ప్రవాళ శబ్దః 
1 దే అత్రిః విరాట్‌ త్వష్టః పద్మ ఉపస్థః 
12 |వ భార్గవః అక్షర పంజ్మిః పుషిః పద్మరాగ పాయుః 
13 |స్య పరాశరః కాత్యాయన ఇంద్రః వజ్ర పాదః 
14 ధీ పుండరీకః జ్యోతిష్మతీః వాయుః చంద్ర పాణిః 
15 |మ క్రతుః త్రిష్టుప్‌ వాసుదేవః మౌక్తిక వాక్‌ 
16 |హి దక్షః జాగరితః మిత్రావరుణః కుంకుమ ఘ్రూణం 
17 థి ఆంగిరాః జగతీ ధాతాః అంజన జిహ్వ 
18,యో | కార్తికేయః సంయః విశ్వేదేవాః గంగ చక్షుం 
19,యో | ముద్గలః మహః విష్ణుః వైఢూర్య త్వక్‌ 
20 నః ఉశనాః భూః వాసవః క్షౌద్ర శ్రోత్రం 
21 |ప్ర రోమశః భువః సర్వదైవత్యం హరిద్ర మనః 


ప్రథమ స్కంధము 


372 


22 చో మృగః సువః కుబేరః దుగ్ధ బుద్ధిః 
23 ద అగస్త్యః భూర్భువః అశ్వినీ సూర్య చిత్తం 
24 |యాత్‌ | విశ్వామిత్రః గాయత్రీ బ్రహ్మ సుకపించ అహంకార 


he (ఇ సూ... 
Cle joe fom 
ble bm fee 
Feb వా 


es 
న్‌ 


మోక్షదం 
ఆరోగ్యదం 
ఐశ్వర్యదం 
ధనదం 


కామదం 


విద్యాదం 


కామదం 


ఈ 
mee 


రై fos కూ 
ele Jer fom 


మాటో మం జ 
i 


ume 


ధనదం 
సంతతిదం 
అభీష్టదం 
ఇష్టకన్యాదం 
కాంతిదం 
చింతితసిద్ధిదం 
కీర్తదాయకం 
సౌభాగ్యదం 
అభీష్టసిద్ధిదం 


తైలోక్యమోహదం 
ఆ 


ప్రథమ స్కంధము 373 


గోహత్యాదోషహరణం 


స్తీహత్యాదోషహరణం 
గురుహత్యాదోషహరణం 


మానసికపాపహరణం 


ప్రథమ స్కంధము 374 


ele రా నా Jee Freese | 
ole వ నా free freee | 
le lee free le fom 
elm fon (rome lors రా. 


ler foe forme [ere వా 
ele hore brew Jee 


ఉదాత్తః రుద్రాత్మకం పూర్వముఖం బ్రహ్మపదసిద్ధిః 


గ ' 


బ్రహ్మాత్మకం | ఊర్థ్యముఖం 


నైమిశారణ్యం - గణన 
నైమిశారణ్యం-పదాలు 


నైమిశారణ్యం వర్ణిస్తూ వాడిన పదాలలో ఉపమానం చెప్పదగిన వాటికి చెందిన పదాలకు చెందిన 


నానార్థాలు సరిపోయేలా వాడారు; 


ఆ పదాలు వాటి రెండు రకాల అర్థాలు జాబితా క్రింద ఇవ్వబడ్డాయి:- 


వ. పదం వనానికి చెందిన అర్థం నానార్థం 'ఉపమాన పదం 
సం 
1 మాధవి a , లక్ష్మి విష్ణువు 
ఏ అంతఃపురం 
2 మన్మథ _ వెలగచెట్లు మన్మథుడు... విష్ణువు 
అంతఃపురం 
3౩ శారద ఏడాకులఅరటి చెట్లు సరస్వతీదేవి బ్రహ్మలోకం 
4 వహ్ని చిత్రమూలం అగ్నిదేవుడు శివుడి సభ 
ర వరుణ ఉలిమిరి చెట్లు వరుణదేవుడు శివుడి సభ 
6 సమీరణ మరువము వాయుదేవుడు శివుడి సభ 
7 చంద్ర పెద్దవిలకి క్రీ చంద్రుడు కివుడిసభ 
చెట్లు 
క్యేలకి పూలు 
8 రుద్ర రుద్రాక్ష ఏకాదశ రుద్రులు శివుడి సభ 
9 హైమవతి కరకచెట్లు పార్వతీదేవి శివుడి సభ 
10 కుబేర నంది వృక్షాలు కుబేరుడు శివుడి సభ 
11 వృషభ అడ్ధపర చెట్లు వృషభవాహనము శివుడి సభ 
12 గాలవ లొద్దుగ చెట్లు గాలవముని శివుడి సభ 
13 శాండిల్య మారేడు చెట్లు శాండిల్యముని శివుడి సభ 
14 పాశుపత _ శ్రీవల్లీ చెట్లు శివభక్తులు శివుడి సభ 


ప్రథమ స్కంధము 376 
15 జటిపటల జువ్విచెట్లు ముని శివుడి సభ 
సమూహముల 
16 ఐరావత నారిజచెట్లు ఏనుగు ఇంద్రుడి ఇల్లు 
ఐరావతము 
17 అమృత ఉసిరిక చెట్లు అమృతము ఇంద్రుడి ఇల్లు 
18 రంభ అరటి చెట్లు అప్సరస రంభ ఇంద్రుడి ఇల్లు 
19 గణిక దేవవేశ్యల ఇంద్రుడి ఇల్లు 
అడవిమొల్లలు 
సన్నజాజి (అడవి మల్లె) 
20 ఉన్మత్త ఉమ్మెత్త మదించిన మురాసురుడి ఇల్లు 
21 రాక్షస బలురక్కెస రాక్షసుల మురాసురుడి ఇల్లు 
22 వంశ ఎదురు సమూహాలు మురాసురుడి ఇల్లు 
23 శంఖ శంఖాలు నవనిధులు లోని కుబేరుడి ఖజానా 
శంఖము 
24 పద్మ పద్మ పుష్పాలు నవనిధుల లోని కుబేరుడి ఖజానా 
పద్మము 
25 కుంద మొల్లలు వ్‌ లోని కుబేరుడి ఖజానా 
కుంద ౦దము 
మల్లి. 
26 ముకుంద  ఎర్రతామరలు నవనిధుల లోని కుబేరుడి ఖజానా 
ముకుందము 
27 నిరంతర _ దట్టమైన అంతరము లేని రాముడి యుద్ధం 
28 శర రెల్లు పొదలు బాణ రాముడి యుద్ధం 
29 అనలశిఖ _ శక్రపుప్పి పూవులు అగ్నిజ్వాలలు రాముడి యుద్ధం 


ప్రథమ స్కంధము 377 
30 బహుళంబు తజచుగా ఉన్నది అనేకం ఉన్నది రాముడి యుద్ధం 
31 అర్జునోద్భేదం మద్ది అంకురాలు కలది కార్తవీర్యార్డుని పరశురాముడి 
జ ౧ జ 
బు సంహారం కలది యుద్ధం 
32 అరిష్ట వేప చెట్లు అరిష్టాసురుడు _ రాక్షసుల యుద్దాలు 
33 |జంభ నిమ్మ చెట్లు జంభాసురుడు రాక్షసుల యుద్దాలు 
34 నికుంభ దంతి చెట్లు నికుంభాసురుడు రాక్షసుల యుద్దాలు 
35 ద్రోణ తుమ్మ చెట్లు ద్రోణుడు కురుపాండవుల 
యుద్దం 
@ 
36 అర్జున మద్ది చెట్లు అర్జునుడు కురుపాండవుల 
యుద్దం 
డా) 
37 కాంచన బంగారు కురుపాండవుల 
యుద్దం 
> 
సంపెంగ చెట్లు 
కాంచన (సంపంగి) 
38 స్యందన _ నిమ్మిచెట్లు రథాలు కురుపాండవుల 
యుద్దం 
ర్ట 
39 కదంబ కురుపాండవుల 
యుద్దం 
GG) 
కదంబము (కడిమి) 
40 మహోన్నత చాలా ఎత్తెన చాలా ఉన్నతమైన కురుపాండవుల 
యుద్ధం 


378 


ప్రథమ స్కంధము 
41 శల్య కర్ణుడి యుద్ధం 
మంగ చెట్లు 
కొండ మంగ పూలు 

42 సహకారం మామిడి చెట్లుకలది సహాయంకలది కర్ణుడి యుద్ధం 

43 నల వట్టివేరు నలుడనే వానర రామసేతువు 
వీరుడు నిర్మాణం 

44 నీల నీలి చెట్లు నీలు డనే వానర రామసేతువు 
వీరుడు నిర్మాణం 

45 పనస పనస చెట్లు పనసు డనే వానర రామసేతువు 
వీరుడు నిర్మాణం 

46 అద్రి చెట్ల (వానరులనే) రామసేతువు 
కొండల నిర్మాణం 

47 నానా వివిధ రకాలైన వివిధము లైన శివ భజన 

48 అశోక శే శివ భజన 

49 లేఖా శివ భజన 

50 ఫలితంబు వృక్షాలు ఉన్నదై ఫలితాన్ని ఇచ్చేది శివ భజన 

51 పున్నాగ క మన్మథుడి విల్లు 

52 శిలీముఖ తుమ్మెదల బాణాల మన్మథుడి విల్లు 

53 కేసర పొన్న చెట్లు జూలు నరసింహరూపం 

54 కరజ కానుగ చెట్లు గోళ్ళు నరసింహ రూపం 


ప్రథమ స్కంధము 379 

55 నట దుండిగ చెట్లు నటులు నాట్యరంగం 
56 నటీ దొండ చెట్లు నటీమణులు నాట్యరంగం 
57 సుషిర గువ్వగుతిక చెట్లు నాట్యరంగం 
58 చందన నన, పార్వతీదేవి నుదురు 

చందనవృక్షాలు | 

చందన (మంచి 

గంధము) చెట్టు 
59 |కర్పూరతిలకా కలిగొట్లు బొట్టుగ చెట్ల కర్పూరతిలకము వర్షాకాలం రాక 
60 ఇంద్రబాణాస మరువం నల్లగోరింట ఇంద్రధనస్సు వర్షాకాలం రాక 

న వేగిస చెట్లు 
61 మేఘ తుంగముస్తెలు చెట్లు మేఘాలు వర్షాకాలం రాక 
62 కరక ; వర్షాకాలం రాక 
63 గాయత్రీ చండ్ర చెట్లు గాయత్రీ మంత్రం వేదములు 
64 విరాజితంబు మంచి పంక్తులు కలది ప్రకాశిస్తున్నది వేదములు 
65 సరళ తెల్లతెగడ చెట్లు సరళత్వము మహాకావ్యం 
66 మృదులతా కోమలమైన తీగలు సౌకుమార్యములు మహాకావ్యం 
67 సుపర్ణ సుందరమైన ఆకులు గరుత్మంతుడు వినత గృహం 
68 సుమనస్‌ మంచి పుష్పాల దేవతలు అమరవతీ నగరం 
69 మధు పూదేనె మధుడనే రాక్షస _కైటభాసురుడి సభ 
వీరుడు 


ప్రథమ స్కంధము 


380 


70 అమృత తియ్యని మోక్షమును విష్ణుభక్తి 

71 ఫలదంబు పండ్లుకలది ప్రసాదించేది విష్ణుభక్తి 

72 పరాగంబు పుప్పాడికలది ధూళి కలది అర్జునుడి సేన 
73 హరి సింహము విష్ణుమూర్తి వైకుంఠపురం 
74 ఖడ్గ ఖథడ్గమృగము (నందకము) వైకుంఠపురం 
75 పుండరీక బెబ్బులి పండరీకుడు వైకుంఠపురం 
76 విలసితంబు క్రీడలు కలది ప్రకాశిస్తున్నది వైకుంఠపురం 
[77 కృష్ణసార  నల్లజింకలు కృష్ణుని శక్తిసామర్థ్యాలు నందుడి గొల్లపల్లి 
78 రామ పెద్దదుప్పి రాముడు లంకానగరం 
79 మహిషి దున్నపోతు భార్య లంకానగరం 
80 వంచక నక్క వంచించినవా డైన రావణాసురుడు లంకానగరం 

81 గజ ఏనుగులు వానర వీరుడు సుగ్రీవుడి సైన్యం 
82 గవయ కురుంబోతులు వానర వీరుడు సుగ్రీవుడి సైన్యం 
83 శరభ శరభమృగము వానర వీరుడు సుగ్రీవుడి సైన్యం 
84 నీలకంఠ నెమళ్ళు శివుడు నారాయణస్థానం 
85 హంస హంసలు పరమహంసలు నారాయణస్థానం 
86 కౌశిక గుడ్లగూబలు కౌశిక మహర్షి నారాయణస్థానం 
87 భరద్వాజ ఏంట్రిత పక్షులు భరద్వాజ మహర్షి నారాయణస్థానం 
88 తిత్తిరి తీతువు పక్షులు తిత్తిరి మహర్షి నారాయణస్థానం 
89 ఏకచక చక్రవాక పక్షులు ఏకచక్రపురము మహాభారతం 
90 బక కొంగ బకాసురుడు మహాభారతం 
91 కంక రాబందులు కంకుభట్టుగ (ధర్మరాజు) మహాభారతం 


ప్రథమ స్కంధము 381 


92 ధార్తరాష్ట్ర హంసలు (దార్తరాష్ట్ర- ధృరాష్టుని మహాభారతం 
కాళ్ళు ముక్కు కొడుకు లైన 
ఎజ్జిగాను, మిగతా కొరవులు 
శరీరం తెల్లగా నుండే 
హంసలు) 
93 శకుని శకుని పక్షులు శకుని మహాభారతం 
94 నకుల ముంగిసలు నకులుడు మహాభారతం 
95 ఉరుతర మంచి మేలుజాతి  సూర్యరథం 
96 ప్రవాహంబు జల ప్రవాహాలు కలది గుజ్జములు సూర్యరథం 
కలది 
97 బహువితత మిక్కిలి మిక్కిలి వానాకాలపు 


విశాలమైన సంధ్యాసమయం 


98 జాతిసౌమన జాజిపూలు కలది జాతీయ వానాకాలపు 


స్యంబు భావాలు కలది సంధ్యాసమయం 


నైమిశారణ్యంలోని జీవాల గణన 
నైమిశారణ్యంలో ఉన్నాయి అని వర్ణించిన వివిధ జీవాలకు చెందిన పదాల గణాంకాలు:- 
(అ) నైమిశారణ్యంలోని జీవాల సంఖ్యలు 
(అ) కీటక పదాలు = 1 (ఆ) జంతు పదాలు = 11 
(ఇ) జలచర పదాలు = 1 (ఈ) పక్షులు పదాలు = 10 
(ఉ) వృక్ష పదాలు = 66 
(ఆ) నైమిశారణ్యంలోని జీవాల గణన 


(అ) కీటకము 1 తుమ్మెదలు 

(ఆ) జంతువిలు 
1వనుగులు 2కురుబోతులు ౩3ఖడ్గ్డమృగము _ 4దున్నపోతు 
రనక్క 6 నల్లజింకలు 7 పెద్దదుప్పి 8 బెబ్బులి 


9 ముంగిసలు 10 శరభమృగము 11 సింహము 


ప్రథమ స్కంధము 


382 


(ఇ) జలచరములు 1శంఖాలు 

(ఈ) పక్షులు 
1ఏంట్రిత పక్షులు 2కొంగ ౩గుడ్లగూబలు 4 చక్రవాక పక్షులు 
5 తీతువు పక్షులు 6 నెమళ్ళు 7 రాబందులు 8 శకుని పక్షులు 
9 హంసలు 10 హంసలు 

(ఉ) వృక్ష 

1అడవిమొల్లలు 2అడ్డపర చెట్లు 3౩ అరటి చెట్లు 4 అశోక చెట్లు 
ర్‌ ఉమ్మెత్త 6 ఉలిమిరి చెట్లు 7 ఉసిరికచెట్లు  8ఎర్రతామరలు 
9 ఏడాకులఅరటి 10కడిమిచెట్లు _ 11కరకచెట్లు 12 కలిగొట్లు బొట్టుగ 


13కానుగ చెట్లు  14కోమలమైనతీగ 15 గువ్వగుతిక 16 చండ్ర 

17 చందనవృక్షాలు 18 చిత్రమూలం 19 జాజిపూలు 20 జువ్వి 

21 తుంగముస్తెలు 22తుమ్మ చెట్లు 23 తెల్లతెగడ 24 దంతి 

26 దానిమ్మ 27 దుండిగ చెట్లు 28 దొండ 29 నంది వృక్షాలు 
3౦ నారిజ చెట్లు 31నిమ్మచెట్లు ౩32నిమ్మిచెట్లు  33నీలి చెట్లు 
3౩4పండ్లుకలది 35పద్మపుష్పాలు ౩6 పనస చెట్లు 37 పుప్పొడి కలది 


38 పూదేనె 39 పూలగురివింద 40 పెద్ద ఏలకి 41 పొన్న చెట్లు 

42 బలురక్కెస 43 మంగ చెట్లు 44 మంచిపుష్పాలు 45 మద్ది అంకురాలు 
46 మద్ది 47 మరువం 48మరువము 49 మామిడి చెట్లు కలది 
50 మారేడు చెట్లు 51మొల్లలు 52 రుద్రాక్ష 53 రెల్లు పొదలు 

54 లొద్దుగ చెట్లు 55 వట్టివేరు 56 వృక్షాలున్నదై 57 వెదురు 


58వెలగచెట్లు  59వేప చెట్లు 60 శక్రపుప్పి 61 శ్రీవల్లీ చెట్లు 
62 సంపెంగ చెట్లు 63 సుందరమైన ఆకులు 64 సుర పొన్నలు 
65 నల్లగోరింట చెట్లు 66 వేగిస చెట్లు 


ప్రథమ స్కంధము 


383 


అవతారాలు 


ఏకవింశత్యవతారాలు (21) 


పంచవింశతి అవతారాలు (25) 


దశావ తారాములు (10) 


1-63-వ. ద్వితీయస్కంధము 11-71-వ. 

1కౌమారాఖ్య నారదునికి ఉపదేశించే నాటికి, 18 | 1 మత్స్యావతారము 

2 యజ్ఞవరాహ 1ఆదిపురుష (2-112-చ) 2 కూర్మావతారము 

3నారద 2 యజ్ఞవరాహ(2-115-మ) 3౩ వరాహావతారము 

4 నరనారాయణ 3 సుయజ్ఞ (2-117-వ) 4 నరసింహావతారము 

ర కపిల 4 కపిల (2-119-చ) 5 వామనావతారము 

6దత్త 5 దత్తాత్రేయ (2-121-సీ) 6 పరశురామావతారము 

7 యజ్లేశ్వర Sass 2 7 రఘురామావతారము 
జ 123-సీ) 

8 ఉరుక్రమ (roves క 8 బలరామావతారము 

125-క,134-) 

9పృథ 8 ధ్రువ (2-136-సీ) 9 బుద్ధావతారము 

10 మీనా 9 పృథ (2-138-ఉ) 10 కల్యవతారము. 

11కూర్మ 10 వృషభ (2-139-వ) మొత్తం = 10 అవతారాలు. 

12 ధన్వంతరి 11 హయర్రీవ (2-140-చ) 

13 జగన్మోహిని 12 మత్స్య (2-142-సీ) 

14 నరసింహ 13 కూర్మ (2-144-మ) 

15 వామన 14 నృసింహ (2-146-మ) 

16 పరశురామ 15 ఆదిమూల (2-148-మ) 

17వ్యాస 16వామన(2-150-సీ,2-151-చ) 

18 శ్రీరామ 17 హంస (2-152-వ) 

19 బలరామ 18 మనువు (2-152-వ) 

20 శ్రీకృష్ణ పిమ్మట 6అవతారాలు నడిచాయి 

21జైన 19 ధన్వంతరి (2-152-వ) 


మొత్తం 21 అవతారాలు 


20 పరశురామ (2-153-మ) 


ప్రథమ స్కంధము 384 


భవిష్యత్తులో కల్కి 21 శ్రీరామ (2-155-సీ.2-171-సీ) 


22శ్రీకృష్ణ(2-173-సీ,2-192-మ) 


23వ్యాస(2-194-చ) 


24బుద్ధ(2-196-మ) 


అరిషడ్వర్గాలు - వివరణ 
వర్గము = చిత్తవృత్తి ఉదాహరణ 
కామము = మిక్కలిగా సంపాదించ వలెనని యావకల చిత్తవృత్తి. 
(నరకాసుర, జరానంధు అనేక ర్రీలను, రాజులను చెజపట్టి నశించుట) 
క్రోధము = తన పనికి విఘ్నము కలిగించిన వాని శిక్షించవలె ననెడి చిత్తవృత్తి. 
(శిశుపాలుడు తను కోరిన రుక్మిణిని కృష్ణుడు వివాహ మాడెనని కృష్ణుని క్రోధించి నశించుట.) 
లోభము = తనకు లభించిన దానిని ఇతరులకు ఇవ్వలేని చిత్తవృత్తి, 
(దుర్యోధనుడు లోభం వలన నశించుట.) 
మోహము = పుత్ర, కళత్ర, ధనాదుల ఎడ మిక్కుటమైన తగులము కల చిత్తవృత్తి. 
(దశరథుడు కైక మీది మోహముచేత నశించుట.) 
మదము = జన్మ, విద్య, ధన, వైభ వాదుల కలిమి వలన గర్వాంధం కల చిత్తవృత్తి. 
(కార్తవీర్యుని పుత్రుల మదము వలన నశించుట.) 
మాత్సర్యము = తన కంటె ఎక్కుడు భోగాలు కల వారి యందు ఓర్వ లేకపోవు చిత్తవృత్తి. 
(శిశుపాలుడు కృష్ణుని వైభవము చూసి ఓర్వలేక వదరి నశించుట) 


ప్రథమ స్కంధము 385 


రాగద్వేషాలు - వివరములు 


10.2-1077-సీ 


త్రయోదశ రాగద్వేషములు - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 
7మదము 8మాత్సర్యము 9ఈర్వ్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము. 


వాటి వివరములు - - - - -- 


1= రాగము = పరస్త్రీ విషయకముగ కలిగెడి చిత్తవృత్తి = రావణాసురుడు సీతను చెరపట్టి రాగము చెంది 
ఆ రాగము వలన నశించుట. 


2 = ద్వేషము = అపకారముచేసినవానికి మరల అపకారము చేయవలెననెడి చిత్తవృత్తి = 
హిరణ్యకశిపుడు అన్నని హరి చంపెనని హరిని ద్వేషించి నశించుట. 


3= కామము = మిక్కలిగా సంపాదించవలెనని యావ కల చిత్తవృత్తి = నరకాసురుడు, జరాసంధుడు 
అనేక స్త్రీలను, రాజులను చెజిపట్టి నశించుట. 


4= క్రోధము= తన పనికి విఘ్నము కలిగించిన శిక్షించవలెననెడి చిత్తవృత్తి = శిశుపాలుడు తను 
వివాహమాడదలచిన రుక్మిణిని కృష్ణుడు వివాహమాడెనని కృష్ణుని క్రోధించి నశించుట. 


5= లోభము = తన లభించిన దానిని ఇతరులకు ఇవ్వలేని చిత్తవృత్తి = దుర్యోధనుడు లోభము వలన 
నశించుట. 


6= మోహము = పుత్ర కళత్ర ధనాదుల ఎడ మిక్కుటమైన తగులము కల చిత్తవృత్తి = దశరథుడు 
కైకమీది మోహముచేత నశించుట. 


7= మదము = కలిమి వలన గర్వాంథము కల చిత్తవృత్తి = కార్తవీర్యుని పుత్రుల మదము వలన 
నశించుట. 


8= మాత్సర్యము = తన కంటె ఎక్కుడు భోగములు కల ఇతరులందు ఓర్వలేకపోవు చిత్తవృత్తి = 
శిశుపాలుడు కృష్ణుని వైభవము చూసి ఓర్వలేక వదరి నశించుట. 


9g= ఈర్ష్య = తనకు వచ్చిన కష్టము ఇతరులకు రావలెననెడి చిత్తవృత్తి = అరుణాసురుడు తోటి 
బాణాసురునకు దుఃఖమురాగోరి నశించుట. 


10= అసూయ = తనకు కలిగిన సుఖము ఇతరులకు కలుగ రాదను చిత్తవృత్తి = పౌండ్రక వాసుదేవుడు 
కృష్ణుని ఎడల అసూయ వలన నశించుట. 


11= దంభము = గొప్పలు చెప్పుకొని ఇతరులనుండి అధిక మెచ్చుకోలు ఆశించు చిత్తవృత్తి = అపూర్వుడు 
తన యాగము ఆతి విశిష్టత్వమనెడి దంభము వలన దూర్వాసుని చేత భంగపడుట. 


12= దర్పము = సాటిలేని వాడననెడి చిత్తవృత్తి = రావణాసురుడు అధిక దర్పమువలన నశించుట. 


ప్రథమ స్కంధము 386 


13= అహంకారము = అధిక సామర్భుడనని ఇతరులుకు అపకారము చేయు చిత్తవృత్తి = 
మధుకైటభులు అహంకారము వలన నశించుట. 


అక్షౌహిణి వివరణ 


అక్షౌహిణి - సేనాసమూహవిశేషము 


ఒక పత్తి = 1రధం + 1 ఏనుగు + 3 గుర్రాలు + 5 కాలిబంట్లు కలిస్తే 


పత్తి~౩ =సేనాముఖము (అంటే ౩ రధములు + 3 ఏనుగులు +9 గుర్రాలు + 15 కాలిబంట్లు) 
సేనాముఖము ౫౩ =గుల్మము (అంటే 9 రధములు + 9 ఏనుగులు + 27 గుర్రాలు + 45 
కాలిబంట్లు) 

గుల్మము ౫౩ =గణము (అంటే 27 రధములు + 27 ఏనుగులు + 81 గుర్రాలు + 135 కాలిబంట్లు) 
గణము ౫౩ =వాహిని (అంటే 81 రధములు + 81 ఏనుగులు + 243 గుర్రాలు + 405 కాలిబంట్లు) 
వాహిని ౫౩ =పృతన (అంటే 243 రధములు + 243 ఏనుగులు + 729 గుర్రాలు + 1215 
కాలిబంట్లు) 

పృతన ౫౩ =చమువు (అంటే 729 రధములు + 729 ఏనుగులు + 2187 గుర్రాలు + 3645 
కాలిబంట్లు) 

చమువు ౫౩ =అనీకిని (అంటే 2187 రధములు + 2187 ఏనుగులు + 6561 గుర్రాలు + 10935 
కాలిబంట్లు) 

అనీకిని ౫10 =అక్షౌహిణి (అంటే 21870 రధములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 
109350 కాలిబంట్లు). 


అక్షౌహిణి కన్నా పెద్దవి - సుగ్రీవుని సైన్యము లెక్క 


అక్షౌహిని ౫18 =ఏకము కుముదము X68 =పద్మము 


ఏకము ౫8 =కోటి (కోటి సంఖ్య కాదు) | పద్మము ౫8 =నాడి 


కోటి ౫8 =శంఖము నాడి ౫8 =సముద్రము 
శంఖము ౫8 =కుముదము సముద్రము ౫8 =వెల్లువ 
అంటే =36691, 71,39,200 సైన్యాన్ని వెల్లువ అంటారు. 


గమనిక :-ఇలాంటి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది. ఆ 
వెల్లువ అంటే 366917139200 ౫ 70 = 2,5684239,97,44,000 మంది వానర వీరులు 
సుగ్రీవుని దగ్గర వుండేవారు వీరికి నీలుడు అధిపతి.గమనిక - (వికిపీడియా నుండి గ్రహించడమైనది) 


ప్రథమ స్కంధము 387 


వసుదేవుని భార్యలు 
వసుదేవుని భార్యలు - కృష్ణుని తల్లులు 
1-260 —-వ 
శ్రీకృష్ణుడు తల్లుల కేడ్వురకు మ్రైక్కెను. వారు వసుదేవుని భార్యలైన దేవకుని పుత్రికలు 7గురు. 
10.2-1129వ. 


అని యభ్యర్థించి యమ్మునీంద్రుల యాజకులంగా వరించి, యప్పుణ్యతీర్ణోపాంతంబున 
మహేంద్రామితవైభవంబున, నష్టాదశ భార్యాసమేతుండై దీక్ష: గైకొని, యమ్మహాధ్వరంబు 


వసుదేవుని భార్యలు 18మంది. 
(10.2-1129-వ.) 
1 భోజవంశమున పుట్టిన దేవకుని కుమార్తెలు 7గురు(కృష్ణుని తల్లులు) 
(1) ధృతదేవి, (2) శాంతిదేవి, (3) ఉపదేవి, (4) శ్రీదేవి, (5) దేవరక్షిత, (6) సహదేవి, (7) దేవకీదేవి, 
మరియు 
2) పురువంశమున పుట్టిన 7గురు(బలరాముని తల్లులు) 
(1) పౌరవి, (2) రోహిణి, (3) మధిరా, (4) రోచన, (5) ఆది (6) వైశాఖి (7)భద్ర 
3) వీరుకాక వసుదేవునికి 
(15) సునామ్నీ (16) కౌసల్య, (17) ఇళ అనే మరి ముగ్గురు భార్యలు కలరు. 
4) మరొక భార్య (18) కూడ కలదు. 
గమనిక - 
5) దేవకీదేవి పుత్రుడు కృష్ణుడు 
6) రోహిణి పుత్రుడు బలరాముడు 


